


శ్రీకృష్ణభాగవతము 
ప్రథమ భాగము 
(ప్రథమస్కంధము నుండి సప్తమస్కంధము వణకు) 


రచనః 


కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రీ 





ప్రచురణ: 


తిరువుల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1997 


నవ! 01521004 పెటటా 4643010 - ₹701. 1 


పే” 
నూపంజంయ2 ము1ంముం2 నెక్‌లబుట్సు?” న్‌25టర్వ? 


(అ ము మెలల మంంటలూా7ంర. 


గర. మలటులంటక ా0[ం4టష005 వంగడం: 0. 496 


గల. కముకళ యషం0 : 1007 
౮0ప165 : 1000 


పాశ66 : 5. 45-00 


శళం]113066 07: 

మెక మ. శు 1.4.5., 

మమోంంయయడ?6 ౦మఈ%ం6 

గుండే 8 గసయుణటు ౨౪౬5కు జం2005ు 
గుటక - 517 507. 


చుం6రే 26 
ఆఉజాజయగక మం పచుంలుకు 
్వారం40464 - 500 029. 


ముందుమాట 


భారతీయ సంస్కృతికి రామాయణ, భారత, భాగవతాలు ప్రమాణ 
గ్రంథాలు, వీటిలో ఒకటి కావ్యం, రెండవది ఇతిహాసం, మూడవది 
పురాణం. సంస్కృత భాషలో ఉన్న ఈ గొప్పగ్రంథాలను తరతరాలుగా 
తెలుగువారు వేర్వేరు సాహితీరూపాలలో అనువదింప చేసికొన్నారు; నేటికీ 
చేసికొంటూనే వున్నారు. ఈ సవిత్ర గ్రంథాల ప్రయోజనమూ, విశిష్టతా 
అలాంటివి! అయితే ఈ మూడు (గ్రంథాలను ఒకే చేతిమీదుగా తెనిగించిన 
ఖ్యాతి "కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రీగారికి ఒక్కరికే దక్కింది. 
ఇది ఒక విశేషం!. 


ఆంధ్రదేశంలో భాగవతమహాపురాణానికి ఉన్నంతటి ప్రశస్తీ ప్రచా 
రమూ మరే గ్రంధానికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు రెండు 
కారణాలు:(1) శ్రీ కృష్ణుని అవతారగాథ విపులంగా వర్ణింపబడివుండటం, 
(2) బమ్మెర పోతన భక్తికవితామాధుర్యం. ప్రహ్లాదచరిత్ర, గజేంద్ర మోక్షం, 
రుక్మిణీకల్యాణం == వంటి ఘట్టాలు, ఆ యా (ప్రార్ధన పద్యాలు ఇంటింటా 
తెలుగువారిచే ప్రతిదినమూ ఈ నాటికీ పారాయణ చెయ్యబడుతూ వస్తు 
న్నాయి. దీనిని బట్టి, భాగవతం ఆంధ్ర ప్రజాజీవితంలో మమేకంగా 
కలిసిమెలిసి పోయిందని చెప్పవచ్చు. 


అయితే పోతనామాత్యుడు వ్యాసుని రచనను ఆంధ్రీకరించడంలో 
అక్కడక్కడ మూలాన్ని అతిక్రమించాడనీ, అందువల్ల, -- ఆదినుండి 
ఆఖరు దాకా సంస్కృతమూలానికి మిగుల విధేయమైన అనువాదాన్ని 
తెనుగు ప్రజానీకానికి అందించాలి -- అనే పూనికతో శ్ర్రీపాదవారు ఈ 
శ్రీ కృష్ణభాగవతాన్ని రచించినట్లు ఇందులో పేర్కొనబడింది. ఇక, ఈ 
గ్రంథనామధేయం కూడా ఇందలి విషయాన్ని బట్టీ, ఈ రచయిత పేరును 
బట్టీ - ఉభయరీతులా సార్ధకమైవుంది. 


ఈ గ్రంథం శ్రీశ. 1952లో మెజస్టిక్‌ ముద్రాశాల, రాజమహేంద్ర 
వరం వారిచే ముద్రింపబడింది. ప్రస్తుతం ఆ ముద్రితపత్రినే యథాతథంగా 
(ప్రచురించడం జరుగుతోంది. మీ ముందున్న ఈ సంపుటం శ్రీకృష్ణ 
భాగవతంలోని తొలి ఏడుస్కంధాల పప్రథమభాగం. ఇలాగే, ఎనిమిది నుండి 
పన్నెండవ స్కంధం వరకు గల ఐదు స్కంధాల గ్రంథం ద్వితీయ భాగంగా 
ముద్రించబడుతోంది. 


మొదటినుండీ ఆధ్యాత్మిక, ధార్మిక సారస్వతాన్ని ప్రజల అందు 
బాటులోకి తీసికొనిరావటానికి నిరంతర _ కృషికావిస్తూవున్న తిరుమల 
తిరుపతి దేవస్థానములు ఇంతకుముందు పోతనభాగవతాన్ని సంపుటాలుగా 
ప్రచురించడం జరిగింది. అదే ఉద్దేశంతోనే, ప్రతులు అలభ్యమైపోయిన 
ఈ భాగవతాన్ని -- ఆంధ్రరాష్ట్ర తొలిఆస్థానకవి, శతాధిక గ్రంథకర్త, 
అభినవశ్ర్రీనాథుడూ ఐన ఈ మహాకవి తదేకదీక్షగా నాలుగే నాలుగు 
మాసాల్లో రచించిన ఈ “మోక్షగ్రంథాన్ని” తిరుమల తిరుపతి దేవస్తాన 
ప్రచురణగా పొరకలోకానికి సమర్పిస్తున్నాం. 


కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


ఉపోద్దాతము 


ఆ 0ఫలా 


మనభారత॥బేశంబునం గలహైందవజాతి కంతకును (బమాణ 
(గ్రంథము లనయడి ధర్మార్థశామమోశూదులగు నె ల్లనిమయములను 
బోధించునవి భారతభాగవతరామాయణంబులు, అమూః:డును మూండు 
'ఛేదము లనియు; మూండు లోకములనియు, మూండుమూర్తు లనియు6 
గీ ర్థింపయుడుచున్నవి. అందు మొదటిరెండును నారాయణాపరావతార 
మగువ్యాసభగవానులును, మూండవదియగురానాయణము వాల్మీకి 
మహర్షియు రచించి సర్వలోకోపకార మొసర్చినారు,. ఇందు రామా 
యణము గాయత్రీమం(తాశ్షరసంఘటితము. గావున గాయ్యన్రీరామా 
యణ మని'పేరుగాంచినది. “భారత పంచమో “వేదః” అనుప్రసిద్ధిగల_దె 
భారతము సర్వ్యప్రపంచమును బోధించుచున్నది, భాగవతము భ క్షివైరా 
గ్యము లుపబీశించుమోత్ర(గంథ మని లోకస్తుతంబగుచున్నది. ఈమూండు 
మహా[గంథములును శీర్యాణభామయం దుండుటచే సర్వజనసులభములు 
గామించేసి చేలీయు లగుమహోకవు లాయా చేశములవారికి సులభసాధ్యము 
లగునట్లు వారివారిభాషలలో వాని ననువదించియున్నా రు, 


ఆంధభాపలో మునుమున్ను మూర్ష్మితయము నాంబడుకవిత) 
యము వారు (నన్నయ, తిక్కన, శంభుదాసులు) మహాభారతమును, 
మంత్రిభాన్కరాదులు రామాయణమును, బమ్మెర పోతనామా త్యా 
దులు భాగవతమును పరివర్తనము చేసినారు. ఆవలికాలమున మటీ 
శొందలుకవులు భారతరామాయణములను మరల నాం(ధ్రీకరించుటకు: 
బ్రయల్నించినను భాగవతము నెవ్వరును మరలం దెలింగించుటకుం (బయ 
త్నింపలేదు. అందుకు గారణము పోతనామాత్యుని కవిత్వముకడ నితర 
శవిత్యము పైత్య మగు ననుభయమే యని యూహింస్టనై యున్నది. 
పోతినభాగవతములోం (బ్రహ్వాదచర్శితము, వామనచరితము, గజేంద) 


[4] 

మోక్షణము, రుక్మిణీ భ్యాణము, గోవికాగీతలు, భ మర గీతలు, జల[క్రీడలు, 
రాన్మక్రీడ లోనగుఘట్టములలోనిపద్యము లమృతపాయములు. కావుననే 
యీయైదునూర్హ సంవత్సరములనుండి యేకవియు మరల భాగవతము 
నాంధీకరించుటకుం బూనుకొనియుండ లేదు. 

ఇట్లుండ నిర్టాలమునం గవిసార్వభౌమ, మహామహో పాధ్యాయ, 
(శ్రీపాద కృష్ణమూ ర్తి శాత్త్రిగారు దానిని మరలం 'దెలుంగున వెలయింపం 
బూనుట యెంతయు ముదానహము, వీరు శాలివాహనశకము 1806 
నకు సరియగు నక్షయసంవత్స రాశ్వయుజబహుళపస్టీసోమ వారమున జనిం 
చిరి. వీకు వెలనాటివైదిక బ్రావ్మాణులు. క శికగోత్రపవ్మితులు_ అధ్యర 
కర్త లగు వేకటసోమయాజిగారికీని వేంళటసుబ్బసోమి దేవమ్మగారికిని 
బ్యుతులు, చాల్యమునందే భార తాది[గంథములలోనికధ 'లెల్లం దండి 
గారివలన విని యానందించుచుండువారు. అక్షరాభ్యాన మైనవిమ్మట 
నొకపాఠ శాలలోం జేరి ఫొంచెము తెలుంగు ఇంగ్నీ షు చదివి యంత నవి 
విడిచి (కీ యివటూరి నాగలింగ శక్తి గారియొద్దం గావ్యనాటకాలంకార 
శబ్దశాస్త్రాదిసాహిత్యము సంపాదించివారు. కావ్యములు చదువునట్టి 
కాలములోనే తండి) గారియొద్దం గొంత యజున్వేదమును, శ్రీ వాజపేయ 
యాజుల పాపయ్యసోమ యాజులుగారి మొద్ద జయనాంతము (శౌతమును 
్రీ కల్లూరి బవ స్రసోమయాజులుగారి యొద్దస్మా ర్లముసర్వము నభ్యసించి 
తండ్రిగారియజ్డ మునకుం చామే యాధ్యర్యవము చేసినారు. ఆకాలమంచే 
'తెలుంగువుస్తోము. లెన్నో సంపాదించి తమసహాధ్యాయులు_ మధిర 
సుబ్బన్నదీశ్షి తులుగాలోం గూడి చదివి కవిత్వము చేయం గలక కిని 
సంపాదించినాడ. పదిరెండరయేట సంస్క తకవిత్వము చెప్పనేర్చి కొన్ని 
శతకము లప్టకములు లోనగునవి రచిం!'నారు. పదియాజవనంవత్సర 
ములో (శ్రీనాథుని గురువుగాం. గొని “తెలుంగుకవిత్వము చెప్పం బూని 
యిప్పటికి బురాణములు, ప్రబంధములు, కావ్యములు, నాటకములు, 
విమర్శనములు, నిఘంటువులు, ఛందోవ్యాకరణాదులు, (ప్రహసనములు, 


[5] 

శతకములు, అష్టకములు బహువిధచ్చితవిచ్చిత్యగంధములు లోనగునవి 
సుమాకు నూటయేంబది గ్రంథములు రచించుటయే కాక మువ్వురు 
మహేోశవులు మూడువందల యేండ్రకుం బూ ర్తివేసిన శ్రీమహాభారతమును, 
భాస్కరాదులు ముగ్గుకు నల్టురు రచించిన (శ్రీమదాొమాయణమును, 
పోతనాదులచేం దెలింగింపంబడిన (శ్రీమద్భాగవతమును రచించియున్నా ప, 

వీరు బాల్యముననే యస్టావధాన శ తావధ్ధానములు చేసి మహా 
రాజసభలలో మెప్పువడసినారు. కల్లి కోట మహారాజూవారి సభలో 
సంస్కల్భ్రతమున శ తావధానము చేసి కవి రాజబిరుదమునోంగూడ స్వర్మ 
పదకాదిబహుమానముల నందిరి, ఏరికి మహాపండితపరిషత్తులలోం “గవి 
సార్వభౌమ, విశ్వకవి, (పరన్నవాల్నీకి, కవిబహ్మ” లోనగు. నెన్నో 
చికుదములు వచ్చినవి. గవర్న మెంటువారు మహామహో పాధ్యాయబిరు 
దమును, ఆంధ్యవిశ్వవిద్యాలయము వారు కళాప్రపూర్ణ చికదము నొనసం 
గిరి, మటీయును శ్రీ రారామప్పురంబున స్వర్ధాభిపేకంబును, రాజమహేం 
ద్రవరంబునం గవిగండపెండేరమును, విజయవాడప్టరంబున, సాలూరు 
ఫురంబున గజారోహణోత్సవాదులనో మణికిరటమును, మజీయు నందు 
నందు ననేకన్నర్గ పదకంబులును బారిశోమికములు గా సంపా ప్తములై 
నవి, 'రాజమ హేంద్రవరమునందలి చితవస్తుపదర్శన శాల్యాప దేశమున 
గవిసార్వభౌాముల శిలావిగృహమును బ్రితిప్పీంచి యున్నారు.ఈలో మన 
మదరాసు గవర్న మెంటువారు వారిని ఆంధాస్థానకవిగా _ స్వీకరించి 
.బహూకరించినారు.. ఇట్లు చతుర్విధకవిత్వమం _దారితేరిన కవిసార్వ 
భౌములు ఇన్ని[గంథము లొక్క-చేతిమోందం 'చేయంగలిగిరనియు, ఎనుబది 
మైదునంవత్సరములవయస్సు గలవారయ్యు నిప్పటికిని _ దినమున 
కొఠపుబంధము మృదుమధుర శైలిని రచింపం గలరనియు. వెప్పుటలో 
నతిశయోక్షి లేదు. అశుకవిత్వమందు. వీ రందెవేసిన చేయి. వీరో 
సమానముగా నిఫుడు కవిత్వము చెప్పంగలవారు లే రని ఘంటాపథ 
ముగాం జెప్ప వచ్చును, వీరికవిత్వము సర్వలక్షణలక్షితమై మృదుమధుర 


[6] 
మై మనోహరముగా. నుండుననుట సత్యదూరము. కాదు. మీచేరి 
కంకణమున కద్దమేల! వారియేగ౦ింథము చూచినను ఈనావాళ్యము 


తార్కాణము శాంగలదు. (శ్రీ శాస్త్రిగారు భారతభాగవత రామాయణ 
ములు చర్విత చర్వణముగా రచింప లేదనియు బూర్వగ)ంథములు 
మూలభిన్న ములుగా నుండుటం జేసి మూలార్థము లోకులకు: బేట తెల్లంబు 
శావించుట కిట్లు మగల వాని నాంధీ9కరించినా రనియు మనము శెలిసి 
కొవవలసియున్నది. పోతనకవిత్వము లోకవి(శుతమై యున్నదని జంకక 
భాగవత మాంధీ)కరింపం బూని తబేకదీక్షగాం గొన్ని మానములలో 
నే యీ (్రీళృన్ణభాగవతము పూర్తి గావించినట్లు తెలియుచున్నది, 
పోతన స్వళపోలకల్పితముగాం దనభాగవతము.. "పెంచియుండుట 
సర్వలోకవిదితము. నంసల్భతభాగవతమునకంకు తెలుంగుభాగనతమునం 
గొన్ని వేలపద్యములు హెచ్చుగా నున్నవి. (గంధాదిని గలనెమిశారణ్య 
వర్ణనములును, గజేందునిస్తోతమును గంగావతరణాదులను జూచినచో 
సీవిషయము తేట తెల్ల మగును. గ జేంద)మోతక్షఘట్టముళో “అలనైకుం 
ఠఫ్టురంబులో, సిరికింజెప్పడు, తన వెంటకాసిరి ఈపద్యములు అమూల 
కములు, మూలములో సీవిషయము లేకున్నను విష్ణువు వైకుంఠమునుండి 
వచ్చినప్పుడు తెలుంగులో వ్రాయుట తప్పు గా దందుశేమో! గ జేదుని 
రశ్షించినవాండు వైకుంఠమునుండి వచ్చినవిమ్ణువు గాండు గ జేందమోక్ష 
కథ మొదటనే “మోనవాధీశ్వర” 'యనుపద్యములో “వారిపుక్లైు వారి 
మేఘనకుం (బీతి వారిణియందు”అని వెప్పుటచే హరిమేధుం డను బాహ్మా 
ణున్సికి వారిణియనున్ర్రీయందు వుట్టినహరి వచ్చి రశ్షించెను. ఇది రామ 
కృష్ణాదులనంటి యన తార మేకాని విష్ణ,శాదు. మజియు నాగ చేరదు 
డడవిలో విహరించుట లోనగునవి మూ డుమూండింతలు _ వింతలు, 
మజీయు వేశలు యశోదలోం కృష్ణుని చేష్టలు 'చెప్పినస్థలమందు “మా 
పిల్ల చ న్నాడిసిపట్టి చీజెను” “మావారు లేనపుడు వచ్చి వలిచి పొం 
దడిగెను”. “కెఆపయొక తె న్నిద్రింపంగ శట్టినవలువ వీడ్ని తేలు గజి 


స! 

వీంచినాండు” “తరుణి వంగి వెన్నదీయుచో వెనుకగదిసి నీకొడుకు మగ 
పోడుములు చేసెను ఇత్యాదులు చదువుటకు, వినుటకు నసహ్యము లై 
యీ, లములైనపద్యము లమూలకములు.. ఇందు నోపకలు తొల్లి దండ 
శారణ్యములో నుండుమహద్టులు 'రామునినరంబున నిట్లు గోపికలై పుట్టిరి. 
గోపిశాకృష్ణులకుం గలసంబంధము జీవపరమా తై ఫశ్యానుసంధానమువంటి 
దనియు, వాడు మవోపవ్మితు లనియు 'చెప్తాచుండ వారిని పచ్చిభోగము 
వారినిగాను గృష్షుని విటునిగాను చేయుట యుక్తముగా దోపదు. భౌగ 
నతము దళమస్క-_0ధములో:__. 


“న్నీ ఈపొదరింటిలో నించాశ గృమ్షుండు 
నానోడ మన్నథనటన నూడె 
నియ్యోల మగుచోట నిందాక చెలువుండు 
గాఢంబుగా నన్ను6 గాంగిలించె 
నీమహీజమునీడ నిందాక సుభగుండు 
చిట్టంబు చెయ్వుల సిగ్గు గొనియె 
నీప్రవ్చలతపొంత నిందాక దయితుండు 
నను డాసి యధరపానయు చేసె 
ఆ, సీప్రిసూవనవేది నించాక రమణుండు 
కుసుమదామములను గొప్పు దీర్చె” 


ఈయొక్కపద్యమనే పైమామాటకా రుజువుగావించుచున్నది. ఇది 
పచ్చిశ్ళంగారము శాదనుటకు వీలులేదు. ఇక్తు గోపికాగీతలు, రాస్రీడ 
మున్నగువానియందు శృంగారము మేజమిోలి కానవచ్చుచున్నది. 


ఈయుసోద్దాతములో ముఖ్యుముగాం  (పస్తుత్యగంథమును విమ 
రింపనలసియున్నది. అది మహాపండితులు చేయవలసిన కార్యము. అన్ము 
చాదుల కసాధ్యము, శావ్టున నావిషయము. పండితులకు విడిచివేయు 
చున్నాను. గాని కవిసార్వభౌముసికవిత్వతత్త స్థమును గూర్చి మాత్రము 


[0] 

ఇంచుక చెప్ప సావాసింతును. (శ్రీ శాత్రిగారు ఛాస్ర్రీయముగా సువిమ 
ర్శనము చేసికాని పద్యములు (వాయరు. సార్థకవిశేమణములు. గాని 
"వేయరు. వారు చేయుసంబోధనము లన్నియు సెర్థకమునై యుండును, 
అసాంపత్యప్రయోగము. లెన్నండును వీళు జేయ, ఛందోవ్యాకరణ 
మార్గమున కీసబ్భేదము న నెన రానీయంగూడ దని వీరినియమము, మొదటి 
నిత వీరు గా్రామ్యభాషను నిరసించి (గంథములు (వాసికి కాని అన్య 
'దేళ్ళ్యములు, మౌాండళికములు లోనగునవి (పయోగింపవచ్చుననియు 
(గంథదృష్టములుగాని, జడ్జి జడ్డివాండు లొనగుపదములు గ్భంథస్థములు 
చేయవచ్చు ననియు పంతలంప కవిత్వములో దీర్ధ్య దీర్దసమాసములు పెట్టక 
సర్వజనబోధముగా నుండునట్లు చిన్న చిన్నపదములు వాడుకలో నున్నవి 
మాత్రమే చేర్చవలయు నని వీరు చెప్పుదురు. కథానుక)మణికలో గద్య 
మెట నుండవలెనో పద్య "మెటనుండవలెనో బాగుగం దెలిసి (వాయుదురు* 
ఇదికాక కవిత్వములో అక్షరసాజూత్యము ముఖ్య మనియు, అది "తెలుం 
గులో నొక్క (శ్రీనాథుంయుమ్య(తమే. ఆెలిసికొ నె ననియు. వీకుచెప్పు 
దురు, ఇత్యాదులు శాద్ర్రిగారికవిత్యవిశేషములు. 'వెనుకటికంశు నిప్పటి 
పీరికవిత్వమునం గొంచెము మార్పు గలిగినది. (శ్రీకృష్ణ రామాయణము 
, భారతమంత్మపొఢముగాక మృదుల కైలిం దగిలియున్నది. రొమాయణము 
వలెనే యీక్ళష్ణ భాగవతమును మృదుమధుర మై (దావాపాకమునై 
యున్నదని చెప్పుచు సర్వమునకుం బండితులే పొమాణ మని యింతేతో 
విరమించుచున్నాను. 


291951 | దివాకర్ల వేంకటావధాని, ఎం, ఏ, అక్కు 


హైదరాబాదు ఆంధ్వ)ఛ్రాషోప న్యాసకండ్యు 
ఉసా స్రనియా వప ద్యాలకము 


క్‌ 


విన్నపము 
వావిధిఫానా 

శ్రీ భారతభాగవతరామాయణమాలు భాగరతీయులకుం బ్రధాన గగ్రంథములు- అవి 
సం స్కృతభామయం దుండుట చే సోజన సులభ పాధ్యములు కాకుండుటంచేని వారువారు 
వానిని వారివారి భానులలోనికిం బరివక్తదము చేసియున్నారు, మనతెలుంగులో. నున్న 
వానిలో మూలాళికిమణములు "పెక్కులు చూప్టుటంచేనీ పనిత్యగంథములు | వాయుట 
ఇవాపరసాధకం బని "నేను భారతకామాయణములు పునరాంధధీకళణము కేసీనాందను, 
అపుడు కొందజు మిత్రులు ముఖ్యము నమూా+డం(గంథమ లును శేసినవాండ వగుదువు భాగ 
వఠము గూడోం మాలాగ్గము. విడువక తెని/గంపు మని నన్న6 (బోల్సహించిరి. మీ 
కొందలు పోతనామాత్యుని కవిత్వమ కడ 'వేికవిర్వమ ను వెస్పొందం జాలద్దు నీవు భాగ 
వతోము మ్మాతము చేం బూన వల దని బోధించిరి నేలీళండు. 'కెఅంగులుం. జర్భించి 
శవిత్వములోం బోతనతోం బోటీ కేయగేనిమాట యధాళ్థమేకాన్ని పోటీచేయుటకుం 
గాదు భాగవతమ వాయుట తెలు/గుసందు మూలాతిక్రమణములు వ్యత్‌ యవినిమయాదులు 
కొన్ని పడినవి వానిని సవరించుటకు మాతమే నాయుద్యమ మని సాహాసించి భాగ: 
వఠముంగూడం జేబూ6ని యచిరకాలమునో ని శ్లైళ్టో రచించితిని, నాయారచనయం 
బెన్నో లోపము లుండవచ్చుకు* భాగనరీకవిశ్యము మిక్క్‌లిపొఢము గండు మూడు 
వ్యాఖ్య లున్నను బచ్యాళ్థము శీసికొనుట స్పుకిరముకాదు. అంద లో భాగవరమంతయు 
బహువిధ చేదాంతఫుట్టము లతో నిరాజిల్లుచున్న ది,ఎంతవారి కైన “వినాయకం (ప్రకుర్వాణో 
రచయామాస వానరం” అన్నట్లు కాశిపోదు, మజియు. నందు నూగ్యచందాదివంశముల 
లోని పురుహలవామములు వివిధ(ప్రతులందు వివిధనులుగా6 గన్నసిచున్న ఫి, “వే శేదో 
యొకమార్ద మనుసరించ్వివాసితిని .అచ్చులప్పు లిందుం గుష్పలుతిష్పలు! ఇందలి నాస్తిమా 
దములను "బైలు మన్ని ౦తురుగాక 

ఈణింథము "వేను వాయుచుండుట నినిం నీనిని కొందు దముకుం కృతి నిమ్మని 
కోరిరి. "నేను వేరికిని హూట యియ్యని కాలములో శ్రీరాజా సాగి నూర్య నాళాయణ రాజు 
గారు చారిస్వర్రామమగు నరినీపట్న మా కడనున్న తంచేడునకుం గొంపోయి నశ్ను మిక్కిలి 
గౌరవించి భాగవకేళ్ళ తిం గొరిన నే సంగీకరించి వారి కీసాగవతమాశీ ర్వదనరూపకము గార 
గృ తినొసంసితిని, ఇప్పుడు కూడం గృతుల్యుగహించువారు కలరుశాని సీరియంత గౌరవ 
ప్రపత్తలు మజీ యొవ్వరికి నుండవని మ్మాతము వెప్పలలను, వారికి బరమేశ్వరుం జాయు 
రాఠోహైశ్వగ్యములు ప్రసాదించుం గాక యని కోక న్నాను, మటీయు నాయాాగంథ 
మన కుపోర్ధాతీము వ్రాసి వన్నె తెచ్చిన మహావి ద్వాంసులడ్‌ నానమస్కారములు 
కృర్యతావూర్వశముగా సమర్చించుచున్నాను. 

(శ్రీఫాఢ కృష్ణమూ్రి శాస్తి. 


ఈ ౭ రల ఇట్టి 


కెవి 


లిత్రి 


న! 
శ్‌ఓ 


లలి 
క్త 
య! 


ల్‌డె 


5 
ల్‌9 


లిషి ఇప పి 


క! 
గర్‌ 


గ్ర 


విషయసూచిక 


ఇష్టదేవతా పాశిర్ధనాదికము 

గ్రంథ రచనావళ్యకత 

కృతి పత్యన్వేమూము 

కృతిపతి సందగ్భనము 

నూర్య వంళాభివక్షనము 

సాసిగా జ వంళావతారము 

నూత శౌసకసంవాదము 

నూతుండు నారాయణస్నోణంబు నేయుట 
పీశవింశత్యవతారములం 

నూళుండు త _త్వవిచానము నీయుట 

క్లాగవత్‌ రదనా విచారము 

నారదుండు వ్యాసునికడకు వచ్చుట 

నారదుని వూర్వజవ్మ వృత్తోంతము 
నారదోపబేళశమున వ్యాసుండు ఇాగవతంబొనర్వ్చుటు 
ఛారతార్థ కధాపిశంస 

అద్జనుండు బివ్మాశినో నామ్యాస్ర్రుము ప్రయోగంచుట 
ఆష్టనుండు భతంఘాళయగు వానిం గట్రితెచ్చుట' 
క్‌ సన్హుండశ్వభ్ధావ ను శపించిపుచ్చుట 

ఈ _తృరాగర్భంబు6 “గాచి రక్షించిన కృష్ణుని కంతి స్రతించుటు 
కృష్ణాదు లంపశేయ్యనున్న భీష్మునికడ కరుగుకు 
భీమ్ముండు శ్ర్రీశృన్లుని స్తుతించుట 

భవ్మ నిర్యాణము " 

శ్ర ఎప్పుడు చ్వారకాపురంబునకుం జనుట 
పరీక్షిత్తు పురుషో _త్తమరశ్షితుండై జన్మించుట 
ధగ్మశాజునకు విప్రులు పరీక్షిత్తు జూరకంబు చెప్పుట 
శాంధారీ ధృతకాష్ర్రాలు మహా ప్రస్థానము వేయుళు 
నారదుండు ధర్మరాజునకుం గగ్తవ్య మెలీంగించుట 
ధగ్మ5ాజు దుర్నిమి లేములు గని -చింతించుట 
అపష్టనయడు దుఖించుచుం గృ్ణ' నిర్యాణముం జెప్పుట 


ఫట 
8౦ 
చ 
చికి 
త 
86 
త 


ఈం 

92 

రడ 

98 
101 
208 
105 
207 
(9 
238 
వడ 
228 
122 
కలిత 


226 
180 


2898 


186 
242 


మెకడ 
2149 
151 
156 
158 
160 


శే 


రాజు పరీక్షిత్తునకుం బుట్టంబునట్టే పోవుట 
పరీక్షిత్తుని రాజ్యపాలనము 
గోరూపథారులయిన భూబేవీ ధర్మదేవతల సంవాదము 
పరీక్షిత్తు ధగ్మటేవతిల నుద్ధరించి కలిం గర్జించుట 
పరీక్షిత్తు కలి సనుగంిహించి స్థానంబాసంగుట 
పరీక్షిత్తు "వేయలకుం బోవుట 
పరీక్షిత్తు శమిళునివపె సర్పవంబ్నువైచుట 
శృంగి పరీక్షిత్తుని శపించుట 
రా జువిప్తిశాపమువిని పశ్చాత్తాప తప్తుండగుట్ర 
శుకమహార్షి పరీక్షిత్తునిిడఠళు వచ్చుట 
ఖట్వ్యాగుని ముక్తిపం) కారము 
శుకుండు విరాట్స వగోపముం చెలుపుట 
యోగులుకాపవిం* దగు కాగ్యములు 
మో7గాను సంధాసకంమము 
అర్చిరాది గతిక9ిమము 
కామ్యఫలస్వచూప నిహళాపణము 
'శ్రుశుకుండు భగవంతుని. చా9స్థించుట 
బంన్మానారదునకు బంిపంచ ప్రి కారము టెల్పుట 
భగవంతుని లీలావతాగ కథనము 
భాగవతో_త్తములు- భగవత్స ్వరూపము 
పరీక్షిత్తు ప9పంచోద్భవాదిఃంబు6 'జెప్పుముని యడుగుటు 
బ9ిబ్మాబేవుని తపఃపి కారాదికము 
శ్రీవారి బ9ివ్మాజేవునకు వరం బిచ్చుట 
బంబ్మాసృస్పి కృమాఖికక్షము 
శుకుండు కురుపాండవ _వెరాదికముం జేప్పుట 
విదురుం డుద్ధవునిగని కుళలపంశ్నము చేయుట 
ఊద్ధవుడు కృ్ల నిగర్యాణముం దలంచి దుఃఖించుట 
విదురుం డుబ్ధవు వీడ్కొ_ని మై షంయాని దర్శించుట 
మెల్రేయుడు సృష్ట్యాదికొమం 'బెతింగించుట 
విదురుడు మై వేేయునీకడం 'దఠ్వవి చారము సేయుట 
భగవత్తత్వ నిరూపణము 
పద్మజుండు భగవంతుని స్తుతించుట 


భత 
2698 
69 
270 
2/8 
78 
27/5 
176 
179 
౩80 
18౨2 
184 
187 
189 
190 
192 
104 
196 
198 
200 
202 
204% 
205 


వడ 
2డ్త 


217 
9 
లై 


సీసీ 


క్రీక్రికి క్షి పీ 


క్షే 


సక్టకాలాది నిరూపణము 

బ౦ిహవ్మాముఖ మునుండి నీలలోహాతాదులు వుట్టుతం 
బర్సిబ్మూ పాక్కు_0౦జూ-చి మోహించుట 
స్వాయంభువమునువు ప్పజూ సర్టము సేయుట 
అదిరాజ చరితము 

యజ్ఞ వరాహావతారఘుట్టము 

ధర నుద్ధరించిప వరావోమూిని బోొహ్మాదులుస్తుతించుట 
సనక సనందనాదులు వైకుంఠంబున కరుగుటు 
జయపిజంయుల కాపాది* ము 

హిరణ్యాతు హీరణ్యకశిపుల వృత్తాంతము 
హిరణ్యాక్షుడు వరాహామ్వూర్షినెదిరింఛ్రి చచ్చుట 
యక్షదెబేవ నణస్పపష్పెక్యిమము 

స్వాయంభువమను వంళావతారము 

కష్టముని విన్టువనుగనంహించుట 

స్వాయంఛువుండు కద్దమాశంమ మునకువచ్చుట 
స్వాయంభువుండు కద్దమునకు కన్యా దానము కని పశీవ్రుకు 
స్వాయంభువ పుతి9కయగర 'చేవహాూోతిచరి[త్రీమ్లు 
చేవహూతి పతితోదివ్యవీమానం బెక్కి. సంచరించుట 
'ేవరాూతిగర్భంబున గపేలుం డుదయించుట 
కపీలుండు దేవవాూాతి కధ్యాళ్మత త్హ్వ్వం 'బెటేరగించుట 
పాంఖ్యత త్వ ప్రదర్శనము 

తళ్వులత్షణము స 

కాలస్వహాప నిరూపణము 

పిండోత్పత్తి పకారివక్షనము 

కర్మఫల ప్రవచనమ 

జీవహూతీ కపిలాచాకుస్టం బరిస్తుతించుకు 
స్వాయంభరివమేను సంతానము 

ఆననూయాోతు3లకుం ది9ోమూ ర్థులు పుట్టుట 
దత్షహజాపతి సంతానము 

ట్‌స్తుం డీశ్వరుని బ్వేషేంచుటు 

దక్షుండు యజ్ఞము 'సేయంబకానుట 

దక్షుండీోంరుని నిందించుటు 


వత్రడ 


291 
౨96 
వ౨ు9ర్రి 


299 


8086 
ఫే05 


తడి 


కళా 


దక్షాధ్వర ధ్వంసము 

బ్వ్సిహ్మాదు లీళ్వరానుగక్తినాంబకి వడఠకుంట 
అధర్ముని వంశవృత్తాంతము 

ధు9ంవోపాఖ్యానము 

నారదుంతు థఘంవ్రనకు దగ్శవమిచ్చుట 

నారదుండు ధృవుసకు యంతోర్తిపబేశము. సేయుట 
ధువ్రండు తపస్సు చేయుట 

దువుండు సాక్షాత్కరించిన భళవంతుని స్తుతించుట 
భగవంతుండు ధుూ౫వుసకు వఠరబాలాసగట 
ధువుండు తఫోవవంబుకాండి గృవాంబు చేరుట 
ధ్రవుండ్రు గుహ్యూకులతో యుద్ధము చేయులు 
మనువు దగ్శనమిచ్చి మనుమని ఇాంత్సింపం జేయుట 
ధు9)వుండు విమాన మెక్కి_ విష్ణుపదంజు6 జనుట 
దు వుని ప్మతపౌ తాదివర్టనము 

“వీనుని వృత్తాంతము 

పృథునకి 9వర్షి జన్మాదికమూ 

పృథుచక 9వ క్రీ సద్గుణ గు అం 

పృథువు భూబభేవిని సిగ్య్త్పహించుట 

పృథువు భూమినుండి యోవాదులం బీదుకుకు 
ఇందు9ండు పృథువు యాశాశ్వ్రము నపహారరటుటు 
ఇందు9ని ౫9హిం-చిన పృథువునికడకో బ్రపహ్యూమతు వద్పుట 
వారి పృథునికి డకువచ్చి వరమిచ్చుట 
పృథుచకింివర్లి వేసీన మపేశావన్య్యాసము 

'సన కాదులువచ్చి జ్షూనోపదేకోము జేయుటి 
పృథువు విగక్తుండె తపోజపీని శేగి ముక్త్రుండణటు 
పృథుకాజ ప్యుత్రపొత్రవన్షము 

ప్ర తసుల త $ప్పశారము 

పర మేశ్వకుండు పరబి)బ్మాం జక్తిస్తుతించుట 
పా్రచీనజర్టికి నారదుండు పురంజనోపాఖ్యాగ్ర్రాము వెళ్వుట 
ఫురంజను డు డ్యానంబున సొళ్ర్రీని గాంచుట 
'ప్రరంజనుడు (క్ర్రీనిం 'బెండ్రియాడుట 

ఫురంజనుడు శ్ర్ర్రీలోలుై ఇెడుట 

పురంబనుడు (క్ర్రీమై పుట్టుట 


ల ఆురంజమని వూర్వజన్మకధ నము 

లి16 పఫురంజవక థాతత్త్వ నిస్వదనమాు 

౭820 కర్మఫలముల ఫూర్యాపరనిచారము 

822 బేహాత్మస్వమాప నిమాపణము 

828 ప్ర చేతసులకు హారిప్రత్యత్ష మొ వరం బొసంగుత 
ఈ26 వారదోవ దేళమునం బి9 బేతసులు మొక్తింగాంచుట 
త80 మనుపుతుంండగు (వియ(వతుడు రాజ్య మేలుట్న 
885 పి్రియవితుడు మేరుప్రదక్షిణము చేయుట 
₹86 మేరుపిదక్షిణఖమున ద్వీప సముద్శములేర్పడంట 
887 అన్నదుని చరిత్రము 

888 అన్నీదుని తపోవవవళనము 

889 వసంత బుతువశ్షవము: 

తిక అన్న దుడు ఫూర్వచిత్తిం ౫ని మోహించుకు 
శక8ి నాఖికిమేరు 'దేవియందు శీవారి వృవమభుడే జనించుట 
846 బువుభుడు కొడుకులకు నీతు లుపదేశించుట 
851 భరతో పాఖ్యానము 

858 భరతుడు తపించుచు లేడిపిల్లం 'బెంచుకు 

855 భరతుడు తప్పిపోయినలేడిపిల్లకై దుఃఖభించుటు 
858 భరతుడు లేడిమైపుట్టుట 

860 భరతుని కారిచ్మాణజస్మము 

861 భరతునిసత్తికి బాలి వెట్టుటు 

866 భరతుడు రహూగణునితో బిసంషించుట 
870 భకతుని జ్ఞానోపచేశము 

878 భగతుండు ము క్తినొందుతు 

శో& భరతుని పుతిపాత్రవన్షము 

శ? భూ శోళద్వీప స్వరూపాది నిక్ణయము 

కో8 ద్వీపములు పర్వతీముల్యు నదుల్యు వనములు 
888 భారతాది వన్న ములు 

834 హాయగీ9వుని వృత్తాంతము 

890 భాతళవర్ష ప్రిశ్నప్తి 

న్‌, ఇప్లణూదివ్వ్‌షములు వానియౌన్నత్యము 

*షకి' ఖ ఛోళస్వమాపాది నిగ్యయము 


ళా 
పుట 
క[గ నూర్య రథ వశ్హనము 
406 చందనూర్యగ్రవా నత్మతాది "సంచారము 
క22 పాతాళాది లోక్కపస్తైావము 
త28 నరకలోకము - శిక్షాస్మృృతులు 
శవ శుకుడు పాపనిహ్క్బృతుల్మ సకారం "బెతింగించుకు 
క్షై0 అజూమిళోపాఖ్య్యానము 
4988 విష్ణుదూత యమదూత 'సంవాదరు 
కలర్‌ అజామిళుని (పాథమిక్కపవ_ర్రనము 
కలి6 అజూమిళుడు ళ్యూదింబెండ్లి యాడినకథ 
*ఉ0 అజామిళుని పశ్చాత్తాపము 
శశ. అజూమిళుడు పప్టుసాయుజ్యము నొందుట 
తర్‌ మన్వంతర కాలసృర్పకొమము 
ఉడి? దక్షుండుబేసిన హంసగువ్యాక_స్తవరాజము 
ఉఉ9ి దత్షునకు భగవంతుడు బ్రత్యవ్షమయగుట 
కర2ి నాగదుండు దత్తసుతులకు బానో పబేశముేయంట 
త్తగ్‌క దక్షుడు నారదునిశపించి (శ్రజాసక్షము చేయుట 
ఉ6౦0 బృవాస్పతి యింద్రుం బరిత్యజించి పోవుట 
శేర1 ందెత్యు లిందుపై డాడివచ్చి మయోడించుట 
శ62 బేవరలు విశ్వరూవాని బుగోహీతునిగ వరించుటు 
*64ఉ నారాయణకె వద (ప్రభావము 
శ/0 ఇంగుండు విశ్వరూజుని 'సంవారించుట 
త్తం బంిహ్మవాత్వ యిర్శద్రుని వెన్నంటి తఆజుముట 
త్త బ్రిబ్బా బంహ్మావాత్యం (ధాక్టించి ఇడబాఫపుతు 
త్తలి త్వవన్వవృతా సురుని బ్య్రుంచుట 
478 ేవతలు వృదత్రునికోడి విస్ణువ్లం చాంక్థించుట 
ఈ77 మభావిహ్హువు వృతవధోపాయం 'బెచేంటించుకు 
క78 దధీచిదేవతలకు నిజశల్య్యా స్త్ర ములిచ్చుట 
న! ఇం(గుండు వృ(త్రాసురుని 'సంవారించిన కథ 
శ486 బంిచ్శాహాత్య యిందునిజుట్టు ముట్టుట 
క8ి8 వృత్రునివూగ్వజన్న్మ సు - చిత్రకేతు చరిత్రము 
క9 చిత్రికేతునికి కైనోపటేశముచేయుట 
శ9398 చిత్రకేతునకు మృతభాలుండుబంతికి యుపబేశించుటు 
*95 ఇజారదుండు మంత్రోపనివద్విద్య “ెతెంగించుట 

౨ 


ఫుట్‌ 
చ96 


త్త 
ళ్‌ం0 
504 
శ్‌0ర5 
ల్‌06 
510 
ర్‌14 
518 
520 
ర్‌21 
ర్‌లి4 
556 
528 
581 
ర584ఓ 
శ్‌క్త౦0 
రతి 
546 
549 
ర్‌గ్‌8ి 
ర్‌5్‌ర్‌ 
ల్‌ర57 
ర్‌61 
ర్‌ 
571 
-ర574 
న. 


షష] 


చితశేతుడు కపించి భగవ్యశ్పఫాదము నొందుట 
చశిత్రకేతుడు భగవంతుని స్తుతించుట 

గర్వియగు శత్రకేతుని గారి శపించుట 

"సవిత వంళ్మపవచ నాదికము 

బైెత్యడానవ సంపత్తి 

మరుత్తులు 'బేవత్వ మొందిన కథ 

ఫుంసవవ [పభావకి ధనము 

పరమేశ్వరుని సర్వ'సమత్వము 

'వెరాదులును ముక్తిహేతువ్లు అని చెప్పుట 
జయవిజయుల ఇాపాదికము 

హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ 
సుయక్షోపాఖ్యానము 

కలవింకిములకథ 

హిరణ్యకశిపని తపఃపకారము 

షారణ్యకశిపుడా వరములంది విజృంభించుట 
'చేవతలు _క్రైకుంఠమునకరిగి "మెొంజ పెట్టా 
ప్వబ్లోద .దర్శితము 

ప9న్లాదుని విద్యాభ్యాసము 

పిహ్లాదుడు దై త్యచాలకులకు జ్ఞునోపచేశము వేయుంటు 
హిగణ్యః శిపుడు ప్యున్లోదుని శిక్షించుట 
నరసింహవతార ఘట్టము 

నగనీంహామూగా్డి హిరణ్య కశిఫుని సంవారించుట 
నగ సింహమూ ని బ9ిహ్మోదులం స్తుతించుట 
పంన్లోదుండు నరపీంహాని స్తుతించి పార్పిస్థించుట 
నాసింహామూలర్జి జర్పిళ్లోదు నన్నుగహించుట 
(తివకాసుర సంహారము 

వర్హాశమ ధగ్శకథనమా 

పంవ్లో దాజగర 'సంవాదము 


ల87 గృహాఛాశ్రమ విశేపములు 
ఫి 


ల్‌97 


నారదుడు తనజన్మృవృ త్తాంతము చెప్పుట 


[లై 


శ్రీరస్తు. 


శ్రీకృష్ణభాగవతము 





ప్రథమస్క౦ధము. 
ఇష్టదేవతా్యప్రర్థ నాదికము 


ఛా.(శ్రీమాజన్‌ గిరిజాసమేతు: డగుచున్‌ నేవించి రావేల్పు లీ 
భూమిం గాళికం బొల్బి భ_క్తతతికిం బూన్హార్థసంసిద్ధియున్‌ 
శ్షేమం బిచ్చెడువిశ్వనాధుండు దయన్‌ ఏశ్నీంచి రశ్షీ ంచుతన్‌ 
(శ్రీమ త్సాగికులాబ్టికీతక రునిన్‌ (శ్రీసూర్యవా రాయణున్‌ స క్షే 
మ పదియాన్వే లము యొష్పుకుం గొలు మగోష్తీలు భా ర్యామణుళ్‌ 
ముదమొప్పం దను జుస్టువాజు”ని శేప్తు ల్మాపులుం గూడీమూ 
డి దయం గోరుచునుండిన ని శ్రగుల మోడిం జూపుచున్‌ (బహ చ 
ర్యదశం 'బేఠెకు వేలు పేలుత మహో రాజాన్వవాయప్రభున్‌. లి 
తే. కడలికూ తురు జయలక్ష్మి స కరుణ జేసి 
విడనిసిరు లిచ్చి లోవై కవినత్‌ మైన 
సాగివంశాచ్టి రాజు రాజ్యప్రవరుని 
సూర్య గారాయణుని దయం జూచు. గాక, 
మ. వెలిదమి సం గొలువుండి [పాణిఏమితిన్‌ విన్నాణ మేపాటి. గారి 
గలుగం జేసి పుఠాకృతంబు తదళీకంబందు ముబ్బంతుల 
న్వెలయం జేముచు భారతీసహితుండ్రై వెళ్లాందువే ల్సున్నతిం 
దెలియ న్వశ్చెడుసాగిసూర్యున కిడున్‌ దీర్దాయురారోగ్యముల్‌. జీ 
మ, గహరాతై నిజతేజ మెల్లకడలం (గ్రాలంగ లోకాళికిన్‌ 
స్పృహ గిల్లించుచుం గర్భసాశ్షి యగుచున్‌ బెంపొంది సప్తాళ్వు' డై 
బహాుమౌర్షంబు పర్మిభ్రమించుచు. (బజం చాలించు బేవుండు ధూ 
ర్వ్యహాం డై సాగికులాస్థిసోము! డగుసూర్యత్లూ శ్రపతిం బోచుకేన్‌. 5 


లి శ్రీకృష్ణ భాగవతము 


చ, అనిలవర్యప్రసాదమున నంజనకుం |బభవించినంత కే 
నినుని మహాఫలం బనుచు నెంచి గ్రసింపగ మిన్ను ముట్టి సిం 
పున జనుసత్వమూల్థి జవముం గలండై లవణాన్ధి దా;టి నీ 
తను గని రామునిం దెలుచుదక్ష(డు మాక్ళతినాథు నేలుతన్‌, 6 
నీ. చిన్నారిముంగురుల్‌ చిండులు దొక్కంగ 
నుదుట జాబిలిశేక గదియం జేసి 
మధుమదవివళదై మంజులవాగ్విలా 
సము వి_స్తరిల్లగ సలుపు కొనుచు 
నడు నగొండు తమ్మిపై నిడి రత్న వీళము 
నందు నుఖానీన యగుచు నుండి 
వీణ వాయించుచు గాణమై యెడ నెడం 
జిలుకలవలుకులు చెవుల వినుచుం 
"కే గలువపేరు ధరించి కోమల మయి హారి 
నీలమాణిక్య కాంతుల నెజి నెసంగు 
మెయి నరుణవ(స్త్రు మెంతయు మిసీవి మెటయ 
జగము లేలు శ్యామల కృతీశ్యరునిం బోచు. 7 
సీ. పటికంపుతాలడా లటమటింపలం జాలు 
నిద్దంపు! దెలి మేనినిగ్గు 'లెసంగ 
సూర్యచంద్రాగ్నుల సొంపొందుమూడేసి 
కనుల జౌవంచ మొగంబు లలర 
'బాపటనుత నేపు చూపులేజాలిల్లి 
చేర్చుక్కు వలె (వేలి పన్ను మిజు 
నై దైదుచేతుల నబ్దతిళూలాది 
పరికరంబులు మహాో[పతిభ బెలుప 
తే, ఎల్ల వేదములకు. గన్న తల్లి యగుచు 
నెన్న మూర్షిత్రయంబున కన్న నున్న 


రైలా 


చ, 


పథమస్క0ధము శ్రి 


శముగ వర్షించి నిజభ_క్టసమితిం గాచు 

నట్టిగాయ(త్రి ప్రోచు నారాయణవిభు, 8ి 
శాంతు మునీంద్రస్యాంతని 

ఇాంతున్‌ భక్రాంత రాయచయపరిశాంతున్‌ 

గాంతానంతనుతమసోో 

దంతున్‌ మతిమంతు చేశదంతు. దలంతున్‌, 9 


- సీరముపూః బూంపచందురుని వెన్నెలతో ని 


గారంపుంబెలి మేనికళలు నెజియ' 
బాణి నాజెకుచిల్కపల్కులు మోిటువ 
బ్లకి కనుగుణతాళలయలు గాంగ 
నుపనిమత్తులు నిత్య ముడిగంపు వెలియలై 
యిరుచక్కి వీఛోపు లిడుచునుండ 
నొండొంట: బయ్యంట నొరయు సంగీతసా 
హిత్యద్వ్యయంబున నెసంగ సరులు 
అంచవాహనమం దూర్చి నధివసించి 
పంచమ శ్రుతి వీణ వాయించుకొనుచు 
జగములేలంగ వెలసిన చదువు చెలువ 
నలువరాణ్‌ మదాత లో వెలయు! గాక, క్షే 


, అని పూజ్యపూజాతత్పరుండ నై. భారతంబు రచించినపదంపడి 


రామాయణంబును జేయం బూని ముగించియున్న యపష్వు డొక్క 

సమయంబున నాపరమమి[తులు ఫొందటు నన్నుం గాంచి 111 
అధీ (గ్రంథరచ నావళ్యకత థీ 

ఇళరులు (వాసినట్టికృతు లీవ్ర రచింపనివాండ వయ్యు భా 

రతీమున మూలభిన్నములు (వ్రాంతీలు సెక్కులు గాన వచ్చుటన్‌ 

వీతిజనసమ్మతంబుగను జేసితి వౌ! సరి చేసి వాని న 

వ్వితేమున రామచం(ద్రకృతి విన్ననువొప్పగ6 జెన్నీ తెన్న(గన్‌, 1) 


శ శ్రీకృష్ణ భాగవతము 


చ. భువనపవి[త్రముల్‌ కృతులు మూ డవు నం దొగి రెండు లీరె భా 
గవత మొకండు (వాయుటకు. గా దని యెంచకు మందు లోపలన్‌ 
దవిలెడు బెక్కుతీరు లగుదారులు వానిని సంస్కరించుటల్‌ 
తవు నని మేము వెప్పుటుము తాపకచ్చిత్త మ బె లుంకునో. 18 


ఉ, పోతనవంటిసత్కవులు పుట్టరు పుట్టిన నట్టరీతిగా 
వాశలు వ్రాయువా రరిది భాగవతం బది ముద్దు లొల్కు నే 
నీతజీ వ్రాయం బూనితినయే. బరిహోస మొన ర్త రంచు లో 
బీతునం బోః నీకవిత వేరికవిత్వమునేని మించెడిన్‌ [4 
అ. ఇదియు. గాక భరతప్ప్ఫథ్ధివి! మణు లైన 
మూడుక్ళొతిలు వేసి వొడిమిం గను 
నట్టివాండ వగుదు వదియు రచింపుము 
"తెలియ నీకు నాలు నెలల పనియు. స్‌ 
వ. అని ప్రబోధించిన వే నొం జెంచక సాహసించి భాగవతమహాో 
ఫురాణంబు త చేకదీశ్తగా నాల్గునూసంబులలో  ననాచిత్వంబు 
పరిహరించి యౌ'చిత్యంబు (గ్రహించి మూలానుసారంబుగా నాంధధ్రీక 
రించి దాని నేరికిం గృతి యిత్తు నేర కిచ్చిన నా కిహపరసాఫ 
ల్యంబు నొందం గలుగు నని వివారిచుచు లోకం బన్వ్యేమించు 
చున్న కాలంబు 16 
ఆక కృతిపత్య న్వేషణము శీలా 
ఉ కోరుటుజడ్డి యీకృతిని గొందును కే నని కొన్నినాళ్లు పో 
శారి యొసంగె ధీసచివతాపద మందినయొక్క డీకృతిన్‌ 
గోరినవా ర రాం గడచె గొన్ని దినంబులు పాదజుం డొకం 
డారసి నా కిడం బదిసహ్మ సము లిచ్చెవ నంచు! బల్కుటన్‌, 17 


అఆ శకాలహరణ మయ్యె గాని ముదదించె:౫ 
భాగ్య మబ్బదయ్యె భాగవతము 
పయిన. జెలియ వచ్చువారికి, గృతి అలబాయ 
మనసు పుట్ట దయ్యె వినుడు నాకు, 18 


ప్రథమస్క౦ధము 


వ మజియుం గొంద రీకృతిం గోరిరి కాని నేను వేరికి నీయ నొల్డని 
యుల్లంబున గాలత్షేపంబు గావింళతి నంకలోస, 19 
ఉ. నే నొకకార్నముం గలిగి నెయగ్లని వేంకట రామశా్ర్రీ౨ిస్‌ 
దో నరుదేరం గా. గొని ప్రతుష్టమతిం దుని కేగి సిమ్భుటన్‌ 
జాని! గొంతదవ్వున వినంబడుతీంగెడు నాగ (గ్రామముం 
గానంగ నెంచి బస్సుపయి! గాలిడి పోయెడునంత నింతలోన్‌, 90 
* తంగేడుగ్రామంబు లోచనగోచరం బయ్యె నదియును, ల. 
* నర్చిపట్నమురోద్దు నా బడు రైలుస్టే 
షనున కుదగ్గిశ దనరుచుండు! 
దునినుండి ఒస్సునుం జను (గ్రామమును డాసీ 
నరిసిపట్న మునకు నాటుదారి( 
(టౌక్సము[ద్రముగాలి (ప్రతిదినాంతము నందు 
జలువ లీనుచు నట మెల: గుచుండు! 
గొట్టికచుట్టునుం గొజులుం శేదారముల్‌ 
శేదార మది యేమొ నా, దలిర్చి 
శక్తే వైఫ్టవాలయమును డౌసి వజిలు వావీ 
యమృతతుల్యామృతం బిక్షునట్టి దగుచు 
మానవాళికె గా శెప్త చేనుచెట్టు 
లకు నుదకదాన మిడువెజు వొక డగు 5ట లి 
తే ఊోవ స్రోకటంబు డిగి దారి నూరు: జేరు 
సంక (శ్రీరామలక్షస్జణు లనంగ నొప్పు 
"రెండువీస్పలవృశ్షముల్‌ నిండు వేడ్క( 
గూర్చున ట్లగు నట నొక్కకుల్య గలదు, వ్ర 
చ, ప్రభువులు (పాడ్వినాకలును రాజులు రాజపురోహితుల్‌ హితుల్‌ 
విభవ మెసంగ నుండుటకు వీ లగున ట్లయి ధర్మశాల యొం 
డభినవవై భవంబునను నారయ నొప్పెడుః జెట్లవెంగటన్‌ 
శుభము అెసంగ( జేయుచును జూడగ వచ్చెడు నచ్యుతుం డటన్‌, 


న 


శై 


( 


శ్రీళ్ళవ్ణ భాగవతము 


వ అంత్‌ వేను నామిత్రునితో నావి(శ్రాంతిభవనంబునం జేరి విశ్రమించి 


యున్న సమయంబున, ణ్‌ 
4 కృతిపతి సందర్శనము +--- 


నీలో కసంప్రస్కుత లోక'బాంధవకంశ 


సాగరశాకానిశాకరుండు 
పరమపానన బుచ్చిబంగారయా బేవి 

ఘనగర్భళు కి ముక్తాఫలంబు 
స్వప్తసంతాన (ప్రశస్త మహాకృతి 

సంతొనన ంగ్రహణాంతరంగు. 
దుర్యరా దేవ తాత్యుచిత పూజాస క్త 

నిర్‌ ్రలవృాద య౦డు కర్శకుండు 


"నే. రాజబిరుదాంకితుండు సణ్య రాజసోద 


వ 


రుండు భారతధర్మవిదుండు సాగి 
రాజసూర్యనారాయణ శాజనరుండు 
నాదు రాళ నాకర్ణి ంచిసాదరమున, బిగ 


సభ నసంశోషంబులు భూషణంబులుగాం జనుబెంచి సాష్టాంగ 


*నమస్కారంబు గావించి కుళల్మపశ్నా సంతరంబున సర థపాద్యంబు 


లును ఫలాహారంబు నొసంగి విశ్రమించినపదంపడి నన్ను నిజాంతః 
పురంబునకుం దొడి[ొనిహోయి కర్చూర తాంబూల జాంబూనదాంబ 
రాభరణ ఫలాదులతో నిండినపళ్లైరంబులు చానుం దనధర పత్ని 
యును బాణితలంబుల నికుకొని- నిలుషంబడి వినయవినమితగాత్రు 
లై రఫుడు శాజేంద్రుందు. ల్ల 


మ, శవిలో శేశ్వర! మోిసమర్సనము వేడ _౦జేసీ భామీంప నా 


డవు చ్చిళ్టం బభిలామతో వెలయనై వార్యొందు నిన్నాళ్ల కా 
భవికం బబ్ళెను మాపురాళ్ళతము ఇ చెప్పం జొప్పడె నీరు స 
త్కవివగ శ్‌ బుమీతుల్యు లంచు( దలఃతుం దత్త్వార్థచి త్త త్రంబునన్‌, 


పథమస్క౦ధము 7 


మ. ను:ితుల్యుం డగుసళ్కవీందువలనం బుణ్యప్రదం ఖై జగ 
ద్వినుతం టై న్‌తిన్‌ గ్రహించుటకు నెంతే స్యాంత ముం జేసితిన్‌ 
గనవచ్చెం జుడీ మారు భాగవతముం గావించి యున్నా రటం 
చును దానిం గరుణించి నారు గృతి నీ జూడంగ జే వే(డుదున్‌, 90 

ర భగవద్గ్రంథంబునం బే 
రగువేనిన్‌ వానిజన శై మది సార్థక మై 
జగదభినుతమై సుగతిం 
దగులుం గటదె సార్వభౌమ! తథ్యము గాలన్‌, త0 

వ, అని రాజదంపతు ల నేకవిధంబులం (్రార్థించచు నుపాయనంబునాక 
రంబులం బెట్టినం బట్టి పరమానందకందళి తాంతరంగుండనై చేనును, 

చ, ఎవ లెవరో మహాత్కు లగునిభ్యులె యీకృతి మాకు మా కటం 
చవిరళకాంక్ష మై తెలియునట్టులు పల్కుచు నన్ను! గోరి శే 
నవు నని వేరికిం బలికినట్టి-డ గాను మహాక్ళతిం గొనం 
దవినవిభుండు గావలయు నా సువిచారము లోనం గల్లుటన్‌, శీ8 

చ. కృతుల నొసంగువారికి గ్రహించెడువారికి నింయ' నందు నం 
చిత మగుసౌఖ్యసంపదలు చేకుజంగాః దగు నద్ది దైవని 
ర్శితి నగు నిందు మర్తు స్టిలగరిన్థుత యింతీయు నుండ బెవ్య శె 
గతి జతనించినన్‌ వృథయె గా యని చి _త్హీవినిశ్చయం బగున్స ల! 

చ కవులు ధనాళమై కృతులు కష్టుల కిచ్చిన నిందు నందు దు 
ర్భవదురితాంధ కార మది వ్చెడు వేల్పుల వేల్పు పిమ్ధుటన్‌ 
భువి సుగుతై కభూషణుండు పూరుషుం డొప్పుం గృతింగహింప నో 
రవికులవార్థిచంద్రమ! కరంబు ముదం బగుబెంవె నా కిటన్‌, 84 

మ, రవివంశంబున నుద్భవించితి విలన్‌ రాజాధి రాజ | స్తుతం 
బవుసాగ్యన్వయమందు మానికమవై హర్యొంది యుర్వీనుర 
ప్రవరార్చామతి నొప్పుచుంటివి శ్రుతిం బాటింతు వోరాజ! భా 
గవతంబుం గృతి యిత్తు నీకు. గొనుమా కౌతూహలప్రక్రీయన్‌, 


8 


శే 


శ్రే 


వ 


శ్రీకృళ్ణ భాగవతము 


స్వష్టసంతానముల గృతిసంశతి పర 
మోత్తమం బగు నీకృతి నొందినట్టి. 
ఎలాటి టా 
నీకు బ్యుశ్రసంతౌనము లోక మన్న. 
గలుగ గల దాప్రభావము కలిమి రాజ ల్రీ( 


, అని సంభావించి పలుకుచు నాశీర్వడించి మించిన వేడ్క వారిచే 


ననిపించుకొని గృహంబునకుం జనుదెంచీ ముదం బందుచు ముందు 
మంగళాచరణంబుగా నమ హా రాజపంశా వతార్లీ ఒభిగర్టి ౦చెద. 


ఆ సూర్యవంళా భివర్గనము శీలా 
కి 


, మూడుమూ గ్పులకును మూలమె యేమూ [౬ 
అాలానీ రా జన్‌! 


విరిసిముజ్జగ ముల వెలుంగుచుంసీ 
నఖిలలోకాభార యగు వేద మాతృక 

శే వేల్పు తండ్రియై యెసకమెస గుః 
దమ ముజ్జగించి విశ్యమునక గ్‌ న్నిళ్చి 

కాలన్యరూవియై (శ్రాలు నెవడు 
తన కేజునను గ్రహశతికి నగ్నికి. 'దేజ 

మిచ్చి నెల్లించెడు నేఘనుండు 
అత డు మాకృతిపల్సి కేలునాది చేవు* 
డఖిలలోకములకు మిత్రు డరుణమరూ_్థి 
విష్ణుపదదివ రత్త్నము వేద వేటి 
"శీనెలుంగులదొరబోడు వే వెలుంగు ని 
అతనికి నైనస్వతుండు పుత్రుండ్రై పుట్టి మను వయ్యె నతంకు తన 
వేర నొక్కమహాస్థ ఫ్రతీం గావించి లోకం బుద్ధరించె. రీ 
మనుకృళధర్య గౌతు మది మానవఠోటిక బెన్ని ధాన మై 
మునిజిన మాన్యమై సకలఫుణ్యపధంబుల జూపునట్టిద్వై 
ఘశతేరసంకటాక్టము ల గాన(గ నీయనిదై శ్రుతిపచో 
దన మయి భారతావని [బధానత( గాంచి కడుం (బకాళిలున్‌. 


లి ప్రథమస్క౦ధము క్రి 


వ, ఆమనువునకు నిశ్ష్యాకం డతనిపేర సూర్యవంశం బిశ్ల్యూకు 
వంశం బయ్య. త్త] 
అ, అతడు రాజ్య మేల నమరినదాదిగా 
సకల సౌఖ్యము లిల సమకురుటను 
(బ్రజలు సగార్యనంశభవుల నిశ్ష్యూకువం 


శజు లటంచు. బిలున సాగి రప్పుడు, క్తి 
వ 'అయిశ్ర్యాకునకు వికుశ్షి వికుశ్నికీ బురంజయుండు పురంజయునకు. 
గకుక్థుండు పుళ్లై శ్తీకి 


5 త్ర డిశ్యూకు మించినయట్టి( డగుటః 
దత్కుులంబున. బుట్టినధరణీవిభులు 
జగతి గాక్షుళ్ణ్సు లనియెడుసంబ్హ వడసి 
ఖ్యాతి గాంచిరి సర్వలోక ములయందు, క్షే 

వ్య అక్కకుత్థునకు ననేనుండు నాతనికిం బృధుచ(క్రవర్తి పుళ్లై నతనికి 
యువనాళ్యుండు నాతనికి శఇాంబస్తుండు శాంబస్తునకు బృహద 
శ్వుండు వానికి( గువలయాళ్యుండు కువల యాళ్వునకు దృథాళ్యుం 
డతనిక్షి హర్యళ్యుండు వానికి, నికంభుండు నికుంభునకు _బర్హ గణా 
ళ్వుండు వానికిం గృశాళ్యుండు వానికి శ్యేనజిర్తు వానికి యువ 
నాళ్యుః డతనికి మాంధాత మాంధాశకు. బురుకుత్సుండు. పురు 
కుత్సుండు చ్రవర్థియె (పఖ్యాతింగాంచె నతినికి ెండవద్రసద 
శ్వుండు వాని కనరణ్యుండు నతనికి హర్యస్వుండు వార్యళ్వునకు నరు 
ణుండు నరుణునకు (ద్రిబంధనుండు నశనికి సత్యవ్రతుం డనంబడు 
(ంకు.. డుదితుం డయ్యె నతనికారణంబున విశ్యామిత్రుండు 
స్వర్గంబునక్రు మజీయొక స్వగ్గంబు నిగి 'శ్రంచె వీనుండు. త్త 

మ గురుధిక్కారము వేసె నంచును (దిశంకున్‌ రోసి వాసిష్థు లొం 
డరయం జాలక నీవు పుల్కసు,డ వా దంచున్‌ శవింపంగ నా 
ధరణీంద్రుండు ్రకంవితుం డగుచు గోతామండలిన్‌ మెట్టుదున్‌ 
బరికించెన్‌ సును గాధినందనుని విశ్వామిత్ర సర్గోత్రునిన్‌, _ 4 


10 శ్రీకృష్ణ భాగవతము 


ఊఉ కాంచి మునీంద్ర! మాలండవు క మ్మానుచున్‌ వృథగా శవించి "శ్రీ 
కొంచెముగాని దోవమునకుం గుజి గానిననున్‌ వసిష్ణు లీ 
వంచన 'బౌపుో, దలంచి వచ్చితి 'చేవర నాశ్రయింపగా 
నంచితసత్యసంపదల నారసి నన్ను( గృతార్థం 'జేయవే. శీ 
కే, అనిన నాతం డౌం గావ్రత మనుచు వాని 
శే సవన మొండు చేయించి వాసవాది 
సురల. బిలిచిన వార లధ్యరము గ్‌నల 
రామి: గౌశికు. డలిగి స్వర్షంబున నకును శీరి 
శ్తే మొజుస్వర్గంబు నిర్భించి "మానవేందు 
నందు నివసీంపంగా. జేసె నఖలలోక 
మబ్బురంపడి శౌళికు నభినుతించె 
నశనిసామాన్యుః డని చెప్ప నయితి యగునె, డం 
స్క ఈత్రిశంకునకు హశ్చందుం డతండు సత్యవాదియై సంబ 
నిర్గమించి పదునాలుగు వేలమన్యంతరము లింద్రునస్థాసనంబున నానీ 
నుండు గా నయ్యె, ర్‌0 
స తే, సత్యసంరత ణా మాక్షా విభుండు 
భార్య నమ్మెను దా మాలవాని కమ్మ 
గాం బడియు వల్లకా-టను గాచువాండ 
ము కుతిలం గుడె లోక మాహా యనంగ, ర్‌ 
వ, ఆహరిశ్చందునకు లోహితుంకు వానికి హరితు:డు హరితునకు జం 
పుడు జంపునకు సుబేవ్రంకు సుబేవునకు విజయుండు విజయునకు 
భరుకుండు భరుకునకు నృకుండు నృకునకు 'బావాుకుంయు. బాహు 
కనకు సగరుం డతీనికాంణంబున సాగరు లబువదివేగురు కవీలుకో 
పానలంబున దగ్ధు లగుటయు సమఃద్రమునకు సాగర మని వేరు 
వచ్చుటయును సంభవించె క్రి 
చ, సగరునియ్ఞ వాహమును శ[క్రుండు దొంగిలి క్రిందిలోకమం 
దగుశవిలగి చెంత నిజె నవ్వల నర్వదివేల సాగపల్‌ 


వ 


ప్రధమస్క౦ధము క్షే 


జగతిని, (ద్రవ్వుళొంచు జని సరయమిచెంగట మోడి చూపుటన్‌ 
బగబగ మండు కంటగనె వారి నతం డయి "కెల్ల బూదిగన్‌, $) 


, ఆసగపనకు నసమంజసుండు వాన్ని కంశుముంతుండు వానికి దిలీఫుండు 


వానికి భగీరథుం డతంకు నిజతసఃప్రభానంబున 'దేనదేవువి మెప్పించి 
గంగానదిం బెచ్చి వీళ్ళ దేవతలకు. దర్చణంబు గావించె సతనిజేరనే 
గంగ భాగీరథి యనంబటథె. గ్‌ 
వండ్లు పూండ్లు గాల నేకాగతనమున 

శివుని. గొలిచి గంగ జేతః బూని 

ధరకు 'దెచ్చున ప్ణతండు పడినపాటు 

చెప్పం దరము గాదు కేషునకును. ర్‌గ్ర్‌ 


* ఠభగీరథునకు శ్రుతుంకు. సుతుం డణ్యె. శ్రుతునకు నాభి నాభికి 


సింధుద్వీపుండు సింధుద్వీపునకు నయుతాయు వశనికి బుత్రుపర్టండు 
వానికి గల్భామపాదుండు నా బదుసుదానుండు సుచానునకు నళ 
కండు వానికి మూలకుండు వానికి దళశరధుండు వానికి నై డబిడుండు 
వానికి విశ్యసహు డు విశ్శ్వసహునకు ఖట్యాంగుండు ఖట్యాంగునకు 
దీర్ధ్‌ చాహాుండు దీర్ధ్స "చాహునకు దిలీపుడు దిలీపునకు రఘుమహారా 
జిలేండు చేసి సినమహోగోన్న త కార్యం బులంజేసి సర్యోన్నతుం డయ్బె 
నిమ్ష్యూకువంశంబు రఘునంశంబు నాొ,బడె, ర్‌గ్రి 


, మను విశ్ష్వూకు కళష్థ్సను ఖ్య లగునాశ్ర్యూవ్లభుల్‌ చేయ నో 


పనిసత్కార్యము ళ్వ్వీ యెవ్వి యొనరింపం జాలె నోకాని స 
ర్వన లేంద్రోన్నతు డై రష వవ! చ్లా ళా న్య న్టెహానంక మె 
న్సి నిజాఖ్యం బొలుపొంద జేసినటులై లశ్షీంప నయ్యెన్‌ ధరన్‌, 57 
ఆరఘువున కజమహారాజు పుకై నాతనిక దశరథుం డతం డపుత్ర 
కండై పుత్రకామేష్టిం గావించి తత్ర్రభావంబున (శ్రీమహావిష్ణువును 
బుక్రునిం గాం బడసె, ర్‌రి 


చ దశరథు( డెంతవా,డొ విశదం బగుచుండ బె యెబ్లవారికిన్‌ 


చళదిశలన్‌ నిజాహ్యయముం చాంకగం జేయుకు కాదు మింటికినో 


19 


న్‌ 


(శ్రీకృష్ణ భాగవతము 


విశదముగా గమించు నిడి వితయ కాదు జగన్ని వాసునిన్‌ 
బళుపతివంద్యునిన్‌ హరిని శూలుని( గా గొనం గల్లె వింటి 59 


- దశరధప్తుత్రుం డగులశ్షీ ్రోళేత్రుండు (శ్రీ;శామనామంబునం 'దేజరిల్లి 


మహాల వి యగునీ తామహా దేవిం బెండ్రియాడి _దేవీసహితుండై 
కాంతొరంబున కరిగి కందమూలఫలాశనుండై కాలంబు గడుపుచు 
ఖరదూపషణాదినక్రంచరుల ననేకులను బరిమార్చుటయె గాక లోక 
విదావణుం డగురావణాసురుని సంహరించి ఎతిలోక్యంబుం గాచి 
రశ్నీంచె నాశ్రీ రామచంద్రునక. గుళుండు లవుం డనునిద్దజు పుత్ర 
లందు. గుకునకు వెనుక నతధి నిషధుండు పుండరీకు,డు వేమ 
ధన్వుండు 'దేనానీపండు నజనాఖి హిరణ్యనాభి సుదర్శనుండు బృహ 
దృలుడు బృహ్మద్రధు డు ప్రతివ్యోముండు భానుమంతుండు సుప్రతీ 
కండు పుష్కురుం. బృవాదాజు బరి కృతంజయుండు రణంజ 
యుండు సంజయుండు శాక్యు,డు శుద్దోదుండు లాంగలుండు ప్రసేవ 
జిత్తు సురధుండు సుమిత్రుడు లోనగు పెక్కురు రాజన్యులు. పుట్టి 
సా కేతంబురాజధానిగా, బూజ్న రాజ్నపాలనంబు గావించి రంతసుమి 
(త్రునన్వయ బున విక్రమార్కు.ండు పుట్టి మహోోన్న తఖ్యాతింగాంచె, 
భట్టియు దాను "జేఠముల నర్షము వర్ష ము నాజు 'మాసముల్‌ 
మెట్టును నాజుమాసములు మేదిని నేలుచు నెందు నెదు/ జూ 
పట్టినవింతలం గనుచు (బ్రహ్మవినిర్మిత మైనయాయునవున్‌ 

నెట్టనం 'బెచుకోం గలిగె నేక్చున వేయికి వేయి పాచ్చ-గన్‌,. 61 
అనంతరం 'బొతని సంతతియుందు దుర్భయమహారా జభ్యుదయంబు 
నొందబె. న! 
శ్‌ 4 సాగిరాజవంశావతౌరము + 

రణముల దుర్ణయు! డగుటన్‌ 

గణుతింపంగ నయ్యె నతండు ఘవయకుః డగుచున్‌ 

గుణగణనిధి మె వీద్వ 

దణముల బాలించి మించ గడు మోదమునన్‌, (8 


డ్‌ 


వధధమస్క౦ధము శ్రే 


ఆమహనీయువంశము మహామహిమాన్‌ మహిమండల:బులన్‌ 
దామరతంపనై ('పబలె నాశరధ్ధుల్‌ బలె దత్కులీనులున్‌ 
శ్రీమహితుల్‌. యశోమహిత శేనధులై పొలుపొంది ₹0దలో 
నేమముతోడ వారలను నే నిటు= పై నిట (బస్తుతీం చెదన్‌+ గ్ర 
అఆదుగ్టయనుహారాజునక్రు రణంజయమహ* రోజు ఫ్రు్షై నత్‌నిక్షి ద్యుతి 
క్‌గ్ల మహారాజు పుత్రుం డయ్యె ద్యుతికర్హునకు ధనభకర్థమభోరాబు 
జనన వానికి వక సపరనా జుదయించె నతీనికి హేమకర్ణ 
సోమకళ్డులు ప్వుతు లందు సొమకర్ణ మహారాజునకు ద్విజకర్థ్య మప! 
రాజు ఫై నాతడు మాగధులచే" నోడింపంబడి చేవ%రిం గోలు 
వోయి నశ సామంతుణణై 'వేంగీచేశమును బాలించె హేమకర్ణ 
మహారాజునకు (బభాకరమహారా జతండు పుట్టి పురుహ్నో శ్తముంతై 
పొరపంబున మాగధులన్‌ జయించి మరల చేసగరిదు్లముం గైవ 
సంబు గావీంచుకొనియ నా(పభాకరమహారాజునకు భాస్క్‌్రరనుహా 
రాజు వానికి జసార్యనమహారాజు జనార్దునునకు, (బదీవమహారాజు 
(ప్రదీపునకు సాగ్నివీచిమహారా జితండు సాగ్నిరా జనియు సాగిరా 
జనియు6 బిలువంబడుచుండెి నాకారణంబున నతనివంశమువారు 
సాగివా రనం (బసిద్ది. గాంచిరి, ఆసాగి రాజునకు దర్చకమహారాజు 
దర్చకమహారాజునకు ముప్పరాజు పుత్రుం డీతనిముత్ప రాజనియు 
మూర్చరా జనియు బిల్బుచుందురు. ముత్ప్సేరాజునకు సూరసింగ 
రాజు వానికి. బోత్రిరాజు వానికి గోంకదోరపురాజు వానికి బోతీ 
రాజు పోతరాజు గుడిమెట్ల రాజధ్ధానిగా రాజ్యము పాలించె వీనికిని 
"వేములవాడ భీమకవికిని బోరు పడి తీఅనిదయ్యె బోత రాజునకు( 
ద్యాగరాజు ఏనిని. జాగిరాజనియు సాగిరాజనియు( బిలుతురు నాగ్ని 
మలి కాక వీనికారణంబునను ఏరివంశమునకు 
సాగివా రనువేరు సుప్రసిద్ధమై మైనది త్యాగరాజునకు దోరపురాజు 
వానికి సాగిపోతరాజు వనక నరసింహరాజు నరసింహరాజునకు 
మాచిరాజు మాఛిరాజునకు దోరపురాజు నెరపోశరాజు ననునిద్ద్క 


కేజీ 


శ్రీళృన్ణ భాగవతము 


కునూళ్లు వారిలో నెరపోతరాజునకు. (శ్రీరామరాజు (శ్రీరామ 
రాజునకు రామరాజు తేలుంగురాజు గోపరాజు ననంతరాజు నను 
నలుగురుక మాళ్లు వీరిలో రామరాజు వత్సవాయి([గామము. వీడి 
నచ్చుటంజేసి వర్సవాయివా రని వారి సంకతివారికిం 'బేరు వచ్చినది. 
మాచరాజు ప్రధమపుత్రుః జె నదోరపురాజునకు గోపరాజు సింగ 
రాజు పుత్రులు సింగఠాజునకు. బోతరాజు ఇతండు నలగామ వీరా 
ెడ్డిపుత్రిక ముక్తాంబను 'బెండ్లియాడి రెడ్లకు, దోడుపడీనవాం డయ్యె 
గోపరాజునకు సింగరాజు సీంగరాజునకు  రాయపరాజు రాయప 
రాజునకు దోరవురాజు దోరపురాజునకు గోపరాజు గోప రాజునకు( 
జాగీరాజు పోతరాజుననువారు. వీరిలోం బోతరాజుళొడుకు లగు 
రామరాజు జగ్గరాజును గొండవీడునకు వెడలిపోయిరి. చాగిరాజు 
కుమాగులు గోపరాజు బౌచిరాజును బాచిరాజునకు.. జూగిరాజు 
ఇాగిరాజునకు దోరపురాజు దోరపురాజునకు రాయపరాజు రాయప 
రాజునకు రామరాజు జగ్గరాజు ఇందు రామరాజునకు బుద్ధిరాజు 
రామరాజు, ఈబుద్గిరాజుకతంబున సాగివారిలోం గొందజు బుద్ది 
రాజువా రని 'వేర్కొనం బడీరి. జగ్గరాజునకు రామశాజు. పీరు 
కాశ్రనికోనయందును జెయ్యేటియందును మూలఫురుషు ైరి, 
సాగిరాజపుత్రుం డగుగోప రాజునకు బెద్దరాజు దోరపురాజు నను 
నిద్దజు పుత్రులు పెద్దిరాజునకు గోపరాజు పోతరాజు ననునిద్దజు 
పుత్రులు గోపరాజునకు సింగర్దాజు సింగరాజునకు దోరపురాజు 
దోరపురాజునకు గోపరాజు నోపరాజునకు రాయపరాజు రాయప 
రాజునకు గోపరాజు గోవిందరాజును గోపరాజు వైన చేయతీరమం 
దలిగోగనమఠమునందు నివళించి వై న తేయనదికి సాగరసంగమంబు 
గల్పించె గోపరాజునకు రామరాజు వానికి గోపరాజు నరసరాజు 
గోపరాజునకు రామరాజు గంగరాజు శామళశాజునకు నీతారామ 
రాజు వానికి రఘునాథరాజు రఘువాధరాజునకు నీతొరామరాజు 
ఈయనయురట్ల మల్ల వరమునందు గాపురముండె, (5 


వైలా 


ప్రథమస్క౦ధము క్షే[్‌ 


* ఈతడు సాగివంశమున శేద్గడ యట్టి:డు దానకర్ణుండై 


భూశలవాసులం గనుల బూజ్యులం విప్రుల బండి తేరదులన్‌ 
బూళతమనస్కు.డై మనిచె భూముల గీముల సంగ్రహించి వి 
ఖ్యాతయశోవిశాలు డయి కాలముపువ్చైను సత్ర్రవర్తనిన్‌ 66 


, ఆతం డచ్యుతయమ యను 


నాతిం బెండ్లాడి కనియె నరసింహళుభా 
ఖ్యాతుం గృప్దమరాజుం 
బూతాత్ముల నిర్వు 'రైనపుత్రుల నెమ్మిన్‌* (7 


, అందు నృసింహరాజు ఘను/్హై వ్యవహారములందు దక్షు జై 


కుందనపుంసలాక యనుళోమలి బుచ్చయమన్‌ వివాహమై 
పొంది యురట్లమల్లవరమున్‌ గొని యుండి యటం (బియంబునం 
గొందలపాటు లేనిమది. గోరిక లీరకల త్స వర్తిలెన్‌, (8 


స (పథితుః డళండు నీ తొారామరాజవరుని6 


గాంచి పుత్రుని జగదతిఖ్యాతుం డగుచు: 
గులము వన్నెకు6 దెచ్చి యింపల'ి మిగుల 
సుగుణగణముల్న్మప్రో వయి నుకృతి యగుచు. (0 
ఆశరాజసుతు,డు నీ తొారామరాజు తం 

గెడుగ్రామమునయందు విడియ నగుచు? 
జెజ్తువులు ్రొవ్వించి శ్షేశ్రముల్‌ సవరించి 

పంటలు పండించి వనుల బెంచి 
'రాజబిరుద మంది రాజు లగ్గింపం దం 

గడు. గొట్టివాడ నాంబడెడునూళ్ళ 
విభుత సంపాదించి వెలయ నీతారామ 

"దేవాలయ మృటః దెలియ నిలిపె 


"తే, నుపవనంబులు నిర్మించి యూరిచుట్టుం 


జలసమృద్ధిగ ( గుల్యలన్‌ నిలువరించి 


16 శ్రీళృష్ణ భాగవతము 


చిన్నయమ్మాను బెండ్రాడి శ్రీదుం డనలం 
(బథితుః డయ్యె నీతాశామరాజవరుండు. 70 
షీ భత్సంతతుల నిల్పుజై వాతృకు/డు సర్వ 
చ్రంబులను కేలుసత్ర్రభుండు 
దోపాకరుండు గాని యోషధ్ధీకుం జెస్ణు 
సన్న గింపనికళాళ_స్తమూర్ధి 
గురుగద మొందనికువలయమి [త్రుండు 
విషరాళి. బొడమనివిశదకీర్తి 
అశలంకు. డైనమహాోవిధుం డెంద ని 
శాటత్వ మొందనియట్టిరాజు 
కే. అతం డనం బితృపై తామహం బై నరాజ్య 
మును దమము వోవం బాలించుచును ధరిత్రి 
నఖిలధర్భుపరాయణుం డగుచు! దనన 
రాజచంద్ర నీతారామరాజవరుండు. 7] 
న, ఆనీతారామచంద్రుండు చిన్నాంచాచేవియందు. జూనకీ రామరాజు 
నృసింపరాజు సూర్యనారాయణ రాజు జోగీజగన్నా ధరాజు బుచ్చి 
'వేంళటపతి రాజు బుచ్చి వేంక। టరాజగోపొ రాజు ననునార్వురు ప్తత్రు 
లం గనియె నందు నాధ్యుం డగుజానకీరామ రాజు, "లి 
శ్రే తండ్రి పొనగించుస త్కార్యతతికి' దాను 
దోడుపడువాండ మై వానితోడ సరము 
సర్వవిధమ-లం దం్రికి సవతు వచ్చి 
నజ్జనస్తోత్రపాత్రుండై సౌరు మాతె, 7 
నీ, బే వేరి వేంకటత్రిపురసుందరనర 
సయ్యాంబయని యెడుసాధ్యియందు. 
గనియె నీతారామజనపతి నతడు జూ 
నిం 'బెండ్రియాడి యాసకియనలన 


శి 


వ 


ళ్‌ 


వథమన్క్మ-౦ధము [7 


నప్పలనరసింహు నాత్తజునిం గనె 
నల్ల సీతారామునాత (జిన్ను ్స్మ్‌ 
లందు యడై యలరునృసింహుండు 


ము బెండి యాడి 


*. తనయులం బొందల జూలక తనకనిస్థు 


సోదరుండు రాజనోపాలుసుతుని ఫఘనునిం 
మా. సీతారామ రాజు దత్త 
ప్యుతునింగ స్వీకరించి "తా పొలుపు "మెగిలె "న 


. తృతీయుండగు సూరంనారాయణరాజు సుందరనరసయ్యుమం _ బెండ్డి 
లి శి స్స్‌ స్త 


యాడి జూనకీరామరా జనుకుమారుని వేంకటసుభద్యయ్య యను 
కుమౌన్తెనుం గనియె జాసకీరామరాజు ప్రిధమభార్య యగురామ 
మూ ర్యవ్య శాయందు సూర్యనారాయణ రాజును, ద్వితీయభార్య 
యగు లక్షీ శ్రనరసయ్యమ్మ యందుం జిన్న సూర్యనారాయణరాజ్యు. 
రామకృష్ణ రాజు, బుచ్చి వేంకటపతి రాజు సత్యనారాయణ రాజు నను 
వారిం గనియె, "ర్‌ 
సీతారామరాజు చతుర్థప్రుత్యుం డగు జోగీజగన్నాథ రాజచం[దుండు 
లశ్రీనరసయ్యంబకా 'జేవేరిగాం బర్మగహించి మనకృతిపతియు 
బుచ్చి వేంకటగోపాలరాజు తృతీయవ్యుతుం డగు సూర్యనారాయణ 
రాజు౯ా దత్తహోమవిధిం జేసి ఫుతునిం గా స్వీకరించె. 76 
తలవాంశిళుల మెలంగెడు 

“నెలనాగయు మగనిజొమ్ము నెక్కాడు వ3ెలియుక్‌ 

జెలువుం డిల మెలంగ గద్దె ప 


యి లలిం జనునకీియు సాటియీ యూయమకు౯. "77 


. నరసయమ ైవభ క్రియు 


గురుభ క్షి వు భనృళక్తి గుదిరినమదితో 
నిరతము మెల(గుచు వారికి 

ం ఫ్‌ 
బరిచర్య యొనర్చునట్టి పన్గతి నలగెళ్షం 


16 ్రీకృష్టుభాగవతము 


న, పంచమప్పుత్రుం డగుబుచ్చి వేంకటపతిరాజు చినబుచ్చి వెకయ్యమ్మం 
బరిగహించి యూామెవలన వేంకటనరసయ్యమ్ము వరహాలమ్మ యను 
నిరువుకు ఫ్యుతికలం గాంచె, 9 

మ, ఉరలాంపండితు 'లేగుబేర మది నెతో నంతసం బందుచుకొ 
బరమామోదముఖోడ వారల దగం బాటించుచుం బంచభ 
శ్యురసాన్నంబులు పెట్టి నూక్ల పదులు౯ొ సత్కారముల్‌ చేయుచు౯కా 
వరివస్యం బొనరించువాం డయి కడుం (బఖ్యాతినిం గైెళొన౯ 60 


"తే. సతతము పరోపకారము నలుప నగుచు 
గుప్తదానము లెన్ని యోం గోరి చేసి 
యు త్తీమా త్తము6 డనుయశం బొంది వెలసె 
బుచ్చి వేంకటపతిరాజు భూతలమున, స! 


వ షసష్టప్టుతుం డగుబుచ్చి వేంకట రాజగో పొలరా జేంద్రుండు బుచ్చిబంగా 
రయ్యం బెండ్లి యాడి యామెవలన సత్యనారాయణరాజు "వేంకట 
నారాయణసీ తారామ రాజు సూర్యనారాయణ రాజు సీతారామరాజు 
నాంబకునల్వురు కుమారులను బుచ్చిసీతయ్య సుందరయ్య చిన్నయ్య 
వేంకటనరసయ్య వేంకటసావితి బుచ్చి వేంకయ్య యనునార్వురు 


కుమారెలం గనియె మజీయును. 8లి 


మ. కులమర్యాదయు సం(్రదాయమును నెక్కో-ం జేయుచుకో (భాతృవ 
ర్యులయందుం నడుభ క్రి గల్లి సత మార్యు ల్శ్చ సత్కార్యముల్‌ 
సలువం గల్లినవాఃడయై గుల నిచ్చం గొల్చి భూబేవతా 
విలసద్భ క్రియు దైవభక్తి గలండై 'వెల్లొందె నాతం డిలక౯ొ 8 

క, కంతు జయంత వసంతుల 
'నెంతేయు సౌందర్యగరిమ నెదిరిం చెడు నా 
శాంతస్వభావుం జూడంగ 
నెంతును లోకంబువొర 'లెంతేయు6 (బీతి ॥ై ర్త 


పుథమన్క్య౦ధము క్రై 


వం ఆరా జేందునిధర్మపత్నియు. 8 
కే, చైవభ క్రియ బలిభ క్‌ తనకు భూష 

ణములు గా నొప్పెం 'బేదలై రమణ చెడిన 

వారలకు గొంగుబంగార మై రహించి 


మించే బంగారమే యనుమిసిమిం గాంచి, 840 
వం ఆబుచ్చి వేంకట రాజగో పాల రాజప్రుతులలో న్యగజుం డగునత్యనారా 
యణరాజచందుండు. ర 


సె తాలుకాబోర్డనక్‌ గాలు పజాసంస్థం 
(బెసిడెంటుసదము పం్యడెండు నమలు 
చేసి మహాఖ్యాతి భాసిళ్లై నారామ 
ము లనేకములు చేసె. బొలములందు 
వాంజ నేయసాంమియాలయముం గట్లి 
తనరిం చె దద్దేవ తాప్రతిప 
నందు నందును జేవతాలయములకడ 
నిలిపె ధ్వజ స్తంభ ములను బెక్కుం 
శ్రే, వెదికావారనిరతుండై భూదివిజుల 
భ క్తి గలిగి దర్శించుచు వారినలన 
దీవనలం బొందుచు నతంబు చేవపూజ 
లాచరించుచు నుండు నాధీచతుకుండు. రర 
చ. కనుం గొనలా విభక్ను లయి కర్టములం బొనరించువార లొ 
ననుజులు వ్యుత్రుల ట్లశుచు నగ్రజుం డాతనిమాట వెంబడి౯ 
దనరుచు నుందు రాతండును దమ్ముల బడ్డలకన్న మిన్న గొ 
గనుంగొనుచుండు నేడుగడ తా నయి యీలుచునుండు నెప్పుడు. 89 
సీ. బుచ్చిబంగారయక్‌ బొంది పన్నిగ నామె 
వలనం గనెం బ్యుతకులను ముగుర 
ఘనులు వా ర్చుచ్చి వేంకట రాజనోపాల 


'రాజనాముండు నెన్క-, శామదందు€ 


వ కృష్ణభాగవతము 


డును రామభ్యదుండు తనయులు సత్యవ 
తియు సుందరయ బంగరయ యన ముస 
రల సత్యానుజుం టైననారాయణ 
(పధితనీ తా రామరాజవరుండు 
తే 'వేంకటసుభదయమ్మ యః వెలందిం బెండ్లి 
యాడి య్యగసోదరసుతు ననఘు రామ 
చంద్రరాజు సుతుం గాంగ నంతరించు 
కొనియ దత్తునిగాం జేసిళొని ముదమున. ర్ట 
కే, వితపరాయణు( డైనయారాజవరుండు 
తంగెడున 'బేవళమునకు దాఫ్రునందుం 
గ మై వ్మిశాంతభననము కనులపండు 
వగుచు నయ్యదిభాసిల్లు సొగసు మిజు, ర్ట 
క. సీతారాముల వెనుకల 
ఖ్యాతిం బొలుపొందు సూర్యనారాయణరా 
జై తగి జోగిజగన్నా 
థాతిప్రియద _తృఫ్ముతుండై తళుకొ శ్తె౯, రిల్రి 
సీ రాజగోపాలరా ట్ప్రధితప్రతు్రలలోన 
కడగొట్టువాం 'డయి ఘనత శెక్కీ 
(శ్రీసీతరామరా జాసూర్యకాంతమకా 
గొని యూమెనలన నద్దుణనిధులను 
గనియె నృసింహ రాజును గృవ్షరాజును 
సూర్యనారాయణ; 1రచిరాఖ్యు6 
జినరామచంద) రాజును సత్యవతి సాం 
సలశెడుకన్నియ నలువుమిాణు 


త బట్టు ఫుత్రుపాళతాిది సమృద్ధ మగుచు 


ప్రధమనస్క-౦ధ; 


బొదలుచుంజెడు తద్వంశభూమణ మయి 
ప్రుబలె సూర్యనారాయణ 'రాజవరుండు] 





డ్‌. (శ్రీయుకలగ్న మైనతులం జేర బుధార్కులు మోూనమరీదు శే 

రాయండు కేతు నంగనను రాహుకవుల్‌ విలు భానుండుకా ఘటం 

వాయమ శేజ్యుడు న రమందు శ నైశ్చరుం చొప్ప సూర్యనా 

శాయణరాజు కా ర్థికమునందు జనించెను శోభకృత్తునళా, ర 
తే. శనిమహాదశ పం(డెండుసమ లెనిమిది 

నెలలు నిరువదియొకదినంబులును మిగిలి 

యుండునపు డు త్తీరాభాదయు'కృథాను 

వాసనై కాదళి జనించె నాసుజనుండు, ర 
శా, సూర్యాభిఖ్న్యుం డతండు శుక్షకలితాబ్జుం డట్లు వర్ధిల్లి మె 

శ్వర్య ౦ 'బేర్చడ నెల్ల వారలకు “వెంఛాస్టానమై చవా 

చార్యుం బోనిగురూ త్త తముం బడసి విశ్వేఖ్యాతుంై విద్యలన్‌ 

బీర్యం "బేర సడ నేర్చి చల్ల నయయైొ "'పెంపొంబెడిం చందుండైం రగ 
క దేవ బాహవ్మాణభ క్తి భా 

భావింపంబకుచు నతండు పండితులయెడన్‌ 

భావము గలిగి మెలంగుచు 

(గ్రీనలయళ౯ా లోకధర్మ శేవధి యయ్యెన్‌, ర 
మ, నిజహస్తంబున నెంతవిత్త మగు నంతే కాక పై నెంతయే 

సుజనుల్‌ యాచకు లేగుబెంచి యడుగం జూడంగం బో కవ్వలక్‌ 

బుజుచి త్తంబున నిచ్చు నిచ్చమెయి నేమే నేరశే నిత్తు నం 

చు జగం బెన్నల నాడె నేనటు లొనక్చుం దస్పిపోం 'డెప్పుడుక్‌ , 
శే, ఆడికప్పనివాండు న త్యార్జకుంకు 

పలికిబొంకనివాండును భ వ్యయశుండు | 

గొవ్పవాండ నే చనుగర్వ మెప్పు డప్పు 

రుషునకు౯ లేనిమాటయె రూఢి తెలియు రి 


లి (శ్రీకృష్ణ భాగవతేము 


ఉ. స్నానము సంధ్యయుక్‌ జపము సజ్జనసేవయు ధర స్థచింతయుక్‌ 
గాని యొకప్పు డన్యగతిం గా బ్లదలింపండు ద్యుస్పనంగ ఎలా 
చాను మెలంగం బోం జెప్పు డతం' డొకదుర్వ్యసనంబువంక నే 
మాననముం బొనర్బు ననుమాటవచింపరు నవ్వుటాలకు౯, 100 
చ, జనకుల నట్టు లన్నల నబ్మసము గొల్చును దమ్ముకుట్టలక్‌- 
దనయులయట్లు .చూచెడిని దల్లులు వోలెను (భాతృపత్నులం 
గనుగొను నన్యవిత్తమును గాచము పెళ్ళీ గతి౯ా దలంచు భూ 
తనిచయ మాళ్ళనోలె సతతంబు గణించు నతండు దండియై,. 101 
చ, (శ్రితుం డగువాం డొకప్పుడును జేసినతప్పును జెన్పివుచ్చిన౯ా 
హితమతి నాలకించి యొకయింతేయు వానికి హోని వేయం బో 
కళులనమాదరంబునను నారయుచు న్నుకు ఫున్నపేమకుక 
సతగుణ 'మైనపే)మను బ్రిశంస యొనర్చుచు (బోవం జూచెడిన్‌, 102 
స సూశిస్తుతుం డైనసూర్యనారాయణ 
శా జెలమంచిలి[గామమందు 
"చేవాలయము గట్టి "చేవసేనాని సు 
(బవ్మాణ్యదేవతా(ప్రవరు నిలిః 
తతృతిసష్థకుం గోంత ద్రవ్యము వెచ్చించి 
ధూపదీ పాద్యర్చ ీవ్రమావు 
సలువుటకుం (బతినంవత్సరము మూడు 
వందలరూప్యముల్‌ ననన నిచ్చు 
తే, మజీయు నప్పుకి జరిగినముహితసత) 
యాగమునకుం బదియు నెన్మి దైన నెల ్ర 
పదియు నెన్మిది నూర రూస్యముల నిష్ప 
సాగిమార్యనారాయణ త్యాగమూర్తి ॥ 108 
డ్‌ ఆతని కాళ్ళ గౌరవము తాభిని వశము లబ్బేనంబునక 
జూతేము _లెనవం చనుట సల్యవిదూరమ యుద్భవంబుకో 


శై 


ప న న్న లై 
వధమన్య-౦ధము 


నై తళుొత్తుచుండె నన నయ్యెడు గౌరవభంగ మన్న చవోం 
(బాతిగం బ్రాణ మెంచం డని పల్కగం వచ్చు యధార్థసంగతి౯. 
శా, నే నీవాండను నన్ను. (బోవు మనుచుక్‌ నిక్క-ంబు భామీంచిన౯ా 
వానిం బుత్రునికన్న మిన్నగను సంభావించి తత్తన్మన 
స్థానార్థంబులు దీర్చి పేర్చినదయః చా నెంచి రక్షించెడి! 
వానిం బోలినభ 'కృవ్చలుండు భూాపట్టం డొకం డిక్కలి౯కా, 10 
క. కపటము కల్ల యు మోసను 
విషరీతార్థంబు నికృతి వికటో క్రియు దం 
భపదంబు సాగిసూర్నున 
"కెఫ్టుడున్‌ లే ననుచు సళ్య మే వచియింతుక౯, 10% 
చ దయగలవాం డతండు తనదండకు వచ్చినయెట్టివారిని౯ 
బ్రయమునం గాంచి వారిపనిరీతిం గనుంగాని దానికుత్తరం 
బయ మగున ట్లొనంగుచు తణార్థము లోనన యంవిఫుచ్చు ని 
శ్చయముగ నిద్ది వానిసహాజం బగుసద్గుణ మంచు నెంచెదళ్‌. 107 
చ కవులనం గాం గవిత్వమనంగాం గడు6 (బేముడిండేసి వారికి 
దవినమనం బొసంగెడు నతండు జగజ్జనవర్శ నీయు(డై 
కవి నగునన్ను నాకవితం గన్గాని మిక్కిలి సంతసించుదుక్‌ 
సనవిధమునంద యుంచుకొని సారెకుం (బోచుచు నాదరించెడు౯. 103 
సీ అడిగినయర్థంబు లర్థుల కటలేక 
యిచ్చెడుముచ్చట నెనంగువాండు 
ఫఘనతర మియుపకారంబు నీవేతం 
గా నౌ నటన్న చోంగడంగు వాండు 
పరుం డైన బాధలం బడనున్న. జేత్రనై 
నంతలో. దొలగంపం నలరువాండు 
భూతదయాళుత్త్వబుద్ధి నెల్లెడ మంచి 
ఎొం డని పే రంది నజలువాంయు 


న. 


లి (శ్రీకృష్ణ భాగవతము 


"తే. అతండు నలువొందు సత్యవ్తాక స(పవ ర్త 
కండు శాంతుండు సుగుణసాందు)ండు మృదుల 
పృాదయు6 డావారనిరతుండు నదమలుండు 
సాగిసూర్య నారాయణ మ్నోవిభుండు. 109 
చ సుగుణము లెల్లం బోగుపడి చభూవజుకు ను లుల్లసిల్ల ని 
ఛ్ద్‌గమున సాగీసూర్యుం డన జన్మము నొందెనొ లేక తల్లి దా 
సుగుణము లుగ్గున న్మెదవి సొంప్రగం బోసెనొ బొజ్టలోనం గా 
కగణితనద్దుణంయు లిటు లారయ నాదొర శేల కళ్లెడుక. 110 
ప విజ్ఞాం క వాల్చి "వేకటరాజగో 
పాతారసుం డయి ప్రభ వమంది 
ఘనుండు (శ్రుజోగజగ న్నాధరాజేందు) 
ద _లృప్పతు9ం డయి తనరుచుండి 
కలిదిండివంశ వేంకటసుందరునకు వేం 
కటసుభ(దయ్యకుం గలిగినట్టి 
సాధ్వి వేంకటనరసయ్యను బెండ్లాడి 
గార్త ర్హ్థ్యధర్య ము ఘనత నడపు 
లే. చందిమతి!ి సావిత్రికి శ్ర్మాసుతకును 
సాటి యని పేరుగాంచి విశాలజగతి 
గరితతనమున నొప్పు వేంళటనరనయ 
నామ సాధ్వీలలామ విజ్ఞానధామ. క్ష 
నీ, ఛాపలంబున బెరజనుం జేర నొల్లని 
మంగళ 'బేవి యీమంగళాంగి 
బలురాగ యై నోళ్లం బడి రచ్చ లెక్కని 
మంజులవాణి యీూమంజువాణి 
మగనిసామేను వోం టెగి గద్దరింపని 
మృగ రాజగమన యీమ్ముగవ రాశ్చి 


టి వ్రధమనస్మ ౦ధము ల్‌ 


పాటి చెప్పినం గాని మాటాడం దలంపని 
విబుధేంద్ర దేవి యీవిబుధ దేవి 
శే. అనుచు నెల్లరుం గొనియాడం (బాణనాధు 
నెద వసించియు వాక్థ్సాన 'మెలమిఃం గొనియు6 
గలసికొని యనువ ర్తనముల నిలిచియుం 
గొలుచు వేంకటనరసాంబ గుణకదంబ. [12 
ఉ. మేనికి నీడ వోలి తనమే నిది నాంగం దలిక్చుచుక్‌ నడా 
"తానును భర్తయుం గలసి తత్త్వము చిత్తము మాట మంకియున్‌ 
గానంగ వచ్చి యమయొక్కటిగం గన్నులపండువమై 'మెలంగు నా 
మానవతీలలామం గొని మౌన్యుండు ధన్యుండు సూర్యు డెన్నలళా. 
ఆలీ పు వ్యు ౦తములు + 
క వ తాదృగ్విధగుణవి 
ఖ్యాతునకుక రాజవంశకలశాస్థిసము 
ద్భూతునకుం గవి తాసం 
(్రీతునకుళా విన్ణుభ ్రివిస్సీచునకు౯. క్ష 
క పాత్రనక్షు వసిష్టమునీ 
బ్లోతు?నకు౯ా జోగిరాజకులప్యుతునకున్‌ 
తైత్రునకు౯ా సర్వజగ 
న్మిత్రనకుకా సాగిసూర్యనృపగోతు)నకుక. మే 
వ. అభ్యుదయపరంప రాభివృద్ధిగా నాశీర్వదించి (గ్రంథరచన్నా పారంభ 
కాలంబునం చాశాశర్యసమర్చితుం డగుపర మేశ్వరు నంతరంగంబునం 
దిడుకొని నిధ్యాననిశ్చలమనస్కు-0డ నై. మ్య 
“శ్లో, జన్మాద్యన్య యతో న్వయా దితరత శ్చా్టే వ్వభిజ్ఞ స్వరా 
ప్తేనే బహ్మాహృదాయ ఆదికవయీ ముహ్యూంతియతూరయః। 
శేజబోవాగిమృదాం యథా,వినమయో.యత్త్ర 
ఛాన్నో స్వేన సదా నిర _న్తకువాకం,నత్యర పరం ధీమహి!” 117 


లి (శ్రీకృష్ణ భాగవతము 


బళ్లో ధర (1 (తర నో౭(త్ర పరమో నిర ్రకురాణాం నతామ్‌ 
"వేద్యం వాస్తవ మత వస్తు శివదం తాష్మత యోన్మూలనమ్‌! 
(శ్రీమద్భాగవతే మహోమునికృతే కింవా పరై రీశ్వర 
స్సద్యో హృద్యవరుధ్య కేఒ(త కృతిభి ళ్ళుశూమఖభి స్తక్షణాత్‌ ॥ 
“న్లో నిగమకల్పతరో ర్లళితం ఫలం శుకముఖా దమృత్యదవసంయుతమ్‌ 
వీబతఫాగవతం రసమాలయం ముహు రహో రసికాభుపిభావుకాః”” 
వ, అనియు . త్తృమన్లోకంబులగు వ్యాసకృత శ్లోకంబులం బరబ్రిహ్మ స్తై 
(ప్రార్థనం గావించి నాయొనర్చంబూనిన (శ్రీకృష్ణభాగవతం బనుమహా 
ఫురాణంబునకుం గధా(క్రమంబెట్టి . దనిన నైమిశారణ్యపుణ్య వేత) 
నివాసు లగుశ"నకాదిమహప్టలు హర్షోత్కర్షంబున సహస్ఫ్రవర్ష 
సతియాగంబు గావించుచు సమాగతుండయిన రోమహర్షణతనూ 
జాతు సూతుం బూజించి యి ట్లనిరి, 120 
“ళీ నూత శౌనక సంవాదము +€-- 
, సూత! విజ్ఞానస మేత! ఫురాశేతి 
హోససంహిత లల నవధరించి 
పరమౌార్థత _త్వేముం (బకృతిప్రవవక లే 
మును లోకమున నీవు బోధపజచు 
చుంటి నిన్నుం బోలి యుండండు లెలిసిన 
వొండు వేజొక్క-6 డీవసుధయందు( 
గలి వజ తెంచెడుం గలుగనవు ధర ముల్‌ 
భోగలాలసు లయి పోదు "ెల్లం 
శే (బజలు వాకికి సుగతులు వజలు పొంకి 
నానతిము నై శ్రేయస్సాధనాతి వేల 
మైనదానిం దాషతయం బడంచుదాని 
సులభముగ ము క్రిమార్గముం జూఫుదాని, కల్లి 
మ, భగవంతుం డగువాసుంబేవుండు ధరాభారంబు వాపంగ వాం 
ఛ గలాండ్రై వసుబేవునాలయమునకా జన్మించి భకాళికికా 


గతా 


మవధమస్క-౦ధము 2 


సుగతుల్‌ గల్లగం 'బెక్కులీలలను సీక్షోణిం (బదర్శించె నొ 
ప్పగునయ్యన్నియు సర్వపానసమ్ములె హరొ గందు నా నొప్పెడూ్‌. 
+, ఆమహనీయునినామమే సంనార 
దుఃఖనాళక మయి తోంచుచుంకు 
నాభగవంతునియవ తారమే జగ 
వ్లేమంకరం బయి చెన్నుమిాటు 
నా బేన దేవునియంఘి'యుగ్య సమె భవ 
భయహరం బయి మహా(ప్రతిభం గాంచు 
నా దైత్యదమనుని పాదగంగయె జగ 
_ల్తేయము ఫునీతమై తనరం జేయు 
కే. నారదాదిమహత్తు లాశౌరిదివ్య 
కధలు వర్షించుచుం బుణ్యకలితు లెకి 
వానిసంస్థృరణ మె 'సర్వపాపహరము 
వానినే వినం గోరి యేవాని కైన [లి 
మ, ఎవడో మూఢుం డొకండు విష్ణుకధలం దిష్టంబు లేనట్టిండై 
భువిపై నుండిన నుండు వాండు పసరంబుం బోనివాం డెల్లరు౯ 
జవులం దే లెడుతత్కభధామృతము నిచ్చం గోోల యల్నింతు రో 
శివతాలీ! వచియింపు మద్ది శ్రుతికిం జేకూర్చంగాం బర్వముళ్‌, 1% 
మ. కలిమాయళక౯ొ నవనాదులం ”డపంగా6 గాంశ్షించుమూా కిప్హు గా 
దిలి ఫుచ్చెన్‌ వారి నిన్ను సాగరము నర్జిం చాంటగా నున్నమ 
ర్యులకు౯ నావికుం బుచ్చినట్లు కరుణాటూ! తత్క-థానాక పై 
బలిమి౯ొ నిల్చి భవార్షవంబు తరియింపం జేయచవే భూపజన్‌,. 125 
ణే (బ్రహ్మాకలసాధ్యువె ధర్మపాలకుం డయి 
దీనపరతంతు)6 డై కృష్ణంటేవుం డరిగె 
నిఫుడు తత్కథలే మన ెడ్దడ లయి 
యుద్ధరింపంగం జా లెడు నోయి సళ్లు, 


శా 


లి కృష్ణభాగవతము 


వ అన్ని పార్థించినం (బసన్న హృదయుం డై రౌమహర్షణి మహాహర్ష ంబున 
భగవత్కభాకాలత్నేపంబు సేయం దలంచి కన్నులు మూసికొని 
తనమనంబున, 1127 

ఖీ నూతుండు నాకాయణస్మరణంబు చేయుట 47 

మ, భవబంధంబులు కర్మబంధములు (దుంపం జాలి యోగీశ్వర 
ప్రవరుం డొక్క-ండ జ్ఞానమూ ర్థి యయి పోవం బోవ వ్యాసుండు ఫు 
త్రవిమోహంబున బిడ్డ! యంచు బిలువ౯' ద్మదూపమై మాజుమో 
సె వనానోకహజాల మట్టిశుకుని౯ా సీవింతు భూ తాత్ళునిక్‌, 8 

వ. అని భాగవతంబునకు మూలకంద మగుశుకునిం గీ రించి గురువందనం 
నాచరించి నరనారాయణ సరన్వ త్యాదుల శెజింగి శౌనకాదుల 
దిక్కు. మొగం బె యి ట్లనియె. 1ల్లిం 

చ. అడిగితి శీరు లోకహిత మాన పొనర్చుచుం బిశ్న మిద్ది యె 
పుడు సక లేస్టదం బగుచుం బొంపిరిచోయెడు విష్ణునామముక్‌ 
విడువక సంస్థ్మరించినను వీఘ్నుము లన్నియు" బౌయుం బుణ్యముల్‌ 
కడుకొని డాయు ము 'క్రీయును గళెడు నెయ్యెడ నెట్టివానికి౯, 180 

నీ వాసు బేవ్సనియందు బద్గమె శుద్దమె 

కలిగిన తక మణంేని 
భఛవబంధముల నెల్ల6 బాటం దోలుచ్చు నాత్మ 

విజ్ఞాన మెంతయు వెలయ జేయు 
దాన సాశ్షూత్కారమై నిభృతానంద 

మనుభవింపగం జూలు నతండు తాన 
మె మోశ్షలశ్ర్మీసమాన్ని ష్టుం2ై పర 

మాతు లీనమై సుఖంచు 

స్టే ఫల మపేక్షింపకయ కర్గముల నొసర్చి 
ధర్శ మర్థము కామము దవిలి నడివి 
నంగమును బాసి నత్సంగసాధనముల 
భృక్తియి ." ౬ సంగహింపంగ వలయు. ఇష] 


శే 


శ్రా 


యా 


లి, 


ప్రధమన్మ-౦ధము 


ధర్శమునం జేసి యర్థము దానివలనం 
గామ మందున నింద్రియగ్రామతృప్పి 
దాన జీనననే ఫల హూ నటంచుం 
గొంద అండ ట్లనం జెల్ల దందు మేము, 


*- కామన చేయక చేసిన 


యేమా(శ్రపుధర్మ మైన నెంతయు ఫలదం 

బె మించి క గూార్చెడు 

నామూలమున౯ొ లభించు నఖలార్థములుక్‌* 

కావునక్‌ మునుల్‌ సవనాదికరములను 

సలిపీ విజ్ఞానవంతు లై నకలశుభము 

లందం గలుగుచునుందు రోయనఘులార ! 

భకియే ముక్తి సాధనశకి. దనరు. 

జపము తపంబునుం జలుప జూలనివారు నిరంతరంబు లోం 
గృపణత లేక విష్ణుగుణకీ రృసముల్‌ వినువార మొనచోం 
జపలము గానిభక్తి మది సంభవ మందెడు దాన జ్థాన మై 


'యెవుడును వఏీడిపోని కమ లేశ్వరుం గూడి మెలంగ నయ్యెడి౯. 
( విష్ణుపరంబులు "వేదముల్‌ యజ ముల్‌ 


"వేదాంతవీహీతము లె తలిర్చు 
యోగసాంఖ్యాదులు 'యోశీశ్వరుం డగు 
విష్ణుపరంబులు వివిధకర ( 
ములు జానములు (నశంబులు సర్వశాస్హ్రముల్‌ 
విష్తుపరంబు"ల వెలయుచుండు 
సర్వ్యము౯ విష్ణువే సత్వాదిగుణముల 
వివిధరూపంబులు! దవిలి యుండు 
విష్ణుమయము గాక వే ఆగునది లేదు 
వివిధజీవ్లులందు 'వెలయుచుండి , 


లై 


1892 


188 


కవి 


185 


శై 


(శ్రీకృష్ణ భాగవతము 


నహ్న్‌ గజ్జలో నివానియం దుండి పే 
కై నయ్లు ౪ తోయ నచ్యుతుండు. 196 


*, అన్నిట నిండి యుండు6 బరమాత్ముుడ యెొల్లర కాదిమూల మై 


సన్నుతమూర్ని మై తీలంచు సజ్జనులం దనురక్షుండై శుభా 

నన్నము గా(గం బెక్కు లయి సాధ్యనతారిము 'లెత్తుచుండు స 

ర్యోన్నతుండై జగచ్చయము నో మెడుచిత ము గల్లి వింటిశే. 187 
యు ఎత శి 


+ అతంయ సృష్టిని. గావింస నాది నెంచి 


పదునొకం డింద్రియంబులు పంచభూత 
ములను పదునాజుకళలతో. బొలుఫవుమిగిలి 
తత్యమయ మగురూపము డాల్చె మున్ను. 188 


, ఆతండు 'యోగని.డాసకీ జలమందు 
అలీ 


శయనించి యుండ నానమయమందు 
నతనిన్తాభీపద్ద మందు మరీచిము 

ఖ్య(ప్రజాపతులకు నధిఫుం డైన 
బ్రహ్మ ఫుక్తైను వానివలన లోకము ల 

నంతకుం గారమై దలిక్చు 
సశ్వేశ్వరునిరూపు సత్వమయం బగు 

నదియె సర్యాదిమై సలిశయిల్లె 


. అవల ననిరుదరూప మా నది ద్వితీయ 


మయి సహ్మసశీర్ష ములు సహస్రహ స్త 
పష లీ 
ములు సహ్మసాంఘులు నహసముఖములును స 
హ్మ్యసనయనంబులుం గల్లి యలరుచుండు, 20 
థీ ఏీకవింళత్యవతారములు శమ 


, అరమణీయమూరి యె సమ సజగంబున కబయోనికి౯ా 
అలి అవనీ జ్ర 


గారణభూతమై. తెలియం గాం బడె దానికి 'నేవికారనే 
నారయ రాదు సర్వము తదంశజ మెన్న సనత్కుమారుండై 
రు 
తీరిచి (బవ్మాచర్యము పుతివ్యీతముం బొనరించె ఛారుణి౯ 140 


ప్రథమస్క౦ంధము వ 


వ 9ది (పథమావ తారంబు యజ్ఞ నరావాంబై కృంగిపోవుభూమి నుద్ధ 
రించె నిది ద్వితీయావ తారంబు నారదుండై వుట్టి పంచరాత్రశాత్ర్రం 
(ప్రవర్తింపం. జేసె నిది తృత్రీయంబు ధమ్మునిభార్య యగుమూ ్థి 
యందు నరనారాయణులె ఫుట్లి ప్రపంచార్జము మహోన్నతతపంబు 

చు యు థి 
గావించె నిది చతుర్గంబు కవిలుండె వుటి యాసురి యన్మువాహ్మలు 
ఖి షు గలు 
నకు సాంఖ్య శాస్త్రం బనుగహేంచె నివి పంచమంబు అనసూయా 
త్రులక్రు దత్తా తేయుండై వుట్టి యలర్క-(ప్రహ్లోదుల క్‌ ధ్యాళ్మ స్టే. త్తం 
'జెజీంగించె నిది షస్టుంబు రుచిమహామునికి  నాకళూతియందు య్ఞాం 
డనం బుట్టి స్వ్యాయంభువమన్వంతర కాలం జెనంగం చేసె నిది సప్త 
మంబు ఆన్నీ(ధఫ్టుతుం డగునాఖికి మేరు చేవియందు బుషభుం డనం 
బుట్టి యోగీశ్వ రాను స్టేయాశమాదిధర్శ /శ్రంబులు బోధించె నిది యష్ట 
మంబు పృథుచకి)వర్సి మై గోరూపధారిణి యగుధారుణి నోషభులు 
బిండె నిది నవమంబు చాశక్చ్రమమన్వంతర సంస్త వంబున మహామత్స్యం బై 
మహీరూపం బగు నావ నెక్కించి వైవస్వతమనువ్రగా నున్ననత్య 
వంతుం గాపాడె నిది దశమంబు కూర్మం టై సమ్ముదమున మునుంగు 
మందరంబు తనవీంవునం. దాల్చి నిది యేకాదశేంబు ధన్వంతరమై 
యమృాతకలళంబు దెచ్చి దేవతల కిచ్చె నిది ద్యాదళంబు మోహినీ 
రూపం బెత్తి పూర్వచేవతల మోహింపం జేసి చేవతల కమ్యాతం 
బొసంగె నిది (త్రయోదశంబు నరసింహమూర్తి మై హిరణ్యకళశివుం 
అసు (1 
దుంంచి పహ్లోదుం బోచె నిది చతుర్దశంబు వామనమూర్తి మై బలి 
చ(కవర్శి చే నపహృతం బగులోకత్రయంబు మరల సంగ్రహించి 
యిరం్యదున కిచ్చె నిది పంచదశంబు పరశురాముండై (బ్రవ్మాద్రోహు 
లగురాజుల ముయ్యేడుమాజులు సంహరించె. నిది పోడశంబు సత్య 
వతియందుం బరాశరునకు వ్యాసుంకై. పుట్టి "వేదంటుల కచ్చుకట్టి 
రాణంబులు రచించె నిది స పదళశరీబు దశరథ రాముం జె' వుట 
వ్ర స ప్తదళోయు దకరథ రాముం డై నలె దరూ 
లగురావణోదుల శాసి వుచ్చె: నిది యిస్టాదళంబు. యదువంశంబున 
రామళ్ళ్లులె వుట్టి కంసాదుల సంహరించి భూభారంబు హరించె 


కి (శ్రీకృష్ణ భాగవతము 


నిది యేకోనవింశత్యవతారంబు సదంపడి కీకట'బేశంబున జినునకు 
బుద్దుం డె ఫుట్టి దుష్టులకు మోహయు ఫుట్టించు నిది వింళత్యవ తార ము 
కలిప్రేరతు ల చోరప్రాయులు పాపస్వభావులు నగుదుష్టజనుల 
నంవారింప విస్ణుపర్థనునకుం గల్క్‌ యనం బుట్టి కృతయుగధర్మంబు 
నిలుపు నిది యేకవింశత్యవ తారంబు మజీయు లో శావనార్థము భగ 
వంతుః డెన్ని యో యవతారంబు 'లెత్తె మంత్రదష్ట్ర లగువసిస్టాదు 
లును బ్రహ్మానిస్టు లగుఘుకాదులు నిందాదులును (బియపుళాది 
మనువుతు)లును దశ్షూదిప)జాపతులు మొదలగువారు విష్ణునంశాం 
శంబున జనించినవారు. రామకృస్ణాదులు భగవంతుని పూర్ణావ 
"తారము లని మజీయును* క. 
క్‌ు ఈయవ తారరహస్యము 
లాయాకాలముల భక్తులె పఠియింపకొ 
కాయు సమస్తామయముల్‌ 
డాయుక్‌ సౌఖ్యంబు "లల్లెడ న్మనుజులకుక కతల 
ఈ నూతుండు తత్ష్వవిచారము చేయుట 4-- 
సి రామకృష్ణాదులే చామోదరావతా 
రము లన నొప్ప దీపళ్ళతి యెల్ల 
త్యదూపమే యనం దగు ని శ్రైజుంగక 
నేనె బేవుం డను నే మనుజుండ 
నాదేహ మిది యని నాదు లాడుచునుండు) 
యాధార్థ స్‌ 'మెజుంగనియట్టి రగుచు 
వాయువునకు దుమ్మువలన రూ పెంచెకు 
నటు భాంతిచే జీవునందు రూవు 
తే. ఆంప్రచుండు దృళ్యత్వ మారోవితంబు 
కాని జీనస్వరూపము కాదు 'తెలియం 
గొనం బడం జెబ్హు జీవ్రండు వానికెప్టుడు 
చావువుట్టువుల్‌ "లేవ్రనాశనము లేదు 148 


ర్మ పథమన్క్మ- 9ధము లలి 


క జీవుండు కర్మాధీనుం 
డై వెన జన్మముల నెత్తునట్టిం డగుచు౯ా 
గావించు! బుణ్యపాపను 
శీవిథి మూ బేవునకుం గల్ల దింతయు దెలియక,. | 
తరళ, చిదచిదాళ్మక మ్యపపంచనుం జేసి యీశుండు లీలమై 
సదమలంబుగం గాచి (పోచియుం జంపు నవ్వల నట్లు గా 
శెదియొ మించుక చేసి కర్మము నె్ణు విఘ్నహతుండు నై 
పొదల నేరండు జీవుం డిద్దియె పో విభేదము దమూడంగళాః ర్‌ 
సీ, భగవంతుండు స్వతం॥ ( డగు జీవుడుం బోలె 
నన్వతం(త్రుండు గాండు ఛాస్వరుండు 
జ్ఞాన క్యాదిగుణానపాయత గల్లి 
మోహదుఃఖాదులం బొందం బోక 
యనుభవీంచుకా విషయాదుల లీలమైం 
దనదునంకల్పమునన నటుండు 
వలెను బేనాదిరూపము లంది మెలంగును 
ముత్స్యకూర్శాదు లీమూ్రి సయ్యె 
ఆ. వేషధారి తనదు వేషంబునకు. దగు 
చర్య గలిగి మెలంగు చందమునను 


దవులుచు భగవంతు. డవతారముల నె త్తం 

గలయడయ స్వస్వభావములను విడకం కరం 
ఉ. మోరలు భక్రియోగమున మించినవారలు డానంజేసి సం 

సారపరిభ్రిమం 'బెప్టడు సంభవ మందదు మాకు ముక్తికి౯ా 

దారి లభించె భాగవతనామక మైనప్పురాణ ము _లేమం 

టై రమణించు దానిని మహాత్ముడు. వ్యాసుంఢు ఛేసె వాసి 
ర దానిక జ్ఞానులకుం దల న. 


ఈ 


మౌనిక మగుశళుకుని చేత మాన్యునిచేతళా 


శి (శ్రీకృష్ణ భాగవతము 


బూని చదివించె నయ్యది 
జ్ఞానమునకు నిలయము శ్రుతినమ్మాత మరయన్‌, 48 
ఉ డ్జానము భక్టి యోగమును గల్గినభాగవతంబు నమ్మపహో 
మానివళేణ్ను( డాశుకుయ మానసవీధిని నిల్చి కొంచు న 
నాని బరీశ్చితుం డ నెడుధాత్రికళతు)నకుకా వచింపం గా 
నే నటం జేరి వింటి వచియించెద మో కది విన్నయట్లుగ౯ 140 
శే కృష్ణభగవానుం డరిగిన శ్రీతితలంబు 
రాత్రి మై నట్లు చీశట్లు గ్రుమ్ము ఫొనియె 
భాగవతము సూర్యడు ఏ నోలెం జా మంది 
(న్న గలిగించు! జీశట్లం చాయం జేసి, 150 
వ అని చెప్పిన వృద్ధుండును బుగ్వేదియు. సగుశౌనకుం డ్యగశవసుని 
-దిక్క మొగంటై నీవు తత్త్వార్థవే త్తవు బాదరాయణప్పుత్రుండును 
భగవంతుండు. నగుశుకుండు పరీశ్చి త్తునకుం జెప్పినభాగవతం బెల్ల 
మాకు జెప్పు మని మజీయును, క్షే 
--+ ఫాగవతరచనావిచారము. 4 
సీ చాదరాయణుం జేనిపంపున భౌగవ 
తము రచించెను వానితనయు' డైన 
శుకుండు మహామహుం డొకంనాఃటికిని దన్నుం 
"'దెలియంగ నీయక తిరుగుచుండు6 
బరమాళ్ళుపై దృష్టి పరంవి వెంబరవిత్తు 
వలె నుండు చేజిోం+ బలుకం జెప్టడు 
గురుజాంగలంబుల6 దిరుగునాతండు హా సి సి 
వురి శెట్లు పోయెను బుడమిటేని 
కే. కెట్లు దర్శన మిచ్చెం దా నెట్లు భాగ 
వతము వచియిం చె గోవులపొలు పిండు 
నంతకాలమ మొక్క_చో నడుగు నిలువు 
వాం డచట నంతకాల మేవాసి నుంజె, 1$ిల్లి 


వ్రధమన్క్మ-౦ంధము ల్‌ 


చ. +శుకుండు దిగంబరుం డగుచుం జొప్పునం బోవుచునుండ నొక్కచో 
నొకనది నాడునాం (డతని నొద్దం గనుంగొనుచుండి రంతం గొం 
కక కొడుకా యటంచు నెనుకం జనుదెంచెడువ్యాసుం జూచి నం 

" శుకములు చాల్చి రన్డ మునిసోముండు వారలం జూచి యి ట్లనున్‌. 


ఆ. +కోజెకానిం. జూచి కోఠకలు చుట్టరు 
వృద్ధు నన్ను. జూచి వెలందులార | 
విడియమునను నొట్రుపడుచు( గోకలు చుట్టి 
"శేమికతమొ వెప్పుం డిష్పు డనిన, సే 


శే ఈవు స్ర్రీలను బురుషుల నెజీల్‌ యుంటి 
వతండు (స్రీ స్రకువవిభేద మనంగల నేమొ 
'కెలియనట్టిండు గాన నిట్టులు 'మెలంగి 
నార మని చెప్పినా రంట వారు బళీర, కకక 
వ. అట్టిభాగవతో త్తమునితో భాగవళోపబేళంబు నొందినపరీక్షిన్న రేం 
దుగండు పరమభాగవతుం డతనివృ త్తాంతం బత్యద్భుతం బండు) 
కావున నంతయు నెజీంగింప్ర మనిన సూతుండు నంలేసించుచు ని 
ట్లనియె, 156 
సీ సత్యవతీప రాశరులకుం బుట్టిన 
బాదరాయణుం డొక్క ప్రొష్టామందు 
సరిగి సరస్వతి కఘమర్హ ణస్నాన 
మాచరించి రవికి నర మొసలి 
శీరమం 'జివ్వరుం జేరనిచోటను 
గూరుచుండి (పపంచ మారం జూచి 
రీ నా 
యాచారహీనులు నాస్నికుల్‌ ధర్మవి 
స్తవకారు లల్బజీవనులు ఖళుల్గు 


. చొప్పు=మార్షరుందుు కో డెకాయణయొవనవంతుండు, 


శ 


శే 


వ్‌ 


ఉ్రీక్కృష్ణభాగచతము 


అశమషాచార వర్డ్‌ మళొాదులందు 

వాతి శే, నట్టరై మందభాగుం లగుచు6 

బుళ్లైదప వారి ేద్చటి ెట్టు లొక్కొం 

యనుచు ఛ్యానసిళ సలమనంబునం దలంచి, 157 


, సకల శ్రేయ స్పాధసంబును జాతుర్దోత మంత)ప)కాశనీయంబును 


యాగాదిరూపకంబు నగుసట్టి వేదంబులు బుగ్యజుస్భామాధర్వణంబు 
లుగా విభజించి (శ్రీ ళాదద్విజబంధుబోధకంబుగా సీతితళసంబులును 
బురాణంబులును బంచమ వేదం బనుభోరతంబును రచించి యందు 
బుగ్యేదంబు పెలుండును యజుర్వేదంబు నైశంపాయనుండ్లును సామ 
'వేదంబు వై మినియు నథర్వ వేడంబు సుమంతుండును నితిహానపురా 
ణంబులు మాతండ్రియగు రోమహర్ష ణుండును జదివి పారంగతు లగు 
నబ్లు చేసి దీనవతలుం డగునావ్యాసుం డిట్లు లోకోపశారంబు 
గొవించియు సంతసింపనిస్వాంతంబున- 158 


చ గురువ్రులనేవ ేసితిని గొల్బితి నగ్నుల 'వేదళాఖల౯ా 


ఆ, 


ఉ, 


గరిమ, నెసంగం 'జేసితిని నాలుగునర్గము 'లేర్చడకా మహో 
తరములు బ్రహ్‌ ముఖ్యము లుదారపురాణములుక్‌ రచించితి౯ా 
నిరతపవితతం గలిగి నేను (బశంసకు నెక్కీయుండియుక్‌ + 159 
కొజంత సా్యాంతమందు? నోంత గల్లినయట్రు 
ర్త + 

తోంయం గారణంబు కోయ దయినః 

బలుక్‌ నెకి భాగవతథర్థములు జాన 

నాదుచిత్త మిట్టు నవయుచుందుః 160 
భాగవ తార్థధర్థుములు (ప్రస్తుతి శెక్టునగ శెక్కంగ్రంథము౯ 

పాగుగం జేసి వాసి గలభక్తుల కిచ్చేద వారు మెచ్చిన౯ 
భాగవతుల్‌ తరిర్యతు భగవంతుండు నెకయు నంతసించు నా 
యోగము మంచిదై తనకునో యని లో దలపోయుచుండంగ౯ 161 


మవథమస్క౦ధము లి? 


శీ నారదుండు వ్యానునికడకు వచ్చుట 1$-_- 
సీ + వేదోపనిషదర్థ వేత్త ఫురాణేతి 
హోసకల్పన్యాయభాసురమతి 
ధర్మతత్త స్టజైండు ధర్మార్థకామమో 
శ్ష వినిశ్చయజ్ఞానకలితచిత్తుం 
షా హే 
డంగషట్కవిధిజ్ఞం డై కృసంయోగనా 
నా తాదిసమవాయనయసపిదుండు 
పంచావయవయుక వాక్యదోహగుణజ్ఞాం 
యి షా 
డుత రోత రవక నత పస్వి 
అలీ అలాలి అనీ జవ 
శే కవి (పగల్ఫుయు 'మేథావి భువనదర్శి 
సర్వశాస్త్ర పవీణుండు సంధివిగ) 
హోదిపాన్దుణ్యతర్య్వక్ఞాం డనఘమూర్తి 
నారదుం డఖలకలావి శారదుండు, 1169 
వ అట్లు వచ్చిననారదు నల్లంతదవ్వులం గాంచి వ్యాసుండు శేచి వాని 
శెదులేగి తోడి తెచ్చి సుఖాననాసీనుం గావించి పూజించిన సంతసిం 
చుచు (బహ ్రమానసవ్యుత్రుండు పరాశరవ్యుతుం గాంచి శంకించుచు 
నిట్లనియె. 1108 
ట్‌. వ్యాసమునీంవ) నీమనమున౦ం 'టెఫుడున్‌ ముద మావహిల్లునే 
చేసితి భారతంబు శ్య్రుతిశీర్ణము లేర్చడ నాల్లుశాఖలకా 
భాసిల సంత౦ించితివి పోవనమూ రి రివి సర్వభ్‌ర్మముల్‌ 
సీనముఖంబునం 'దెఫ్రుడు నిల్చును సేక్స విచార నేటికి౯ా, కేద్ర 
చ, అనుటయు వ్యాసుం డి ట్లనియె నౌ నవు నీ వనినట్లు ట్‌ 
దనలెడుం గాని నాదగుమనంబున నంతీస మొందకుండె 
+ అంగవట్క ము=శిత్ర్య వ్యాకరణము. ఛందమ్భు. నిరుక్తమ్యు జ్యోతిషము 
కల్చమ్యు _ ఐక్యముజపృథివ్యాదిరూవైకభావరు;ు. సంయోగనా నాత్వమజఅసాధారణ 
సంబంధముగల పృథివీత్వంజలత్వాదిరూప భేవము; సమవాయము=భూతసాధర్మ్య వైధర్మ్య 
సాంకర్యము; పంచావయవములు = పఏతిజ్ఞాహేతూదాహర ణోపనయ నిగమనములు; 
సోడ్టుణ్యముజసంధి విగ్రహా యా నాసన ద్రైధీఫోవ సమా శ్రేయములుః 


శం (శ్రీకృష్ణ భాగవతేము 


మునివర బ్రహ్మాపుత్రుండ వభూతచరితు9ండ నెల్లలోకముల్‌ 
కనుంగొనివత్తు సూక్యునిప్రకారమున న్నిను. బోల 'రెవ్వకుకా, 165 


క నీకుం 'దెలియని దింతయ్య 
లోకంబున లేదు నాదులో నీరిలి౯ 
వ్యాకులత గలిగి యుంటకు 


నేకారణమో వచింపవే మునినాధా, 166 
వ అనిన నారదుం డి ట్రనియె, 167 


మత్త ఇంచు కించుక గాయం, జెప్పిత్‌ వీవు భాగవ తార్థముల్‌ 

సంచితంబుగం జెప్ప వైతివి ససయమిశ్వర! యద్ది నీ 

కించకుం గలకారణం బగు శేవలం బొకభ క్థ్‌నే 

పెంచి భాగవతం బొనర్బుము విష్ణుకీర్తనం మొప్పంగళా, 168 
క, భగవన్నహీమము జెలుఫని 

దగుకావ్యము శాళలీర్థ మట్టులు వ్యర్థం 

థ టట థి 

బగు బహులశ్రణవంతం 

బుగ నుండిన యమకచిత)ములం జే ర్వడినక్‌. 169 
మ పరమోదారగభీరకల్పనలనో భాసిల్లకున్నక మహో 

త్తరచితాాదుల గల్లకున్న నపశబ్దం బర్జమై యుండిన౯ా 

యువీ ౧ ది యగు 

హరి! నారాయణ ! వాసుచేవ! జగదీశా! యంచుం గీ ర్తిచుచుం 

గర మొప్పార్ముపబంధ మైన త్రిజగత్కళ్యాణముం గూర్చిడుక్‌.170 
ఉ. ఐహీకధర్మముం జెలుఫునట్టివి యొట్టివి మైన కబ్బముల్‌ 

'చేహికి న్మివృయోజకతం దెచ్చెడి వయ్యెడు గావు ముక్తి కి౯ 

దోహదముం బొనక్సు నవి దూదికి నెళ్తేగు సారహీనముల్‌ 

"బేవాము పోయినకొ (వజకుం బీజ మిడు భగవ్యత్పబంధముల్‌, 171 
ర్‌ అప్పుకుపోోత్తముం బేర్కో 

నోపన్యిగంథము ల వెంత యొవ్పీనం గావ్యా 

లాపాంశ్చ వర్జయే తను 

వ్యాపనమున నైన వనుచువర్శింప నగుకా, కాళి 


సై 
ర్‌ 


ప్రథమస్క-౦ధథము శ్రి 


+ భూతహితంబు సేయుటకుం బొంకె జగంబున నభ్యుతాంశినం 
స్ట 


భూతుండ నతి నీ వఏిశతరముల్‌ వచియించుట కాదు వైష్ణవ 
ఖ్యాతక ధాప్రుసంగమునం గానల వచ్చుమహాప్రుబంధ మ 
త్యాతతభ క్రియుక్త మగునట్టులు చేయుము నీకు మే లగుకా.. 178 


* నీవు మహానుభావుండవు నేర్తు సమస్తము విష్ణుభ కసం 


భావితభ క్తిభావమున భాసిలుభాగవ తాఖ్య కావ్యము౯ 
శ్రీ వెలయంగం జేసి సరసీరహలో చనుజన్మకర్ముముల్‌ 
భూవలయంబునక్‌ విజియు పోలికల బెల్పుము పొల్పు మోజుంగకా, 


. బాదరాయణా ! భగవద్దుణానువర్ష నంబునం జేసి. నీవు కృతకృత్యుండ 


వగుదు వెట్టియవరవర్డుం డయినను హరిభజనమన్దినం జేసి భాగవనో 
త్తం డగు దీనికి. దాత్కారణంబుగా మదీయపూర్వజన్మవృ కాం 
తంబు ఇెప్పెద నవహితుండ వగు మని మజీయును, 15 
కీ నారదునివ్రూర్వజన్మవృత్తాంతము థీం 

నాళొంటిపుట్టువునకా నే నొకానొక 

"చేదవాదులయింటివీధులు తీష్చు 
చాసిప్టుతుండ నయి తను వంది యుండితి 

నవుడు వర్షాకాల మరుగుెంచెం 
దిపిరి వాతుర్భాస్యదీక్షం దీర్చగ నొక్క 

చో నివాసము సేయుమానసమున 
సన్యాసు లగువారు చనుదెంచి నలు నెలల్‌ 

"వేదనాదులయింట విడిసి యుండి 


రవుడు వారికి శుళూ)పు లాచరింప 

“నేను నియమితుం డయి వారి నెవుడు విడక 

కన్నుసన్నలనే యెల్ల కార్యములను 

సలుఫునట్టియనై వారిం గొలిచినాండ [76 


క్త (శ్రీకృష్ణ భాగవతము 


(ప్రత్యూవమున వేచి నిత్యకృత్యంబులు 
నెజవేజగాం జేసి నిర్మలోద 
కముల నాడలగం జేసి కాయంబు లేడి యొక్కి 
భన్మ్మతిపుండ్రముల్‌ పఠలం బెట్టి 
"బేవార్చకుంబూలు జెచ్చి గౌవీనముల్‌ 
శాటికలును మంచి నీట నుదికి 
ఫలము లాహాకింప సలివి కాల్సేతులు 
గడిని సీపల నొత్సి యిడి తులసిని 
. ఛాదనంవాహన మొనర్చి పరమభక్షి 
నాటలకుం గాక వేండుక లరయం బోక 
వార లానతిచ్చినయట్లు పనులు "సేయు 
చును భజించికి వారల కనుగతి నయి. 177 
* మితభామి. నగుచుం 'జెప్పిన 
గతి మెలంగెడునన్ను. గాంచి క రుణామయ్ములే 
యతినరులు తాము తిని శే 
వీత ముచ్చిష్టము మెనంగం జేసిరి నాచే౯ా 178 
(ప్రతిదినం బ ట్లుచ్భిష్టభోజనంబు వేయుచు సేవించుటంజేసి ధర ప్రతి 
బంధకంబు లగుపాపంబులు తొలంగ ఛాగవతకుళూ)షం జేయుచు 
బరిశుద్ధమనస్కు-ండ నై భగవచ్చింతాపరుండ నై నిజాంతుకరణంబున 
నియమ్మవతంబుగా6 గృప్షసంకీర్త నంబునం దభికచిం గలవాండనై 
పరి వాట్టులపరమానుగ)హ పా(త్రుండ నై భగవద్భక్షిం దగిలి తబేకా 
'రాధనపరుండనై పరివర్తించితి. నిట్లు శరద్వర్ష రులు నాలుగుమాన 
ములు వారి సేవించుచు వారిపాదోదకంబును భుక్న శేమంబును న్విక 
రించుచు! బరిచర్యలం జేయుచు వినీతుండనై యున్నంత దీనవత్సలు 
లగువాకు నాయందు. గరుణం జేసి యతిరహస్యతాజ్నాగ్గుడ్డానం బుప 
"బేళించిరి దానంజేసి నేను భగవంతున్నితిగు ణాత్మక(ప్రకష్టేతిమహిమం 
బెతింగికొంటి నట్టివిజ్ఞానంబున జ్జును లావాసుబేవపదంబు నొందం 


6] ప్రధమస్క౦ధము క్షే 


గలవా రగుదరుగదడా దె సపాయనా 1 నా కట్టిభక్సి డ్ఞునములు 
గలుగుటకు వాసు దేవగుణ(శవణంబ కారణంబును మహాతు సాల సేవయు 
నని యెబుంగుము మజీయు సీశ్వ రార్చితకర్మశలాపము భక్షి యోగ 
మూలమున దాషతయసౌంతి గావించు ఫలాపేక్షిత 'మైనకర్య కాం 
డము సంసారహేతువై తాష్యత్రయంబుం గూర్చునట్టి దగు నాళర్షిం 
వ్రుముః క్షే70 
సీ అవని నపథ్యవస్తువుల భశ్షించుట 
సంభవించెడి రోగనంచయంబు 
వ్యాధి కారణభూతవస్తువు లే యాస 
' ధముగ సేవింప రోగములు బెరలు 
నై కర్ర ములు ఫలాభినంధికిం గాక 
భగవదర్చితబుద్ధి. బరంగె నేని 
శాష్యతయంబునం దగిలిననంసార 
సాగరము దరింప సాధన మగుం 
కే. గాన భగవంతునకు మెప్పు గలుగుపొంకెం 
గర ముల నాచరించి తత్కలితభక్ష 
యోగమున జ్డానిమై ముక్తి నొందం గలండు 
జను డని యెజుంగ వలయు నోసంయమింద). 180 
కే. భగవదర్చణబుద్ధి నిపగిది గర్భ 
ములు పానర్చుకు కాక్‌ తద్భూరిగుణము 
"లెంచుచుకా బేవ సకలలోశేశ్వరా [ము 
కుంద ! యని సంస్థ్మృరించినం గొండు ముక్తి + 181 
ఉ, ఏ నిటు లాచరించుట మునీబుతుం కచుకుందుభట మై 
క్జునము సంగ్రహించుకొనం జాలినదాన నతండు నాపయికొ 
మౌొానక (పేముడికా సలిపి మౌాన్యమహల్వము గలం జేసి యెం 
'శేని యను[గగ్రహించె నని యి ట్లువచించుచునుంటి సంయమి 188 


జ (శ్రీళ్ళక్ష భాగవతము 


తే, 'సీవు భగమతుకీర్తిని నజిపునట్టి 
చకసనిప్రబంధ “మొక్క-ం జేసంగం జేసి 
'శెలియం దగుసమస్తాంశముల్‌ 'జెలివీ యందు 
బోద్ధలకం "దెల్సీ శాంతిని బొందు మనల, 188 
వ, అని నారదుండు తనజన్నక్‌। ర్భృవృ త్తాంతంబు "లెజుంగం జెప్పీన నప్పరా 
శరాల్మజుం డట్లు నీకు జ్ఞానోప దేశంబు చేసి పరవాజకులు చిన్నవాండ 
వగునిన్ను విడిచి పోయినప్పుడు. నీ 'వేమి చేసితి వేవృత్సిర జేసి నీ 
పా్రొయంబు ఇెల్లించితి వవసొనంబున నాశరీరం బెట్లు పరిత్యజించితివి 
సీకుం బూర్వజ్ఞాన 'మెందునం జెడకుండెం జెప్పు మనిన నాఠదండు* 
సీ (్రీస్వభావమ్మునంేని నోతల్లి మి 
క్కలిమూఢురా 'కేను గల నొకండ 
యొరు నింట నెప్పుడు నుడిగంపుడాసియై 
(శ్రాలు పఠాధీనురాల యగుూచు 
నాయమ శీను నా శకాయన్వుయే దిక్కు- 
గాక "వేశొకదిక్కు. లేక నన్ను 
మిక్కిలి 'పేముడి౯ మే లెంచునది మొన 
స్వాతంత్య మింతయుం జతనుపడవిం6 
"కే బక్కగా నన్ను6 బోమీంపం జాలకుండె 
నయిదువత్సరములపా)య నువుడు నాకుం 
గలిగి యుండుట దిజ్టేశశాలగతులం 
'దెలియనట్టిండ వె "నేను మెలంగుచుంటి, 105 
ఉ. అందున నేను నాదుతలియందలిపేముడి (క్రోసిఫుచ్చ లే 
నందున నామే వీడే యెఫ్టు డక్కడి కిక్కడి శేగ కామో 
నందలివారి కార్యముల నారయుచుం 'జెయిదోడు గాంగ నే 
నుందును దల్లి కొక్క. డయి యుండినదానం దదాదరంబున£ా, 186 
తరు, ఇటు లుండ నొక్కనాం డినుం డస మించి 
-యిరు లల్లుకొనియుండ నెక్కటి రేయి 


ల 


ప్రథమస్క౦ధము శకి 


నటు నిటు దిుుగుచు నాలపా ల్పిండు 

నది యయి గో వుండునట శేగునఫుడు' 
తటుకున నొక, (తాయ తలపయి. గాలు 

'తగులంగం గజవె నంతటిలోనం దల్లి 
దిట చెడి నేలపైం దిబుకున వ్రాలి 

దివి శే” నింతలో ేహంబు విడిచి. [ం7 
ెవనిర్భితి నైనదానికి నే నితయుం జింతింపక భగవదనుగ్రహకాం 
శీ.నై యింటివారికిం జెవి యటనుండి కదలి యుత్తేరాభిముఖుండ్ననె 
పోవుచు న్యార్లమధ్యంబున సస్యసమృద్ధంబు లగు బేశంబులును బురం 
బులును (గామంబులును బృల్లెలుం బక్క-ణంబులుం దాంటి మనోహ 
రారణ్యంబులు పర్వతంబులు నదీనదంబులు పదా స్రకరంబులు సరోవరం 
బులు నతిక్రమించి పోయి పోయి వివిధతగుల తాగుల్బసంభ గ్థతంబును 
నానావిధనత్వసమాక్షీర్ష ంబును భయంకరంబు నగునొకమహారణ్యంబు 
నం బ్రవేశించి ఫొంతదూరంబు పోయి పోయి మౌాన్షాయాసంబునం 
బడలికలు పొడమ నాశలియుం డవ్పియు జెప్పరంబుగ బాధింపం బర 
వశత్యంబున నొడ లెజుంగని తెజంగున నై ముందుం బోం జూల కొక 
ఇెట్టుక్రిందం బడి కొంత విశ్రమించి నంత బెంతం గన వచ్చువాశలో 
దాన మౌడి వీపాన వోం గడుపాజి సీరు (దావి కొంతశాంత్థి వహించి 
విలువం బిట్టలేనియమ్య స్థహారణ్యమం దొకరావి 'చెట్టుక్రిందం గూరుచుండి 
జీవాత సయం దంతరాళ్మ 'మైనపరమాత్త సను బరివ్రాజకు లుప బేశించిన 
'తంగున నా కభ్యస్త మైనవిధంబున వశీకృతమానసుండ నై కనులు 
మూసికొని లోలోన౯్‌ ఛ్యానించుచుంటి నంకలోన, 188 
(చేమ ఫురన్సరం బగుచు వలి చలింపనిచంద మేర్చడ౯ా 
"వేమజు 'న్యేశకోణముల 'వెల్లువ్నలె నెడలంగ బాస్పముల్‌ 
నామెయి నాల్లుత్టులం గనంబడం బుల్క-లు మే. న్వడంక' నా 
లో మహనీయమూర్తి మదిలోపలం గానణగ నయ్యె నయ్యెడ౯ా.180 


డ్త్త శ్రీళ్ళష్ణ భాగవతము 


శే చేహ మాళ్ళ్మ నెలుంగని'చేహి నగుచు 
"చేన్చనం గాంచి వెండియుం ేటిపాటు 
నట్టిభగవంతునిం జూడ నాసం జేసి 
నిలిచి మూఛితిం జేరి లోపల వెలుపల, 1090 
ఆ, నునము నిలువరించి మజి మటీ ధ్యానించి 
శాంచ నెంచి వీభునిం గాన లేక 
మిగుల, వగలం గుడుచు మిసిమింతుని న్నిన్నుం 
'జెప్పనట్టు లగుచుం జెల్లముగను. 191 
ఛ్కాసీ క్రీనమునందుం గల్ల గల్లదు నను, న్వీఫ్లీంచుభాగ్యంబు ళో 
వై శేడ్యం బగుబిన్ను మె త్తం గలయప్లే గల్ల నె గావునక్‌ 
నాకై శోకము నొందం ల మవక సా(వేమహం బాత్రమై 
వాకో నొప్పెద నోయిమాణవక ! నాభక్తుండవై ర క్తిమై. 1902 
, ఈ వొకయింతకాలము మునీశ్వర సేవ పొనర్చి యుంటి వా 
ఛొవనంజేసి నీకు నొకవార మొకింతగ నాదుదర్శనం 
వీనగ నయ్యె దీన మది యెప్పుడు నాపయి. వాయకుండు నీ 
భౌవము నన్ను( జూచుటకు వాంఛ యొనప్పచునుండు నెష్పుడున్‌, 
, మునిసేవం జేసీ సీబుద్ధి నాయం దిట్లు 
దృథమై స్థం బయి తెలియ 
గల్పాంతరమునందు. గలుగు బ్ర)వ్మాత్వము 
1 మదన్యగ్రహమున నయ్యదన నాకు 
భృత్యుండవై భకృవృపభుండ వయ్యెదు- 
క్షయమునన్‌ నాన్మ భతి లభయముగాదు 
విలవిల నోకు మోవిధమున నోవత్స! 


యని వింటివాకున నఖలవిభుండు 
| కానరానట్టి దేవాము గలండ యగుచు 
పలికి విరమించే నంత నే బ్‌ కింజేసి 


రైలా 


వ్రృథభమస్య-౦థము, కీర్‌, 


(పణతి గావించి మజీమజీ పిస్తుతించి 

సీవ యొనరించి నాండ నాచి తమందు, [సి 
వ. ఇట్లు భగవంతునినమా రాధనంబు గావించి వానినామంబులు స్మరించి 

ేదగుహ్యయబు లగువానియవ తారంబులును 'జేస్టితంబులును స సంస్థ 

రించుచుం బిచ్చివానిమచ్చున భూమండలం ఇల్ల బరిభ)మించుచు 

సంశోషితస్వాంతుండ నె విమయస్పృహ విసర్జించి కామకోోధాదులం 

గడత్షే వేర్చినవివేకంబున 'చేహావసానసమయంబు ప్రితీక్షించుచుం 

గల్పావసానంబువజకుం జావకుండి ప్రారబ్ధ మనుభవించుచుంటి నంత 

నొంతలోన మెజపు మెజసినచందాన మృత్యు వాసన్న మైన "నే 

నవుకు సకలజీవులకాధారభూత మైనయనిరుద్ధ దేహ 'మొందం (బయ 

త్నించుచుండ నాపొకృత దేహంబు నళించునంత సర్వంబుం దన 

యందు లీనంబుగాం (బలయసముద౦)ంబున శయనించినభగవనంతుని 

నాభికమలంబునం (బవేశించుపర మేప్టీ పా0ణంబున నేం బ్రవేశించి 

నహయుగంబులు "వేంగించితి ననంతరంబ. కేరిగ 

నాభికమలంబునుండి యన్నలువ లేచి 

జగము స్ఫృస్టింప నూహీంచుసమయమందు 

నతనిప్రొణంబునుండి నే నమ్మరీచి 

యును వసిస్టాదులును బుట్టియుంటి మవల, 106 
చ భగవదను(గహంబు గలవాం డగునేను ధృత[వతుండ నై 

జగముల సంచరింపం గలళ క్రియు ను క్రియు( గల్లి వెల్లుచుకా 

'దెగువ విరించి ము న్ని డినదివ్యవిపంచికం శేలం బూని యిం 

పగుస్వరస ప్తకంబు! దనయంత నదే నిరతంబు (మోయుచోన్‌. 197 
క దాని స్మీటుచు వారకథ 

గానం బొనరించుకొంచు. గలభూములలో 

వమానుగం దిరుగుచు ననిశము 

ఇమొనసమున వారిని. గనుచు మలయుచు నుందు, 1908 


శ శ్రీకృష్ణ భాగవతము 


“వ అని చెప్పీ ముకుందగుణవర్ణనళవణసంసేవాదుల కే యమాదియోగ 
మార్షంబును సరి గా దనుటకుం దనజన్ముక ర్మాదులు తార్యాణ 
మని తెలియ వక్కాణించి నారదుండు స్వేచ్చావిహారసంచారియై 
కృష్ణద్వె పాయను నామం(త్రణంబు చేసి మహతి వాయించుకొనుచు 
వియస్షమనంబున నిర్ణమిం-చె ననంతేరంబ వ్యాసుండు సరస్వతీనదికిం 
బళ్ళిమతీరంబున శమ్యా పాన మనునిజాశఛమంబునకుం జని యొక్క 
చో సుఖాసనానీనుండై జలోపస్పర్శనంబు గావించి స్వాంతంబు విష 
యాంతరవిము క్రి కిం బొందునట్లు చే చెసి, 

శీ నారవోపచేళమున వ్యోసుయ భాగవతం బొనర్బుట + 
సీ, మాయావిమోహిత మై యుండుజీవునిం 
(దిగుణాత్త 0 బగు చేహ మనియు. 
డాపత్ర్యయసమన్వి తం 'బనియు ననంగ 
నై దానితే తంబు నరయం గలిగి 
పంకమగ్నుం డగుపగిది నుండి పరాత్ప 
గని నెటింగి భజించుకొన నసాధ్య 
మది భగవద్య కి యనునొక్క-సాధన 
ముననెి కా కన్యసాధనమువలన( 
శే. గలుగ చేరదు భగవంతుం గలియు పొంయె 


భాగవతసంహిత యొకండు పరమ మనుచు 
లోళహిత మెంచి రచియించె నాకృపాళుం 


డుర్విజనులకోకముం చాప నోపెడు నది. £00 
చ అతడు వివక్ష తార్థము లవన్నియు గఖైడునట్లు కూర్చి సం 

తతవహరిభ కోకో ముదా త్తసణప్రతిపొదకయి ను 

వ్రతజన'సేవితం బయిన భాగవతం బొనరించి చాని న 

చ్యుతభజనానుర క్తుల డగుసూనునివేం జదివించె నెంచగన్‌, 901 
మ, భగవద్ధ్యానవిరోధి శా దనుచు నావ్యాసాత్ళ్శజుం చాశుకుం 

ఉొగి నాగింధమవాత్వముం దెలిసి యెంతో భ క్షి భావించుచుకా 


వప్రథభమస్కంంధము శ 


భగవదృక్తుండు పార్థపాత్రునకు సంపార్థింపరా దానినిక 
సుగమం బయ్యెడునట్లు చెప్పెను మహర్తు ష్ట ల్మేలు నే ల్శే లనికా 
వ అని ఇెప్పి సూతుండు భాగవరకథాశ)వణపొథమదీ క్రితుం డగువరీ 
గ క్‌ ర్మాదిక। ౦బు సెప్పువాండై మునుమున్ను దాని కుపోన్దాతం 
బై కృష్ణోథామిశ) మైన పాండవులకథం జెప్పెద నాలకింపుం ఢలి 
"వెండియును. ల08ి 
భారతార్టకధాహిశంస 
వీ భారతయుద్ధంబు (ప్రస్తుతింపం బెం 
గురుపాండవుల కతిఘోర మగుచు 
నుభయ'సేనలలోనియోధు లందు! ద్రెల్ళి 
స్వర్షతిః గాంచి రాసమయమందు 
భీమగదాఘాతభిదురంబునన్‌ సుయో 
ధనుండు తొడల్‌ తెగి ధరణి. బడియె 
నాలోన గురువుతు96 డైనయశ్వ జ్ఞామ 
తననృ్ఫపతికిం బయం బని తలంచి 
కే. తనకు విఫప్రునకుం దగ దనుచుం దలంప 
కఘ మనెడుమాట మటుచి దుష్టాత్ముం డగుచు 
ఉజాపదీఫ్యుతకులను నిదాాళులైన 
వారి కుత్తుకలను గోసె వాడిక ల్సి ల04 
ఉ. +కన్నకుమూరు ల ట్లిలుగం గన్ద్‌ని కంటికి మంటికి నేకధార గా 
విన్నజనాళిగుండియలు వ్రీలిపడం బడి రోదనం బొన 
ర్చ న్నెతి దన్చి యప్పడంతిపజ్బకుం ఫొల్దునుం 'జేసచెంచి కాం 
గన్నుల నీరు నించుచును గాంతం గనుంగొని యూజడించుచున్‌. 205 
ఉ. వడువ కీవు నే నిఫుడ యేగి దురాత్ముని బవ్మాబంధువు౯ 
జూడక చేశిశాళ్మ యని మూాచుచునుండంగ నెల్లవారు నా 
+ ఇలుగ్కు ఈలుగుజ చచ్చు, 


ఉరి 


వు అని 


(శ్రీకృష్ణ భాగవతము 


పోడిమి చూవీ గాండివసముద్ధత్‌ పాణపరంపరాహలిక౯ా 

గాం డుడిగించి తచ్భిరముం గైకొని వచ్చెద సీకు నిచ్చెద౯, 206 

+కడకాలం దన్ని దానిని 

జడములలో. దానవమాడి సాధ్వీమణి నీ 

యెడం గల్లుదుఃఖ మిగ్గ త్రి 

వెడలంగా6 జేసిళొమ్ము వెలందులతోడకాం ల? 
అని (దోవది నూజుడం *బలుకుచు గవచంబు దొడిగి గాండివంబు 

ధరించి కృష్ణ సారధ్యంబున డంబుమిజురథంబున6 గపిధ్యజం బక్తి చి 

'శాను భీమాదులతో దానివై నెక్కి. భయభ్రాంతుండై పాజీసోవు 

నశ్వస్ఞామ వెన్నుందన్ని "వెంబడించి నంత నశ్వస్టైమయు6 దన్నుం 

జంప వచ్చునష్టునుని దూరంబునం జూచి యేచినబీతునం (ౌాణంబు 


'లె ట్లయిన రశ్షించుకొనం దలంచి రధాశ్వంబులం దజుముకొనుచుం 
బోయి పోయి హయంబు లలయుటంచేసీ ముండు6 జనం జూలక (పాణ 


రశ్షణంబున కొం డుపాయంబు గానక. 208 


మహో తనపైకి న్వచ్చువానిం ధనువును శరము౯ా దాల్చి 'వెల్లొార్చువాని౯ా 


గీ 


ఘనరోహాళీర్మ రకోగనయనయుగళుం గాంచి భీము౯ా రథస్థు౯ా 
'వెనుకం గృస్టార్టనాదుల్‌ వెనుకొనుటయు హృాద్వీథికి న్ఫీతికొల్పళా 
దనువెల్లం గంప మొందం దలంచె విడువ నన్ర్రంబు నత్యుత్త మంబుక్‌ 
ఒకయికీకముం 'జేకొని యుచితరీతి 

నందు (ట్రహ్మాశిరోనామకాన్త్ర 

మెనయగ న ట్లభిమంతించి మ. సె నెల్ల 

జగ మపాండవ మగు నని సరభనమున, ల0 


మత్త ం అయ్యి మీక మునందు. గల్చ్బమునందు6 బోలె మహానలం 


బయ్యెడం జనియించి లోకము లని న్నియుం (దుటిలోపషలకా 
(బ్రుభ్యు నేర్చెడునట్లు మండుచుం బొంగి రాం గని పాల్టునుం 


డయ్యుష్మదవ మెల్ల విష్ణున కార్షిః జూవుచు ని ట్రను౯ లి 
తక న రలు. 


+ జడములుజజలములు; 


గ్గ ప్రథమస్క౦ంధము క్త 


ద్విపద, మూడు చూడుము కృష్ణ ! మూడు మోకృవ్ణ 
"వేడి వెలార్పుచు విచ్చేయు నేమొ 
గో డగుదెంచెడి గోవింద మాకు 
"నేడు రశ్షకు. థొకం డీవ కా కిందు, ల 


నీ. సంసారడావాగ్ని సమయువారికి నీదు 

భక్షి యే మోక్షసంప్రొప్పి కగును 
సకలాంతరాత్మ వై సశ్వేశ్వరుండ వై 

వర్తింతు వుకుహాఖ్య వజిలం దాల్చి 
(పళ్ఫ్రతిద్యయముకం కొం బరుండవై డ్జానశే 

కింజేసి మాయను 'దెంచికొందు 
కర్మానుసారము గా గతుల్‌ గల్పించి 

జీవకోటిం ద్రిప్పూచేవం గొంటి 


తే. దుష్టశిక్షణ మొనరించి శిష్టర 
ణము బొనర్చల వెలసిన నలిన నాభుం 
డవు ముకుందుండ వోబేవ దివియు భువియు 
నిండి పజ తెంచు నది యేమొ నే నెజుంగ, ' లే 
వ అనిన గృషమ్షుండు లేడీ 
మత్త, దోణప్యుతుండు వచ్చునిక్‌ గని తోయ కెద్దియు దీనుండై 
పా దద్దజీల్లు చుపాయ మొక్క.డ యంచునా 
(దోణదత్త ము (బహ స్లశీర్ణముః దొ(టుపాటున సీపయిక్‌ 
ద్రాణ గల్గంగం చేసి యేసెను చానివీర్య మవార్య మాం 21 
శా హాహా హా పరతెంచు నలదిగొ ఇాపాచార్యనంపాదితం 
బై హర్యొందెడునన్ర్ర రాజ విపు జొండన్ర్రంబునం దీనియు 
'శ్సావాంబుం గడ లేర్చం గా దదియె యేతశ్కా-లమం జేసినీ 
'బేహాజ్ఞాతుల నిన్నుం గాచుకొను మో దేవాధినాధాత్సజా, లే( 


60 (శ్రీకృష్ణ భాగవతము 


+ అప్టనుండు బ్రివ్మాటో నామస్ర్రుము ప్రయోగించుట $--- 
ఉ. ఆవచనంబుల న్విని రయంబునం "జే ర్హిగి ఫాల్గుణుండు గాం 
డీవము సంతరించుచుం గడిందిమగంటిమి బూని లోన స 
ద్భావముకోడ (టౌణికిని భాతలకుం దసకుకా శివం బగుం 
గావుతే మంచు (మొక్కె-6 గడం గురువీఠికి దేవకోటికి౯. ల? 
చు గురుతనయా్ర్ర శాంతి మదిం గోరుచు (బ్రహ్మశిరంబు మంతభా 
స్వరముగం జేసి యేసె నది సర్వవియత్తల మాక్రమించి దు 
రృరతరకీలముల్‌ ెదరః (గాలుచు నగ్గురుప్కుతున స్ర్రముం 
దొరసి యొదిర్చె లోకమున దోంస మహా[హయ(ప్రసంగతుల్‌ * 916 
వ, అంత నయ్య న్ర్రద్వితయసంఘర్ష ణంబున, ల్ర]9 
మహో, ధరగంపించెం బయోధు లరలికలంగె భూ(ధంబులుజ్టూతంలూం 7౯ 
సురమౌర్గంబందు మంటల్‌ సౌరిదిగం గవిసె౯ా సూర్య శేజంబువూసెకా 
గురిసెం బాపాణధారల్‌ కొజవులు పడియెం గూలె నిన్హాతపంక్తుల్‌ 
గురుశబ్దం బుప్పతిల్లెం గుతలమునం (బజాకోటికి న్ఫీతి యయ్యూన్‌. 920 


వ 


అ 


ఇట్లు సర్వ్యభూతభయంకరంబై యున్నయవసరంబున నారదుండు కృష్ణ 
దై సపాయనుని'చెంగటం బొడసూపె నంత లోకహితార్థంబు గావించు 
తలంపున నయ్యిరువురు ముసీం(ద్రులు నయ్య శ్ర్రద్యయంబుమధ్యంబున 
నిల్చి భార డ్యాజధనంజయులం గాంచి యి ట్లనిరి, వలసే 
క నానాశస్తాి న్రజ్ఞులు 

మానితగుణు లైనతొంటిమానవనాధుల్‌ 

మానవుల మింద నియ్య 

స్త్రానలము న్విడిచిరే నమంచిత మగునే. ల్లి 
న అనవుడు నద్దునుం డమ్మునులం గాంచి నమస్కరించి యి ట్లనియె, 
సంచ, (ప్రయుక్త మనస్ర్ర మన్ర్ర మేసి పాయం జేయ నెంచి యి 
ట్లయ్యక్షశార్య మేను జేసినట్టివాండ నైతినో 


ప్రథమన్క౦ధము న్‌1 


నయప్రివ కృలార యివ్హు నామహాశ్ర్ర శాంతికై 
(ప్రయత్న మాచరింతు నేని వానియన్ర్ర మేర్చెడి౯ ల 
వ, మాకును లోకంబులకును గీడు వాటిల్లకుండునట్లు మిరలు హీతంబు 
దలంఫుండు మిరు బేవసంకాశులరు మితలంపునంజేసి నాయస్ర్రం 
బుడిగింతు నని సవ్యసాచి తనయన్ర్రం బశ్రమంబున న్తుషాోరవ 
సీ అనిం (బయుక్రం బగునాబహ్మాశిర ముప 
సంహరించుటకు నిర్జరులు నోప | 
రక్టునుం డాచరితాధికబహ్మచ | 
ర్యవుతుం డగుట మరల్చం జాల 
(బహ్మాచర్యము 'బేనివాండు మగిడ్నిన న 
నది వాని (బజనోడ నవని. గూల్చు 
(బ్రహ్మా తేజ్యపభ వము" గాన డాని కా 
మనహీత(పభావము విహిత మ 
కే. నట్లు నరండు నిజాస్త్రసంహారము నొన " 
రింపం గనుంగొని (బౌణి వారింస సెంచి 
శక్తియుక్తుండు గాక లో శాంతి దక్కి- 
దీనుండై వ్యాసునకు నిట్లు తెలియ ననియె, వలి( 
ఉం గాడువుషట్టి ధర్మవిముఖత్యమునక ధృతరాష్ట్రపుత్రుని౯ 
వీడక చంపీ యంత నను వెన్నడి వచ్చి వధింప నున్నవోం 
గూడిన పాణఖీతి నిది కూడును గూడదు నాశ మంత్రముం 
దోడుగం జేసికొంచు నిటు తకోయలగం శేసితి నిమ్ముహాస్ర్రముక. 227 
శే. విను మపాండవ మగు గాత మనుచు దీని 
నిగుడం జేసితి వెండియు మగుడం జేయం 
దలయ నిది మృత్యు వగు జౌండవులకు నెల్ల 
రోసమునం జేసి పాపముల జేసినాండం ల్లి్రిప్ర 
మహో, అనినకా ద్యైపాయనుం డిట్లను గురువరవ్యతా నరుండిమ్యు సహ త్ర్రం 
బును దాం లైళొంచునున్నం బొనంినకినుకం బూని నీమింద నేయ 


క్‌ి (శ్రీకృష్ణ భాగవతము 


న్శన మెన్లు జేయండయ్యె న్ఫృజకువగొని యిమ్మాాడ్మి- సీవేయునన్ర్రం 
బును వారింపంగ నన్త్రంబును విడియుం గృపం బూని వారించెం గంశే, 
వం గురూప చేళంబునం జేసీ (బ్రహ్మాస్త్రొదులు నేర్చి శ్ర(త్రియధర్భంబునం 
దుండి చలింపకున్నయిసవ్యసాచికిని వానియన్న దమ్ములకు సీ వేల 
శీడురోయుదువు మటీయును (టవ్మాకిరో శ్ర మన్యా శ్ర్రంబునం (బతివా 
తంబగునట్టిద యేని యాళాష్ట్రంబున డద్వాదళవర్ష శ్షూమంబు ననావృష్టీ 
యు నగునని చెప్పాచుంటి మట్లుగాకున్ననితండు తనయ్ర్రంబున నీ 
యశ్ర్రయి శాంతింప జేసి తన్నుందనవారినిం గాపాడుకొనం గలం 
డట్లు కాకుండ నీవు నిన్నును బాండవులను రాష్ట్రంబునుం గాపాడ 
నెంచి సీయన్ర్రం బుపసంహారించుకొనుము కోపం బుడుగుము, లితీ0 

ఆ. అఫుడు పార్థం డనియె ననఘులార యితండు 

దీనిశాంతి యెజు(/గ6 జేన లోక 
* మొప్పుపొంచె యివుడ యుపనంహరిం చెద 
ననుచు నట్లు చేసి యంతలోన, లివి 
+ అప్టనుండు ఫుతుఘాతి యగువానిం గట్టి తెచ్చుట +_ 

వ అద్టను౮ డం దున్నవారిం జూడ క రణన్యేత్రుండై ఛా(తికిండిగి వడివడిం 
జని నెడంసనోలె వడవడవడంకునళ్వ స్థ" మం బట్టుకొని యూపంబున 
యాగపశువుం గట్టినట్లు రజ్జువులం గట్టి రథంబుపైం బెట్టుకొని మును 
లకు (మొక్కి- శిబిరంబుముఖంబై పోవుచుండె నపుడు భగవంతుం 
డగుకృష్ణుండు గురువ్యుతుం గోపించుచు నష్టనుం గాంచి యి ట్లనియె. 

శా, రశ్చింపం దగ దీద్విజాధముని న్మిదానక్తులె రాతి౯ 
శ్వే(త్రజ్ఞానము లేని ఛాలకులం గోసెం పత్తుకల్‌ నేకల౯ా 
భశ్చీంపంగం గీరాతజాతి బలె నోప్తా గ శ్షణార్థంబులో 
సుక్ష్యాతం బది చూఫవ్రుచుం దునుము లో. జూడంగం బో కింతయుక్‌ 

తు, నిదురం బోయెడునాని మద్యవ్పుని (శ్రీని బాలుని లోలుని౯ 
గదనంబుకా విడి పొజునాని విరథు౯ ఖండింస రా దందునకొ 


ప్రథమస్క౦థము ర్‌కి 


బొదలుం పాప మటంచు శాన్త్రృములు చెప్పుక వీండు వి(ఫ్రండ య 

య్యుః "'జెజం గీంగెను ఏనిం జంపుటలు (ేయోదాయక 0 బయ్యెడి౯* 
ఆ, అఆతతాయి ఏీనియాదల ఖండించి 

నే వినంగనుండ దో్రవదికడం 

దలను దెచ్చి యిత్తు నెలనాగ ! యం టది 

చాన సత్య మట్లు వలయు సలుహ లిస్ట్‌ 
వ. అని కృష్ణభగవానుండు చెప్పుచున్న నడ్డునుండు గురునిం దలంచుకొను 

వాం 'డగుటంజేసి వానిం జంప నొల్గ కల్తనం చ్చి (దౌపదికడం 

బెట్టిన నామె ప్యుతశోకసంతప్తచిత్త్యయై యుండియు. బశువుం బోలెం 

బట్టి పగ్గంబులం గట్టి పడవైచిన గురువుత్రుంగని కరుశాతరంగి తాతరం 

గయెొ నిజవల భుం గాంచి యి టనియె. వలి 
మం గురువుతుండును శ్రొవ్మాణుం డితనినిం గో్రధంబునంజేసి యి 

క్కటరణిం గొడ్డును బోలె గట్టుటలు నేం గానంగ లేకుంటి నో 

కరుణాళూ ! విడిపించు బంధనములన్‌ గందె౯ శరీరం బయో 

తరలుం బో దురితంబు వచ్చెడిని సీతం డెన్న (దోణుండె శ్రా లలి? 
మ, కృపి యీఫవుతు)ని భావు విన్నదగు దుక గీడెంచి దుఃఖంబునక్‌ 

గృవ లేనట్టినరుండు చేసె నిటులం చే మేమొని న్నాడునా 

కృష్టండుక్‌ సైపండు లోన దూరెడి నయో కిం చీతనిం ద్రంచినకా 

జెఫ్టుమా చచ్చినవాండు) వచ్చెదరొకో జీవేళశ్యరా నెండియుక్‌ ఎిలి8ి 
న, అని ధర్శార్థసహతంబులును గరుణాయుతంబులును నకలలోకపూజ 

సీయంబులు నగు(ద్రాపదీ వాక్యంబులు విని ధర్మరా జి ట్రనియె, 280 
సవా, నీవాక్యంబులు న్యాయమార్ష్గమునకుక్‌ "వేలంతీయుం చూరమై 

పో వెంచో కరుణారసంబు కలనై పూజ్యంబులై యొప్పెడి౯ 

నీ విట్లాడుదు వంచు నే ననుకొసళ "లే చెతయోఫవుతుదుః 

ఖా వేశంబున నున్న యిష్పుడును సీస్వాంతంబు శాంతం బహా, 240 
వ, అని ధర్మజుండు పొంచాలిసునంభివంబు నెంచి నుతించుచుండం గస్టో 

జ్టననకులసహ దేవసాత్యకులును మజీయు. దక్కు-నుం గలవారు నౌ 


క్‌ శ్రీకృష్ణ భాగవతము 


నస్‌ ప్రశంసించి రంత నంతకాశారుం డగుభీమ'సేనుండు మహాకోధం 
బున మండిపడుచుం ల్రిశ్వకే 
ఊఉ. దోఛవది ధర్మపన్నములు దొర్జగం జేసె గృవీకృపాదు లీ 
ఇావునకున్‌ దవింతు రట భాలుం బుశే నిదురించుబిడ్డలక్‌ 
'వేవ్చర నూంచకోంతలుగ వీయక కోసినదాన నేరి శే 
నోవును లేదు లే దనుచును న్వచియింపంగ వత్తు "రేమొకో,. 249 
ఉ. పామును జంప రా దనుచు బక్క-ంబరుండగం బె్టుకొంట "లెం 
"కే మవహానీయనుం చనుట యొట్టిదొ (ద్రోవది పల్కి-నట్టివా 
శామెయి నుండె మెచ్చుకొని రన్నయు నచ్యుతుః డమ్మహామహుం 
జేమని యేమి యన్న నొరు లే మని పల్క-ంగ నేర్తు రాపిభు౯.918 
వ వేదము వెప్పెను గీదము వెప్పె ననుట కే ననుమలింపంబాపావా 
రుండగువానిం బట్టి గిట్టించుటయె పరమ శ్రేయం బని వఇెప్పుచుంటి నన 
శ్రికృష్ణుండు నవ్వుచు నద్టనుదిక్కు మొగంబె యి ట్లనియె.. 214 
వీ చ్రొవ్మాణుం డగుటం జంపంగ రా దనియు నాత 
"తాయి గావునం జంపం దగున యనియు 
నే నంటి ద్రోవదికో నీవు తలం గొట్టి 
"కెత్తునం టాయమ తె మృటనియె 
భీమసేనునివాళ్య మామెయి నగు దాసి 
ెల్లించుటయు నీకు జేయన తగు 
నిది గాక ధర గజం డీతనిప్రొణముల్‌ 
దీయంగ రొ దని కెలియం జెప్పె 
త్తే ఇన్ని విధముల కార్య మి 'ప్లైన్న వచ్చె. 
బోలినట్టులు చేయు మోప్రకువసింహ 
నాన్సడును జిస్లుం డాకృళ్ణుభావ 'మెటీ.+ 
చేతం గరవాలమును బూని చేర విచ్చి లీటర్‌ 
వ, రథంబునుండి నేల బడ దన్ని యశ్వ స్థామశీరంబు పై నున్న చిరత్మ 
రల్నంబు శిరోజంబులోడం గూడ శేదించి తెచ్చి (ద్రాపదిచేతి కిచ్చి 


చభమస్కం౦ంధము శ్‌ 


వాని నేనికట్లు విప్పించి వెడలం (దొబ్బి నంే నత్‌ండును బ్రహ శ 
హత్యం 'జేసియుండుటం జేసియు. శిరోమణిపోవుటం 'జేసియు! "బీజో 
విహీనుండై పాండవశిబిరంబుననుండి తలవంచుకొని (క్రిందులు చూచు 
చుం జనియె నప్పు డప్పుండరీకాక్షం డతనిం బిలిచి యి ట్లనియె. 246 
ఆశి కృష్ణుం డళ్వన్థామను శపించి పుచ్చుట +--- 
నీ సీయమోఘూ(స్ర్రము నెలంతగర్భము సొచ్చి 
చంవీన౯కా వెండియు6 జూవకుండు6 
బుతు9ండు దీర్హైయువుం బొందు బాలజీ 
వితఘాతుకుని నిన్ను విజ్ఞ లెల్లం 
గాస్తరుషుం డండు కావున నప్పాప 
ఫల మివు పొందంగం గలవు వినుము 
గతి లేక నిర్ణనక్షితి నసహాయుండై 
వ్యాధి బాధితుండవై బోధము వెడం 
శే. బూయశోణితదుర్గంధములకు దాన 
కం బగుచు మూండువే లేండ్లు త్రిమ్మజం గ 
లాండ 'నెంతయుం గష్ట్రంబు కూడు(కొనంగం 
'జెలిసి నీదుమ్కృతికి సీవ తిబ్బుకొనుచు. ల్లో 
వ, అని మజీయును* లం 
వ్ర చ్చ్భుతుం డయి మత్త పోమహిమ మేకొనం గల్లినదాన 'వెండియుక్‌ 
(బతికిన శ్వేతవాహనునిప్యాతుండు సీను వినం గనం బరి 
వీతు. డనం చేరి గౌతముని చెంత శరంటునం దీరి కొరవ 
శతి కధినేతమై ప్రభుత సెల్లల నర్వదియేండు లేలెడి౯ 219 
వ, అని పలుకుచున్నంత గురుప్టుతుం డొండాడక చారివట్టి చనియెం 
చాండవులును సపరివారంబుగా గంగానదికిం జని (పేతరూపంబు నొం 
చినడ్ఞాతివర్గంబునకుం దిలోదకవిండపిదానాదికంబు గావించి గృహం 
బునకుం జనుబెంచీ రంత ధర రాజునకు రాజ్యపట్టాభిపేశంబు మూ 


క్‌6ి (శ్రీకృష్ణ భాగవతము 


డళ్వ మేధంబులు చ్రైనపదంపడి కృష్ణుండు సాత్యకిప్రభృతులతో (ఫాం 

డనానుజ్ఞాతుండై రథం బధిరోహించి ద్వారకాఫురంబునకుం (బ్రయా 

ణంబ నయ్యవసరంబున, ల్‌0 
మత్త, వెట్టనూర్చుచు నూర్సు "లెంతయు వింటం బర్వెడునట్లు గా 

సట్టు నిట్టు పదద్వయం బిల యందు దొట్రిల మెట్టుచుకా 

బెట్టుగా 'మెయిం 'జెమ్మటల్‌ ధరణిం బడం గనుందోయినీర్‌ 

వుట్టి కాలువ గట్ట నుత్తర పొక్కుచుం బజువెత్తుచు౯. లి] 
శా, ఓకృష్ణా ! మధుసూదనా ! యదుపతీ ! యోవాసుదేవా ! హరీ ! 

నాక్షై వచ్చుచునుండె నగ్నివలె మంటల్‌ మండుచుకి మెండుగా 

నోశారణ్యపయో్ధి! 'యోవరద! న న్నోమంగ నిప్పట్టునన్‌ 

నీకుం దక్క మజొక్క-కుం డెవండుగానీ లేడు లే డో[పభూ, ల 
క, నాగతికి౯ వగవను నే 

నాగర్భము గతికి వగతు నళినదళాశూ ! 

"వేగమ వచ్చెడి నిదిగో 

లోంగక యిచ్చిచ్చుటలుగు లో6 జొజంచాజు౯ా లీ 
క, రశ్షింప్రుము రక్షింపుము 

రశ్షక! చెడకుండం. బాండురాజుకులము నా 

కుశ్షిస్థశిశు వొకంజే 

(పశీణతం బావుపొంయచె వజ లెడు కలియ౯, ల్లి 
వ అని మొజ్డ వెట్టుచున్నం గని భక్తవత్సలుం డగుభగవంతుండు 

(్రమ్ణుం డది గురువ్యుత్యపయు కృ(బహ్మశిరోనామా శ్ర్రం బని 'కెలిసి 

కొని దానిం చాండవాశ్ర్రంబులు వారింపం జూల విట్టిచో వారికిం 

దనకంకబ నొండొక్క-దిక్కులే దని మిక్కిలి కనికరించునంతలో నయ్య 

త్రం బు 'త్తీరగర్భంబు సొచ్చుటయు నాలో జక హస్తుండు వే సి 

రూవుండై గర్భంబు సొచ్చి వైష్ణవమాయం జేసి యర్శకున శావర 

ణంబు గల్పించి చ్యక్రధారం జేసి (బ్రవ్మాశిరయి నుక్కడంచి వెలికి 


రి 


సీ 


శ్రే 


వ, 


హై 


ప్రథమస్క 0ధము క? 


వచ్చి విచ్చలవిడి విహారించుచుండు విశ్వేశ్వరుం గాంచి కుంతి చెంతం 
జేంియి ట్టనియె, ర్‌ 
జాలీ డు రాగ ర్భంబు6 గా చిరక్షించినకృస్ణుని6 గుంతి క్లుతించుట ఫీట్ల 

సీవు చరాచర నిఖల్యపపంచము 

నకుం గారణుండవు (హ్ఫోతికంకెం 
బరుండ వంతటికి సీశ్వరుండవు భూళాళి 

"వెలుపల లోపల బెలయుచుందు 
మాయ నాంబడు తేజమాటునను దిరోహీ 

తుండ వయి యుందువు జడమతుల్రకుం 
దోయరాకుందు నాట్యోపయు క్రము లైన 

"వేపముల్‌ నటునట్లు వేయుచుందు 
వెజుంగల జూలరు (బ్రహ్మ్మదు లేని నిన్ను 
యోగగమ్యుండ నో చేవ! యోగ బాహ్య 
లైన ్ర్రీలందుం జేరనదాన నేను 
"దెలియ జాలుదునే నిన్ను దేవదేవ, ల్‌6 
సీవు లీలామానుసవి[గ్రహుండ వని మహావిమ్ణుండ వని యెజుంగక 
వాసుబేవ్పండ వని కృష్ణుండ వని చుట్టంబ వని భూచుచు నసంబోధిం 
చుచుం జనవు చేయుచున్నవార మోళ్ళష్ణా! వాసుబేవా! 'చేసకీనం 
చనా! గోవిందా! సీకు వందనము పంకజనాభా! భక్రవత్సలా! నీకు 
నమస్కారము పంకజన్యేతా! పంకజమాలీ! పంకోజాంీ!. నీ శేటి 
కోళ్ళు జేవా! దీనశరణ్యా! నీవు (వకృతివమండవు సీ నవతారంబు 
లందును స్వథావంబు విడువక సాధారణధర, '్రంబులం: జూథ్రచుందువు, 


* కంసునిచే దుఃఖకలిత యా బేవకి 


బన్నంబు వాపినప్రభువ వీవు 
కన్న బిడ్డలకోడం గడుకస్ని నొంటెడు 
ననుం గాచిరక్షించినాండ వీవు 


శ ్రీకృష్ల భాగవతము 


విషభోజనముం జేసి వెడలనుండినభీము6 
జాకుండం జేసిన శక్తి వ్ర 
(ట్రౌణ్మిబవీశ్రము దరలించి మాకుల 
ముద్ధరించినమహోద్యోగి వీవు 
తే. చేవ నిష్కాములకు లభ్యుం డీవు త్రిగుణ 
వృత్తు లయినకామాదుల వీడు దీవు 
ముల్పిపాన లూమ్మలు నీకు. జూడం బడవు 
మోక్షదుండ వీవు నీ కిబే (యొక్కుచుంటి, 
శే శాల మౌాద్యంతములు లేక శా్రాలుచుండు 
నది వశమువేసి కొనును (బ్రహ్మదు లంత 
వారి నైనను సమవర్తి యై రహించి 
యట్టికాలము సీరూప మాదిపురుప 
అఆ. లేడు నీకుం బ్రోయుండు "లేం డ(వీయుండును 
నీదునిగూహంబు నెజీ నన్ముగ 
వామ్ము యగును నీదుహూతిం జెళ్ళ నగుపూత 
నాదు లెల్ల ముక్తి నంది రనఘ. 
అ. కర్మరహితుం డీవు కర్శగుణోత్పల్సి 
సీకు లేదు గాన నీవు చేప 
లందు జెల్ల లందు నాలయందు౯ బుషు 
లందు నవతరింతు వాదిబేవ, 


ఉ. సీ వపరాధివం చెజుంగ నేరక తల్లి యశోద (తాట నిక 
నో వగు బేరం గట్టిన గనుంగవ నకలు "జేరం బుల్కునక 
'ేవిని. జూచుచుం జితదృష్టుల "లేనిధభయంబు నొంది త్రీ 
వావీధముం దలంచుకొన నచ్చెరు వయ్యెడు నిందిరావరా. 


లఫరి 


విరి 


260 


లగ] 


లిగ్రలి 


మః మను మెక్కె౯ మనకృష్ణుం డంచుం దలికి౯ మాటాడినక్‌ దల్లి కో 


పనై ని న్నదలించి శిక్ష విధియింపం జూచునయ్యమ్ముకుళ 


ప్రథమస్టూంధము ఫ్ర 


గనుమంచు౯ా వదనాంతరంబునను లోకంబుల్‌ సమస_౦బుం జూ 
పిననీమూర్తి భజింతు నంతతము నోవిశ్వేశ | విశ్వాళ్మకా 1 9౨08 
శే సీచరితుమూ వినువారు నిన్నుం బొగడు 
వారు న్లీగూపు ఛ్యానించువారు నిన్ను 
“నొలుచువారును నంసారకూపములను 
గూలిపోరీక ముక్తి భైళొండు) తండి. బైగిక్త 
శా. భూభ్రారంబు సారించి శిష్టజనులం బోమీంపంగా శ్రియం 
డై భూ చేవుల బాధలం దొలంచి 'దేవాధీశులం గొల్చి యెం 
తో భకి౯ గలయోగివల్లభుండ వై శోపంగ నై శో ప్రభూ 
మాభూనాధ 1 నమన్కరించెద నిదే మ న్వేలుళొ మ్మెప్పుడుక్‌-. +బిర్రిఫ్ట్‌ 
వ. అని కుంతీదేవి భక్షి విపళమై (ప్రాక్థించిన౯ా పస వాసు బేవుండు మంద 
సృతసుందరవదనారవిందుండై జగం బెల్ల మోహింపం జేయుచు 
గుంతికోర్కిం జేసియు ధర జనివాక్య ౦ బలికమింపం జాలమిం జేసియు 
నిజప్రరప్రయాణంబు మాని కొన్ని నా ళ్ళాళరిఫురంబున నుండె నాలో 
బంధువధాదుఃఖంబున6 బరితపించుధర్థవాజు నూరార్చుచు వ్యాసాది 
మూనులచే నూజడిల్లం జేయించుచునుండె నప్పు-డాధర్భనందనుండు. 
ఉ. తాతల దండు)లక్‌ సుతుల దమ్ముల నన్నల నెల్లచుట్టలక 
భూతలనాధులకొ మజటీయు భూరిచమూసముదచాయ మియ్యని౯ా 
ఘాతుకుండై వధించితిని నాదగుదోషము ెద్దథొండయై 
పాతజులాడుచున్నయది పాయంగ రానిద యింత నంతలక౯ా 207 
క కుక్కలు నక్కలు మెనవుట 
కక్క_జపడునేనిసుఖము నాశించి కటా 
"పక్క-గు వేలజనంబుల 
నిక్కరణిం గూల్చినాండ నెట్టగుదు నిక, 2ం8ి 
ఆశ కృష్ణాదు లంహేయ్య నున్న భీమ్మనికడ కరుగుట 4. 
వ, అని తాను 'జేసినపజాదోహాంబునకుం బరిప్తరివిధంబులల న... గ్‌ 
ధర సనందనుండు ధర్మంబు లరయుపొంకేం గుకువితామహుు దశ్శెంపం 


60 (శ్రీకృష్ణ భాగవతము 


గుద శ్షేతంబునకుం బయనం బయ్యె నయ్యెడం గృహ్తాస్టనులును భీమ 
నకులనహా బేవులును ధౌమ్యులును దక్కి-న్యబాహ్మ శలోత్యే ములును 
సకలపరివారపరినృతు లై రథంబు లెక్కి- ధర్మరాజు ననుసరించి రట్టు 
పయనం కదలి కతిసయపి) యాణంబులం గురు శ్షేత్రంబునకుం జని 
నంపళశయ్యనున్న దేవ్యవతునిం గాంచి యొల్లరునమస్క-రించి రానమ 
యంబున నచ్చటికిం బక్వతనారదులును వ్యాసభగవానుండును బృహ 
దశ్వుండును భ్‌ రద్వాజుడును బరశురాముండును శుకుండును వసిస్టుం 
డును నింద)ప)మదుండును ద్రతుండును గృత్స్నమదుండును నసితుం 
డును గశ్ళీ నంతుంకును గొతముండును నత్రయు వి శ్వామ్మితుండును 
సుదర్శనుండును. శిష, ష్యప్రశిష్యసపే హ్‌తు లయినకళ్య పాంగీరసాదులును 
మజేఫొందజు (బహ పేలు "దేవష్టులు శాజప్టలు భీమ్ముం దర్శింప వచ్చి 
ర్లు వ నందజి జేశళాంవిభాగస్థు డగుభీమ్ముం డాదరించి 
తన్యమోల నానీనుండై యున్నలీలామానువవిగ్రహుం డగు (శ్రీకృష్ణుని 
హృదయకచులంబున స నిల్చి పూజించి యొల్లరకుశలం బడిగి ధర్శరా 
జూదులనో ని ట్లనియె, లం 
సీ, వత్సలారా ! మిరు చాాహ్మాణులకు ధర్మ 
మునకు విధేయులై తనరుచున్న. 
గష్టజీవులయట్లు కాజియం బడుచుండు 
వారయి యుంట విచారకరము 
మిోళతల్లి పతిం బాసి మికయి యానాంటి 
సుతగం బడినపొటు లతులితములు 
పనిలేదు దానికై వగవ గాలికి మబ్బు 
ల్లు విశంబులై యలరు నెల్ల 
శ్ర ధర్భుజుడు రాజు నరుడు కోదండపాణి 
భీమ'సేనుండు గది యయి 'వెలయుచున్న 
మిత్తమై వాసుబేవ్రండు మింద నరయు 
చున్నను విపత్తు లగుచుండు టొప్పునె కట |! ల్డి?0 


ళ్‌ 


పథమన్క్మ ధము (61 


క డై వొధీనము నర్వము 

దైవమునకు మువ్యు లెల్లతత్త జై లిలన్‌ 

గావ్సున బేనికి వగవక 

భూవలయం 'బేలుఫొనుము సురుషలలామా, బి1 
శా. సావ్షాద్విమ్ణు వితండు వృన్ఫీకులమం దై స్వ(ప్రకాశంబు ప్రి 

త్యత్షంబుం బొనరింప బోక వసుదేవాత్మోద్భవుండై నిగూ 

ఢశ్షూత్రంబును గల్లి వెబ్లశితికంఠస్వామి దేవర్షి లో 

నె వేత్రజ్ఞ 'లెజ్రుంగుచుందు రితని౯ స్వాంతంబులం 'దెప్పుడుక.272 
ఉ. ఈతనిమాతు లేయుం డని యిష్టనఖుం డని చేహబంధుతా 

వ్రీీత్రిక్ర నైనవాం డని వివేకము గల్లి యమాత్యపద్ధతి౯ 

దూతకృతిక్షా నియంతృతను దోడ్చడువానిగం జేయుచుందు రీ 

భూతలనేత సర్వనమపూజ్యతః గాంచును భక్రిగమ్యుండై.. 278 
మత్తే, భక్తవత్సలుం డిమ్మహాత్నుండు భక్షిభావన సేయునా 

భక్తులం దధికాడరంబును బర్వం చేయుచు సర్యము౯ 

ముక్తిం గూర్చెడునట్టి దేవుండు పుణ్య లేశము కల్మినా 

సక్తి లోచనగోచరుం డయి సమ్ముఖంబున నయ్యెంబో, ర. 
శే భకిమై సీమహోలత్ముని భావమందు 

నిలిపి లోంజూవునన్‌ మూర్తినిం గనుంగొని 

నామసంకీర్త నంబుః బొసర్చుకొనుచు 

మేను విడిచినయోగికి నెను ముక్ని; లగ 
ద్విపద. అబేవబేవ్సండు హరి వాసుదేవం 

డీదిన్యపూకుషుం జే నుల్లమందుల 

(బోది గావించుచు. బూజించుకొనుచు 

నాదు బేహమునం (బౌణమ్ములు వీండి 

మోందికిం జనుదాక మాందం జ్షేవైచి 

గాదిలిం గనుచుండంగా వేండుచుంటి: లి7౮ 


కృష్ణభాగవతము 


వ ఇట్లు పలుకుచున్న శరతల్పగతుం డగుఖీమ్మునిం. దిలకించి ధర్మరాజు 
(బాహ్మాగాదివ ర్లధర్మంబులును వర్షాశమాదిధర్మంబులును దాన 
ధర (్థంంుల లెజింగును సీతిళాస్తో) క్త ంబులగు రాజధర, (్థంబులును (పనృత్తి 
నివృ త్తి భేదంబులును ధర్మార్థ కామ మోత్షంబులును ్రీభర్ముంబులు 

తలి =, 
భగవద్ధర్య ్థంబులును జెప్ప నను[గ్రహింపు మనిన నతండు శ్రీకృష్ణ యే 
తుండై నానాఖ్యానేతిహోసరూపంబుగా సంగ్రహంబుగ విఫులంబుగ 
మ్ణ్‌ంచి చెప్పుచు స్వ చ్భందమరణంబు గలండ్జై భీమ్ముం డు _త్తీరాయణ 
కాల మరుబెంచుటం గాంచి 'దేహాదిసంబంధంబు లెల్లం బరిత్యజించి 
యితర,పనంగంబులు వాలించి చతుర్నుజుండె యెదుట సాక్షాత్క్య- 
( భపాందై 
రించి యున్నవీతాంబకు నాదివిష్ణు. గృను మాననంబున నిడికొని 
నిమాలితలోచనుండై నిన్ఫ _త్తీన న్వేందియనృ  త్తివ్మిభమంబు గలండె 
"దేహోత సభ మ నసింహం బరిశుద్ధాంతకరణంబునం బరాత్ప్సరు౯ ధ్యా 
నించుచు ని ట్లని (పార్టించెః ల్లి 
వ 
ళీ భీష్ముయడు శ్రీకృష్ణుని స్తుతించుట +-- 
కే. సుగము నొందుచు నొక్క వో దగ వసింప 
లీల వ్మ్‌గహ మొందిన చాలకృష్లు 
లొ 
నందు గతతృష్ణ మగునాడ్రూనంత రాళ్ళ 
సతము నివసిఇచుం. గాక చంచలము గాక, 278 
ఉ. నల్లనిమేనికాంతులు ఘనాఘననసంపదసౌొంపు డింప సం 

పల్రలితో తరీయము సునర్హసువర్లము మేల మొడ న 

౧౧ ఎని ణ ల 
ల్హల్వనం గుంతలంబులు ముఖాబ్దమునం దళు లట్లు (వేల (వే 
పల్లె విహారము౯- సలువు బౌలునిం గృష్షుని నేం దలంచెద౯, 29 

. కయ్యమునందు నశళ్వఖురఘాతనముద్భృనభాళి (బుంగి యొ 
య్యొయ్యనం జూర్షకంతలము లూంగుచుంటెమ నృటందోగు మోము నేల్‌ 
దియ్యము చూప నాదుశరలీళ్షతం జిల్లులు వడ్డ నేల్‌ జిరాం 
(గ్రయ్యులు గట్ట నెత్తు రొడికంబుగ నొప్పెడుతం(డి నెంచెద,. 280 


పవ్రథమనస్క-౦ధము 69 


చ, తనచెలికానిమాటబడి. దా నరదం బని కాది లండు వా 
హీనులకు మధ్యభాగమున శతం దోలి పరాళిం జూపి చూ 
వునన తదాయునెల్లం గడముట్టగం 'జేయుకు కాక్‌ బంధుల౯ా 
దునుముగ రామి బల్కు-నరుదుర్శతిం బావినళే "ర గొ ల్చెదక్‌, ల్లి] 
నీ చక్రంబు చేం బూన సమరంబునం దను 
తసనిగమం బెల్ల 'వెనుకం దోచి 
చక్రంబు వట్టింతు సౌంచే ననునాదు 
శాన చెల్లించెడునాండ యగుచు 
నాళరంబుల నొచ్చి నలువజి మునికోల 
రధము పై6 బెట్టి చ్రంబు వట్టి 
కరిమోందం బడ దూంకుహరి వోలె నేలకు 
నుజికి లంఘించి నాయున్నకడకుం 
శే, _శేశపాశము విడి (వేల శ్రీతితలంబు 
దద్దజిల్లగం బైకోక "తావు వీడ 
హుంకరించుచు నరుబెంచునంకకాండు 
నాకు ది కయి యుంజెడు. గాక్‌ యిపుడు ౨8౨ 
క సర్వం 'బెవ్వనియం దగు 
సర్వం బెవ్వానివలన నంభవ మగు నీ 
సర్వము తా నగు నెవ్యండు 
సర్వాత్ముం డైనవాని స్మృరియింతు నెద౯ా, ౨0 
శ్రే నరకసంతాసమును బాపి ధరణిజనుల 
మనిచి సంసారసాగరమగ్ను లైన 
వారికిం దరిమై జగద్వల్లభుం డగు 
కృష్ణు విష్ణు వ్యామీశేశు నే భజింతు, 2081 
ఉం విష్ణుమయంబు సత్య మగు వీష్టుమయంబు జగ్యతయం బగుక్‌ 
విష్ణుమయంబు సర్వమని నిన్ను భజించెద భ క్రకోటికి౯ 


0 శ్రీకృష్ణ భాగవతము. 


దృష దొలంగ సీప్సితము దీర్చి సుఖం బొడగూర్తు వీవు శ్రీ 

కృష్ణ! నిను న్నుతించి భజియించెద నన్ను నను(గహింపవే, లిర్రిఫ్‌ 
తరళము, గుడుసు వా ల్లొని నాపయిం బడం గోరి రా నరుం డాణయడు౯ 

విడువు మద్టున ! భీష్మం జంపుదు వీరభోజ్యము 'రాజ్యముక్‌ 

దడయ కిప్పుడ తెచ్చి యిచ్చెద ధర్భసూతికిం జోరు నోం 

గడిమి సూపెద నంచు. బల్కె-డుకంజనాభుని (మొక్కె-దక్‌, 286 
మ, అనియందు౯ నరరధ్య చోదనము చేయం బూని పగ్గంబులుక్‌ 

మునికోలం గొని దక్షీణస్థుం డగుచుం బొల్పొందుత దూపముక 

గనుచుం జచ్చినపీరు లందణును స్వర్షం బందగాం బోయి రొ 

మునివంద్యుండు పరాత్చకుండు హారి నాామోల౯ా గనం బొల్చెడుక్‌" 
మ, మనము౯ వాక్కును గాయ మిచ్చి (తిజగ న్య్భాన్యుండు దా న్యావజూం 

గనలం (బాణము వోలె; జూచుచనురాగం బేర్చడం 'దేష్పచుం 

దను నొక్క-ం డనునట్లు ధ్‌ర్శ్గ మనువొందం జేసి లాలించు నా 

ఘనునిం గృమ్షుని విష్ణుం 'జేపతను నాకాయంబు (ప్రాణంబులు౯.288 
శే రాజసూయాధ్యరంబున రొజు లెల్ల 

నరయుచుండంగం బూజితుంై మహేంద్ర 

వైభవంబును బొందినవాసు దేవు 

సరయ నామానసము లగ్న మగును గాక 200 
మ, తెలియ న్వేండివెలుం గొకం డయి వియద్వీథి న్యెలుంగొందుచుక 

జలకుంభంబులం బెక్కు. లట్టగుచు జాంచల్యాద్యపోధర్య ముల్‌ 

కలుగం బోవనియట్లు విశ్వవిభుం డొక్కం డయ్యుం దా నెల్లజీ 

వులయందుం గనవచ్చు నాని నెడందం బొందించుకొందుకా సదా, 

ఆ భీవ్మనిర్యాణము 4 

వు అని యిట్లు భీష్మం డంతరంగంబున భగవంతుం. డగు శ్రీకృష్ణు నిడికొని 

(వస్తుతించి శ్యానవాయువుల నంతర్షీ నంబుగావించి 'ేహూంబు. విడిచి 

యర్చిరాదిమూర్గంబునం బరంధామంబు నొంబె నంత నందున్న వా 


కి 


లతా 


వథభమస్క-ంధము (65 


రందజు నగ్నివలెం (బజ్వరిల్లుచుం బయికిం బోవుభీమ్ముని పాణజ్యాతిం 
జూచుచు నిశానమయంబునం బశ్రిసముదయంబు వలె మొనము(ద్రం 
చాల్చి యుండి రానమయంబున చేవదుందుభులు (మోసెం బుష్ప 
వృర్టీయుం గురిసె నంతం గృతాంతనందనుండు వ్యాసానుమతంబున 
'చేవనతున కగ్ని సంస్కా రాద్యూర్ధ్య దైహీకంబుం బొనరించి తన్మృతికి 
ముహూ ర్తకాలంబు దుఃఖంచె నాలో నున్నమునీంద్రు. లందటు 
"బేవశీనందను నుసనిషద్వాక్యంబుల నభివర్థెంచుచు ననుమతిం బడసి 
తనుతమపొందుప్లోఓీం బని రవ్యల ధర్మరాజు (శ్రీళృష్ణునికోం గృష్టాది 
సోదరులకో హ స్పినావ్టురంబు. 'జేరం జని ఫుతిశోకసంతప్తు లగుగాం 
ఛారీధృత రాష్ట్రాల దరియ నరిగి నమన్క-రించి మంచిమాటల దుఃఖో 
పశమనంబు సేసి వారియనుమతిం బడసి పైళ్ళళం బగుపూజ్య రాజ్యం 
బున కభిమిక్తుండై (పజాపాలనంబు గావించుచుండె నవ్చుడు (శ్రీకృష్ణుం 
డట్లు (బ్రహ్మ్మశ్ర్రంబువలనం బరిక్షయంబు నొంద నున్న పర్తీక్షి త్తును 
రశ్చించి యతండు పెద్దవా డగువజకు 'రాజ్యపాలనంబు గావింపం 
జెప్పి యెల్ల వారియనుమతంబు వడసి సపరినారుండై చతుర్విధసేనా 
సమేతుండై రథం బెక్కి ద్యారకాఫురంబునకుం బయనం బయ్యె 
నప్పుడు, విర్ర 
ఆఫీ (శ్రీశృళ్ణుండు ద్వారకాఫురంబునకుం జనుట $- 


= శంఖమృదంగముల్‌ ఫుంఖానుప్రంఖముల్‌ 


భేరులు దుందుభుల్‌ బోరుకొనియె 
వందిమాగధులు నై వారముల్‌ నలిపిరి 
హరిమోంద గరితలు విరులు గురిసి 


,. కుత్తీరయు సుభద్ర)యును గుంతి పది 


'మొదలగుకురుకులసుదతు లెల్ల 
ధర్మరాజాదులు ధౌామ్యూదులును గొంత 
దూరము కృష్ణునితోడ నడిచి 


66 శ్రీకృష్ణ భాగవతము 


శే శాలవట్టము తగం బశ్లై నర్జునుండు 

సాత్యకియు నుద్గవ్రండు వింజామరలను 

'వేయుచుం బార సముల నిల్చి రాయెడ యదు 

భూపణుం డింద్రవైభవమున నెసంగె. లిరిలి 
ఠి స్లైల్లరుం దన్ను బరి వేస్టంపం గొంతదూరంబు చని వాని నుండుం 
డని నిలువరించి నిజఫ్రురాభిముఖుండై చనియె ధర్మరాజాదులు నెట్ట 
శేలక్టు మగిడి పురంబు సొచ్చి రట్లు తనవారి నంనివ్రుచ్చి శౌరి ద్వార 
కాభిముఖుండై పోవ్రచుం గురుబేశంబు లతికఖ్లుళు. పొంచారళూర 
'సేనాది చేశంబులు దాంటి యమునా పొంతమున (బ్రహ్మావర్తంబును 
గురుశ్నేతుంబును మతృ్య దేశంబును సరన్వత్మీపాంతమునః దృణజల 
రహితభూభాగంబుమిోాందుగా సౌపీరాది'బేశంబు లుపగమించి యా 
నర్తంబులు దరియ నరిగి ద్వార కాఫురంబు శేరి పాంచజన్యంబు పూరిం 
చుటయు నాసమయంబునం బౌఠు లాధ్వని విని మనకృష్ణుండు వచ్చు 
చుండె నని సంకోషంబున నెల్లరు రధాదు లెక్కి. యొదుపు వోయి 
యథోచితోపఛా రాపచితుల నభ్ళినందింపం జేసి వేదుక లోడిక లె త్తం 
దోడుకొని వచ్చుటయు భక్నవత్సలుం డగుకృష్ణుండు ఫురపవేశంబు 
చేసి యెదురువడినబల రామాక్రూర ప్రద్యుమ్న సాంబ చారుభేష్ట 
ప్రభృతుల నాదరించుచు (బాహా బృణాశీర్యాదనాదంబును మంగళతూ 
ర్యంబులును మిన్నుముట్ట నటవీటగాయకు లాడుచుం బొడుచు ననున 
రింపం బురం(ధీరత్నంబులు ఫువ్పవర్షంబు కురియుచుండ రాజమార్గం 
బతికొమించి యంత్కష్పరంబునం దంగడికిని 'బేవక్మీ పభృతు లగు +నేడ్వురు 
తల్లులకును దండపణామంబు గావించి హారియాశీర్యచనంబు లంది పదం 
తాయ తము దాలు చ ్యాాలల 
దృతదేవ్కి శాంతిచేవి ఉపదేన్కి శ్రీదేవి జేవరక్షిళ సహాదేవి యనువారు కావచ్చును* 
వీశేశాక వసుదేవ్రనకు రోహీణ్కి పౌరవి మదిర్క కాసల్య్య రోచన్య. ఇళ లోనగువారు 
వెక్కండుభార్యలు కలక, ఇట్టిచో "నేడ్వురకల్లులకుట శేమి కారణమో ? వీశేడ్వురు 


ళం 


తన్ను గన్న బేవకికిం దోంబుట్టువులని యేమో + విచారింప నగుం 


వ 


వథమస్య-౦ధము (౮7 


పడి పదాటు వేలసౌధంబులచేం బ)కాళించుచున్న నిజమందిరంబునకం 
జని భార్యల నందటు వేజు వే దర్శనస్పర్శనాలింగ నాదుల నభినండిం 
పం జేసి బంధుమి తాదుల గూడి యిష్టాలాపంబులం (బొద్దుప్పుచ్చుచు 
సుఖంబుండె నంత నక్కడ వాసి నాఫ్రురంబున ల0ప్రి 
సీ. తటి దప్పకుండంగ స్తృనయిత్నువులు వచ్చి 

నెల మూడువానలు నిలిచి కురిసె 
మ్మైుతలం బది సస్యసంభ రితం బయ్యెం 

గుంభనృష్టిగం బాలు గోవు లిచ్చి 
బుకుధర్శమును దప్ప కెల్ల యోపభులును 

ఫలియింప నయ్యెనుం (బ్రజలు దనియ 
వనము లన్నియు బుష్పఫలభరితము లయ్యె 

నలుగడధర స్టము నిలువ సయ్యె 

శ్రే వ్యాధు లాధులు శ్రామజాంబరము లీతు 
"లందునుం గానం బడవయ్యె నెల్లప్రజకు 
సకలసౌఖ్యములుం గళ శమనసుతుండు 
ఇాంతుండై రాజ్య మేలునాసమయమందు. లర 

4 పరీక్షిత్తు ఫుదపో త్తమరక్షితుండై జన్మించుట +_ 

వ ఇట్లు (పజానురంజకంబుగా. బౌండురాజు చందంబున రాజ్యంబు పరి 
పాలించుచున్ననమయంబునం గొంతకాలయబున కు . త్తరగర్భంబునం 
దుండునర్భకుం డళ్వ స్టామశ స్త్రానలదహ్యమానుం డగుచు నప్పుడు 
తననమిపంబున సంగుష్టమా[త్రప్రమాణంబు గల యొకప్రరుషునిం 
గాంచె నతండును, బిర్ర 

సీ, నీలంప్ర జాలడాల్‌ డీలింపం జాలుమై 

హోొంబట్టుఅెంకొంబు డంబుమిటి 
నునుబోరం గౌస్తుభ మనుమానికపుంబేరు 
కొక్కారు మెటుంగునాం గొమరుమిగులం 


న! శ్రీళృష్ణ్లభాగవతము 


సెంగేల దలకోట్టుసింగాణి నిలమురి 
గుదుసువా ల్లుచెయును గడిమిం దెలుప 
“వేనెలుంగులతేని చేవ గాదీనిసించు 
బొమిడిక మొదల బొదలుచుండం 
శే, 'బేకురంబున సిరి కడుంబేర్మిం దనర 
నంతై యింతలోపల నంళౌ యగుచు 
"వేడిమికి 'చాళజాలకో వెచ్చనూక్చు 
కడుపులోపలివానికి. గౌనవచ్చె, క! 
వ, అతండు నిప్పునోలె నొప్పూ తనచేతిగదాదండ మన్ని దిక్కులం (దిప్పూ 
ఫొనుచు దివాశరుండు నిజకరంబుల నీహారంబుం బలె (బవ గత్రు లేడ 
బుపనంహరింపంజేయుచు. దనసమోవంబున_ దీపీించుటం గాంచి దశ 
మాసపరిచ్భేద్యుండయినగర్భస్థ చాలకుం డితం 'జెన్వం డని పరీక్షించు 
చుండునంత నపరిచ్భిన్న స్వరోపస్వ భొవములు గలుగునతం డంతర్ధా 
నంబు నొందె నంతలోన, 25 [1 


న్విపదము. (గ్రహము లుచ్చస్థితిం (గౌలుచునుండ 
మహీమవంతం బయి మలయులగ్న మున 
చాండవనంశముం (బబలింపం జూలిం 
బండిత వేద్యుం జా బాలుండు ఫ్పళై 
నాశుభవృ శ్తాంత మాలింఛి వేడ్క 
నాశమనాల్మజుం డావాక్యు ఫొమ్యుః 
బిలువంగ నంచి సంవ్రీతిమై స్వస్తి 
వలికించి వేదో క్తవద్ధతి జూత 
క రాదు లొనరించి మ్మా చేవతేలకు 
భర్మమ.౦ గోవుజు పంటభోాములును 
గరులు వాయంబులు (గామముల్‌ వమజీయు 
నరదానము లోనర్శి మన్నించి వుచ్చ, బిర్ర 


వ్రథమన్క-౦ధము 609 


వ, విష్ణుసంరత్షి తుం డగుటంజేసి విమ్ణరాతుం డనియుం బరీశ్చీతుం డగు 
టంజేసి పరీశ్చీతుం డనియుః 'బేరులు పెట్టించిపిమ్మట నెల్లభూసుకులం 
గాంచి యి ట్లనియె, వి09 

ఆా+ ధర్మరాజునకు విప్రులు పరీక్షి త్తుళాతకంబు సెప్పుట 4 

ఉ. మాపవంశంబున6 బుట్టినట్టికు జగన్నాన్యవ్రభానంబునకా 
"జీవం బొల్చిరి యిక్కు-మారకుండు వంకీయాంచి తాచారమం 
'బేవేళం (బచురించుచుండునొకొ వా కిం డన్న వ్యిపో త్తముల్‌ 
'దేవ్యపార్థనం జేసి యి ట్లనిరి దేదీష్య(గహప్రస్థితి౯-. 80 

నీ ఇశ్ర్యూకునిం బోలి యీతండు (ప్రజలను 

చాలించు ధర్మము ష్టు విడక 
రఘురామచం(దుని రమణ (బాహా శభ క్తి 

చనంగ సత్య(ప్రతిజ్ధతం దలిర్బు 
శిబిచకవ ర్తివాసి౯ శరణ్యుం డయి 

చాతయై లోక విఖ్యాతిం గాంచు! 
గంధి తెజింగున గంభీకుం డగు నగ్ని 

వలె నెప్పుడు (పతాపవంతుం డగును 

శే, గాళ్యవి విధంబునను నోప్ప గలిగి యుండు 
నలున తెబింగున నమబుద్షి గలిగి మెలంగు 
శంకకండు వోలె (శితరకణాంకితుం డగుం 
గృమ్హనిం బోలె స్దుణకీ ర్రితుం డగు, 801 

మ, హయి'నేధం బొసరించు జ్ఞాననిధియై హర్యొందుచుం 'బెద్దల౯ా 
నయమార్షంబున నీవ సేయు సుతులకొ గాంచుం గులఖ్యాతులకా 
నియతి౯ ఫర ము నుద్ధరించి (ప్రజల నే "లెంచి పాలించు ని 

శ్చయవిజ్ఞానమునక్‌ ముమీంద్రుం డన నై శర్థోమండలిం బొల్చెడి౯ (1 

చ, అతం డొ యమున నన్వలం జ. సర్పదష్టుండై 

మృతం డగు నట్టిచో శుకమునీం(దునిసంగతిం దత్వబోధనాం 


70 (శ్రీకృష్ణ భాగవతము 


చితు. డయియుండు దాన మునిశేఖరు లందగ రానినైస్థనో 
న్నతపద మందు. బొందుపడు నాకప బేశ్వరవర్షనీయుడై. 808 


వ అని చెప్పి భూసురో త్తము లాధర్మరాజసత్క్భృతు లై చని రంత విష్ణు 
'రాతుండును డాతలపోషణంబున శుక్ష పక్షక్ష పొాకరునిచందంబున దిన 
దిన్నపవర్ధమానుం డయ్యు నంత ధర్భరాజుతమ్ములు విజయంబు వేసి 
'తెచ్చినధనంబున మూడళ్య మేధంబులు గావీంచె నక్కాలంబున, లి04 

ళ్‌ 

నీ శతీర్థయ్యాతకు నయి స్ట్‌ మెట్టం జని క్షత్తే 

మై త్రేయమునిని సమా(శయించి 

యు 
త _త్య్వవిజ్ఞానముం దగ నొంది కృతకృత్యు. 

కై మరల౯ వచ్చె హా స్తిఫురికి 
ననుంగుంచట్టం బగునతీని రాకకు నెల్లు 

వారును సంశోమభరితు 8 
ధర్మజుం చాతీని. దనయింటికిం గోని 

పోయి పూజించె సంపూర్ణభ క్రి 

తే. అప్పుడు 'భుజియించి సుఖ యగునతని నరసి 
ధర శాం డను దీర్థయా(త్రలను దీర్చి 
వచ్చితివె ద్వార కాఫురవరమునందు 
నున్నయాదవుల్‌ కుశలులై యున్నవారె. $05 


తరళము. విదురుం డి ట్లను దాను జూచినవీధ్రరీర్థమహత్వముల్‌ 
విదిత మౌ నటు వెప్పి యాదవవీరనాశ మొకింతయే 
మదికి దుఃఖము గల్లునో యని మాని ఇెప్పుట లాపయికొ 
సదయు! డా ధృతరాష్ట్రూనిం గన స్వాంతముం గలండై చనె౯ా.. 606 
వా ఆమాండన్యుని శాప్తకారణమునళి (బావీంప ళూదత్వ మ్‌ 
భూమిం బుక్షైం గృ తాంతుండే విదురుండై పూర్ణ త్వముం గల్లి యు 


+ క్షర్తజవిదురుండు వీధ్సిముజనీర్మలము; 


ప్రథమస్క-౦ధము గ 


చ్భామాత్రంబున సర్వముం 'డెలియనై స్వ(ాతకు౯ా గాలఫుం 
బూమెల్‌ తెల్చెడునట్టివాండ యగుచుం బోయెక్‌ నయం బేర్చడన్‌, 
వం అట్లు ధర్ముజుననుజ్ఞ వడసి విదురుండు ధృత రాష్ట్ర)నికడ శేేత న్నెటిం 
గించి యి ట్లనియే, శ08 
ఉ. కాలము తొరసించెడిని గానం (బత్మికియం జూడ నొప్పు భూ 
పాల! ఫురంబు ఏడి వనభాగమునం దప మాచరింపంగా6 
బోలును నీకు మిత్రులును బుతులు వోయిరి నృద్ధు వెలి స 
శేల విరాళి నానుడి నొకింతవిరాగము నొందు టొప్పెడి౯ 809 
వ. మజియును, న్షే0 
నీ మే మున్నయింటికి మిన్ను ముట్టంగ నిప్పు 
వెట్టిం కూటిలో విషము గలిపి 
రానాండు మాపత్నిమానభంగ మొనర్చి 
రడవులకుం దోలి రఫుడు మమ్ము 
విషసర్బముల చేత వెట్టగా6 గజిపించి 
నిదురించుచోంగట్టి సీటం దోచి 
మారాజ్యము హరించి మాసర్వమును గైవ 
సము చేసికొని మమ్ము జంప నెంచి 
తే. రకట నీఫ్యుతు లనుచునె ప్లయిన మాట 
బడుల ననుకొన్న నీదగు నెడంద కెంత 
'యేనియును దాప ముదయించు నిట్టితొడుసు 
లేల శాంతుండవై వని శేగు మాశం 811 
"కే. పాండవులు నిన్ను ననకున్నం బ్రజలు నిన్ను 
ననక్‌ మానరు ధృతరాష్ట్ర ! తనయుపశ్ష 
మగుచుం జేసిననీచేంత లతివిగర్హ్హ శ 
ము లని నీచిత్తమే నీకు. దెలుప కున్నె, 812 
చ. ధనములు థాన్యముల్‌ సుతులు చారలు భూములు గీము అన్నియక్‌. 
గనులగొన నళ్వరంబు లని గన్లొని లోన విరి నూని యో 


92" (శ్రీకృష్ణ్టభాగవతము 


మనుజవశేణ్య సందియము నూని యింక న్వెనుదీయు ధర్మపు 
(తునకును చెప్పకు ' త్తరము (తో వను బొమ్ము తపించువాండనై. లేల 
ఆాళీ గాంధారీధృతళాష్ట్రాలు మహాప్రస్థానము జేయుట $-- 

వ అని చెప్పినం (బ్రక్ఞాచక్షుండు దృఢ(పజ్ఞండై సర్వబంధంబులుం 'దెగనాడి 
విదురుండు చూపినమౌార్షంబున దపంబు వేయం[బయాణంబై పోనెం 
చిన గాంధారియు నతని ననుసరింప విదురునిలోం గూడం దపోననంబు 
నకుం జనియె, మజునాం డదుణోదయంబున ధర్మరాజు లేచి కాల్య 
శరణీయంబులు. నిర్వర్తించి వితృవందనంబు "సేయ ధృత రాష్ట్రూనిగృ 
హంబునకుం జనుదెంచి యట గాంధారీధృత ర్మామ్టులను విదురునిం 
గానక విచారించుచు నొక్కచో సంజయుం గాంచి యి ట్రనియె. తి14 

ము, సుతులుం జట్టలు గిట్టిపోవుట శెదం శోకఠంబు పాకంబుగా 
మతి 'లేనట్టిముసళ్ళు చీళు లకటా మాళల్లి గాంధారియుక్‌ 
ధృతశాష్ట్రిండును క్షతృయుక్‌ గృహమునం టెందుం గనక రారు దుః 
ఖతులై దూకుచు నన్ను గంగం బడి పూన్మి బాసిరో (పాణముల్‌, 

వ అని యదుగుచున్నధర్మ్శరాజుపలుకు లాలించి సంజయుండ్గు ధృత 
రాష్ట్రవిరహం బోర్యం జాలనిచిత్త, 0 బుత్త లంపడం గొంతతడ వూరకుండి 

భేర్యంబు తెచ్చుకొని ధర్మరాజున క్రి ట్లనియె, 816 
ద్విపద, నాతోడం జెప్పళ నన్ను వంచించి 

నాతండ్తి ధృతరాష్ట్రానరనాధుం డతని 

నాతి యెంబేం బోయినారొ నే నెబుల 

రాతిరి యగుదాంక రాజుతో నుంటి, 817 
వ, అనుచున్నంతం గొండొకనమయంబునం దుంబురునారదు లాకాళ 

యానంబుననుండి యరుదెంచిన ధర '్రడాండు వారిం బూజించి మా 

ధృతరాష్ట్రూండు గాంభారియు విదుకుండు నాళేయి నెం జేగరో ెలి 

యిక నాచిత్తం బుత్త లంపడుచున్న ది. సర్వజ్ఞ లగుమిర లనుగ్య 

హీంచి యెజింగింపుం డనిన నారదుం డి టనియె, 818 


10] పుథమస్క౦ంధము 8 


4 నారదుండు ధర్మరాజునకుం గ గృవ్య మెటీగంచుట 4. 
సీ, వినుము ధర్మ్థ ! యీవిశ్వమంతయు సీళ్వ 
శాధీన మగుట నీ వాళ్మలోన 
వేని గుటించియు నేని దుఃఖంచుట 
వలదు భ్లూతమ్ములు గలియు విడును 
ముక్కదాట నెద్దు (ప్రజకు వశం బయ్యెడు 
షగిది వేదం బనుపగ్గమునన 
కట్టంగం బడియు జగంబు వశం బగు 
నీశ్వరునకు నని యెటుంగ వలయు 
శే. అందువలన (బసో దిగా నఖిలజీవి 
కోటి భగవంతునకు జిక్కి కొనియె యుండు 
నాటలకుం గందుకాడుల యట్లు జంతు 
కోటు లీశ్వరునకు నాడుకొనియెడునవి. ల0 


శ సీ వీలోకము ధృన మని 
భావింతువె నేయు చూడల బడునది ఆేపో 
యేవలనం జూప నుండదు 
కావున (ధువ మనలల గలమె కనుంగొనుచు నిటుల్‌, ల్రి0 


ళా, అజ్ఞానాతిశయంబు "పింపునను 'చేవాం చాత్మగా సెంచుటక్‌ 
(బోల్డు డయ్యును "చిహానాళనమునక్‌ (గాల్మాలి దుఃఖాళ్ళుండై 
యజ్ఞం జ ట్లగు నీవు జ్ఞానమున మాయారూపక(భాంతికి౯ 
(బజ్జానంబును బో నడంపకుము శైర్య స్టైర్యముల్‌ గలుటన్‌, 891 
ళా జా ల్మఖి ౧ 


మ, ధృతరాష్ట్రాదులు: దిక్కు-లేమిం దను 'వేరీతి౯ భరింపంగ నై 
&ీతి వర్తించెద రంచుం జింతపడుటల్‌. చెల్లంగల బో దీవు త 
ద్లతికి౯ గా వలమిత్తి వాతికగుమేధాశాలి తా నన్యు నె 
గ్గతి రక్షింపంగం జాలెడి౯ జెలువునూ వమాపాలమాడామణీ, శిల 


గ శ్రీకృష్ణ భాగవతము 


"కే, మజటీయు సంచితే మగుకర్శమార్గమునను 
ద్రిగుణములకు నధీనమై తగిలి పంచ 
భూతమయ మగు 'ేహూ మేరీకి. బపల 
నెట్లు రశ్షింప 'నేర్చునో యెజుంగం జెప్రమం 828 
"కే. నీవు నీమేను రక్షింప నెర నెట్లు 
"పెరల రశ్చీంపంగా నేతు వరయ నజుంయ 
జీవనోపాధి గల్పించి చేసె జీవ 
లను నొరుల కొం ద్లుపకరింతు రనుట క్ట ఖ్‌ ల్రిబిత్న 
ఉత్సాహ, శాలరూపుం డగుచు వెలసి కమలనాభుం జెల్లదు 
సాళిం గూల్చి విషజనుల నాదరింప డ్వారకళా 
ల ళల 
(గాలం గృష్షుం డనంగ 'దేవకార్యము నెజ వేర్చం గా 
లీలమై స్వథామమునకు లేచిపోవు నింతలోకా. కిలిఫ్‌ 
వు మిరు నాకృష్ణుం డున్నయంతకాల ముండి ధృతరాష్ట్రాదులనలె 
ననంబునకుం జనుండు, మిధృత రాష్ట్రం డిఫ్టడు విదురగాంధారీసహి 
తుండై హీమవన్నగంబునకు దశ్షి ణంబున స్తో తం బనునాశ్రమం 
బున నున్నవాం డది మిక్కిలి పవిత్ర మయిన(ప దేశం బటం (ద్రిలోక 
పావని యగుగంగానది స _ప్తమహహ్టుల్య పార్థసంబునం జేసి 'యేడుపా 
యై ప్రనహించుచున్నది డానంజేసి దానికి స్తోత యని'పేరు 
గ్‌ అల్‌ 
నచ్చిన దాచోట మోాసపెదతండడి పానీయమా(త మాహారంబు 
గావించుకొనుచు నియమనితంబున నిష్టాగరిష్టుండై నిర్ణతవ్యాపారుం 
౦ 9 క 
డై (పవర్షించుచున్నవాండు, ఇట్లు సన్య స్తర్ముం కై యున్ననానివై 
నీవు ఏచారించుచు విఘ్నంబు గావించు టొప్పదు, తలి 
తరువోజ, నేంటి కై దవనాండు సీపెదతండడి 
నియమచిత్తుండయి నిలిచి యోగాగ్నిం 
గాటముగా నెల్లుకరణినించేసి 


కాయంబు భస్ముంబు గాం జేసీ ఫొనును 


ప్రధమస్య౦ధము 5 


శాటించి గాంధారి పతిశోడ నందుం 
బడి (పాణములు వాసీ పరమాళత్ళు నొందు 
"నేటి యావిదురుండు విమ్మాటపడియు 
మో 'చెజుంగుటం బోవు మేదినింబట్టి, శ్ర? 
న, అని చెప్పి నారదుండు ధర్మరాజుశోకంబు పోకార్చి తుంబుకుసహితుం 
డై యళఖేచ్భం జనియె, ధర గ్థజాండును విగతవిచారుందై బంధులం జూచి, 
న ధర్మరాజు దుర్నిమిత్త ములు గని చింతించుట +€-- 
మత్త వాసుబేవునివార్త లారసి వత్తు నే నని యస్టునుం 
ఉసరోజదళొక్ష్య(పోలికి నార్హిమైం జనె చెన్నియే 
మాసముల్‌ కడలేజె నాతండు మమ్ము. జూడగ రా డయో 
దోసముల్‌ పచరింప నయ్యెడు దుర్నినిమి త్తము లిత్తటే, 829 
. అకట మహాఘోర మై కడువ్య త్యాస 
మె కాలగతి గాన నగుచునుండె 
బుతుధర ములు మాజె శి తి. గామలోభాదు 
లత్రులితగతి కయ్యె నవగుణములు 
(పబలెను వ్యవహారపద్ధతు లన్నియు! 
గపటయుతంబు లై శానం బడియె 
పతులతో నతులు నంతతము పోరాడుదు, 
రడకింత్రు వితరుల నాళ్మభవులు 
శే. అన్న దమ్ములు గలహింతు రనుంగుసుతల 
నమ్ము కొందురు (ాహ్మణు లధ్యయనము 
వేయ నొల్లరు శళూూదులే చెప్పుచుండు 


రైతా 


శా శ్ర్రధర్శము "లెల్ల నీనమయమందు. లీఫిం 

వ, ఇ టనేకంబు లగుదుర్ని మి:త్తంబులు పఫొడకటుచుంట లెజింగి ధర్శ 
౧౧ ఎలి ల 

రాజు భీముం బిలిచి యి ట్లనియె. శి9ి1ే 


ఉ. తమ్ముండ ఫొల్గుణుండు చనె ద్వారక శీడునెలల్‌ గతించె శీ 
"ఘ్రమ్ముగ వత్తునం చనియె గవ్వడి రా డిది యేమిహేతునో 


76 శ్రీకృష్ణ భాగవతము 


యిమ్మెయి నారదుండు వచియించినయట్టులు కాల మయ్యెనో 
యమ్మురదానవారి యెటు లారడి పొందల్‌ నయ్యెనో కటా. తికిలి 
మ, మన మి రాజ్యసుఖంబులం నోొనుటకు౯ా మ్మామాడలిం జేకుగ 
ల్ని నెటిం (గ్రాలుట కధ్యరంబు లనుర క్రిం 'జేయంగా నుంటకు౯ 
ఘను చాక్ళృష్ణుననుగ్రహంబ యత 'జేకష్టంబునం బొంబినో 
యని నాచిత్తము తత్తజించు. ననుజన్మా ! దుర్నిమిత్తంబులక్‌. 
అ. వామభాగమైనబాహువు నేత్రము 
తొడయు మాటిమాటి కడరుచుండే 
దీన నింతలో నె తెలియంగ నాపదల్‌ 
గలుగు ననుచు లోన చెలియ వచ్చు రిఫిడ 
సీ నక్కలు సూర్యునిదిక్కుూన శెదు రయి 
మో మెత్తి యార్చెడు భీమముగను 
కుక్క యొక్క-ండు నాదుచక్కిం మొట్టో యను 
నట్లు భాంళశారము నాచరించు 
నపసవ్యముగ గోవు లప్పుడు నప్పుడు 
మము జుట్టివచ్చు నంభారసమున 
"నేనుంగు లము "లేవేళ జూచిన 
గంట నీర్హార్చెడుం గాల్వ గట్ట 
"కే, ఘూకములు ఛీకరంబుగాం గూయం బొచ్చె 
దిక్కు "లెప్పుడు కావిరిం జిక్క- నయ్యె 
"మేఘములు లేక పిడుగులు మేదిని. బడు 
మాటిమాటికి గంపించు మ్మ్మైతలంబు. రలగ్‌ 
మ. పరివేషంబులు చంద్రసూర్యులకుం గన్నట్టు౯ రజం జెల్లెడ౯ా 
బరివర్ధించి ముసుంగు వెక్టైుడుగలి౯ గాటంబుగా గాలి వీ 
చు రవీందుల్‌ గడు మౌాసీనట్లయిరి కార్చుకా రక్తముకా "మేఘములో 
వర బేవాలయవిగ్రహంబు లవి కంపం బందెదుకా నూటికి, 886 


ప్రథమనస్క-౦ధము 1 


వ. ఇత్యాదిదుర్నిమి త్తంబు లనర్థంబు శంకింపం 'జేయుచున్న వని గుండె 
లరచేతం బెట్టుకొని యుంజి నాసమయంబున చ్యార కావఫురంబునుండి 
యర్జునుం డరుచెంచి ధగ స్థ రాజు పాదపద్మంబులం బడి నమస్కరించి 
కన్నీరు మున్నీరై కాలువలు గట్టం దల వంచుకొని వెక్కి- (మింగుచుం 
గూరుచున్న వానిం గాంచి మిన్ను విజీగిమోంధం బడిన ట్టయిన ధర్మ జుం 
డాతురుండై నిలువంబడి తొటు)పడుచు ని ట్లనియె. ఏకి? 

సీ, డ్వారకాఫురమందు బంధువర్గం బల్ల 

నోయి శ్షేమంబుగా నున్నదశ్లై 
మాతామహుండును మాతులుండును మన 

'నేనయ శ్రీలు లోగ నైనవారు 
వారిప్యుతులు ఫుత్రికారత్నములు 'బేన 

కుండు జయంతుం డకూ)రుం డరయ 
కుశలులై యుండిశే కులపతి బలుండు ప్ర 

ద్యుమ్నసాంబు లనిరుద్ధుండు చారు 

శ్ర, చేస్ణుడు సుపేణుం జాదిగా౯ చెలియ దగిన 
వా రనామయ్యులై యున్నవారె మజీయు 
నుద్ధవుండు నందు డుపనందుం డొప్పుచున్న 
వారె వెప్పుము తమ్ముండా వగపు వోవ, 

సీ. ఎవనిబలంబున నెల్ల యాదవులును 

చ్యారకావురి సుఖ్ళులె రహింతు 
'రెవ్వయ భుజళక్తి నిల్ల వేల్పుల ల్చి 

పారిజాతముం 'దెచ్చి పాతి వసుధ 
సెవండు కంసొదుల నెల్ల దుష్టుల నోర్చి 

నిష్మ-ంటకము చేసె నిఖలధరణి 
యేవాండు చేవకీ చేవికోరికంేసి 

చచ్చినబిడ్డలం దెచ్చి చూపే 


78 శ్రీకృష్ణ భాగనతము 


తే నెవడు దుర్యోధనాదుల బవరమందు 
నోర్వణాం జేసి మన కిట్టియన్నతపద 
'మొందం గాం జేసి రశ్షించుచుండు నట్టి 
కృష్ణభగవానునకు నేయు శ్నేమమె కద, $89 

"లే. నీకుం గుశలమె కద నోయి నిన్ను. జూడం 
"దేజ మళీ యున్నయబ్బులు "తెలియ వత్తు 
కారణం 'బేమి తమ్ముండా కడుపు ఇచెజువు 
గాయ నగుచుండెం చెప్పుమా కల లెజుంగు, ల్త0 

-ా+ అద్దమండు దుఃఖించుచుం గృష్టనిర్యాణముం జెప్పుట 4+__ 

వ, అని యడుగుచున్నయన్నం గాంచి యష్ధునుండు (పాణమి[త్రవియోగం 
బునం బీడితుండై కన్నీరు మున్నీరై కాజు మోము వెలవెల బాజుం 
జింతాభరంబున మాటాడ నేర క తికష్టంబున దుఃఖం బరికట్టి కన్నీరు 
కరతలంబునం దుడుచు కొనుచు గొంతు రాల్చడ గొణుగు కొనుచు 
ని ట్లనియె, క్రిత] 

వ్‌ నెవ్వనివియోగ 'మెవుడు గల్లీనం గాని 
జీవచ్చవమ్ము నాం జెప్ప నగుదు 
నేమహాల్ళు నికృప నేను మత్స్యము నేసి 
పాంవాలి 'దెచ్చినవాండ నయిళతి 
నెవ్యాన్మిపావున నేను ఖాండవ మగ్ని 
కర్చించితినా 'దేవతాళి నోర్చి 
యేమహామహనికృపామృతవృష్టి చే 
మనసర్వ తాపముల్‌ మాయ మయ్యె 

శై అతండు మన(పాణబంధువు సతతరక్ష 
కండు మనపాలిఫాగము దండి తోం 
(శ్రీరమాధవుం డయ్యయో చెప్ప లేను 
మనల విడనాడి పోయ నే మనెడువాయ, ల్రేశ్తల్లీ 

వః మటీయు నతిలోకసుందరం టైనమయసభాభవనంబు మనకు నంపో 

వించుటకు సళ్వ మేధంబున నానా జేశాధికు లగ్రుదెంచి మనకు డరిసె 


చ్రథమస్క్మ౦ంధము 70 


నంబులు వట్టుటకుం గారణభూతుం _డైనవాండును సీనతికబరీభెరంబు 
వట్టి నభలోనికిం గొనివచ్చి దుశ్ళాసనాదులు మానభంగంబఖు సేయు 
చుండ నామెం గాపాడియున్న నాండును మనభీమ సేనునిచే జరాసంధు 
నిం జంపించి రుద్రుయాగంబున నాహుతులు గానున్నరాజుల రత్మిం 
చినవాండును దురాత్ముం డగుదుర్యోధనునిపంవునం బది వేల్యబాహ్మ్‌ 
ణులనోం దనకుం భోజనము పెట్టు మని వచ్చినదు ర్వాసునివలన 
దొసంగు రాకుండం గావించినవాండును నేను శంకరుని మెప్పించి 
పాశుపతంబు ని్యద్రాదులవలన నానావిధా స్ర్రంబులును బడసి యీ 
"బీహూంబునోడన స్వర్ణంబునకుం జని కాలశేయాదుల సంహరించుపట్ల 
నా బాహువుల కనంతసామర్థ్యం బొనంగినవాండును నాకు రధసార 
ఖిమై కౌరవసేనానముద్యంబు. దరియింపం జేసి విజయం బొసంగిన 
వాండును మహాసంగామంబున భీష్ట (దో ఇ కర్ణ శల్యాదుల (పాణం 
బులు మూాఫవులనోడన హారించినవాండును మటజీయు ననేకమహో 
కార్యంబు లొనరించి లోకము నుదరంచినవాండు నగుమహానుభా 
వుండు వాసు బేవుండు బేవకీనందనుండు (శ్రీకృష్ణభగవానుండు మనలను 
దనభాతికబేహూంబును విడిచి సీయం బగుపరంధాంబు నొంటె నట్టి 
నిరతిశయ పీకి ప్యాతం బగుమి[త్రరత్నంబుం గోల్పోయి మౌర్షమధ్యం 
బునం గృ సృష్ట థార్యలం గొనివచ్చుచు దుర్జను లగువ్యాధులచే నబలవ లె 
జయింపంబడితి నాగాండీవంబు నారధంబును నాగుజ్జములు నా బాణ 
ములు నప్పటివే మైన నేను నప్పటినాండనే మైనను నవి యన్నియు 
నూపర శ్షేతంబునం బెట్టిన బీజంబులు వలె నిరర్థకంబు లయ్యె సనయ్యో 
మహారాజా! యాదనవీరు లందజు మద్య పానంబున నొడ లెబుంగక 
మునిశాపంబునం జేసి తమలో దారు పోరి చచ్చి రందు నల్వురు 
మాత్రమే శేమించి రని ఇెప్పి మాటాఢ నేరక శ్రీకృష్ణపాదపద్మ 
ఛ్యానంబు గావించుచ6 గామ్మకోథాదులవశంబునం బడక తొ ల్లి భగ 
వంతుడు తన కుపదేశించినత_త్వంబనుస్నరించుచు దేవోళ్ళ స భేద(భ్రాంతిం 


80 (శ్రీకృష్ణ భాగవతము 


దొలగించుకొని గుణ్యత్రయవిదూరుం జై యుండె, ధర రో జష్టనుని 
నలన యాదవాన్యయనాళనంబు విని సనారదవాక శ్రంబు స స్ఞరించుచు భగ 
వన్మార్గం 'బెజింగి స్వర్ణపయాణ్యప్రయత్నంబు గావించుచుండెం గుంతి 
యుం గొడుకువలన నంతయు విని సర్వసంగపరి త్యాగంబు గావించె 
ధర్మరాజు కృష్ణని ర్యాణదినంబు "మొదలు కల్మిప వేశం బని నిశ్చయిం 
చుకొని, లల 
ఆశ ధర్మరాజు పరీశ్రీత్తునకుం బట్టంబు గట్టి పోవుట +__ 
సీ, తనమనుమనిం చార్థతనయునితేనయుని 
సభిమిక్షుం జేసి 'రాజ్యమున నిలిపి 
యనిరుద్ధునికు మారు. డగువ(జునిక్‌ ఛూర 
ృీన'దేశములకుం జేసి పతిగ 
నవలః (బౌజాపత్య మనునిష్టీ గావించి 
యగ్నిపోతము నాత్మయందు నిలిపి 
మోహ మహంశారమును దవ్వుగాం దోచి 
(చేమూనుబంధముల్‌ 'పెల్లగించి 
"కే. ఇంద్రియములకు వివయేచ్చ లేగం చేసి 
చి ' త్తమును (బౌణమునయందుం జేరల జేసి 
(పాణము నపామున దాని న్యానమునను 
వ్యానము సమొనమున లయ మందం జేసి, శ్రి 
వా వ్యాపారంబులు సర్వము న్విడిచి యాహారంబు వర్జించి ని 
'త్యాపాయం బగుకాయము న్విడువనై వ్యాహారముం జేయ శెం 
తో వచ్చిం గలవాండు నోలె నగుచుక్‌ దో జేరిం గైకోక తా 
నాపైను _త్తీరదిక్కు-వట్టి చనె (బహ్మాజ్ఞాని మై మౌని మై, లిన్‌ 
న, అంత నతనిసోదరులును దమకు మరణంబు నమివీంచిన దని తలంచి 
ధర్భశాజు ననునరించి రిట్లు వా రందజును భగవత్చాా ప్తిప్రతిబంధ 
కంబు లగుఫుణ్యపాసంబులు భన్ముంబు. గావించి రజన్త మోరహితం 


11] చవధమన్మ-౦ధము | 


బగురూపంబు గలిగి భగవద్భక్తులు పొందం దగుశ్రీమన్నా రాయణ 
పదంబు నొందిరి (దౌపదియు భగవంతునియందు భక్షింజేసి పరమ 
పదంబు నొందె విదురుండును (బభాసకీర్ణంబునం నొంతకాల ముండి 
"తాను యముండ కావునం బిళ్ళ చేవళా(పార్థితుండై తనలోకంబు 
సకుం జనియె ననంతరం బప్పరీశ్షి న్న శేర్యదుండుం ర్న 
ఆశ పరీక్షిళుని రాజ్యపాలనాదికము 6 
మ, మునిలోకాంచితుం డైనధరజుడ పెంపు౯ సొంపు దీపింప గా 
దనకుం బట్టము గట్టి వోయినపయిన్‌ దత్యార్థ విద్వర్యుండై 
ఘనుండై భాగవళో త్తరుం డయి జగస్ట్యాతంబు గా రాజ్యముకా 
గొని పాలించెం చితామహాదులబలెం గొండాడలా భూభుజుల్‌., లీ&? 
సీ, అంత ను త్తరుకూంతు రగునిరావలిం బెండి 
యాడి గార్జ స్య్యమునందు నుండి 
జనమనేజయాదులం దనయుల నల్వురం 
గని కృపాచార్యునిం దనగురున్సగ 
నెలకొల్పుకొని బేవతలు హవిర్భాగముల్‌ 
స్వస్వరూపముకోడ వచ్చి కొనంగ 
భూరిదశ్లీణలతో మూ డళ్వ నేధముల్‌ 
నలిపి దిగ్యిజయంబు నలువుపొంక 
తే. దిక్కు లిరునాల్లు దిరుగాడె థీకుం డగుచు 
నప్పు డొకళనమయయున నం(ఘిభవుండు 
రాజలక్షణలక్షి తుం జై జగమున 
'మెలంగుచుండెడివా. తొక్కతలమునందు. లకర 
ఉ. గోమిధునంబుం బట్టుకొని క్‌ ట్టుచుం గాళుల సెట్టుచుండ నా, 
భూమిధవ్రండు వాని. గలిపూరుషుంగా మధి నెంచి వానిని 
"వేలు నిగ్రహించి నని వెండియు ని ట్లను'దచ్చంత) మెం 
తే మహితంబు చెప్పెడ సమాహా పొనర్చుచు నాలకింప్రడి. 840 


నం! 
సీ 


శ్రీళ్చష్తభాగవతము 


నరపౌతు9 జాతండు కురుజాంగలములందుం 
వసీయించి నిజరాజ్యపాలనంబు 
గావించుచుండెడు కాలంబునం గలి 
తన ేశమునయందు. దవిలియుండె 
నని'విని వానితో నని సేయం దలపోసి 
చతురంగసేనల జతనుపజుచి 
విల్లునమ్ములు పూని నల్లనిగు జాలం 
బూన్చినరథ మెక్కి- పోయెం దనదు 


తే. తేరిచై నున్నమృగరాజుభూరి తేజ 


వః 


మెల్లదిక్కులం జీశట్లు (చః "జేయ 

వాన కాశ్లేయమునం గాంతి హరువు సూప 

బయలు జేరెను విజయంబుం. బడయుపొంళొ. త్ర0 
ఇట్లు పూయాణంబై సము[దములకు సమాపముగ వ్యాపించియున్న 
భ(ద్రాశ్వము శేశువూలము వారివర్ష ము హిరణ్మయము భారతము 
లోనగువర్ష ౦బులం గెలిచి మజీయు నుతృరకురుభూములం గలశతు) 
భూపాలురవలనం గప్పంబులం గొని యం దందుం 'బెద్దలచరిత్రంబు 
లాలకించి సంతసించుచు నశ్తై (శ్రీకృష్ణమావాళ్ళ గమును విని టు 
నందభరితుండె తా నశంళామ బహ్నశిరోనామా న్త్రమ్వునం బడి 
తుం డగుటయుం న న వ. యదు 
పాండనస్నే హంబును మజీయు ననేకకథలు విని హార్చించుచు భ క్త 
వత్సలుండు భగవంతుం డగుకృష్ణుండు తమవారికి సార థిత్యము మంతి 
త్వము నభాపలిత్వము దూతత్వము లోనికార్యంబులు సేయుట విని 
వాని సంస్థృరించుచు (శ్రీకృష్ణుని పాదపద్య సములు తనహృదయవీరంబునం 
దిడికొని ధ్యానించి పూజించుచు6 బ్రవర్శించుచున్న యెడం (బ్రభౌన 
తీర్థంబున నొక్కచో ధర్శపూరుషుండు వృషభరూసంబు చాల్చి 
'యేకపాదంబు నేల మోపీ నడుచుచు. దనచెంత గోరూపధారిణియై 
వల్ల లేనిత ల్లివలెం దల్లడిల్లు భూ బేవిం గాంచి ధగ (్రవృమభం బి ట్లనియె 


ప్రథమన్క-౦ధము 88 


4 నోఠూపధాడు లైనభూటేవీధర్మ దేవతల సంవాదము 4౮ 


ఛా, తనీ ! నీ విది యేల కన్నుగవం గొంతల్‌ గానిచందంబులక్‌ 


సనీళ్ళుల్‌ గాజిల నేడ్చుచుంటి వయయో సనీమోమునుక్‌ వాడెనీ 
యుల్లంబం దెది యోవిచారగరిమం బుద్భూత మైన ట్లగుకా 
(ెళ్ళుం బో యనునట్లు దో ఇెదవు నీ దీనత్వముం దెల్పుమా, 852 


+ నీఫ్సియబంధుల కవ్రియం 'బేచేని 


వచ్చియున్నది యేమొ పరమసాధ్యి 
యొరిగాల నడవించుచుండిరి శూ దకు 

లని తల్ల డిలుచుంటివా జనితి) 
సంకరజాతి నా సామియై పాలించు 

నిశ నని చింతింతు వేమొ కల్లి 
నాబిడ్డ లీమోంద టేబె లైతిన లేక 

చాధ లందెద రనియా ధరితి 


స ద్విజులు కుత్సితకర్త 'దుర్విధులం బడుబ 


శుతులకుక్‌ దిక్కులే దని సొక్కుచుంటొ 
సీదుభారము వాప నౌనాదిఫపుకుషుం 


డన్త్వమించె ననుచు చింతయా మహీశి. లలి 
* అనిన భూచేవి ధర్మ దేవత కి ట్రనియె. రఫీ 


* ఎజుంగనివాండ వోలె నను నేటికి (నొత్తగం బల్కరింతు వో 


వురుషవలేణ్య సీ శెటుగం బోలనిసంగతు లేమి యుండు ము౯ 
గరగర నొప్పునీదునలుకాళులు లే కొరిగాల మెట్టు కే 
కొజతయొ నాకు నట్టిదియె కూడంగ వచ్చె నటంచు నెంచుమా.8ి[5్‌ 


+ మజీయు న్మాశితపక్ష పాతమును దుష్టశిక్షణశిష్టరత్షణంబులును సర్వ 


నియామకత్వంబును బలపర్మాకమంబులును స్వాతం(త్యంబును నె పుణ్య 
మ్య గా. (న్య ధైర్య స్యాం. నా. | కొర్టా అలం 


పరత్వంబును లోనగుమహోగుణంబుల నొప్పు శ్రీకృష్ణభగవానుండు 


8 (శీక్సృష్ణ భాగవత ము 


నన్ను. బెడంబాసి పోవుటంచేసి నే ని ట్లుంటి లోకం బంకయుం గలి 
(మేళం బె పాపభరితంబై యున్నయది దీన నాదుఃఖం విత యన 
రాకున్న దని నా కింక వాలకులిశప ద్భాంకుళధ్వబజ రేఖాసమంచిత మైన 
(శ్రీకృష్ణునిపాదచిహ్నాంబులందాల్చుభాగ్యము లేకపోయె నని చింతించు 
చున్ని దాన నోధర్మపూరుపా! నిన్ను నాలుగుపాదములచెతను. నడి 
పించుమహోనుభావుండు (శ్రీకృష్ణుండు నన్ను విడిచి పోయెనిక నా 
దుఃఖం బనంతం బిది యోగీశ్వరులును సహీంప లేనిది ననుబోంట్లం 
జెప్ప నేల యని పలుకుచున్నసమయమ్మున రాజర్షి మైన పరీశ్షిన్న 
"శేం్యదుండు వానికి సమిసించునంకలో మృాణాళంబుబలె తెల్లనగు 
గోమిధునంబును డానిం దన్నుచు దండహాస్తుండై రాజలక్షణములలో 6 
గూడినయొకళ్యూ దుండును లోచనగోచరం టగుటయు నయ్యవస 
రంబున, కీస్‌ 


ఉ. గోవృమభంబు ఛూ దుం డగుక్రూరుండు నెన్కొని తన్ను చుండుండుం 
'జేవ చెడంగ మతమును జిల్లునం గార్బుచు నొంటికాలితోం 
(వల నిల్చి న(శువులు (క్రిందం బడా బద తాడి తాంగీయై 
గోవును బొప్పముల్‌ విడిచి కొంచు గనంబడె భూమిజానికి౯ా, $57 
వ అ ట్లున్నం గని సరీక్షి న్న 'లేందుండు రథస్థుం డ్రై ధనుర్వరం చెక్కు 
వెట్టి 'మేటిగంభీరవ చనంబుల శూ దరూపుదిరీ కించి యి ట్లనియె.858 
మళ పరీక్షిత్తు ధర్మచేవత నుద్ధరించి కలిం గర్టించుట +-- 
శా ఓరీ (కూరుండ ధర ్రపొ(ర్రుండను "నే నుండగ రారాజు నై 
(కూరత్వంబున సాధుజంతునవ్ధల నీకో పెచ్చంగా నిట్లు దు 
ప్రారంభంబునం దన్నుచుంటి తగునే చం గాలని న్ని య్యెడ౯ 
ఘోరాశ్ర్రంబులపాలు చేసెదను లోక్షు, " నన్ను మే లే లనన్‌ .కఫ9 
తే వేషమును బట్టి రొజునా వెలయ నైతి 
(కూరతనుజేన్చు నీవ్చ ళ్యూదుని తెజిలపన 


ప్ర,థమస్క-౦ధము త్‌ 


గాన వచ్చుచు నుంటి వోకష్ట! నిన్ను 

దండితునిం చేయుచున్నాండం దడయ కిఫుడ, శ్ర0 
న, అని ధర్మవృషంబు దిక్కు మొగం బై 861 
ఉ. ఓక్ఫపభేర్యద! నీవు ధవళోన్నత దేహము గల్లియుంటి వి 

స్టీవిధి నొంటిపాదమున నిచ్చట నిల్చితి పొల్చు నోవం గా 

నీవొక చేవుం డంచు మది నెంచంగ వచ్చెడు 'సేగి యిగ్గతి౯ 

గావుట ేమికారణము గఖ్జైనొ నాకు నెజుంగం జెప్పవే. 8698 
కే. కురుకులోద్భృవుల డైననేం గువలయంబు 

"నేలుచుంఢంగ న్యేపాణి యిట్లు కంట 

సీరువెట్టుట లే దయో నీకు నింక 

వనరం బని లేదు (కూరు నీతని వధింతు, 808 
వ ని న్నింక నాల్గుపాదంబుల నడివింతు దుష్టశిక్షణార్థము నే నిదె కంక 

ణము. కట్టుకొన్నవాండ. వగ ఫుడుగు మని గోరూపధారిణి మైన 

భూటబేవిం గాంచి యి ట్లనియె, రీగ్రక్న 
జ్త తల్లి |! వగవకు మేరాజు తనదు(ప్రజల 

చాధ లారయండో వాండు (బతికి చచ్చి 

నట్టిండే సీదుబాధ వో నాచరింతు 

నిట్లు చేయకయున్న నే నేల (బదికి, 865 
వ అని యూరడం బలికి వెండియువృమభ మూర్తిం గాంచి యి ట్లనియె, 
శా వదుర్మార్టు డు నీదుపాదములు మూ డీరీతి బంధించె నో 

యేదు ర్మాస్టనికారణంబున నిటుల్‌ హేరాళమై నచ్చె కీ 

డాదు ర్మార్టునిం బట్టి చీల్చెదను రాజై యుండి నే నట్టివా 

ఖేదంబుల్‌. 'దెగనేయ కుండినను దుమ్కీ_ రిం బడం బోవనే 860 
వ అనిన ధర్మవృమభం బి ట్లనియె, 807 
సీ, కులమునకుం దగం బలికికి నోరాజ ! 

'యేనివలన మాకు నిట్లు వచ్చె 


ఈ శ్రీకృష్ణ భాగవత మూ 


"మే మెజుంగము డాని నీమయిం జేష్టల 
చేం బల్కు-బడులచేం జితృమందుం 
నెజబుటంగ వలయు గొందటు దుఃఖకారణ 
మాత్మయందురు కొంద ఆపుడు "చేయా 
క్‌ మే యందు రీంకను గొందజు స్వభావ 
మని యందు రందటి నన్ని గతులః 
శే. బలుకుచుందురు సరిదాకం బెలుప "లేము 
(ఫకృతమున మాకు గలిగిన బాధ యెల్ల 
నిశ్చయించికొనం జేల్లు సీక సీవ 
య నెడువాక్యము లాలించి మనుజవిభుండుం క౮8 
వు ఓయి ధర్శమూర్తీ ! సీవ్రు వృషరూవుండ వయినధర్ముండవు సీ వెల్ల 
ధర్మంబు "లెజుంగుదువు సీయిక్క-ట్టు "అెజింగీయు ధర జ్షుండవు గావున 
జెప్ప వై తివి సీకుం దపత్శేచదయానత్యంబులు నాలుగు పాదంబు 
లిందు మూడు నిఫు డధర్మాంశము లయిన నయ సంగ మదంబులవేత 
నాశితంబు లె సత్యం బొక్క-టిమా[త్రము మిగ్గిలియున్న దాపాదంబు 
లధర్మరూపవుండు నన్ఫతవర్థితుం డగునిక్కలిచే నళింపం జేయంబడు 
చున్నవి గోరూపధారిణి యగునీభూ దేవియు6 గృష్షుండు తన్ను విడిచి 
వోయినడానం గన్నీరు వికుచుచున్నయది యని వాని నూరార్చి 
యధర్మకారణం బగుకలిప్టకుముని సంహరింప. నెంచి నిశితం బసు 
నిద్త్రింశం బొండు (గ్రహించిన దన్ను? జంప వచ్చురాజుం గని భయ 
కంవి తొంగుం డ్రె వుకుషరూవుం డగుకలి పరీశ్చీత్సదంబుల వాలి నమ 
న్కంరించె నంత దీనవత్సలుం డగుపరీగ్ట తుండు వానిం జంపం దలంపక 
చిజునవ్వు నవ్చుచు వాని కి ట్లనియె, (9 
ఆశ పరీక్షిత్తు కలి ననుగ్తహించి స సనం బొనంగుట 1_- | 
తపవోజ, శరణు సొచ్చితి కానం జంప నే నిన్ను 
జూల్టుండ వైన నృశంన నాయేలు 


ప్రథధమన్మ-9ధము 87 


భకణీశలమునం పాదము వెట్టి కొండు 
"తాన్రనకుం ట్‌ శలదాంచుకొమ్ము 
నరచేవులం దీవు న తు నిన్ను 
నాటుకొని వశించు నలువ్రుమోజుచును 
చురిత మసత్యము దుష్టత్య మెల్ల 
దోవముల్‌ కాన నోదుర్చుద్ధి మజియు. ల0 
వు (ట్రహస్టీనర్హ ము దయాసత్యశే"ఛాదిసమ స్తధర్శ్మ ములకు నాజవాలనము 
మజీయు నీదేశమున మునీర్యదులు యజ్ఞ ద్ధ్‌ాపుం డగుకృష్ణు నుద్దే 
లించి వ! ముల్‌ 'సేయుచుందురు వారికి కోసుతసించి భగవంతుం ఢుడు 
వారి కంత రాళ్ళమై శాసకుండై వర్షించి పారికొరికలం దీర్పుచుండు 
నట్టి దోమున నీవు (వవేశింప ననక్హ్ముండ వనినం గలి గడగడ వడంకుచు 
శాజున కి ట్లనియెః లగ 
సీ. ఎందుండు మందొ నీ వందందు నుందు నో 
భూప 1! నాకం దానవుల. జూవు మను 
రా జనుం గలిఫురుపా 1! జంతువ్చలం జంవు 
చేట జూదం బౌడుచోట మద్య 
ఫానము గావించుస్థానమునందును 
నిరతంబు నుండుము నిర్భయమున 
మజీయు నన్ఫతము కామము (తోథమును వేర 
మును గలచోట్లును బొందు మివు 
తే. అనిన రాజాజ్ఞ తలదాల్చి జనవిభుండు 
నుడివినతలంబు లన్నియు6 గడిమి నొంది 
కలిమహోరాజు వ ర్హించుం గడిమ మెజుసీ 
జనులు త _త్వశ్చ చేశముల్‌ చనంగ రాదు, లి2ి 
ఆశ పరీక్షిత్తు వేటకుం బోవుట +--- 
వ ఇట్లు పరీశ్చీతుండు కలిని నిగ్రహించి ధర్మ బేవతకు. 'దపశ్శొచదయ 
లను తక్కినమూడుపదంబు లొనంగి భూబేవత కానంద మాపాదించి 


80 (శ్రీకృష్ణ భాగవతము 


ధర్మరాజూర్చిత రాజ్యసింహాసనం బధిస్టీంచి చక్ర)వ ర్తియె. సర్వజన 
నమ స్గతేంబుగా సార్వ భౌమలక్ర్మీసంపన్నుండై రాజ్యపాలనంబు గావిం 
చుచు నొక్కనాండు మృగయావిహారార్థమడవికిం జని నానావిధ 
మృగవిహంగమవధం బాచరించుచు. భగవంతుం డగుకుదు9ండు 
యజ్ఞ మృగము. వెన్నంటి పోవుచందంబునం దన చేత (వ్రేటువడినయొక్క- 
మహామృగంబువెంట నంటి యొంటి వోయి తుక్పిపాసార్హుం డయి 
పర్మిశాంతి. జెంది తనమనంబున, తిలి 
"శే, సుకముగా రాజకీయముల్‌ చూచుకొనుచు 
సతులు సుతులును "వేస్టింప సాఖ్యపడక 
వేట కే నేల వచ్చితి వెళి నగుచు 
నకట వ్యసనంబు లన్నియు నొకటి గాదె. ఏ 
ర స్తన్యసనములందుం 
(గూ ్రించిననొక్కంేని పండితుం చైనం 
దృఫ్తు. డయి చెడును వానికి 
వ్యా _వ్రీం బడు నెల్ల(శమలు పరముం దప్పుకా, విస్‌ 
వ అని మృగంబు నన్వేషించుచుం బెద్దదవ్యు ఫోయి పోయి యట నొక 
గో(పచారంబునం బయఃపానంబు సేయు లేంగలనోళ్ళనుండి రాలిన 
ఫేనం చాహారించుచు మౌోన్యనతుంజై యున్నశమికుం డనుముని 
వరుం గనియె నప్పు డతండు, క్‌76 
--+ పరీక్షిత్తు శమికునివై సర్పశవంబు వైచుట +__ 
న్నీ (పాణే్యద్రియమ్ములు స్వాంతమ్ము బుద్ధియు 
న్యాపొరములనుండి వదలం జేసి 
జూగదాదిక మవస్థాాతయమునకును 
నిరతంబు పరు. డయి నియతినోడ 
నా త్హానునంధాన మాచరించుచు (బహ్మా 
విషయికభావనావివశుం డగుచు 


ప్రా ప్రథమన్క్మ-0ధము గ్ర 


నెదిరి. ద న్నెజు(గక కదలక మెదలక 
స్థాణువుమూడ్కి- నెసంగుచుండె 
ఆ, జడలు బడుగుటొడలి గడ్రువడిం గప్పంగా 
నిటినో లు గట్టి 'యొండిపోయి 
నటిమోము గలిగి నట్టియమ్మునిం గాంచి 
ట్‌ టి శ 
పాండ వేయు డిట్లు పలుకం దొడలెం 878 
ఉ. వను జర్‌క్షి తుం డనుమహీపలి నిట్టులు వేట వచ్చితి౯ా 
మౌనివరేణ్య! దప్పి గొనినాండను నల్ల్గడ 'మెబ్టుచుంట నెం 
గ ట్‌ 
"దేని జలాశయం బిచట నేర్పడం దోయ దొకిన్ని నీళ్ళు నా 
(ప్రాణము లాణయపాంకు నిగం (టార్థన "'సేయుచునుంటి ని న్నిటుల్‌. 
ఛం అని (పార్థించియుం (బత్యు త్తరంబు గానక పిపాసార్టితుండు కావున 
నొం డెజుంగక ము న్నెప్పుడు నెట్టితప్పునుం జేసి యెజుంగని యమ్మ 
హళరాజు కర్శపరిపాకంబునం జేసి పరికింపం జూల కటం జచ్చి పడియున్న 
పాముం దనవింటికొప్పున నెత్తి వానియజుతం దగిలించి మరలి శరిఫురం 


బునకుం జనియె నంత నిట. 580 
ఆ + శృంగి పరీశ్షతునిం శపించుట $_ 


ఉ. +ఒండొకచోం దపించుచు మహాోద్ధతి నొప్పెడు నాశమికసూ 
నుం డది యంతయుం గృశునినోటన వించుం గలంగి శృంగి నా 
నుండిన పేరు సార్థముగ నుగ్రుంయ మై జల మాని తండ్రిపై 
నెండువు నేయు నీచు దెగు 'నేడవనాంటను దక్షకాహిచే౯, $8 
చ అని శవియించి శృంగి నరయం బగుకాల్నడం దండిపాలికిం 
జని శవ మంసమందు6 గలభాడ 'లెజుంగక నిశ్చలస్థితిం 
బొనరుటం జూచి సర్చశవముం 'బెడం బాపి పరిశ్షి దాగము౯్‌ 
మనమున నెంచుచు న్వనట మానజీ కుందుచు నున్నయంతటక.809 


వ, సమాధి విడం గన్నులు 'దెజచి నలుగడం బరికించుతండికి దండ 
పిణామంబు ఛేసి పరీశ్షీ తుండు వచ్చి సర్బళవంబు 'వేయటయుం దా 


+ ఎండువుజఎండిపోయిన శవములోనగునవి; + అగము=జఅపరాధమూ 


00 (శ్రీకృష్ణభాగవతము 


నతని శవించుటయు. దెలియ జెప్పిన థమికుండు కరం బలిగి కొడుకు 

దిక్కు. మొగంబై. 088 
క నీ! సీ దోసము చేసితి 

భూసురుండవు మటీ తపస్విముఖ్యుండ వీదినీ 

భాసురమలి ధర స బని 

చేసినయదియే (ప్రకోపశీలుండ వకటాం. క్రిత 
ఉ, కోపము సత్యముం 'జెజచుం గోపము తాపము గలం 'జేసెడుం 

గోపము వైరకారణము కోపము ధర్మమునుం దొలంచెడుం 

గోషము సర్వ కార్యములకుం (బతికోధకరంబు కోపనే 

పాపము కోవీ మైన జనవంచితుండై నరుం డందుః గష్టముల్‌*. 085 
ఆ, దయయు శ్షమయు లేనితపసితపంబును 

మతు. జెనవానివిత చయము 

ధర్మచాహ్యుం జై నధరణీకుళాజ్యంబు 

నోటికడవలోనినీటి. బోలు $80 
వ, అని మజీయును, శ్రి 
ఉ. రాజులు ధర్శమార్గ్షమున రాజ్య మొనర్పుటంశేసి "'తాపసుల్‌ 

కేజము నొందుచుం దపము తీర్చి పొనర్చుచు నుం (డభీతిమై 

రాజులు తత్త పోంశగు లరాజక మైనం 'జెడుక్‌ సమస్తముక 

రాజులు రక్షణీయు లపరాధము చేసిన మానికోటికి౯, 83 
ఆ, ప్రజకు "రాజు తండి (పజరాజుసకు బిడ్డ 

పోవ్యపోమకాదిముఖ్యధర్య సి 

ములను బిడ్డ తండ్రివలన నె గ్గయినను 

పైంచి యంట శాశ్ర్రసరణి గాదెః 8039 
సీ రాజు లేకున్న చోం (బజలు చోరప్రాయు 

లె యొండొరలధనం బిపహరింత్రు 
వారిని వీరును వీరిని వారునుం 
జంవుకొందురు వీడి సాధ్వసంబు 


పుథమస్కం౦ంధము 


శ్రీ నపహరింతు రాల బలాత్కార 

ముగం దోచుకొనిపోదు రగడు విడిచి 
నర్హాశ్రమాచార నైదికకర్య ముల్‌ 

ధర్నముల్‌ నశియించు ధరణియందు' 

"కే, గుక్కలును గోంతులుం బోలె నక్క టకట 
మానవులజాతి సంకీర్గమార్ష మొందు 
"రొజు లేకున్న రాష్ట్రము (పాణి హన 
మైన దేహమువనంటిదై జాను దజుగు, 

చ ధర పతి ధర ము న్నిలువు ధర్భమునం దగు నధ్యరంబు ల 
ధ్యరముల "దేవకోటికి ముదం బగు మోదితు లైన బేవతల్‌ 
పరం సువృష్టి ని చ్చెదరు వర్ష మునం (బభవించు నొషధు 
ల్క-రమగునోషధి[పతతులం ర్‌ వర్షిలుం నాతం డల్పుండే 

| ధర్మపరిపాలనము 'సేయుధరణిపతి 

దురిత మనునది యింతయు.: ప. బోదు 

పదుగురకు (శో(టైయుల శెనవచ్చు నృపతి 

యని మనువు వల్కె. నెటుగవే తనయ నీవు 

+శ్రుతిహితధర్య (వతుం డతు 

లితవి(కమకీక్షి సల్లలితమూర్ని పరీ 

కితుం డరని కం దగం దప 

మళలికినమన మతండు చితుక నలుగం దగునే. 


క 


అ 


వ, 


1! 


ల్రి0 


శ్రి] 


క్రి 


8$ి$ 


సకలధర్మపరాయణుం డగున ప్పాండ వేయుండుక్షుల్సి పాసాతురుం డయి 


నావతం 'జెజుంగక్‌ చేసినదానికి నీ వజానంబునంజేసీ పసివాండుం 
బో లేం గసిమనంగి కోపంబున శాపంబు వెట్టి పాపంబు మూటకట్టి 


కొంటి విది నాకె కా దఖలలోకంబుల క(్రియంయి. 
శే, వయసు మిజినవాండేని (పాజ్ఞండేని 
కొడుకు గుణవంతుండె క ర గొ నెడునటు 
ఓ అనీ ళం 


+ చితుకుణనలుగ్యు ఇెడిపోవు; 


8 


$లి శ్రీళ్ళృళ్ల భాగవతము 


తలంచి బోధించుచుండును వండి యెపుడు 
గొన నే నివ్హు చెప్పెడుదాని వినుము, 8005 
. మరలింపం గలిగి కేనియు 
మరలింపుము శాప మనుండు మది బెదరుదు- నే 
మరలింవ నోప నాపలు 
కరయంగ మృపాత్య ముంద దనె శృంగి వడికి, త్ర( 
వ, అనిన శమికుండు మిగుల వగలం బొగులుచు! జేయునది యెద్దియును 
లేక శృంగిశాపంబున నగుతక్షకదంశమునకు మణిమం(త్రతం తాదు 
లమరించుకొ ముని తన్మవియశిష్యుం డగు గౌరముఖునివలనం బరీశ్లీ 
తునకుం జెప్పిపుచ్చె నట నంత నౌ ల్తేయుండును, 297 


లగి 


అలీ రాజు విప్రశాపము విని పశ్చాత్తాపరప్పుం డగుట +_ 
క తన్నెణుంగ శెదిరి నిలుంగక 
యున్నట్టుల యుండి తపము నొనరుచుమునులం 
గన్నుం గానక వదరుచు 
బన్నంబులు గూర్చుజనులు బడలంబడ శే. 898 
సీ. +కడుఫులోపలిచల్ల గదలకుండంగ నింట 
ని ట్లుండ కడవి శే లేగినాండ 
"నేగి యంతన పోవ కిట్టట్టు మెట్టుచు 
"మెకములగమి నేల మెసవినాండ 
మెసవి యంతన పోక వెసంబాజుపందికోం 
గజకరినై యేల పజుచినాండ 
బజిచి యంతనపోక పాపరీనుంగు నెత్తి 
తపసికుత్తుక నేల తాపీనాండం 
"తే. హెపితిని గాన దయ లేక తాపసుండు 
పామువేః జావు మని తిక్టై బాము వెళ్లై 


+ మెసవినాంయజచంపీనాండ; అనిలక్షణ చేనీయస్థము సీద్ధమగుచున్నృది 


త్రళథమస్క్యంధము ర్స 


నకట చెడుపోకలం బోయి యాగడముగం 
(గొవ్వ్‌ యుండినవారికి గొడవ లకుబెం శిర0 


వ, అని వివారించుచు మునిశాష్యపకారంబున న ప్తమదిసంబునం దశ్షకునిచేం 
దనకుం జావు నిశ్చయించుకొని విషయాసక్తుం డగుతన కావిపానలంబు 
విర క్సికిం గారణ మగుచున్నందుల కెంతయు సంతసించుచు 'రాజ్యంబు 
విడిచి ముకుందపాదభజనంబు ముక్తిడాయకం బని తలంచి (తీలోక 
“పావన మగుగంగాతీరంబునకుం బోయి యట నసళన్యనతంపు పూని 
'చేహాద్యభిమానంబు 'జెగ తెంపులు గావించుకొని హూనియై ముకుంద 
పాదారవిందధ్యానంబు గావించుచుండె నాసమయంబునం దీర్థయా 
(శాచణశీలువై పోవువా రగుచు న్యతియు. వసిష్టుండును చ్యవనుం 
డును శరద్వంతుండు. సరిష్టనేమియు భృగువు నంగిరసుండును బరాశ 
రండును పశ్యామి త్రందును బరశురాముండును నుతథ్యుండును 
నింద్రప్రమదుండును నిధ్య సనాహుండును 'మేధాతిధియు చేవలుండును 
నారి పేణుండును భార ద్వాజుండును గౌతముండును చిప్పలాదుండును 
మై శే్రయండును నౌర్వండును గవషుండును నగస్తుండును వ్యాసుం 
డును నారదుండును లోనగువోరు మహాష్టలు రాజర్షి యగుపరీశ్చిత్తు 
నీశ్చించి పో వచ్చి రప్పు డమ్ముహారాజు వారల నందజ నాహ్య్వానించి 
యెదుశేగి తోడుకొని వచ్చి పోడళోపవారాపచితులం బూజించి 
“సీవించుచుం: దన కాళ్ళంగిశాపంబు ముక్తి కికారణంబు కా నుంట 
కానందించుచు మిరు నా కట్టిజ్ఞానోవచేశయి గావించి నన్నుం గడ 
"కేర్చుం డని చేతులు నట్టునోని "'ఫ్రార్థింయచు నుదబ్బుఖుండై (ప్రాచీ 
సాగ్ఫంబు లగుదర్భల వై పెం గూరుచుండె నయ్యెడ నమాగతు లగునా 
మును లెల్లపు నోయిరాజేందా! సీవ్రు పరమభక్తుండవు నీ వుత్తమ 
లోకము నొందువజకు మే మిట నుండి సీమహోావైభవం బారయు 
చుందు మని పలుకుచున్న సమయంబున, 400 


రిక (శ్రీకృష్ణ భాగవత మూ 


ఆశ శుకమహర్షి పరీక్షి శునికడకు వచ్చుట 4--- 
స్కీ పదియార్‌ శరత్తుల్యపాయంబు గలవాండు 
గోచి నెట్టక యుండుగొనబుకొండు 
పదియాజు వన్నె మే ల్పసిడి దేహము వొండు 
కజినెజులకా నేను. గప్పువాండు 
వీడక (బ్రవ్మాంబును ఏ వీశ్రించు నెజీవాండు 
"వెడంగు నాం దోఇెడువింతవాడు 
సర్వభూతములందు సమవరి యగువొండు 
కర్మ "మేదియు లేనికడిమివాండు 
శ్రే ఆలపాల్పిండునంతసే పాంగువాండు 
శేలిసేయుచు బాలకుల్‌ (శేవలం జను 
"బేరం దిరుగాడువాండు నెంబేని చనుచు 
'వెకలి నా వచ్చె నచటికి శుకనుహార్షి, శ్రీ01 
అట్లు వచ్చినవ్యాసవ్యుతుం డగుశుకయోగిం గాంచి యొల్లమునుల 
తోడం బరీక్షి తుం జెదురునోయి సాస్టాంగనమస్కా-రంబు గావించి 
తొడితెచ్చి చ్నితాసనంబునం గూరుచుండం బెట్టి యర్ధ్యపాడ్యాది 
విధులం జేసి చేసినపూజలం బర్మిగహించి చుక్కలకో నిండియున్న 
నింగి 'వెలుంగుచందుండు. నా బిశాంతుండై (పకాశించు బహ శి 
రాతుం గని విష్ణురాతుండు తేచి. చేతులు జోడించుకొని మృదు 
మధురంబు గా ని ట్లనియె, శ్వీ0౨ 
ఉడ్‌, నారుచువోనుభావులరు మిాదగుదర్శనభాగ్య మబ్బుట౯ 
భూరితరాధు లన్నియును బోకడం బెట్టగ నయ్యె నోమహో 
పూరుషవర్య నాదునఘముల్‌ కడలేతెం గృ శార్థజన్ముండకా 
భారతనంశ మిప్పటికి పావన మయ్యె మునీరదచంద్రమా, 108 
క మా తాతలపె. గలిగిన 
వ్రీతి౯ా గృన్లుండు నన్ను వీశ్షీంచెడు వా 


బ్రన్మారాతుండుజకుకమాహార్ష్యి విమ్ణురాతుండుజపరీక్షస్మహారాజు; 


వ్రధమన్మ౦ధము ర్‌ 


డె 'తాపసో తమా యిటు 

నాతావున కనివె నిన్ను నాగొద దీర్చ, శ 
క లేకున్న భనద్దర్శన 

మోకష్టున కగుట కల్ల బుపీకులకిఆకా 

లోకమున "దేవు. డనంగా 

సీకంచె నొకండు లేడు నిక్కము తెలియక, శ్నీగ్రఫ్‌ 
ఉ. కాయము వాయ నుంటి మునికొశిక నే నిక నేకునాళ్ళలో 

సీయెడ నేమి చేసిన మునీడ్వినుతంబును దివ్యమంగళం 

చై యలరార వైస్టవమసహాపద మందెదనో వచించి నా 

కాయతిలోకగమ్యు మగునర్థము నాసతియిచ్చి (గ్రోవవే, 400 
ఆ, ముకి తెజివ్టు నాకు మునినాధ యొజింగించి 

భక్తుం డైననాదు బన్నములను 

భాష్ర మనుచు నిన్ను6 (బౌక్థించుచుంటి నా 


శుకమహర్షి కరుణం జూచె నతని, శ07 
వ, అనిన శౌనకాదు లవ్వలివృ త్తాంతంబు "సెప్పు మని సూతు నడుగుట 
యును, 403 


హంనగతి, సూర్యనారాయణ క్షోణిభృద్వంశజుం 
జార్యనంస్తుత్యుండై యత్యపూర్వంబు లె 
శ్వర్యదంబుల్‌ కై సర్వదా నల్పుచు౯ా 
శార్యసంపద్దతి౯ా తన్మాస్థలిం బొల్బెడుక్‌ త్తం 
॥ గ ద్య ము 
ఇది (శ్రీమహామహో పాధ్యాయ, కళాప్రపూర్ష్మ, కవిరాజ, 
కవిసార్వభౌమ, (ప్రభ త్వాస్థానకవిి (భ్రీపాద కృష్ణమూర్తి ఇస్త్రీ 
ప్రణీశంబయిన (శ్రీకృష్ణ భాగవతేంబునందుః 
(బ్రథమ న్క-ంధము, 
ఠీ శ్రీ 


శ్రీరస్తు 
(్రీకృష్ణభాగవతము 
ఆా0సా 
ద్వితీయస్క౦ధము 


0: -- 


క (శ్రీమ తంగెడునామ 
అవీ 
(గామంబున సిరులెనంగం గాంతామణితోం 
(గ్రేముడిం గావ్రరముండెడు 


(గ్రీమంతుండు సాగివంశ శేఖరుం దెసంగుకా, 1 
వ, అక్కథకుండు శనకాదిమహామునుల కిట్లనియె న ట్లడిగిన పరీక్షిన్న 
కేంద్ర)నకు శుకయోగీందుం డి ట్లనియె, లి 


+ వడు రీక్రిత్తునవ ముక్తిమార్ధం 'బెజీంగించుట 4 -- 
శే ఈవు సన్న డీగినపశ్న మెల్టలోక 
హితకరమ్మును (గ్రే్టము సతతతాత్యి 
శాతి వేద్యము వాద్య మనంతధర గ 
సంభృతం బని చెప్పుదు జనవరేణ్య, క్రి 
(ఈ, ఐహికఫలకాములై యాళ్ళతశ్యము 
"తెలియనిగేస్తులు 'ెలిసికొనంగం 
దగినయంశము లెన్నొ తనరారుచుండును 
మానవు లాళ్ళ్మవిజ్ఞాన ళూన్యు 
లగుచు 'వానినెజుంగ నాశింపక సపళ్ళ 
శేలు వ్యర్థముగం బోనాలకింతు 
పగలు దారాదుల పరిపోషణార్థము 
రతి నిడ్రారతుల్‌ రాజ్యమేల 
శే వేరకో గాక గృహు .లైనవారి కట్టి 
బుద్ధి వుట్ట డాళత్ళజ్ఞానమునకు 'మొనయ 


1] ద్వితీయస్క౦ధము రి 


దనిశముక్‌ దారవతాదులందు చేహ 

మందు నానక్తులె యుందు రవనినాథ. శీ 
మ. తనచుట్టంబులు లోనివారు తనువుల్‌ (ద్రవ్యంబులుం బాసి పోం 

గనులారం గనుచుండియున్‌ 'వెడంగులై కాంతాకుమవూరాదికం 

బును నిత్యం బని నమ్మి నెమ్మునమునం బోకంత విజ్ఞానముక్‌ 

గొనబో సట్టిర యై చకించెదరు తార్కో- నెలబంధయిలు౯, 5 
మః, తగులం బంది సమ స్తభూతముల కంత ర్యామియై యుండునా 

భగనంతుండు జగన్ని యామకుండు సర్వంబుం దదాభేయమై 

తగు నాతండు సమాశ్రయించినజనుం దా నెంచి తత్సాపముల్‌ 
-. చెగిపోం చేయు నటంచుం గొల్వం దగు నాదివ్యపభావాథ్యుని౯, 6 
ఉత్సాహ. పరమపదము గోరునట్టిభక్తు లమ్మహాత్ము ని 

నిరతము౯ సృృరించుకొంచు నిర్ణులంబు లైనత 

చ్చరితలక మనంబు నిల్చి సాంఖ్యముఖ్యధర్శ ల్‌ 

త్పరతం 'జేయుచుక్‌ భజింప వలయు మర్యు డెప్పుడుక్‌, 7 
ఆ. మరణకాలమందు మజియు నారాయణ 

స్మరణ మాచరించుజనునిజన్మ 

మరయ సార్థకంబ యని సనకాదినం 

యములు సలుకుచుందు రవనినాథ. తి 
ఆ, కామ్యకర్శములకుం గాక విజ్ఞాను తొ - 

వారు (శ్రితదురితము వాయః "జేయు 

హరి సమా(శయించి యాతనిగుణముల 

ననువదించుచుందు రంత రాళ్ళ, ర 
మః భగవన్నా మనుతి పథాన మగుచుక భాసిల్లుచుకా భక్షపా 

పగతుల్‌ వాపంగ నైనథాగవత మళ భాస్వన్థహేగంథ మొం 

డగు దానికా వచియించి నాజనకుం ఉావ్యాన్షి నాకు న్నృయం 

బగు బొమ్మం చుపచేశముక్‌ సలిపెం (బేమాయ తచి తంబునక్‌.10 


08 శ్రీకృష్ణ భాగవతము 


ఆ, నేను (బహ సమందు లీనచిత్తుండ నైన 
భాగవతము వానిపరమలీల 
లనువదించునట్టి దగుట నాక। ర్షింహం 
బడితిం ద(్పభావపటిమనలన, క్షే 
వా అయాఖ్యానము సీకుం జెప్పెదను భ కాగ్రోసరుం డైననీ 
వాయాసంశయముల్‌ సమ స్త్వమును బో నాలింప్రు మూలో నుపా 
'బేయం బయ్యది యొక్కండే వినిన నీదిష్టంబు వర్ణింప్ననె 
సీయం దీశ్వరసత్కటాక్ష మది సంధింపంగనా పార్థివా, [ల్లి 
+ ఖబ్యాంగునిము క్షి ప్రకారము 4__ 
సీ భాగవతము నేను బలిశెద శ్రద్ధధా 
నుండ వయి వినిన విమ్ణునికటాక్ష 
మునకు చ్యాతమ వయి పొనరుదు తల్సేవ 
సలివీనకతన మోక్షము లభించు 
ఫల మ'వేశ్షింపక సలివికర్శయో 
గమునందు హరికీ ర్త నమువరంబు 
స్వల్బకాలమున నా కదియెట్టు లనకు మ 
చంచలమతి వైన శ్షణమె చాలు 
శ్రే మున్ను ఖట్యాంగుం డనునొక్క-ఫురుషవరుండు 
ద్వీపములు "నేడు పాలించి బేవకోటి 
కసురతలినుండి కలిగడునలజడులను 
జాఫ్ర్రచును వారికపణకుం బ్యాత మయ్యె. [శి 


వ అతం డొక్క-_నాండు చేవలోకంబ్లునకుం బోయి 'బేవారులం దోలుచు6 
దన కొకముహూర్త కాలంబున మరణము సంభవించు నని తెలిసికొని 
"జీవయానంబునం దనఫురంబునకు వచ్చి తనసర్వస్వమ్మును విడిచి 
నిర్భరవై రాగ్యంబున భగవంతునియందు లగ్నం బైనచిత్తంబుం గలిగి 


ద్వితీయస్క్య- ౦ధము రి 


నామస్మరణంబు చేయుచు ెండుగడియలకాలంపున వారిని భజించి 
మోక్షంబు నొంబె నశర్ణింపుము, క్షే 
ఉ. వడుదినంబు లీవు మృతియించుట శంతర ముండె నేఃటికిన్‌ 
'జేడ సమన ముళ్‌ విడిచి నీవు చలాచల మెనచిత ముక 
అలీ ము జానీ 
గూడంగం జేసికొంచు హారం గొల్వుము దాన లభించు మోశ్ర మే 
వాండును బొంద లేని హరిభావము నొందుదు వంతలోవునక, 15 


వ. మజియు నాకర్ణ్మింప్రము. పరంబు గోరుఫురుషుండు సరర్టిసంగపరి 
త్యాగంబు గావించి దారపు(తాదులందును జీహూచేహాదులందుం 
గలవమవముకారంబు పొజిం (దోలి వై రాగ్యవంతుం డై జి తేరదియుంటై 

ల్ని మా టై. 

సన్యసించి విజనస్థలంబున దర్భాసనాసీనుం డై 4 యకారోకారమకార 
థు రు 

సంయోగంబున నైనయేకాక్షరంబు మనంబున నభ్యసించుచు “బేచక 

పూరకకుంభకము లను (పాణాయామంబున నుచ్భ్యాననిశ్వాసరూపం 

బయిన వొయువుశో మనం బరికట్టి హరిధ్యానంబు గావింప నలయు 

నని మజియు 16 


సీ, రథము శరీరము రథికుండు జీవాత్మ 
సారథి బుద్ధియై సౌకుమిోటు 
మనసు కక్కులక ల్లి మన నయి బలిసివ 
యిర్మదియాశ్వంబుల నిజియః బట్టి 
విషయనీథులవెంట నెడలంగ నీయక 
నియమమార్షమునందు నిలుప వలయు 
వెనుకటి బాముల విడక చేసినపుణ్య 
పాపాదికర్శు సంబంధమునను 


ళ్‌ 


శే. సంభమించెడుమది సదసద్వి వేళ 
మున నివుణ మైనబుద్ధిగోం బొనరం జేసీ 


+ ఆకారోకారమకారసంయోశాశ్సరముద్నుం కారము” 


100 (శ్రీకృన్ణ భాగవతము 


బావ్యావిషయము లన్నియు. బౌజుం ద్రోలి 
వాసు బేవుని ఛ్యానించి వడయు ముక్తి, 


కే ఛారణా యోగమున విన్ణుం దల నలయు 
ధారణ రజస్తమాదులం కేరరాగ 
మును నశింపంగం జేయు నందునను భక్తి 
యోగ మది (ప్రాప్త మగు నన యోగి సరసి, 


న పరీక్షిన్న శేందుం డి ట్లనియెం 


క, ధారణ యనణా సెట్టిది 
ఛారణ యేగతిని నిల్చు ధారణ యెస్లై 
పూపషునిమనో మలినము 
దీరిచి వెచెడినిం జెప్పుచే మునినాధా.. 


వ అనిన శుకుం డీ ట్లనియె. 


పురుషం డాననయోగమున చేర్చు గలం డయి 
శేఛకాదుల గాలి (బదుల సీక 
సంగములను వీడి పొంగెడుపదునొండు 
నిర్యదియంబుల కై నయే పడంచి 
భగవద్విరాడూప పతితబుద్ధిం జేసి 
నెమ్మదిచలనంబు నిలుప వలయు 
నటు చేసి జగ మెల్ల నావిర్యాతూపము 
గాం గనుకే భక్తి రతాగఫలము 
తే. భూళములును నహంకారమును మః: త్తు 
ననెడునే డావరణముల నావిరాట్టు 
విశ్వరూపము ధ్యానించువిధ మెజటుయటీ 
--కారణాయోగప్థల మని_శల(వ వలయు 


రైతా 


క్ష 


18 
శ్రి 


లి 
లే 


ద్వితీయస్మ ౦ధము 101 


కుకుండు విరాట్స సరూపముం దెలుఫ్రట 4 
వ, మజీయు నవ్వి రాట్టునకుం జాదమూలంబు పాతాళంబు పార్షి'ప్రపదం 
స్పై 


బులు రసాతలంబు గుల్ఫంబులు మహోాతలంబు జంఘలు తలాతలంబు 
డానువులు సుతలం బూకద్వయంబు వితలాతలంబులు జఘనంజు 
మహాతలంబు నాఖి నభ స్స్స్లం బురస్సు (గ సోదులనో డినక్ష(తలోక' 0బు 
కంఠంబు మహర్లోకంబు ముఖంబు జడలోకంబు లలాటంబు తనో 
లోకంబు శిరస్సు సత్యలోకంబు బాహువు లిందా)ది దేవతలు కర్ణం 
బులు దిక్కులు శ్రవణేంద్రియము శబ్దంబు నాసావుటంబులు నాస 
త్యులు (ఘాణేంద్రియము గంధము వదనం బగ్ని నయనంబులు 
ద్యులోక ౦బు చక్ష్యరింద్రియములు సూర్యుండు కనుజెప్పలు రా(తిం 
దివంబులు భూ)విశ్షేపము (బవ్మాపదము.. తొలువులు రసాభిమాని 
యగుపరుణుండు రసంబు జి హ్వేంద్రియంబు సంభాషణంబులుు వేదం 
బులు దంస్థ్రలు యముండు దంఠతంబులు దారఫతాది 'స్నేహశళలు 
మందహాసము లోకముల మోహింపం జేయుమాయ కటాక్షవీక్ష 
ణంబే సమస్త (ప్రపంచనృష్టీ పెదవులు (బ్రీడాలోభంబులు స్యనయుగ్భం 
బు ధర్మంబు "నె న్నధర్భమార్గంబు గుహ్యంబు (ప్రజాపతి మ్యుష్మ్య-౦ 
బులు మి(తావరుణులు జళరము సము[దము శల్యసమూహములు 
గిరులు నాడీసమూహములు నదులు రోమములు నృక్షములు నిశ్యా 
సము వాయువు గమనముకాలము సంచారంబు (పాణికర్శజూలంబు 
శేళంబులు మేఘుంబులు వస్ర్రంబులు సంధ్యలు మనస్సు చందుండు 
ప్యాదయం బవ్యక్ష ౦ బహంకారంబు ర్ముదుండు విస్టాసవ్యననాయ 
శకులు మహత త్తత్వంబు నఖంబులు గజాశ్యోస్ట్రాదులు  (శ్రోణికలంబు 
పతుమృగాదులు శిల్నినైపుణ్యము న నానావిధపక్షి జాలము బుద్ధి మం 
(త్రము వాసస్థలము మౌనవులు స్వరములు గంధర్యాది దేవతేలు 
స్మృతి ప్రన్లోదేము 'వేద్యము వైళ్యదానవాసీఠకంబు మటీయు నమ్మ 
పహోమహూునకు (బాహూ, స్టైణులు ముఖంబు లనియు శ్తతియులు భుజంబు 


[02 (శ్రీకృష్ణ భాగవతము 


అనియు వైశ్యు లూకవు లనియు శూద్రులు పాదము లనియు. వసు 
ర దాది బేనతాభిధానములు నామము లనియు (ద్రవ్యములు హాప్‌ 
ర్యాగము లనియు య ప్రయోగము లాతనిక్రియ లనియు మహా 
తులు వచింతురు, అట్టిసస్వమయుం డగుసశ్వేశ్వరుని విగహంబు 
ముముశ్షువులు మంత్ర)మనసృంథానంబు 'సేయుచుందు రని. _ 28 
సీ. కలలోన జీవాళ్ళ్మ కలిగినపుణ్యపా 
పములమూలమున సీశ్వరుని వలన 
ధరణీపతిత్వము తలకొట్లు లోనగు 
సుఖదుఃఖము లొనంగుచున్‌ జలించు 
న ట్లశ్వరుండు 'చేతనాభేతనాకృతు 
లంది యన్నిట నుండునట్టిం డగుచు 
తద్దోషములను బొందక యవిళృతి మహో 
స్త నందస్వరూఫుంటై పొందుపడును 
శే. అట్టుభగవంతు సేవింప నగు నతండు 
కానివస్తు వొళండును గలుంగం బోద 
యని తెలిసి జ్ఞాని ముక్తు డౌ నట్లు కాని 
నాండు సంసారమున బడి నవయు చుండు, ల్రిశ్మీ 
వు అని వెప్పీ శుకుండు వెండియును, ల్‌ 
మ మును నేం జెప్పినధారణాబలమున౯ి బోలించి పద్మోద్భవుం 
డనుతర్జంబున నష్టసృష్టీవిమయం బొజ్త్హానముక5్‌ నెండీయు౯ 
గొని కల్పాంతము ము న్నెసంగెడుగలి౯ గోర్కిం బిసాళించుచుక్‌ 
బొనరింపం గలం డయ్యె సర్గము యథాఫూర్వంబుగా వింటివే, 26 
శా, చేదోక్తంబులు కర్శమార్షములు గావిం గ నౌ నంచు మూ 
థాదాయంబుగం గొంద టిజ్జు లయి కరారంభముం జ్తే్పి స్వ 
శ్లాదుల్‌ పొంది ఫలాంతమందు మజీయు!ా (టారభ్ధ ర్భంబునన్‌ 
ఖేదం 'బేర్చడ జన్థ మె త్తెదరు 'వెండిం జావ నై ఫుట్ట నై ల్ది/ 


ద్వితీయస్క-౦ధము 108 


== యోగులు కావింపందగు కార్యములు ఫీలా 
సీ, మాతావీతలకంచె మజీ చేయిమడుంగు ల 

త్యధికముై (శ్రుళు లలరు చుండు 
నవీ సుమౌార్షము చెప్పునవి యగు గాని దు 

ర్మార్టము బోధించుమూడ్కి- కగునె 
యందు వే నసయ్యవి యశ్లై చెప్పవు గుణ 

(త్రయకర్య ్ఞములం 'జెప్పుం దవిలి యందు 
సత్వముల్‌ కానిరజన మోగుణకర ై 

అలీ 
ములు పొనర్చెడువారిం 'జెలివి నాండు 


కే, మూథు లయి స్వర్ణ ఫలముల బొంద నెంచి 

నత్వములపొంతం బోవక నలిపి కర్మ 

ములు జనుల్‌ మోక్షలక్ష్మినిం బొంద లేక 

చచ్చి ఫుట్టుచు నుందు రజ్మస మిందు విరి 
ఉ, సత్వగుణప్రధాను లగుసంయమిచంద్రము లుత్త మోత్త ముల్‌ 

'తాత్విక్కలె రజస్తమములం బడ బోవక మోశ్రహేతు వా 

సాత్వికళర్భ ముల్‌ దవిలి నల్పుచు నల్పసుఖానుభూతి కి 

ప్టశ్వము చూపుచుక్‌ (బదుక స్వాంతము సేయరు కొంత యేనియుక్‌. 
శే, ఫల మచేశ్చింప కున్న చోం గలిగినట్టి 

తనువు నేరీతి. బోమీంచుకొనంగ వలయు 

(బ్రదుకు ేరీతి యని పల్క_ వత్తు వేని 

విను మవహితుండ వై దానివీధ మెల్ల. ళి0 


నీ, కొఇడలలో గుహల్‌ కో టుండ నివసింప 
మి ధైల మేడలసుద్ది యేల! 
పచి*?కపట వేం బరంగు నేలలు గల్ల 
మృదులతల్పములకు 'వెధక "నేల! 


10% (శ్రీకృష్ణ భాగవతము 


చెసలు నారలు తోళ్ళు కొసరకుండం గట్టు 
కొన దుకూలములకు. గోర్కు. లేల! 
భగవంతుం డిచ్చినవగుక రాంజలు లుండం 
బైడికంచములకుం జా ట్లవేల! 
కే ఆశు లలములు తిండికి నడవు లిడనె 
నీళ్ళ నిడి దవ్చీ దీర్చంగ నేళ్లు లేనె 
నారు పోసిన చేవ్రండు నీను పోయం 
జే మదాంధుల ేవింప నేల మునికి. ల 
మ, ఖలులం గొల్వణ సర్వరశ్షకునిం గాంక్షం గొల్బినం గర్మబం 
ధలతల్‌ (తెస్సి సుఖన్వరూవుం డగ్యశ్రీనారాయయిం జేరి యె 
వ్వలనకా చాయనిసౌఖ్యసంపదలనో వర్తించు చబానంద తుం 
దిలచిత్తుం డయి యోగి యోగపరతకా దీవించు నెల్లప్పుడుక్‌, శీలి 
పీ భగవంతునిం గాక పరునిం జంలించెడు 
వాండు పశున్రవంటివాండు సతము 
వైతరణీనది వంటినంనృతిం బడి 
యాధ్యాల్మికము లగునఖల బాధ 
లనుభవించెడు క్జుని యగువాండు తనహృద 
యాకాశమున జగడాకృతి యగు 
ఛగపంతుం డగుహరి భజియించి నుతియించు 
వాపదల్‌ వొందం బోం డాఫ్రకుషుండు 
శే శంఖచక్రగదాపద్ధ్మ వాపములను 
దాల్చు శాంతరనము ముఖతామరనము 
నందు. దాండవించుదునుంపు. నతనికనులు 
జలజములం బోలి యుండు విశాలము లయి, 1! 
పంచ, కదంబప్పుప్పు శేసర్మప కాశమాననన్ర్రము౯ా 
ముదంబుమై ధరించున్వక్ష భూపనణాంచితంబు లై 


14] ద్వితీయస్క-0ధము కథ 


గజాదులం ధరించి దోర్యుగద్వయం 'చెసంగు శీ 
ర చేశమందు స్వర్షరత్న సత్కిరీట 'మొప్పెడు౯- ల 
తకు, అశనిక ర్షముల స్వ గ్లైంచితకుండ 
లాన్నితము లతనియంఘ)లు మాని 
త తమన్యుహృల్సేద్ద గ్మసదలంకృతములు 
శంఖ మాతనికంఠనఖ ముయియుండు 
నతనివక్షము కౌస్తుభానూనభూప. 
అాతీభూపీత మతం డఖలప్రపంచ 
వొతులితశ క్తిమై నరసి రక్షించు 
నతని దర్శించిన నగు ము క్త యితికి, క్‌ 
చే. అతని నిర్భయ చేశయునందు సుఖము 
గా నిలిచి యింద్రియంబులు గట్టి ప్రాణ 
వాయుబంధన మొనరించి యచలచిత్తుం 
డగుచు ధ్యానించి మోశ్షమునందు మోగి, 1 
చ ఘనుం డగుయోగివరుుం డొగిం గల్గిన రాగముఖాతిదోసముల్‌ 
మనమున నుండి (శ్రోలి యనుమానము లేనిమనీపు నీకగరుకా 
గొనకొని సంస్మృరించుచును - గొంతటిలోపల ణాల్గిలించుచుక్‌ 
ముని యయి యుండి తద్భజనముం బొనరించిన/ముక్తుం డయ్యాడి౯. 
వ యోగి యగువాండు చేహావససాననమయంబున నఖల 'మాశ్వరమయం 
బని యెజీంగి యెల్ల నొననలం బరిత్యజించి భగదుపాసనాపథండై 
యుండ వలయు మజియు, | శిగి 
ధీ యోశానుసంధానకమము ఫీ 
సీ, తనపాదమూలమునను గుదస్థానమూ 
అధరం చక్రము సదిమి పట్టి 
(ప్రాణవాయువు నాభి నగుమణిపూరక 
చ(క్రమునుం బొంద నలిపి యచటి 


10% (శ్రీళృన్ణ భాగవతము 


త్తే 


నుండీ హృదయమందు నుండుననాహూత 
చశ్రముం జేర్చి యాచక్కి- నుండి 
చాని నుజబానముళలో నంట సలిపి వి 
శుద్ధచక్రమునను జొరగం చేసి 
దాని నటమండీి మెల్ల గా6 చాలునూల 
మున నిలువం జేసి యటనుండి (భాయగమ్ము 
నడుమ నుండునాజ్ఞాచ(క నాళమందుః 
గొలిపి కనులు ముక్కులు మూసికొనగ వలయు, 9 


శా, విజానంయున (బ్రహ్మ శేజమును లో వీశ్షించు చుండంగ న 


య్యాజ్ఞాచ్యక 'మునుండి వొయువు ముహూ న్తాఖ్యాక కాలంబునక్‌ 
(బజ్ఞాన్వోపం 'జేకుకో నగుచు మూర్థం బంత భేదించి నూ 
లాజ్ఞానావృత దేహము న్విడుచు దిన్యజ్యోతిరూపంబునక్‌. త్తం 
మజీయు నాకర్షింపు మాపాణవాయువుల (పయాణంబునకు. "రెండు 
గతులు కల వం దొకటి ధూ(మాదిగతి యనియు రెండవది యర్చి 
'రాదిగతి యనియు నిందు ముముక్ష్యృవుల శర్చిరాదిగతి ముఖ్యంబు, 
అ(బహ్ముళ్ము లగువారు జీవులు స్వతంతు లనుబుద్ధితో (బ్రహస్టీదుల 
'సేవించువారై ధూమాతిగతి నవలంబించి యణిమాదు లగు నైశ, 
ర్యంబులకో. దులదూం/పచుందురు. సిద్ధుల కాస్థానం బగుచతుర్ముఖ 
లోకంబున కరుగం దలంచినవారు మరణించునప్పుడు మనస్సు నింది 
యంబులం గూడుకొని పోయెద రట్టియోగులు జనలో కాదులందు 
వాయుతుల్య వేగముం గలిగి (ప్రవర్షింతుకు. యమనియమాదులను 
నమాధి నొందువారికి (బ్రహ్ముండాంతర్షతంబు లగులోకంబుల యధేష్ట 
విహారం బగు దీనంజేసి కర్శికంయె యోగి యధికుం డనియు వాని 
కంచు భగవదుపాసకుం. డధికుం డనియు వాండు న. 
శాండకోశమున కుపరిభాగంబునందును జరింపం గలండు గావున 
నర్చిరాదియోగ ముత్తమం బాముముశ్షువు దాని నవలంబించి 
గమించు (శ్రమంబునుం జెప్పెద నాకర్ణింప్రుము, య! 


సీ 


శే, 


ఆ, 


ద్వితియనస్క౦ంధము 107 


ఆఫీ అర్చిరాదిగతి క్రమము శీ 

హృదయకమలమందు నెసంగెడుపరమాలత్ళు 

సదన్ముగవామునకు నదన మగుచు 
సలముముశ్షువుచేత వెలయింపం బడు (బహ శై 

మును జేకుటకు మార్షభూత మగుచు 
సడచుసుషుమ్నూఖ్యనాడి ముఖద్వార 

ముననుండి వెడలి నెత్తి నగువుళై 
నవల నౌనాకాశమం దయి పోయి య 

ర్చిశ్శబ్దవాచ్యునిం 'జేకు సగ్ని 
అచ్చటం బుణ్యపాహ ర్మాళినాళ 
నమ్ము పొనరించుకొనున ట్లానర్బుకొనుట 
కలుగ నేరదు ధూమాదిగతినిం బొందు 
వారల కటంచు. 'దెలియంగ వలయు ననఘ,. శ్త్సి 
ఆతం డగ్నినుండి యలశింతుమారచ 
(క్రమునం జేరు నద్ది (గ్రహభములక్రు 
నాశ్రయంబు విష్ణునాస్థానభూత మ 
జూదివందనీయ మమల చరిత, డఫ 
ముముక్ష్ర _వాళింశుమారము. నత్మికమించి ఫుణ్యపాపవిహీనంటె 
సూక్ష రం బయినలింగ బేహమున నసహాయుండై. నంచరించుచు. 
గల్పాంతంబువజుకు నాయున్టాయం:ు గలిగి యవ్వల "దేవతావిహార 
రమణీయం బగుజనలోకమును బొంది పిమ్మట సవాంతర్మపళయంబున 
ననంతవిషాగ్నులంజేసి దహ్యూమానం బగు నని యెటింగి యటనుండి 
'యోగీరదుల ేవయానంబులం దేజరిల్లుచు 'రెండుపరార్థంబు లుండి 
(బ్రహ్మాలోకంబ. నకుం బోన్సు సదియును. జీత్తీ 


ద్విపదము, అల్యబహ్మలోక ము నాకాదిలోక 


ములకంకె నధికమై పొలుచుకాలంబు 


108 శ్రీక్ళళ్ష్ల భోగ వత ము 


గలదగు నందు దుఃఖము మనో[ భాంతీ 
యలవడం బోదు శీ తొతేపవర్ష 
ముల బాధ 'లెప్పుడు ఫుట్లవు గాని 
సలలితం బగ్యుపపంచేముకన్న భిన్న 
ము లగులక్షణమీముల బొలిచెడుకర్యు 
ముల బట్టి నంసారమున దుూఖనమలను 
గలిగెడునో యాని శడులీతు గుడువ 
వలసీసవా: డయి న్తించో నందు; క్ష్‌ 
మజేయు నాచతుర్ముఖలోకరబున నిశ్వేదము నొందుచు నటనుండి 
పరమపదంబునకు. బోవ నెంచినవా. డందుం బృ థివ్య ప్తేజోవాయ్యా 
'కాఫాహంకారమవా తృత్యమః అనునేడానరణంబులు గలవు, వాని 
నత్మికమింపనలయుం గాన మున్ను సృఖిన్యావరణంబు నొంది తత్స 
రూపోపలక్షి తుందై పోయి. జలావరణంబున జలంబై యవల నావర 
ణాగ్నిం బొంది శ్లేదతాపాదులు లేమి సం్యభమింప కగ్నిళై కదలి 
వాయువులం గలసి మెలసి శబ్దగుణకం బగునాకాశంబు నొందు నింక 
ముముక్షువు తన సూశ్ష రో పేంద్రియములచే భూతగుణంబులం 
(గ్రహించువిధంబు ఇొప్పెద నాక ర్లింప్రుము, త్త 
సీ తనద్యుఘ్రాణే్యద్రియమునల బృథివీగంధ 
మును రసనకొ్‌ జలముల రమ్ము 
చక్ష్యలిరదియమున జ్యలనునీ రూపము 
త్వక్కు-చే గాలిలో స్పర్శగుణము 
_శ్రవణే్యద్రియన్నుున దివి. గలశేబ్దమ్ము 
నంత3కరణము చే సాశయంబు 
న్‌గి (గ్రహీంచుచుం పోయి యోగి భూతగుణేంది 
యములకుం. గోరణ మైనయట్టి 
కే, దగునహూంశార మనియెడు నావరణము 
తగులముం గొని పదపడి తదుపల్టు 


ప 


ఖ్‌ 


చ్వీతీయస్క 0ధము 109 


మగుమహత్తత్యమును బొంది యవల నతేండు 
(తీగణవిరహిత్‌ మగ్య(ప్రకృతిని రహించు. శీ? 


= ప ట్లుపలిశ్షితుం డగునతండు నీరతిశయానంద మెనుభవించుచు 


మడూర్ములు "లేక పరమోొనందస్వరూోవుండై యున్న పరమాత్తు నం 
పొందు నీయర్చిరాదిమార్ల మే పరమభాగపతోత్తృము. లనుసరింతురు 
దీని ననుసరించి ముక్షింబొందినవాండు వునర్జన్మంబు నొందం బోక 
పరమానందసుఖం బనుభవించుచుండు నని మటీయును,: రి 
విధ మిది యంతయు౯ విధికి ము౯ా హరి చెప్పె 

నరయ సంసారికి నర్చిరాది 
గతికంకె నుత్తమగతి లేదు దానిచే 

హరిభక్తి జనియించు నవుడు బ్రహ్మా 
మూడు వేదంబులు ముమ్మాజు పరికించి 

ముక్షిసాధన చుల్లభ క్ని యనియె 
భక్షిచేం బరమాత్ముపయి ననురాగ మా 

భక్తి గల్గును వారిభజనమునను 


, నామసంక్షీ రృనము వంచనంబురు స్మర 


ణము కధా[శవణము దర్శనము నొనర్చి 

సర్వసంగముల౯ా రోసి సర్వవిభుని 

భక్షి బడయం గల్దినవాండు ము క్షి నొందుః శ్రి 
ఆ కామ్యఫలస్వరూపనీరూపణము 4.2 


ద్విపద. అసన్నమరణుల కాచరింపంగ 


నాసాధుమార్ణము నంతేయు నీకు 
నెజేగించితిని వెండి యింకొకవార్ష 
మజీ గించేదీను విను మిభపురాధీ! శ 


ప్ర (బ్రవ్మావర్చీస కాముండు (బవ్నాణస్పతి నియ్మదియకాముం డీందు?న 


(ట్రజాకాముండు దేక్ష్యండు మొదలగు ప్రజాపతులను అన్నాద్యశాము! 


110 శ్రీకృష్ణ భాగవతము 


డదితిని న్వర్హ కాముం డదితికువూరు లగు ద్యాద శాదిత్యులను రాష్ట్ర 
కొముండు విశ్వే దేవతలను (బజాస్వాధీనకాముండు సాధ్యులను 
(శ్రీశాముండు మాయా బేవి యగుదుర్గను 'చేజస్కాముండు విభౌవసుని 
వసుకాముండు వసువ్ఫలను వీర్య కాముందు ర్యుదులను ఆయుష్కొ- 
ముం డశ్వినులను బుష్టీకాముం డిలా చేవిని. (బళిష్ట్థాకాముండు 
ద్యావాభూనులను సౌందర్య కాముండు గంధర్వులను (స్ర్రీశాముం 
డూర్వసిని నర్వాధిపత్య కాముండు పరమేస్టీని యశఃకాముండు 
యశ్ఞైళ్వరున్సి గోశకాముండు (పచేతసుని విద్యాకాముండు. వామ 
'బీవ్చని దాంపత్య కాముండు కాత్యాయనీ బేవిని ధర్మార్థకాముం 
డుత్తమళ్లోకో పాధికుం డగువిన్షువును సం తానాభివృద్ధికాముండు విత్ళ 
"దేవతలను రశ్రూకాముండు పుణ్యజను లగగుయక్ష్రులను నోజస్కాము' 
డు మరుద్గణంబును రాజ్యకాముండు మనువులను శత్రువిజయకాము. 
డు నిర్భతిని. గామకాముండు సోముని నై రాగ్యకాముండు. పరమ 
వురుషుని సర్వార్థ కాముండు మోతశ్రకాము6 డగువాం డవిచ్శన్న 
భక్తి 'యోగంబున బర మపురువుని ధ్యానించి పూజించి యుపాసించి 
యిజించి "సేవింప వలయు నని మజియును. ర్ట 


, వారికి మోక్ష మె ప్దయిన వచ్చెడునే యను చేని విన్ము భూ 


దారుడ ! యిట్లు "వేల్చుల నుదారతం నగొల్చుచు నున్న మోాందట౯ 
'జేరును భక్షి యోగ మది చేరనయంతన శౌరి నెతయు౯ా 
గోరికంజేసి కొల్చుట కగు౯ా లభియించును డ్జాన మందునకా, కల 


*, దాన నిశ్చలచిత్తు. డై ఛథ్యానయోగ 


యుకుంజె హరికథలందు రకి గలిగి 
వావీ ము వాట 


నామసంకీర్తనము నె ప్లాననుచు కొనుచు 
'యోగియై "గి మోక్షము నొందం గలండుః ర్‌లి 


అని ఇెప్పినశౌనకుండు సూతుం జూచి బరీశ్షి న్న రేందు)౦ డవ్వల 
'నేమిప్రశ్నంబు చేసె శుకయోగీందుం జేమి చెప్పె వారిర్వురు నుత్తమ 
న్లోకులు వారిపిశ్నోత్య రంబులు ముకి సాధనంబులుః రడీ 


ద్వితీయస్క౦ధము శ 


ఉ. బాలురం గూడి బొలుం డగు పారకుమూరకుమారు. డాడుచుక్‌ 
గాలము వుచ్చె బాలుం డయి (కా లెడుకృష్ణునిలీల లన్నియుక్‌ 
శేళిగల జేయుచు౯ా ముదము (శ్రేళ్ళుజుకళా బొనరించునట్టిభూ 
పాలుండు సేయ్యపళ్నములు పండితపామర వేద్యము ల్లదా ర్‌ 

చ హరిభజనం బొనర్బునరు నాయువుగాక్‌ నిరంతరంబు సం 
నరణమునం జరించునరజంతువునాయువు నాండునాం డహ 
స్కరుం డుదయించి నప్పుడును సాయము వచ్చినయప్పు డుత్తేరో 
తృరము హరించి కొంచుం జనుం దద్భజనప్రతిభాప్రభానముల్‌.. 56 

'తే, దినము దిన మట్టు లాయనవు తీజెడు నని 
తా నెటుంగక మూష్ట్రందు దారప్యుత్ర 
గృహధనాదులకై తహతహపడి తన 
కాలమును దోసిఫ్ట్రచ్చు నక్కట కట కట ర? 

క బ్ర)దుకుటకు ఫలము తనదగు 
నుదరము పోమీంచుకొనుట యొక్క యనుచుక 
హృదయేశు నెటుగం జాలక 
యదవద లగువానిజన్మ మది 'యేమిటికి౯, రం 

సీ, అడవులందుం జెట్టు లాకాళ మంటగం 

'బెజుగుచుం బ్రిబలి జీవింప నోటు 
కడుఫునిండం దిని కసవు సీళ్ళులు (దావి 

యూళ్ళ దిరుగులాడ వో పశువులు 
కుక్క-లుం బందులు గొంపకొంపకు. బోయి 

పొట్టనిండం దిని మెట్ట వై 
ల్‌ొన్హైలు గాడిద లిట్టట్టు తిరుగుచు 

మోఫులు మోయవే మోయ లేక 

కే, జ్ఞానహీనము లగుసట్టిజంతుప్రలకు 
విస్ణుభక్రిీహీనులకును భేద మేమి 


[19 కృష్ణభాగవతము 


గలుగు నని ఇఛెప్పవవ్చెడు "'కెలిసి మాట 
లాడు నా నరపసువు లయ్యదియ గాక, క్‌ 
త్తే శి బొట్ట నించు 
కొనుట యొక్క-జె ఫలముగా దనుచు నెజీగి 
విష్ణుభకిపుం డయి వెలయుజనుని 
జన్మమే జన్ట మని చెప్పం జను మునీం(ద. 60 
నీ విష్ణునికథలను విననట్టిజానుగుల్‌ 
(గ్రానంబులం గలకందరములు 
వైష్ణవగాధల౯ బలుకనినాలుక్ష 
తడికశారకప్పలతొడుగు నాల్క- 
కమలనాభునకు (యొక్కోచనిశిరం బది గడ్డి 
బొమ్మ పై వెట్టినపొల్ల శిరము 
వుండరీకాశ్ష్పనిపొడ గనం బోవని 
కనులు (ప్రతిమ కై నగాజుకనులు 
ర్‌ శార్జిం గొలువనిచేతులు శవముచేతు 


ల్రష్వషనం గొల్వకుండినహీనజనుని 
"దేవా మారయం (బాణముల్‌ 'జెగినయట్టి 
దిక్క-నూలిన(పేతపెం దేహ మరయ, 6 
వ, విమ్ణుభక్రిపరాయణుండు గానినరుండు నడవీనుంగుం బోనివాం డని 
"తెలియం దగు ననినం పరీశ్షి న్న రే్యదుండు గృహపశుధనడారసుతా 
దులా బరిళ్యజింఛి విష్ణుక థా(శ్రవణాన క్రిం దగిలి యున్నవాండు గావున 
శుకునిం జూచి మివచనంబు లమృతతుల్యంబులు మిరు ఇెవ్పిన 
హరికథలు వినుటం జేసి నాయవివేకము. :పటాపంచ లైనది. భగ 
వంతుం డగువాసు బేవుండు లోకముల నెట్లు సృజించునో వాని నెట్టు 
పాలించునో యెట్లు నంహరించునో మజీయు నాతం డీభూతలంబున 
నేయేయవతారములు దాల్చెనో వాని నెట్లు బాలించెనో 'యనవి 


1] దితీయస్క్మ ౦ధము 118 


యన్నియు న త్యాశ్చర్యకరంబులు గావున వానిం జెప్పి కర్ణ పర్వంబు 
గావింప్రు మివి యన్నియుం. జెప్పుటకు నీవె సమర్థుండవు నీకంకె 
సమర్థుండు లేడు. నాయందు దయ యుంచి చెప్ప ననుగ్రహింవు 
మనిన శుకుండు తనమనంబున శ్రీవారి నిట్లు ధ్యానించి నమన్క-రించె, 


చా శ్రశుకుండు భనవంతునిం చా్థందుటి భీ 
దండకము. బేవాదిబేవా జగద్భావ నీ "నెన్న జీవాళ్ళకంటెక్‌ బరుం డన్న 


య ట్దుండి యంతర్చహి ర్భాగముల్‌ నిండ వ్యాపించి న ర్థించు 
చన్నాండ నోకన్నతండ్రీ! (ప్రపంచంబు గావించియుం 'బెంచియుం 
(దుంచియు౯ లీల బ్రహ్మాత్వము౯ శంక రత్వంబు విష్ణుత్వముం 
దచాల్చుచందంబునం బొంది | క్షితయాత్తు సండవె సర్వమం దంతరా 
శ్ముండవై వ్యాషిం ైళొందు వెనకా భవదూపమెన్నంగ సును 
మ్యంబు సౌమ్యం బగమ్యం బవిజ్ఞానికి స్నీవ్రు భక్రాళిపాపంబులం 
గాపలణా నుందు హంసాశ్రమంబందు మే లండు శిష్టాళికష్టంబులం 
దీర్చి యిష్టార్థముల్‌ గూర్తు నోబేవ! నీదైనవాత్సల్య మగ్గింపంగా 
"నేర శవ్యాకు కృష్ణుండనై ఫుట్టి గీతోపటేశంబు గావించి లోకి 
రించి తశ్రీణదాశ్షిణ్యభావా! భవద్వైభవంబుం బితిష్టించు నీ 
ఫుణ్యగాధల్‌ మది౯్‌ నిల్పుకొంచుక౯ా నిను౯ భ క్తి భావీంచి సేవించు 
వారిక్‌ నినుం బోలెం గావించి రశ్నీంతు చాంచా్రాయణాదుల్‌ 
(వతంబుల్‌ తపంబుల్‌ జపంబుల్‌ సదోపాసనల్‌ దానముల్‌ ధర్మ్శముల్‌ 
కర్మముల్‌ నిన్ను 'సేవించుదీశ్షూవిధిం బోల వోజ్ఞానగమ్యాం భవద్భ 
_క్రియోగంబునంజేసి 'యోగీంద్రచందుల్‌ పరంధామము౦ బొందుచుం 
జ్రొట్టిపాఫుండునే నింత ధ్యానించి ధన్యాత్నూ నం డౌ 'వేదశీర్లోక్త విజ్ఞాన 
'వేద్యుండనై యుందు నోయయ్య నాకం (బ్రసన్నుండ వె బోధనా 
శక్తి గల్టింప్రు మావే సమన్తనపంచాళికి న్నేతవుం (ద్రాతవుం ధాత 
వు నాదుబేహంబునం దంత రాత్ళుండ వై సీన్చు దీవించుచున్నాండ 
వోబేవ నీ శే నమస్కారమ:౦ జేయుచున్నాండ నన్నుం గటాశ్షింవు 
మోచేవతాసారభౌమా! నమ స్తే నమ న్నే సమః, 68 


1జీ (శ్రీ కృష్ణభాగవతము 


వ జివి భగవంతుని నుతించి. 64 
మ, *సరగణా సత్యవతీపరాశరులకు౯ జన్మించి సత్వంబున 
న్వగున న్వేద్రము అచ్చుకట్టియుం బురాణంబు ల్వినిర్మించి ధ 
ర్భరవాస్యార్థము లెల్ల 'చేటపడంా మన్య్యాళి రశ్చించువు 
ద్రురని౯ా సన్నుతనన్ముని'పవరుం గొల్తు౯ వ్యా సభట్టారకు౯ 45 
వ అని గురువందనంబు చేసి శుకుండు రాజుంగని ము న్నీయర్థంబు 
నారదుండు (బహ శ్రబేను నడుగం దనకు నిమ్హు'టేన్టండు ెన్నీనచొప్పున 
నతం డతనికిం జెప్పె దాని నీ కిపుడు చెప్పెద నవహితుండవై వినుము 
సారదుండు (బ్రహ గం గాంచి, 66 
సీ. 'వేల్పుపెద్దవు నీవు వెలయించితివి సృష్టి 
చెప్పుము నాకు దత్స శ్రిపీవిధము 
జగము లె ట్టగు నవ్విక్షయ మగు మెట్టిది 
సరివ (౮ జెన్వండు పలుకు మూనె 
(వభువు సీ శేండును (బభువ్లు గానణగ రాండు 
తవీయింతు నీ వేనిదయను గోరి, 
నాసందియము దీర్చ వే సకలేశ్వర ! 
యినవుడు బ్రహ్మ యి ట్లనియె వత్స! 
శే, సృ్టికర్త నాఫొకపరివృథుండు గలండు. 
వానితేజము చే బుస్పవంతు లగ్ని 
చుక్కలును వెల్లుచుండు నీచక్కి. యెజుంగ 
క్రీ న న్నీశ్వషం డని యెంతు వకట, 67 
ళీ బ్వీఘ్మా నారదునకు బిపంచపకారము దెలుపుట 4 
వ, పికృతి మహత్మ, త్వము నహంకారము: లోనగునవియు బుణ్ధపాప 
రూపకర్భములు కాలము సత్వరజన మోగుణములు జీవజూలము 
సర్వమును వాసు బేవవ్యేతిరిక్తములు కావు శ్రుతులు నారాయణ 
4 సరగన్‌జశీఘ్రమున్య అనయా సద్యస్యాలమందని భావము. 


ద్వితీయస్క-౦ధము 115 


(ప్రతిపాదితములు. చేనతలు నారాయణాత్మప్రభ వులు లోకములు 
నారాయణాధీనములు యబ్హ ములు నారాయణరూపంబులు (పాణా 
యామాదులు కృచ్చ్రచాం్యదాయణాదులు తపస్సు భక్సి ఫురుపార్థ 
సిద్ధి సర్వము నారాయణాధీనము నేను ద్రిగుణాళ్మకుం డగువానిచే 
సృజింపయిడి తదనుజ్ఞంజేసి ప్రపంచము. సృజించుచుంటి. నని చెప్పి 
యిప్పు డాన్ఫృస్టికొమం 'బెజింగించెద రాకర్ణింపు మని మజియును 
అపునుపాధిష్టిత మైన ప్రకృతివలన మహత్మ, తము ఫుబ్దునది రజస్త త్వ 
సంనర్టిత మై వక గతిం గొన్నమహత్త, త్వమువలనం దమ౭పధాన మైన 
భూతపంచకము జ్ఞానేందియక ర్నేందియములు నహంకారము ఫుట్టిన 
వవాంకారము (దవ్యజ్ఞానక్రియాశక్తుల వీకారంబు నొంది త్రివిధం 
బయ్యె ద్రన్యశక్ని పృథివ్యాదిభూతంబులను క్టాన్‌క్సి జ్ఞానేంద్రియ 
పంచకంపును (గియాశకి క ర్ళేం్యదియపంచకంబునుం- బుటించు నె 
ఎలి ట 
ట్జనిన ద్రవ్యశ కి యనంబడుతామసాహంకారంబున మొదట నాకా 
శంబు వుట్టి శబ్బగుణకమై. (ప్రపంచమునకుం బామాణభూత మగు 
చున్నది దానివలన శబ్దస్పర్శప్రుధాన మగువాయువు వుట్టినది యా 
వాయువు మేనం గలుగుటం జేసి (పాణచూవేంద్రయములకు మాన 
సమునకు చేహామునకు బలము గలిగించుచున్నది వికృతిం బొందు 
నావాయువువలనం దేజస్సు ఫుట్టినది దానియందు శబ్దన్పర్శరూపం 
బులు మూడుగుణంబు లుండు నా తేజస్సువలన జలంబు వుట్టిస్‌ది 
దానియందు శబ్దరూపరనంబులు గుణంబులై యుండు జలంబువలన 
గంధగుణము (వధానముగాం గలభూమి పుట్టినది దానియందు శబ్ద 
న్పర్శరూపరనసగంధములు నాల్దుగుణంబులు గలిగి యుండు నివి తామ 
సాహంకార కార్యంబు లింక సాత్వీ కాహంకార కార్యము లాకర్ణిం 
ఫవుము తామసాహంకారమువలనం జం(దుం డథి.దైవతం బగు మనస్సు 
పుట్టినది మజీయు దిక్కులు వాయువును సూర్యుండు (పచేతసుండు 
నళ్వి దేవతలు నగ్ని యిం(ద్రుండు నుపేంద్రుండు విత్రుండు (పజాపతి 


షం (శ్రీకృష్ణభాగవతేము 


యనుపదుగురిచే నధిప్టితంబు లగునింద్రియములు ఫుట్టినవి సాత్వికా 
పహాంకారమువలనం గ క్మే్యద్రియములు జ్ఞానేంద్రియములు బుద్ది 
ప్రాణము ఫుట్టిన వింద్రియాధి'దేవతలం 'జెప్పెద వినుము శ్రవణేంద్రి 
యమునకు దిక్కు-లును ద్వగి్యదియమునకు వాయువును నయనేంది 
యమునకు సూర్యుండును రసనే్యద్రియమునకు(  (బచేతసుండును 
ఘా) ణేంద్రియమునకు నశ్వి చేవతలును వాగింద్రియమునకుం బిజూ 
పతియు నధిబేవత లి ట్లుండియు బ్రిప్మ్ళండశరీరనిర్మాణంబున నసమ 
ర్థంబు లయ్యె నప్పుడు భగవ ల్చేంరితంబులై కార్య కారణభావాన్వితం 
బయినబ్రహష్టండని ర్మాణం బయ్యె. అంత నొకఠపూరుషుం డయ్యండం 
బును ్లేదించుకొని బయలు వెడల నతండును 68 
సీ చేయి శ్లీర్షంబులు "వేయి ముఖంబులు 
"వేయి "న్మేతంబులు "వేయి తొడలు 
"వేయి పాదంబులు వేయి హస్తంబులు 
"వేయి కంఠంబులు "వేయి శ్రతులు 
గలిగీ యప్వురువుండు వెలసె విరాట్టయి 
భువనము లాతనియవయవములు 
వానిముఖమునుండి బ్రావ్మాణుల్‌ పుట్టిరి 
ఛాహువులకొ త్రత్రవకు లెనలిరి 
"కే ఊరవుల వైశ్యులును బౌదయుగమువలన 
శ్యూదులును సంభవించి రాశోభనాంగుం 
జెల్ల లోకముల న్నిండి యెసకమెసంగు 
చుండు నాతనిదెలయంగ నోప 'రెవరు, 69 
వ. మజీయు నావుకుపో త్తమునిముఖంబు) ఎ౦డి 'వేదంబులును వానికధి 
దైవతం బగువహ్నియుం (బభవించె స  ప్రధాతువులనుండి గాయ్యత్యా 
దిఛందస్సులును రస నేంద్రియంబునుండి వాన్యకన్యంబులు నమ్భతాది 
రసంబులును నాసికారంధ్ధంబులనుండి ప్రాణవాయువులును జక్షు 


ద్వితీయస్య౦ధము 117 


రింది)యంబునుండి సూర్యుండును "దేవలోకంబులును కర్షంబులనుండి 
శబ్దగుణగగనంబులును ద్వగిందియమునుండి వాయువులును రోమ 
ములనుండి యజ్ఞోపకరణాదులును దరుగుల్ధల తాదులును గోళ్ళనుండి 
లోహాంబులును శేశంబులనుండి మేఘజాలంబులును బాహువులనుండి 
లోకపాలురును గువ్యూంబునుండి కామౌర్థవురుపార్థంబులు నానంద 
మును బృవ్పభాగంబునుండి నథ ర్మాజ్ఞానంబును నాడీనమూహాంబు 
నుండి నదీనదంబులును శల్యంబులనుండి పర్వతంబులును గర్భగోళము 
నుండి సముదంబులును హృదయంబునుండి సర్వప్రాణిమన స్తత్వం 
బును నుత్పన్నంబు లయ్యె, మజీయు నీవు నేను మునులు గంధ 
ర్వులు నప్పరములు యశ్షలు రశ్తస్సులు పక్షులు నురగంబులు 
పశువులు వితృ దేవతలు సిద్ధ సాధ్యవిద్యాధరాదులు సూర్యాదిగ్రుహం 
బులు నశ్షత్శిములు మెటుములు మేఘుంబులు లోనగు సమ న్తవస్తు 
జూతంబు నాభగవంతునిశరీరజూతం బని యే యెజుంగ నగు నని 
రుద్ధనామభేయుం డగునతండు (ప్రపంచకాంతర్చహి ర్భాగంబుల నగు 
సర్వమును దనశాననమున కధీనము గాపించుకొని జీవాళ్మయె 
కర్తయు భో 'కయునై మోశ్తప్రదుండునై (ప్రవర్తిల్లుచుండు. నతం 
డాద్యంతంబులు "లేనివాండు నజుండు నవ్యయుండు నచ్యుతుండు నప 
'మేయుండు నై యుండు, 70 
చ, అతండు సమ స్తవస్తుగతుం డయ్యును న _త్యరజ న్తృమోగుణా 
(శితుం డయి సృ్టీ సల్పు మని చెప్పుటంజేసి తదు క్తపద్ధతిన్‌ 
సతతము లోకముల్‌ సలుపం జూలితి ళూలియుం దన్నియుక్తుండై 
సతతము. సంహరించుపని నల్చుచునుండె నిజంబు ఇెన్చితి౯, (1! 
మః భగవద్వైభవ మే నెబుంగుటకు నోపళా రుద్రముఖ్యామరుల్‌ 
తగ "రెన్వాపను వానివమాయవలన౯ దథ్యంబుగా నందజు౯ా 
వగ లోంైకొని మోహితాత్ళు లగుచుకా వర్తించుచున్నారు లో 
కగతుల్‌ సర్వము వాని వంచు. 'దెలియంగాం జెల్లు నుల్లంబున౯ 8 


118 (శ్రీకృష్ణ భాగవతము 


వు శోభయు లజ్జయు నియామ్యవర్ణము బుద్ధియు 'క్తవస్తువులు పంత లేము 
లోనగునవి దివ్యమంగళవిగపము ంచినవిళాట్పుకమునివగాతు 
లని 'తెలియం దగు మజీయు నాభగవంతుండు నానావనతారంబు 
అత్తి యం దం దొనర్చిన మహాద్భుత కార్యంబులు గణ నాతీతంబులు 
వాని వినుటంజేసీ సర్వపాపంబులు నమసిపోవుం గావున భగవంతుని 
లీలావతారంబులును దత్కధాన్ఫుతంబు. నిట సంగిహంబుగం 
జెప్పెద నాకర్షింప్రు మని యి ట్లనియె, 79 
+ భగవంతునిలీలావతారకథనము 6 -- 
సీ మును హిరణ్యాక్షుం డ౯్మూర్థరాక్షసుం వొక్క 
'కాలంబునం గండకావరమున 
జాపచుట్టగం జుట్టి త్మాతలం జెల్ల స 
ముద)ంబునం బడీ మున్లిపోవ 
నుండినయప్పు డచ్యుతుండు వరాహమై 
దంభోళి గిరినట్లు దైత్యుం గూల్ఫి 
దంస్ట్రాగమున భూమిం దగనుద్ధరించెని 
య్యదినరాహావ కారాఖ్యనలకు 
శే, కచికి నాకూతికిని గొమరుడు సుయజ్ఞం 
డతండు దశ్చిణ యనుసతియందమ సుయము 
లనంగం బన్ని ద్దజిం గని యవని బాధ 
లను హరించి సుయజ్ఞండు తనల వారిగం గ 
చం కపిలుడు చేవహూతికిని గర్జమనామునకుం గుమూరుండై 
విఫ్రలయశస్కు-6జై వెలని వీతళభవామయుండై 'వెలుంగుచుక్‌ 
గృప దళుకొత్తం దల్లిని శేవలసాంఖ్య మా సెల్పీ తాల బరం 
తపఫ్రుం డయి. ముక్తుం డయ్యెె సది థాతిం దగెం గపిలావతార మై,5 
మ. అనసూయానతికేడ నత్రిముని ము న్నాళ్రీహరిం గొల్చి ఫు 
త్రుని 'వేడ౯ా వరి మోకు దత్తు డనువ్యుత్రుండై ప్రసాదింతు మి 


ద్యితీయన్క,0ధము [19 


మ్శని జన్మించెను వారి కావభువె దత్తాతేయుండై కౌర్వవీ 
ర్యన శేంద్రాదుల ను ద్ధంచె నవతారంబై' ధశామండలికా, 76 
కే మును దపించెడు తటి నాదుమనమునకొ స 
నకుం డవల సనందుండును సనతు[మారుం 
డును సనత్చుజాతుండు నంశమున జనించి 
తనరి రిల గునూరావ్యవతార వానయగు 77 
నీ, ధర సం డళ్ముని దత్షతనయ మూర్తినిం బెండ్లి 
యాజె వారలకు నారాయణుం డన 
హారి వుట్టి బదరికళా గురుతపం బొనకింప 
నటకు నిరదుండు ఫుచ్చె నచ్చరలను 
నంచింప వచ్చిన వారి వంచింప నా 
తం డూరువున నొక్కతరుణిం జేసె 
నదియె యూర్వసి డాని నరసి సిగ్గున నచ్చ 
రలు 'లేటమొగములం దొలటి చనిరి 
"కే అతండు నకం డనుసఖునితో' నధికతపము 
లొకఠళ్యాణమును నోరి ! 
యధికుండై నరనారాయణావతార 
మనల ద్రిభువనవిఖ్యాతి నందం గలిగె, 78 
ఓ. పజగు ము న్ను త్త్రానపాదునితనయురడు 
(భువుండు సనతితల్లి దెవడుకతన 
నిలు వీడ్‌'వని కేస యక్కటిం దవీయించె 
హారి వాని కంత (టత్యక మగుదు 
వరము లొచ్చినం గొని బాలు డాతండు మహో 
న్నత మగువద' మంటె నది యదీచె 
(ధువమండలం. బని తోంచు నయ్యది' సప్త 
మునిమండలను మిదం 'బొనరుచురిడు" 


[0 (శ్రీకృష్ణ భాగవతము 


తే, (భువునకు౯ా వర మిడినవిస్ణువు తనదవు 
కళ నొసంగినకతన నాఘనయశుండు 
నొక్కయవతార మని చెప్ప నొప్పె జగతి 
(భువునిదర్శింప పెచ్చు నాయువు జనులకు, 79 
ఉ. శ్రీ వెలయంగ ము౯ొ పృధువు చెన్నలరారుచు వేనపుతుండై 
భూవలయంబు నేలుచును6 బూజ్యచరితము గల్లి భూమిని౯ 
గోవును గాయం జేసి హీమగో[త్రము వత్సగం జీ భూ పజ౯ 
(బ్రోవగ నోపధుల్‌ మణు, లపూర్వము ఏండె శుభావతారమై. 80 
క, నాభికి సుచేవియందు౯ 
శోభావహుం డగుచు జక్రి సుతరత్నం బై 
(పాభవము నొంది వృషభుండు 
. నా భువి. బొగడొంబె యోగినాధుం డగుచు౯, ర 
ఉ. నే వెలయించున్యతమున నీరజనాభుండు పేర్మిమై హయ 
(గీవుడు గాంగం బొల్బి యట గీవ్పతిముఖ్యులు (యొక్కూచుండలా 
నావలన (బసన్ను6 డయి నోనతు లంబెను బై డిమేనివాం 
చావరమూర్తి ముక్పుటములందలియూర్చునం బుళ్లై వేదముల్‌* 89 
ఆం (పలయశాలమందు జలమయంబుగ నున్న 
యవుడు మత్స్య మగుచు నవతరించి 
పడవ నిలివీ కాచె వైవస్వతని సోమ 
కుని వధించి (శుతులం గొంచు వచ్చె రికి 
చ సుర .లసురుల్‌ సుధం బడయం జూచి సము[దము పాలకుండ మం 
దరము మధించు దండ మహితాడుగం జేసి మధించుచుండ నా 
ధరణిధరంబు (క్రుంగ బడ దాని జలంబుల మున్షకుండ ను, 
ద్ధరణ మొనర్చి పీఫ్టపయిం దాలిచి (శ్రీహరి కూర్మరూవుండై.. 84 
మ, అకిఖీముం డగునాహిరణ్యకళివుం డకారాశ్రసుం డ్యగుండైం 
పరిభర్జించుచునుండ నాత్మభవునికా భక్తానుకంపాదృతిక౯ా 


1 దిితీయసనస్య 0ధము కై 


పై 


త్తే 


మ, 


లి 
నరసింహాకృతి మై యు జగద్భయక్‌ రుక్‌ నక ౦చరుకొ జించెనా 

పరమాతు గండు పరాత్పరుండు హారి విశ్వ(ప్రస్తుతో జోగలి౯ా, 8ల్‌ 
అమితతృషపాభరంబున ననాంతరమందు మెలంగుచుకా గజేం 
దము జలమానుచో వడిగ గ్రహము పట్టిన (భాణఖీకిం గా 
వుమ యిని వేడం జక్శిమును బూని పడి౯ హరినానుకావతా 
రమున గజేందుని౯ మనిచె (గగాహము దానినిం జూన 'నేయుచు౯ 
అదితికి6 గళ్య పార్యునకు నాళ్ళ జుం తై ప్రభ భవించి పాొట్టినే 
నది ముద మోనుచుండ బలి న "వేడి పదత్శయంబు భూ 
పదము సమస్తముం న్‌ొన్సి సుపర్వుల కిచ్చి బలీందువాశిట౯ా 
గదలక కాచుచుండె నెకకాలమనా(టికి వామనాకృృతి౯ 8 
హరి నీకు ముశ్‌ పరమాళ్మతత్త్వము సెస్పె 

హంసావతార మయ్యిది మునీంద్ర) 
మనురూప ధారియై తనచకశమున దుష్ట 

తతిం గూల్చె నది యవతార నుగును 
వనధ్ధి ధన్వంతరి యన బుట్టి వె జ్ఞయి 

హారి ముజ్దిగంబుల నరయుచుండు 
జమదగ్ని గర్భవాసమున 'రాముం డయి 

ముయ్యేడువారముల్‌ ఫొడివ ఖలుల 
దశరథున కాళ్ళజుం డయి ధరణి బుట్టి 
"రాము డన నొప్పీ ఖలుం డగురావణాసు 
రుని దురమునందు వేేల్ళిడిం దునిమి నకల 
భూములం (బోచె నవతారమూర్తి యగుచు. 88 
బలకృష్ణాఖ్యల యాదవాన్వ్యయమునం బ్రజ్ఞాసమగ ప్రభా 
విలసద్వీర్యమునక్‌ జనించి జగతి౯ విదోోహ్యులె యున్నదు 
ష్టులం గంసాదుల సంహరించి సుజనస్తోమంబునుం గాచువా 
రలు (శ్రీనైష్టవమూర్తు "లెన్న (ద్రిజగశ్చ్రఖ్యాత తేజోనిధుల్‌. 89 


19 శ్రీకృష్ణ భాగవతము 


శే, శ్రీమహోవిష్ణు వావ్యాసభూమికం గొని 
"వేదములను విభాగించి విశ్వవినుత 
ముగ బురాణము "లెన్ని యేం బొనరం జేసి 
ముజ్రగంబులః (బోచె నమ్మునివరుండు 4 ౦0 
"కే. వేద శ్రావలంబులై వికమించి 
మయవినిర్మితప్రరముల మాటు చేరి 
ముద్దగము శేతదైకుల మోహాపెట్టి 
బుద్ధుండ్రి చేసె. బాషండబోధములను. రై 
ఫ్రే 'వేదధర్శము లన్నియు వెలితి పడుచు 
న్లేచ్చభూయిస్థమై లోక మచ్చత వెడి 
తీకునప్పుడు కల్య్య్యవతార మెత్తి 
కృద్ధులం దోలి జగము సముద్దరించు. రి 
వ. మజీయు నాశర్ణింపు 'మేనును నవ్యబహ్మాలును మరీచ్యాదులును 
సృష్టివిషయమై. భగవంతునిచే నియమింపం బడితిమి, మనువులు 
నిందా)ది బేవతలు రాజులును బాలనంబున నియమితులు సంహార 
కార్యరబున రుజ)దులు నియుక్తు లిట్లు సృష్టిస్థితలయంబులకు భగ 
వంతుండు హేశ్రుభూతుండై యుండు నతేనిలీలావతారంబు లనంతం 
బుఖు వాని గణింప నాకుం గాదు 'వేయితల లున్న శేషునకు నళక్యం 
బని మజియు ని ట్లనియె, 08 
ఎళ భాగవతోత్తములు - భగవర్స్వరూపము 4-- 
చం సకలము నన్యసించి కలుషం బొకయింతయు లేనిభ క్రితో 
వికృతము లేనిచి త్తీమున వీంగి మనోరుజ లెల్లం గొల్చినక్‌ 
నకలజగన్ని యామకుండు సంయమిచం[దులపాల జూలిమై 
నొకలవశాలీమంద పరమోన్నతిం గల్లంగం "జేయ నుండెడి౯ా, ర్టిశ్తీ 
చు శునక నృగాల భోజ్య మయి వూడంగ నుండెడునేనిపై దురా 
కను గొని సంసృతిం బడి ప్రశంసకు నెళ్ళనిదుష్టకార్యముల్‌ 


శ్రే 


ద్యితీయనస్క్మ0ంధము 198 


దన శెదియో లభించు నని తత్పరతం"బచరింపం బోక చే 
వుని భజియించువానికిని బొందంగ వచ్చెడు ను త్తమస్థితుల్‌, | ర్‌ 


| అట్టి పరాక్చకుం డగుపర మేశ్వరు నంతరంగంబునం ెజీంగి భజింఛచి 


ము క్తింగాంచినవారు పొందజు గల రందు నేను ర్యుదుండు సనకా 
దులు మొదటివారము, మటీయుం (బ్రహ్లోదుండును స్వాయంభువ 
మమనవు నతనిథార్య శతరూపయు సతనిప్టుతుండు (ప్రీయ్యవతుండును 
నతనిదుహిత లగు చేవహూతి మొదలగువారును (బాచీనబర్జ్మి యను 
రాజేర్యదుండును బుభుమహర్షియు నుత్తానపాదునికుమారుం డగు 
భు)వ్రుండు నిశ్ష్యాకు దిలీప భీష్మ యయాతి ముచికుంద రంతిబేవ 
(శుతచేవ విభఖీమణ విదుర చేవల జనక హనుమదాది మహాత్ళులును 
గయ నహువ సౌబ ర్యుదంక శిబి విప్పలాద పరాశర భూరిపే. 
శోచేందిద త్త పార్థ (భుత బేవాదులు నాభగవద్భ క్రీవి శేషంబునం కేసి 
తనూ రిం దెలిసి సంసారసాగరంబు దరించి కృతా్ధ లె రింక,నా 
భగవంతుని స్వరూపంబు వెప్పెద నాకర్ణింప్రము, 00 
అది శోకరహీత మత్యానంద సుఖద మ 

య్యదియె (బ్రహ్మం బని చదువం బకును 
నేమాయలుందాని సృశియింపం జాలవు 

పూర్వశ్రుతులు చానిం బొగడ లేవు 
ఘుతిఖ్యీ ము లవి యించుక పల్క_. గలవేమొ 

పరమాత సత క్యము (పకృజిఫురుష 
ఛిన్న మయ్యది దాని కెన్న నేదోషము 

లంటవు చిదచిత్తులందు నున్న 
"కేవలము జ్ఞానమయ మని కీ రి నడయు 
జడత దానికి లే దె పడయ దూర్మ 
లను 'నెలుంగుచు నుండు సూర్యనివిధమున 
దానిం గనం జాలుమూనుల కొను ము క్తి ర 


124 (శ్రీకృష్ణభాగవతము 


_-4 పరీక్షిళ్తు ఫ్రపంవోద్భవాదికంబు ఇెప్పు మని యడుగుట 4 
వు నారదా! నీ కిట్లు స్యగహంబుగ వాసుచేవునివిభూతు లెజింగించితి 
నిదియే భాగవతంబు. దీనిని నీవు బాగుగ (గ్రహించి భగవంతుని 
యందు మనుజులకు భక్తి లభియించునట్లు చేయుము. భగవంతుని 
సంకసీంపం జేయునది భక్తియే యట్టిభ క్ర యుత్చన్నం బయినచో 
వర్షాశమాారములు డానములు తపంబులు జపంబులు స్వౌధ్యా 
యంబులు న్మిష్పయోజనంబులు భ గవంతునిలీల లహర్నిశంబు వినుచు 
గానము. సేయుచు న్మరించుచుండువారు మాయామోహితులు 
గాక భక్రిభరతు లగుదు రని (బహ్మా నారదునకుం జెప్పె నది 
శుకుండు రాజునకుం జెప్పిన నతం డతనిదిక్కు మొగం బై (బ్రవ్మపేరి 
తుం డగునారదుం డాయాధర్మంబు 'లెవ్వరి శెజింగించె నో విన నెం 
చితి మజియు జీవునికి "దేహారంభ మెట్లు కలుగును! బద్మభవుని 
జన్మువృ త్తాంతాదికం .బెట్టివి! వీరాట్పుకుషునవయనములచే. లోక 
ములును లోకపాలురును గల్పింపంబడినవందు రది యట్లుండ బివా £ 
యధాపూర్వముగ నృజించె ననుట యెట్టిది! కల్చ్మపమాణంబు 
'లెంతలు మనుజులయు దేవతలయు వీళ్ళ దేవతలయు నాయుపనూ 
ణం 'బెంత! కాలగతి యెట్లు పరిణమించును! నకర్త (ముల ేళలోకంబు 
వచ్చు! కర్య సము లెన్ని తెజింగుల నుండు! బేనాదిరూపంబు లంద 
గోరువనా 'ెట్టికర్మముల నాచరింపం దగు! లోళములు దిక్కు. లాకా 
శము [గహనత్షతములు నదీనదపర్వతములు సము[దములు ద్వీప 
ములు లోనగునవి యొ ట్లుత్సన్నంబు లైనవి! (బ్రహ్ముండ బావ్యాంతర 
(ప్రమాణం 'బెంత! మహాఫురువులచర్మితము లెట్టివి! వర్షా శమధర్య ి 
నిర్ణయం 'బెటువంటిది! యుగము. లెన్ని యుగ(పమాణ మెంత! 
యుగంబుల నాచరింపం దగుధర్మంబు 'లెన్వి! అవద్ధర్శము లన సెట్టివి! 
చతుర్వింశతిత _ల్వంబు 'లెట్టివ! అష్టైంగ యోగంబెట్టిది! యోగులకు 
లభ్య మగునిష్టసిద్ధు లన నెట్టివి! అర్చిరాడిగతు 'లెట్టివి! యోగులకు 


ద్వితీయస్మ 0ధము క 


లింగశరీరభంగ మెట్లు గలుగును! బుగ్యజుస్సామూధర్య వేదంబులు 
నుపవేదము లన బడునాయున్వేదాదులు ధర గగౌత్రుములు నితిహాన 
వురాణాదు. లెట్లు వుట్టినవి! భూతములయనాంతర(ప్రళయంబును 
మహాపళయంబు నెట్టివి! యాగాదికర్శములయు తకుతటాకాది 
పూర్తకర్శ ములయు కామ్యకర్శములయువిధం బెట్టిది! మజీయుళ(ద్రివ 
(పశారంబును జీవాత్త సృ బంధ మోశ్షప్రకారంబును జీవాత్త స్థేస్వరూపావ 
స్థానంబును భగవంతునికర్మ సాక్షి త్వంబును (ప్రళయమం దుడానీనుం 
డె యుండుటయు లోనగుసమ స్తంబు నేను వినం దలంచితి నాని 
మ్మునిన సంతసించుచు. శుకుండు (బవ నమ్మత మైనభాగవతముం 
జెప్పెద విను మని యి ట్లనియె, రి 
పీ కల గన్న వానికి గలుగు రధాదిసం 
బంధ మాశ్యరుమాయ పరం కుండ 
ఫఘటియింపకుండెడు కరణి. (బకృతివిల 
క్షణుం డగునట్టి యిీశ్వకునిమాయ 
వలననే భోగ్యవస్తులయందు భో కృతా 
సంబంధ మది గల్లి సాగుచుండు 
మాయం డిరోహితమై యుండుటం బట్టి 
గ9ణికిం (( చాళ్ళతవస్తుభోగ్య 
నే బుద్ధి జనియించు మాయవే మూయం బడెడు 
జ్థానరూపుండు జీవ్లంయు తాను చేవ 
"తాదిళూపము లాత్మ్యయం దలనరించు 
కొనుచు బహురూపి యగునట్లు కనుణొన నగుః రి 
తే. (ప్రకృలిసంయుతేజీవండు వాస్తవమున 
చా వీలక్షణుం డైనమాయావి కేవ 
ము లగుసత్వరభస్త మస్ఫులను గల్లీ 
మెలంగుచుండెడు ' నెప్పుడు మెలకున చెడి, (10) 


126 (శ్రీకృళ్ణ భాగవతము 


క, ఈచేవూం బీేగేవాం 

బీదివ్యము లైనవస్తా లిన్నియు నావే 

నాచే సర్వం బనుకొని 

కాం దిరుగు౯ా భవమునందు. దగులము గలుగకాం 101 
శే, శాలమునకును మాయకు గాక యుండ 

బరంగుపరమాల్మయందు నాప్రణి మనము 

నిలివి నాది నే ననునది వెలలం దో లి 

మోక్ష సాధన మగుజ్ఞానమును గొన నగుం 102 
వః భగవద్భక్తి జీవునను మోక్షసాధకం బగు. దీనికి దార్కాణంబుగా 

(బవ్మా బేవ్రనితపప్రశారంబు చెప్పెద నాలకింప్రు మని యి ట్లనియె 


థీ (బ్రవ్మాబేవుని తపఃప్ర కారాదికిము థా 


సీ. ధాత ముకొ దనకు నాధారభూతం బగు 

సద్మమందు వళించి ప్ప కలిమి 
లోకముల్‌ నృృజియింప లో దలంచెను గాని 

తద్విధాన 'మెజుంగు దారి. గనక 
చింతాకలాత్ళుడై చేయుకర్తము లేక 

ము జి 

ప్రళయ కాలపయోథిం బడి మలంగచు 
నుండంగ6 దప యను లెండక్షరంబులు 

(శ్రవణంబులక్‌ "ెంకునారులు పడె 


తే, వేరు వల్కిరొ యని నాని వెదకి వెదకి 
శాన లేకెల్ల దిక్కుల గలయం దిరిగి 
విసిగి వేసారి తా నుండు విరికి వజీయుం 
జ్యే యిట్లని తర్కి.౦చెం జి త్తమందు, 101 


చ తప తప నాం దపంబు విదితంబుగం జేయ వధించుశబ్ద మేం 
'దపమొనరింతు నీశ్వరవిధాన మటంచు వినిశ్చయంబునకా 


దితీయన్క0ధము క్షి 


జపలత్‌ వీడి చక్క నయి శ్యాసనిబంధన మాచరించి స 
శ్రషము సహాస్ధువర్థము. లుడారత సల్బె ననల్పవైఖరి౯ 105 
వ ఇట్లు 'వేయవ్రివ్యవత్సరమ్లు లత్యంతఘోరతపం బొనర్బినబహ్మ్‌ దేవు 
నకు నారాభనీయుం డగునారాయణుండు ప్రత్యక్షం భె తనకు నివాస 
భూతం ట్రైనవైకుంఠంబు లోచనగోచరం బగునట్లు చేసె నదియును. 
నీ. సారూవ్యమును బొంది సన్మునీరదులు నిత్య 
1. ముక్సలు చివశించువుణ్యభూమి 
యట నాధ్యాత్మికాది తాపత్రయం 
బజ్ఞానమును భయం బరయ రాదు 
సత్వేగ్గుణం బొండు సంపు ్లమై యుండు 
నం చుండు వార్‌-శ్యామలాంగు లరయ 
నోట్లు చేశులనారు నలినషతవిశాల 
నేశ్రయగ్భమువారు నిఖలలోక 
కే. వందనీయులు బంగారు వన్నె గలుగు 
పట్టువశ్ర్రము ధరియించునట్టినాడు 
దిష్యభూన్నములం 'భెక్కి తీపగువారు / 
విష్ణులోకమూనం గలన్టీప జెల్ల, 10? 
మ, కలభుంచారవనాంతర(ప్రవిల త్కుల్యామ్భ తాబ్టోచ్చల 
తలలహంసపతికూభిత్తోన్నత రవా(క్రాంశాచ్చసౌధోష0 
_స్థలనేలీచలసాతిలాలనమదు దాలామణీవాక స్‌సం ' 
ఎనక ట్లార్థ్‌ప్పునవున శృవణరక్తుల్‌ విష్ణుభప్తల్‌ ఫురికా [08 
“త్రనతమరలితోమమున వద్దమ నేం జని యాలకించినకా 
బవ సనక్యలు భృృకశమల 
(ఇగమాళు,శతతక్లు న్వర్‌సౌధపిధులలా, 109 






128 (శ్రీకృష్ణభాగవతము 


సీ గంగాదితీర్థముల్‌ గని 'యెొజుంగని చెట్టం 
డడుగునం బుట్టించు నమరగంగం 
గూడుగుడ్డలు "లేక కుతిలంగుడుచునిస్వుం 
డాథ్యుండు లశ్చీ శ్రీ టావమునకుం 
గుట్టువోలసలును లే కట్టిటుపడు పేద 
కౌస్తుభహారముం గడకం డాల్చు 
నడుగెడు నడ లేమి నలసెడుబడుగు మేల్‌ 
వులుగుంద త్తీడి నెక్కి. మెలంగు చుండు6 
తే, గ లిం గని జంకువిజికి చ్మక్రంబు వటు 
బాల్‌ ల 
"వెన్ను. డనుమాట యొకమాటు విన్న యని 
లతిపదపతులయందు నెమ్మేను దొరలా నేం 
యిట్లినా రందు నెందు నున్నటివారు. 110 
ల ట్‌ 
ఉ. అందజు నూర్థ సవుండ్రధరు లందజు వామనవాయ నేనివా 
రందణు శంఖచ[క్రధరు లందణు పన్నగవైరి నెక్కువా 
రందటు నల్వం గన్నదొర లందజు నాలుగుచేతు లున్నవా 
రందజు నర్వలోకపతు లందజు ెషవమూర్తు లప్పురి౯ా, క్ష 
ల్లా అవాలీ 
వా పూర్హాస్వాదనముం బొనర్చి పనులం బూంబే నెలం దుమ్మెదల్‌ 
కరాపషోదకరంబుగా నెఫ్టుడునుం గానంబు గావిప నా 
ణగ౧ా 
కర్ణింపంబడు విస్ణునామకకధాకావ్యానులాపంబు లా 
నరింపం దగు నవ్వికుంరనగరీ వర్యం బవార్యంబుగళ. 119 
తి 
వ అట్టి వైఠంరము తనక శైదుటం బొడకట్టిన (బహ సేవ డందలివింత 
టట టబ ల్‌ 
లకు విస్ట్హయంబు నొందుచుం బోయిపోయి యొకం_చో నొక్క 
దివ్యభ వనంబున సుఖాసీనుం నై యున్న నారాయణమూర్తి! ౦ గాంచె 
నతండుః 118 
సీ యజ దయావుం డయి యజ్ఞాదులందు నా 
'రాధింపంబడువాండు రమ్యమూరర్తి 


[గ ద్వితీయస్క 0ధము 129 


చిదచి దాళ్మకమయి వచెలంగుజగము్చుు రూ 
పముగ నొప్పెడివాండు పాంచరాత్తు 
ధర్మముల్‌ సలి'పెడుకర్మకులనుం దన 
జగతికిం గొనిపోయి సాయవాండు 
నంద సునందాది బృందపార్ష దపరి 
వేస్టితుం డయి నదా నెలయువాండు 
"లే, మందహానసుందరముఖానందదాయి 
మణికిరటము కాంతులు మహ్టుమోాణం 
బితకాశేయవానము ప్రీతిం చాల్చి 
పొల్చు ్రీబేవి అొమ్మునం బొలువుమిగుల, న. 
త్తే, అట్టిభగనంతునిం గాంచి యబ్దభవుండు 
గనుల నానంద బౌప్పముల్‌ గాలు చుండ 
హార్ష వులకితగాత్రుండై యశ్షై వంగి 
పాదపద్ధుంబులకు మొక్కె6 బ్ర)మనుం డగుచు. క్ష్‌ 
ఉ, మొక్కి-నపద్మసంభవుని మోముపయి న్నిగిడించి భూవులక 
మిక్కి-లి (పేముడించుచును మెచ్చగుదెం చెను నీదునిష్టకు౯ా 
జక్కంనితండి) నీ విశను సల్చ్బంగం జూలుదు భూతనసృష్టి సి 
ఫొక్కవరం బొసంగుటకు నుల్లము సేసితి వేయ మిత్తలిక. 116 
వ+ అని వల్కినం బరమఫ్పురుషునకు. బరమేస్సీ యి ట్లనియె, [7 
ఛా, 'బేవా! నీవు సమస్తలోకముల వర్శిం తింద్రియాన్థాలిక౯ 
నీవే కర్మవు నీవె భోక్నవు నను న్నీ వెర్ష కున్నాండవో 
నావంకళా గరుణించి నీదుమహీమకా గన్లోగం జూల్‌ళకి నా 
వి ప్లీయ ననగ్రహింపవె జగల్స ప్పీక్రియాసిద్ధికి౯. కరి 
వ, మజీయు బ్రహ్మాభిమానంబునంచేసి సృష్టి చేయునన్ను మహాదహం 
శారంబులు బంధింప క్‌ంటన్నును: వరం బనుగ్రహింవు ముని (ప్రాక్థించు 
చున్న నలునకు నారాయణుం డి ట్రనియె, [19 


180 (శ్రీక్సష్ట భాగవతము 


ఆాకీ శ్రీహరి బిబ్మాదేవునకు వరం బిచ్చుట 4-- 


"శే, ఓయి కమలాననా నీకు నాయన్యుగ 


రై 


వ 


వామున మంతినంయుత మగునస్మదీయ 
రూపమును 'దెల్పుజ్ఞానము రూఢి మెజయ 
నీకు సంపా్రప్త ప కం. గాత మోకువమూర, 120 


్ట్‌ పరమేస్టి ! నే సెంత పరిణామవంతుండ 


నో నాదురూ పెట్టిదో మదీయ 
భావ మెట్టిదొ "నేను గావించినట్టి నృ 

ప్రీస్ట్‌ సితి నంహార "విర్ర మెట్టి 
దో వేస్టీతం ఇట్టివో యెట్టిశార్యము 

య్య నొనర్తునొ నీకు నెజబుంగ వచ్చు 

అవీ 

చిదచి ద్విలక్షణాంచిత మైనమత్స్వరూ 

పము బెలిసితి వేని వలంతి వగుదు 


* నీవు నిశ్చలచిత్తుండ నై వజలుచు 


"నేను 'జెన్పీనతత్స స్టవిజ్ఞానమునను 

నృష్ట్‌న ౦హారముల మోపహా మింతయేని 

పొంద వింం బొమ్ము సర్గము పొనరుచుటకు, [ల 
అని చెప్పి యప్సరమేశ్వరుం డప్పు డప్పూరాదులతో నంతలో_ నంత 
స్ఞానంబు నొందె నంత (టవ్మా దేవుండు భక్తి భరితుండై. వైకుంఠం 
(బశంసించుచు దత్కృపారన పాత్రం బె సమస్య ప్రపంచంబును యధా 
పూర్వముగా సృజించి దానికి మే లగునట్టుతపంబుగావించుచుండె 
నయ్యవసరంబున నారదుండరు దెంచి తండికి దండ్యపణామంబు గావించి 
పరిచర్య సేయుచు సంతసింపం జేసి విష్ణుమాయాప్రకారము. చెప్పు 
మని యడిగిన నతండు తనకు నారాయణుండు ఇెప్పీనచొ ప్పంతయుః 
జెప్పి నారదుం డెటింగి డాని సరన్వతీతీరంబున నున్న నాతండి) వేద 
వ్యాసునకుం 'జెప్పె నతండు దాని దళశలక్షణలశ్షి తం బగుఫాగవతంబు 


ద్వితీయస్క-౦ధము శస 


గావించి నా కుపబేశించె. అది నీవు న న్నడిగినదానికుత్తరం బగు 
గావున నీకు జెప్పుచుంటి నాకర్షింప్రు మని శుకుం డి ట్టనియె, 122 
న! గిం 
ఉం వ్యాసకృతంబు భాగవతపద్యము హృ్‌ద్యము న్ర విన్నచవో 
నానముఖంబునం దగ వీన౯ా గలవేని యసంథయంబుగకా 
దోసము లన్నియుం దొలంి దొర్లి గమించుకె కాక మోక్షల 
శీ్టనదయానుషంగమును కేకులు సయ్యెడు నయ్య భూభుజా, 128 
వః ఇదియునుం గాక్‌ నీవు న న్నడిగినప్రళ్నంబు లన్నింటికి నాఫ్రురాణం 
బుత్తరంబు లిచ్చుం గావున (శ్రద్ధాళుండ వె విన ననధరింపు మాదిః 
బురాణంబునందలిదళశలక్షణంబు లెవ్వి యనిన సృష్టియుం (బతినృష్టి 
యు స్థానము పోషణ మూతులు మన్వంతరము లీశానుచరితము 
నికోధము ముక్తి యు నాశ్రయంబు ననునీపదియు లక్షణంబులు గలు 
గుటంజేసి యిది పురాణంబు నాంబడు నిందు గడపటిది యగునాళ) 
యంబు బ్రివా శం మునాండుం దక్కినతొమ్మిదియు దీని వివరించుటకుం 
'జెప్పంబడినవి మజియు నాపదిల్షణంబులకుం గలలక్షణంబులు 
ఇెప్పెద నాలకింప్రము., కేల 
సీ, పంచభూతములును వానిధర్శము లగు 
గంధాదివిషయముల్‌ డ్జునక ర 1 
మహీ లేంద్రియమ్ములు మహదపహంకారముల్‌ 
ఏనినృష్టీయె సర్దవిశ్రుతిం సొనుం 
ట్ర ౧ 
జతురాననబిహ శ జన్మించెను విరాట్టు 
జి ల 
వలనం బ)ిపంచ మావలంతి చేసె 
నాభూతసృష్టియే యగు విసర్దంబన 
శ్రీపతివిజయనే స్ధితి యన నగు 


శే అదియ స్థానము భక్తుల సరయుచుంయె 
పోషణము తొంటినుండి జీవులను విడని 
కర్శవాసన లూతులు కలజగముల 
నరయుఘనులం: జెప్పుటయె మన్వంళరములు. కలిస్‌ 


112 (శ్రీకృష్ణభాగవతము 


కం, ఈశుం డవతారముల౯ 
(శ్రశుండై చేసినట్టియిద్ధచరెత లే 
యిీిశానుచరిత మని మూ 
నీశఘుండు వ్యాసుండు నిర్ణయించెకా గృతుల౯ా, శేలిర్ర 
శేే జీవ్టం డాత్జయుం గర్భము నావృత మగు 
శక్తితో సూశ్ష జ్రలీను భొంది చలము వీడి 
(పకృతియం డుంటయొ నీరోధభావ మగుచు 
భాగవత మందు సంజ లె పరిథవిల్లు, కల్లి? 
చ, భగవదను్ముగపొంబునను భౌసిలి జీవుండు "జీవతాదిరూ 
,పగతికిం గాక సర్వవిధ పాపములం దిగనాడి యొన్మి దా 
సుగుణములకా దలిక్చచును శోభనమూ ర్తినమానమూ ర్రియె 
తగుటయె మ్నుక్షి యంచు వినుతం బగుచుండుః బురొణకాండలోక౯ా 
పంచ, (ప్రపంచకంబు లెల్ల లేని (యవి కల్ళిం బుట్టు గి 
ట్టి పోవుచుండు నెప్పు డాతంజే పరాత్పరుండు వా 
నిపేర నాశ్రయం బనంగ నిల్పి (పస్తుతింతు రా 
కృృపాళునిం గనంగ నుండుకే సమ స్తధర్భముల్‌, కల్చి0 
సీ అతండు పర(బవ్మా యన నొన్సి జీనాళ్మ 
యందు నియంతృత్వ మంది యుండు 
నాధ్యాల్మికుం డని యాధి దైవిక డని 
వెప్పంగం బడుచు వసించు శోత 
నేశాదులన్‌ కాన నేళృత్వముం గాంచి 
యాధిభొతికుం డని జచోధితుం డగుం 
గావున క్జాలీయు జ్ఞానకారణమును స 
సేయ మాఠండ య; ఇెప్పవలయు 
శే జీవ నట్లు కచిక్ఞుడై ఇప్ప నొప్పం 
,ఒ. డరండు సర్వజ్ఞుం డయ్యు జీవ్యాశయుం డయి 


11 


॥ 
. 


లొ 


ద్వితీయ స్క ,0ధము 138 


వెలుంగుచుండు నెట్టివికారములును "లేక 
(దష్టయును దృక్కుూ దృశ్యము తాన యగుచు. 180 
ఎఖ (బవ్మాసృష్టి క్రమాభివర్దనము ఛీ 


, అగండు చతుద్నఖుండై సృప్టీసే సేయ నె 


(బ్రహ్మ్మండభాండంబు పగులః జేసి 
తనువసింహం బవ్మితతల మెద్ది యని యుంచి 

నారముల్‌ సృజియించిం బూరముగను 
శయసించె నందు వత్సరములు పెక్కుులు 

నారముల౯ శయనంబు సేయు 
కతన నారాయణాఖ్య వహించె నాతని 

మహిమంబు 'దెలుప నేమా(త మందు 
అతం డొక్క-ం డయయ్యు "బేనాదు లైన 
"పిక్కూరూపములం బొందం జెరిమం జేసి 
'యోగతల్చమునం దుండి యొరిమ లేచి 
తలంచినంతన నంతయు వెలయం చేసి. 181 
అనంతరం బతండు స్వసంకల్పంబున జతుర్నుఖుండై స్వశరీరభూతం బైన 
చిదచి దాత్మక కారణ, దవ్యంబునః గరణజ్ఞాతృష్టేయముల జృజించి 
ప్రాణవ్యాపారము వేయుచుండెం బ్రాణనాయువువలన నోజోబల 
ధర్మంబులు గలిగెం (ాణవాయువే స ల్వేందియాథారభూతం 
వా(పాణవాయువుచలనంబున వృాదయజఠ శాగ్నీ(పజ్వరిల్లు దాన 
నాణకలియు డప్పియునుం జనించు, డానిం దీర్చుకొన నాళ్యం బుత్చ 
న్న్నం బయ్యె నంత కన నేం్యద్రియం బె నంత నజ్విధరనంబులుం గలిగెం 
బిన్నుట ముఖంబువలన వాగిందియంబును నిస్టాన చేవతయగునగ్నీ యు 
నుత్పన్నంబు లయ్యె. అంభనావిశాట్సుక్షుష్తునికంళథున వాయ్యనిరో 
ధంబు గలుగుటం చేసి దధానిశలనంబునకు, నాళిక జన్లించె, గంక్మగవా 
ణార్థము జ్ఞా నేంధ్రియయ చుళ్చన్నం ఇయ్యెం సర్వతర్మనార్థము నే కేంది 


[8% (శ్రీకృష్ణ భాగవతము 


యము సూర్యు నితో గూడ నుద్భవం బయ్యె నవ్వల శబ్దగహణా 
ర్థము కళేంద్రియ ముదయించె. నంత వస్తుమృదుత్వాదు లరయ 
నింద్రియంబులును చర ్థంబును బుక్తై దానినలన లోమంబు లుద 
యించె నంత బహువిధకర 1 స. లగుకరంబుల్ను పాదంబులునుం 
బుక్హై. నవ్వల (బ్రజాపతిచేన తాకం టైనభోగాదిసౌఖ్యోపభోగంబు 
లగుగుహ్యోవయవంబులు ఫుక్తై నంత గుదస్థానంబును నాభియుం 
జనించే నంతం చానాదిధారణార్థ మాంతకుక్షి నాడీనివపహూంబు 
ఫుక్లై నవలం గామసంకల్పస్థానం బగువృాదయంబు వు్టై డాన్సివలనం 
జంద) కామనసంకల్పంబు లుదయించె నంతం ద్వక్చర్శమాంన నకుధిరనే 
దోమజ్ఞా స్థులును సప్తధాతువులు పృథివ్యస్తే ప్తేశోమయంబు.లైసయింద్రి 
చు ల బుక్తై నంత సగుణంబును స సర్వవికార 
స్వరూపంబులును మనస్సు విజ్ఞనరూవిణి యగుబుద్ధియనుం బుక్తై, 
ఇట్లు భగవంతునిబహి ర్య్యాష్ఫతం' బగుస్థూలరూసంబు సంగహంబు 
గం జెప్పితి నింక న్య క్రో ంబును నాదిమధ్య్యాంతరహ్నితంబ్సు నిత్యంబు 
నగుసూక్ష్మరూపంబు గల దది యవాజ్శానసగోచరంబు ,మఖీయు" 
నాచతుక్ముఖుండు (పజాపతులను మనువులను నసువులను "దేవతలను ' 
బుషులను బితృగణంబులను సిద్ధదారణగంధర్యులను వ ద్యాధరయక్ష 
గుహ్యాకులను గిన్నమల నప్పరనలను నాగులను గింప్రకుషులను 
బూకుషులను రశ్షశపిశొవాదులను భూత భే తాళకూస్మూండాదులను 
బకుపశ్షి మృగాదులను నానావిధజంచునంతతులను విధాతృరూపం 
బున సృజించి విష్ణుకూపంబునం బాలించి రుదరూపంబున నిరాకరించు 
నని ఇజీంించి ౯ యిట్లు నీకు సంచేపంిగం 'జెప్పితి. నవల మజటీయు 
విఫ్రలంబుగం. జె ప్పెిద మటియు6 (బళంప మహాప్రళయం 'ఇక్షణంబు 
లును గాలకల్పలశ్రణంబులును నపుద। వినవచ్చు" నని : భుక్తుండు 
పరీశిత్తునకుం జెప్పె నని ెప్పిన శోనకుండు సూతురి, జూచి భాగవ 
తోత్తరుం డగువిదురుండు సర్వంబును విడిచి తీర్థాటనంబు. 'గానింవం 


ద్వితీయస్యం౦ంధము 15 


జని వచ్చుచు నొక్కో మైశ్రేయుం గని వానివలన నధ్యాత్ము 
త్‌ లేం 'జెజింగికొనియె నని వినియుంటి మాయ్మాపకారం బంతీయు 
నెజింగింప్రు మరి యడుగుటయును. 189 
ద్వితీయస్క-ంధాంతము. 
ఉత్సాహము. సాగివంశ మనంనొప్పు సన్నుళోన్నశోల్లస 
'త్భాగరంబునందుం జందసదృశుండై జనించి స 
త్పూగముం దలిర్బం జేయు పొల్పుగల్లి -వేదళా 
స్త్రాగమేష్టుం శైనసూర్యుం డాథ్యు, డై తలిర్చెడు౯ జ 193 
గ్‌ ద్య ము 
ఇద (శ్రీ మహామహో పాధ్యాయ, కళాప్రపూర్ణ. కవిరాజ 
క వా, క, 
కవిసార్వభౌమ, (పభ త్వాస్థానకవి, శ్రీపాద కృష్ణమూర్తి శా స్రీ 
(పణీతంబయిన (శ్రీకృష్ణ భాగవతంబుసందు 
ద్వితీయ స్కంధము, 
శ్రీశ్రీశ్రీ 


మో సో! 


గి నన్న 
ఈ 


శ్రీరస్తు 
భ్రీ కృష్ణభాగవతము 
ఆ శశస్ట్యట ఎఫర్టైళ్టైమలలా. 
తృతీయస్క౦ధము 
0 
ర (శ్రీమత్సాగికులాంబుధి 

సోముండై రాజలోకసోముండై సు 

(శామసమవైభవుండై 

భూమీశుం డైనసూర్యుం (బ్రోవుము "జీవా! 

వ. అవధరింప్రు మక్క-థకుండు శన కాదిముహామునుల కిట్టనియె, నట్లు చెప్పి 
శుకయోగీంద్రుండు సరీశ్సీ న్న రేందునిదిక్కు మొగంబై న్నరేండ్రా ! 
నీవ్ట న న్నడిగినచందంబున మున్ను రాయ బారియెవచ్చిన (్రీళృష్ణుని 
నిరాకరించిన సందర్భమునం. దాను బలికినపలుకుల కలుకం చేసి 
ఇెందనాడన దుర్యోధనాదుల రోసి తీర్థాటనము చేయుచున్న విదు 
రండు దర్శన మిచ్చినమై[ లేయుం దిలకించి 'పెక్కువిషయంబులు 
(పశ్నించె నవి చెప్పెద నవహితుండ వగు మనిన నతం డతని'దెసకుం 
దిరిగి మునీంద్రా ! విదురుం డేమిటికిం దీర్థాటనంబు గావించె 
(్రీకృష్ణునిరాయ బారం బెట్టిది వానిని వారు నిళాకరించిన చందం 
బెట్టిది వివరించి 'వెప్పు మనిన శుకుం డి ట్లనియె, ల్లి 

--+ పండు కురుపాండవ వైరాదికముం జేప్పుట + 

మ, ఘను లాపాండవధా ర్త రాష్ట్రలకు లోక వ్యా ప్తభేదంబు రా 
ధనలోభంబున రాజ్యకాంక్ష మెయి జూదం బయ్యె నద్దానిచే 
వనవాసంబు ఘటిళ్లె. బాండవుల కాపై వారి కాలంబు వ 
చ్చెను. ద్సర్వ్యము (పస్తుతింపణుడియె౯ా (శ్రీభారతాఖ్యానమై, ఠి 

సీ పాండుభూపతి తొ ల్లి (ప్రవిజితుం డయి 

తనయుల గని కానం దనువు విడిచె 


18] తీయస్క ౦థము (7? 


మునులు పొండనులను బురమునకుం "దెచ్చి 
ధృత రాష్ట్రానకు నివేదించి చనిరి 
"వేదమున౯ ధనుళ్వేదమున౯ా వారు 
వివ్వాంసులై జగబ్వేద్యు అయిరి 
భా _రృరాస్ట్రలు పొండుతనయుల కల్మికి 
సెప కీర్ణ్యాకులస్వాంతు లై 
అ. తొడరి కర్ణశకునిదు శృాసనాదుల 
దుష్టబోధంజేసి దుష్టుల డాసు 
'యోధడుండు వారి కుజక “యెగ్టులు ళ్స్‌్స్సె 
'రాజ్యలుస్ధం డగుచు రమణ ఇెడంగం ల్తే 
చ అలసీ నదీనమాపమునయం దొకచో నిదురించుభీమునిం 
బొలుపజి నంటః గట్టి జలపూరమునం బడం (దోచియుం గడుక్‌ 
సిలుగుగల గృప్లసర్పములచేం గజివించియు భోజనంబునం 
గలిపీ వివంబు 'వెట్టియును గాజియ వెట్టిం వారు చెట్టలై గ్‌ 
ఆ. బలము వైవబలము కలిమి నాభీముండు 
(బదిశె నీటం బడియుః (బ్రబలవివముః 
దినియు నంగనంధులను గోడ్యెతాయల 
గములచేతం దద్ద కజవయిడియు. (6 
కే (బలి ధృత రాష్ట్రనందనుల్‌ పాండవులకు 
జేయునపకారములు దుష్టచిత్తునకును 
'జేయునుపకారములు నో లెం జెన్ను దటిగి 
వ్యర్థముల యయ్యె న్‌ొగి 'చైవబలముకలిమి, /7 
చ, (తిదివమునందు నుండియును 'దేనవిభుం జెటు (పాణికోటులం 
బొదలంగం జేయునో సుఖము పొంపిరి నోవంగ నెందు నుండియు౯్‌ 
విదురు. జొకండు వారి నలు 'వీగ కపాయములం దొలంచుచుం 
బొదలం( జేయుచుండె నటం బోల నుపాయములళ౯ా ఘటించుచు౯, 


190 కృష్ణభాగవతము 


మ, శధృత రాష్ట్రానుమతి౯ సుమయోధనుండు గుంతీవ్యుతులం గాల్చంగా 
జతుశేహం బది వారణాషతమున౯ నంధించి బంధుత్వముక్‌ 
మతిలో నించక వారి నుంచి యట హోమంబుం బొనర్చంగ ను 
న్నళతటీకా దాని నెజింగి వారు మృశికి స్లాకుండి రాయుస్థితిక ర్ట 

అ. నడికి శేయిం జిచ్చు వడి దరికొలుపంగ 
నున్న వానితోడ మున్న లక్క- 
యిల్లు గాల్చి భీము (6 జేగె సొరంగంబు 
వలనం గొంచును దనవారి నెల్ల, శే 

వ అంతం బాండవు లొరు 'లెజుంగకుండ (ఛాహ్మాణ వేపషములు వైచి 
ఫొని తల్లితో వేకచ్యక్రప్రురంబున నుండి రఫుడు భీమసేనుం డట 
బకాసుకుం జంపి యటనుండి కాంపిల్యప్రురంబ్దునకుం జని స్వయంపసరం 
బునం జ్రొపదిం బర్మిగహీంచి యట నొకనంవత్సరం బుండి ధృతరా 
స్టానుముతంబున నర్ధరాజ్యంబు వడసి ఖాండవ ప్రస్థప్రురంబునం 'బెక్కు 
వర్షంబులు రాజ్యం 'బేలునప్పుడు పొండవులమహోవై భ వంబునకుం 
జూపోపక్‌ దుర్యోధనుండు మాయాద్య్యూతంబు గల్చించి పాండే 
యులం బరాజితులం. జేసి పదిరెంజేండ్లు వనవాసము నొక్క-యే 
డజ్ఞాతంబును 'జేయునట్లు సమయంబు ఛేసిన వారును వారు ఇెప్పిన 
చోప్పున సమయంబు. దీటిచి వచ్చి తమసగపాలు తమ కిమ్మని 
'వేయచు థార్తరాష్ట్రుల పాలికి (్రీకృష్ణునిం రాయ బారిగం బుచ్చిన 
నతం డట కరిగి నిండుళొలువులో ధృతరాష్ట్రూనిదిక్కు మొగంబు 

బు ట్రనిమె. క్ష 

చ తనకనినట్టి బిడ్డలను దమ్మునిబిడ్డల నొక్కరీతింగా 
మనమున నెన్నంగాం దగుదు మానవధర్శవిదుండ వొడ్డు చె 
ప్పన పని యున్నె నీ కెటుక వచ్చునదే కదె పొండుప్యుతకుల్‌ 
పొనరిచి వచ్చి రాసమయముం బదుమూ డగువత్సరంబులుక* 18 


+ ఇంట సోమము బొనర్చి ననగా గాల్ఫివుచ్చె నని లక్షణార్థము, 


తృతీయస్క ౦ధము 180 


క, తమనగభా లి మని భీ 
షృముఖుల్‌ వినుచుండ నిన్ను సం(ప్రార్థింప౯ 
సముదావారము నడపంగ6 
(బ్రమనులరై వుచ్చి రిట్లు (వ్రభువర్య! నను౯ా 1$ 
మః, అటు కా దేనియు మోాందుమిక్కిలి యగు౯ (బాణంబు లాశింప ర 
చ్చటివారల్‌ కదనం బగు౯ (బ్రజయు నాశం బంది పోవు౯ సమ 
స్ఫుటచి 'ల్తేంబున నంచరింపు మని కృష్ణుం డిచ్చె వా కిచ్చినం 
గుటిలాత్ళుల్‌ విన శెక్కసక్కె-ములు పల్కుల్‌ పల్కి- రత్యుద్ధతి౯, 
వ కృష్ణుండును సంధికార్యము పొనంగమిం (ట్రయాణోన్ముఖుండై మజీ 
యుం 'జెప్పవలసినంత చెప్పీ యెల్లర నామం(త్రణంబు చేసి చనియె 
నప్పుడు ధృతరాష్ట్రుండు విదురుం బిలి ్స్చి మంతాలోచనంబు గావ్‌ం 
చిన నతంకు వాని కి ట్రనియె. క్‌ 
మ, పదుమూజేడులు పాయంజేసి తమపాల్‌ (ప్రాక్థించుచున్నారు ని 
త్యదయో పేతులు బాండునందనులు మో రవ్వ్యారిపాల్‌ వారికి౯ 
ముద మొప్పారంగ నిచ్చిప్రచ్చుటలు పెంప్రం గూర్చెఢి న్నీ నీ 
విది తార్థంబున నింత 'యేమిటికి వొ ర్వీ "ర్బెప్పంగా “నేటికి౯, 16 
మ. అనుకొన్నట్లు (కియాకలాపములు చేయం బూనకున్నంత (గో 
ధనుం డాభీముండు సింహ మ ట్లగుచు నీదాయాదులం బట్టి నె 
ట్టన లేళ్ళం బలిం జీల్చి వైవెడిని గట్టా! యట్లు గాకండ నీ 
వ్రు నయం బేర్చడం గార్యముల్‌ నడప్పుటల్‌ పోలు౯ా మహీవల్ల భా, 
సీ చేనబేవుండు వాసుబేవుండు వారికిం 
దోడునీ డయి యుండు ఏడ పుడు 
"చేవతలు౯ భూమిదేవతల్‌ వారికి 
మేలు గోరుచునుండు) మేదిసీశ 
పొందు పొనంగింపం బూని వచ్చినపురు 
హో త్తముని స్నీడును _త్తృమసుతుం 


[0 శ్రీష్టష్ణ్ట భాగవతము 


డగుం గా దనక తూల నాజె నింతయు విని 
యీ వూరకుంటి వేనేని యనక 

కే, ఆతం డీశేడుజగముల నాం యనంగ 

భస్థృసాత్కృత 'మొసరిచ్యుప టైం గలండు 

సీదుసిరి యిట్టిపట్టున నిల్చు ననుచుం 

దలంప నే౯ా బె లగునొారు లయం బోరు 18 
కే. తులసిననమున గంజాయి మొలచి నట్లు 

సీకు దుర్యోధనుండు వుక్తై నీకుమార 

రూసదవమున నీవంశ మేపు దజుగుం 

గావన్‌ వీనిం ద్యజియింపం గార్యమివుడుం 19 
వ, అని పలికిన దుర్యోధనుం డత్మికోధకసాయి తాక్షి యగళుంై కట 

కటంబడి కటంజి లదరం గొలువు గలయం బరికించి యి ట్లనియె.20 
ఉ. వేండుర వీని నీసభకుం చిల్చినవాం డిటు కన్నుగాన క్ట 

పొడునుడుల్‌ వచించెడిని బాపకిరాతుండు వీండు వీనికిల 

గూ డిడి సొయ వారిపయి6 (గోధము జేయుచు క్యతుపక్షము౯ 

బాడుచు ధర స్టపన్నములు పల్కు-చునుండెను వే తయో యనక, 21 
ఆ. జాసికొడుకు వీండు తగ వాడ వచ్చెను 
నన్ను వెడల నడవ గొన్ని చెప్పి 
వీని నగరునుండి వెడలింప్రుం డని నాదూ 
నాద 'జెలుప్రచుంటి నడపుం డ్‌్టు, లై 
అని క క్లశల్యదు శ్నాసనాదులమతంబునం బలిశ్రినపలుకులు ములుకు లై 
చెవ్టులు సోక విడురుండు నొచ్చికొనుచు ధృతశాష్ట్రాం డంతయు విని 
(ప్రల్లదంబు లాడుకొడుకు వారింస కూూరకున్న నచట నిమిషమొ[తం 
బు నిలువ నొల్ల కల్లన "లేచి స్వగ్భహంబునకుం జనియు. నప్వురం 
బుననుండుటకు నిచ్చ 'చేయనివాండై శీర్థయా(తల శెసంబునం జేసీ 
శరినగరంబు విడిచి సహ్యస్రమూర్మి యగుహ్మవీ.శేశుండు. వేంచేసి 


వ 


అ 


తృత్రీయస్య6ధము క్ష 


యున్న వుణ్య వ్షేతంబులు వనంబు లుపవనంబులు పర్వతంబులు' సరో 
వరంబులు నదీనదంబులు లోనగున వేకతీర్థంబులు సేవించుచు. నెల్ల 
తీర్థంబులం గ్య్రుంకు. లిడుచు తం గట్టి ట్టి యధళ్శయనంబు 
నం న. 'ెలిసినవారికై నం జెలియరానివేషుటున దిరుగాడుచు 
నియమ్మవతంబులు. నిర్వర్హించుచు.. నెల్ల భారతవర్షయిః గలయం 
(గుమ్మరుచుః (బ్రభౌన చేత్రుంబున శ్షేస దెంచి యచ్చటిప్రఉలసంభా 
పషణంబులం, జేసి, లిపి 
నీ పొందు పొనంగమిం బురుపోత్త ముండు వచ్చి 
వచియించుటం జేసి పాండవులును 
గౌరవ్ఫులును రాజ్య కాంక్షమై నొండొరుల్‌ 
సంగా్రామరంగము సలివీ రనియు 
నుభయసే ప జాక్‌ యున్నవా ర్చదిమంది 
యనియు: భీష్మూదులు వాతుల యనియు 
చాండవాగ్ర)జుండు భూభారంబు. గొని కృష్ణు 
ననుమతి నేలెడు ననీయును విని 
“జే, బంధుమరణమునకుం జూలం బరితవించి 
యింతలో శాంతి వహీయించి యిీశ్వ ేచ్ళ 
వే చ్చెకవు నొందువాం డయి యంగ పడమ 
రగ సరస్వతి (పనహించుజగతి కడకు. లీ 
వా అమ్ముహోనదిం గలత్రితతీర్థము నుశనస్తీ ర్థము మనుతీర్థము పృధుక్రీర్థము 
నగ్ని తీర్థము నసితరీర్థము' వాయుకీర్థమ నుదానలీర్థమా గోము 
గుహల్య్థము యమోర్థము లోనగీర్థంబులు శవించీ మటీయో నం 
దందు “ఫవిక్షునంఖచే శా్రాదిలాంఛనంబులం బొలుపారుది 
బులం బ్రితీక్షించుచుం జని ఛని సుశాష్ట్రటేళంబును మళ్చ్యసౌవీర 
కురుజూంగల:బేశంబులు నతికమించి యమునాానదిం చదటీయః నరిగి 
యట నొకచోం బరమభాగవతోత్త! రండు ప్రిళాంతస్వాంతుండును 


[149 (శ్రీకృష్ణ భాగవతము 


బృహస్పతికి: (బ్రియశిష్యుందు నగునుద్ధవునిం గాంచి గాఢాలింగనంబు 
గావీంచుకొని విశమించియున్న యప్పు డతని కి ట్లనియె, లిస్ట్‌ 
ళీ విదురం డుద్ధవుంగని కళల ప్రళ్నేము శకేయుట 4__ 
మ, ధరణీభారము వాయం జేయుట కమర్త (ప్రార్థనంచేసి నూ 
ధుర దేశంబున6 బుట్టి కూరలు జగద్దోోోహుల్‌ నశింపక మహో 
త్తరకార్యంబు లొనర్చి ేర్చినమహోడారుల్‌ యశోదాశుభో 
దరనంభూతులు రామకృష్ణులు శుభోదర్కయి గా నుండిలే. ౨6 
పుకుహోత్తముల గర్భమున గన్న టేవకీ 
వసు బేన్చలు కుశలపధితులు కద 
యాదవసేనల కధినాధుం డైన్యప 
ద్యుమ్నుండు కుశలిమై యున్నవాండె 
లి 
యదువృష్టి భోజ దా శార్టవిభుం డుగ 
చేనుండు సుఖ యయి చెలంగు నొష్కొ 
మున్ను కుమారం డె యెన్నికం గాంచిన 
య ళో 
సాంబుండు శ్నేమము నంది యున్నె 
న్‌ అష్ట్రనునిం గొల్చి విలువిద్య నభ్యసించి 
మేటి మైనసాత్యకికి౯ా 'సేమ మోటు క్ల 
యూ. ప్న 
భక్తి భరతుం డ్మకూరుండు భదగదులు 
పొదలుదురె చెప్పు ముద్ధవా ముదము పొదల, | ల్లి? 
వ. మటీయుం (బద్యుమ్న నందనుండును ళస్తొధిస్టాన దేవత యనం-బరం 
అవీ ,£. | 
గినయనిరుద్ధుండును సత్యభొమాసుతుండు ఛారు ధేష్ణుండు గదుండు' 
లోనగువారను (్రీ గృస్టైంగనలును క్షే మంలుగ' నున్నవారె, 98 
నా, తసధ ర్మాంశమునళ్‌ ధరాతలమున౯ా ధర్మంబు మూర్తీ భవీం 
చినచందంబున నె ప్రువరి లుచు నేజీయడంబునం, చెన శాం 
షు న! ళ్శ మం 
తినిం గోల్పోనివితంబునక మెలంగకుంతీనంధన్నాగ్యు)ండు వి 
ప్రనుతుం డై ధర యేలుచు౯ సుఖమున౯ా వర్షించునే యద్ద్గవొ,. 20 


లా 


తృతీయస్క-౦ధము 1ట 


ము, బకకిమిరిర హిడింబముఖ్యదనుజవా)తంబులక్‌- (వేల్ళిడి౯ 
గకుబంతంబులు (మోయు. ర్యమున న(గ్రంపళ్యుండై కూల్చి "పెళ 
సుకము౯ా లోకమునందు నిల్పినమహాశుంభతృ్రభావుండు వా 
యుకుమూరుండు వృకోదరుండు సుఖమై యున్నాండె వృన్ఫిపుభూ. 
మ తిగకంటక జగమేర్చునట్టిగరిమన్‌ దీపించుభూ తేశుతోం 
'బెగువం బో రొనరించి తత్కరుణ శాధేయంబ మై లోకమం 
దు గణింపంబడి కాలశేయుల నని౯ దున్మాడి వృరీష్టుండై 
తగుభీభత్చుండు "సీమముం గలండయై తళొ (త్తునే మాధవా. 31 
ఛా, నానత్యాంశమునళా మున బాండుక్షమాజూని నం 
తోనంబుం గొన ౫ నాళ్మజన్ను లగుచుం దోపంగ నై సోదర 
వ్యాసంగంబున నన్నె శెక్కనకవల్‌ (ప్రాప్తాధిపత్యంబునకా 
వాసిం గాంచి మెలంగుచుండిరె పృథాభవ్యాదరం బేర్చడ౯, _ $9 
లోకో 'త్తరు _లెనకుమూరులం గన్నతల్లి కుంతియు శార్యనిధులై "చేవ 
సన్నిభు లైనపతులం బడసినదౌపదియు. గృప్షభగవానునకుం జెల్లె 
లును విజయున కిల్లాలు నగుసుభద్రూయు లోనగువా రందజు 
శ్నేమంబుగ నున్నవాలే యని మటియును, 88 
ఉ. ఆడిన దాటగాం దనదునాత్మజు నెగ్ధంగం జేయు చందునక 
గీ డగునంచుం- జెప్పినను గించు తెజింగున సంచరించుచుకా 
'వేడివెలార్చుదుఃఖమున 'వేంగుచు నుండెడునాంచికేయుం డీ 
నాండు సజీవుం జేకద వినం దలపోయుదు! జెప్పు ముగ్గవా, శ్రీ 
వ అని విదురుం డడుగుచున్న వాని శెట్లునుం జెప్పం జూల కుద్ధవుండు 
"తన నై దేండ్డ ప్రాయమునం దోడిళిలురతో న. ళ్ళ 
చర్యారూపంబు ైనయాటలాడుచుం దల్లి కుడువ ర మ్శనినం బోక్‌ 
కృష్ణుని సేవించుచుండువాండు గావున గృప్షనిర్యాణంబు తలంపునకు 
రామే నెల్లం గంపింపం 'జెమ్ముటలు జాలువాటిం గన్నుల న్నీళ్ళు 
శాల్వలై (ప్రవహింప నో 'రెండుకొనిపోవం 'బెదవులు కంవింప (క్ల 


వ 


కెట్లు (శ్రుకృష్ణభానవతము 


భక్తి యోగనిమగ్న మానమాననుండై యొఢ 'లెజుంగ శింతతడ 'వేమి 
యుం జలుక్‌ చేర కుండి హు స్పురనుచు వెట్టనూక్పుచుం 'బేర్చిన 
దుఃఖంబున వెక్కీ- (మింగుచు భగవళ్లోకమునుండి క్రిందికి మనంపుం 
దిగిచి గద్దదకంకుండై కొంతసేపటికి గొండొక్కమాటగా విదురునిం 
దిలకించుచు ని ట్లవియె ల్‌ 
ఆశీ ఉద్ధవుయ కృష్ణని ర్యాణమ ౦ దలంచి దుఃఖించుట 4 
ఉ. ఏమని ,సీకు మాకుశల మిప్పుడు చెప్పుదు నోయి శ్షత్త! మా 
భూములు మాగృ్భహంబులనమున్నతి మాసకలార్థసిద్దులు౯ా 
భూమి .నడంగి పోయినవి ముజ్జగముల్‌ దలపోయ నిప్ణు స 
'ర్వామిని మున్లిపోయిన తెజంగునం గానల్‌ వచ్చు నక్కటాం ర్క 
ఉ. ఇెప్పంగ నోరు రా దిప్పుడు చెప్పు మటంచును నీవు వల్కుటకొ 
ఇఇెప్పక యుంటయుం దగదు ఇెప్పంగ నే మగు మాయుపాథు లీ 
చొప్పున నాళ మయ్యె నని చొంగలు గ్రక్కుచుం 'జెప్పుచుంటి నో 
యప్ప నిం కేమి చెప్పెద సమస్తము శూన్యము శూన్య మిత్తృటిక- 
శా, ఉజాడెందంబున నుండు వాండ నగుటకొ లారాఫుల౯ా సెంచి నే 
నీడం బోవక 'ఇెప్పుచుంటి విదురా! యే మందు ముల్లోకముల్‌ 
పాజై పోయెడుకాల మయ్యె నయొ మాపాలుండు నోపాలుం డా 
క్రీడారత్నము మాయ మయ్యె జగముం గింపాళముం జేయుచుకా, 
త్తే ధర్మజుని రాజసూయము తరణమందుం 
బరమవిబ్యేమి. యగుశిశుపాలునకును 
గరుణ ముక్తి నొసంగినపరమపుకుషు 
విరహము నహించి యుండుట భరము గాబెం శి 
ఉ. పూతనచన్నుదోయి విసముం గొని పా లిడి చంప రాగ న 
స్పాతశవంతు రాలిచనుంబాలను (గోలియుం దాను వావ కొ 
ఘాతుకురాలికి౯ సుగతి గల్లంగం జేసిన బాలకృష్ణుని౯ 
జేతమున౯ా భజింప కొక ెట్టండు నేనియుం బుట్టి యుండునే, డ్త 


19] తృ లతీయన్య0౦0ధము గర్‌ 


ఉం తామరచూల్మి పార్ధనను చా వసుదేవునియింటం బుట్టి యున్‌ 
దామసుం డై నకంసుం డను దైత్యునిభీతిని గొల్లపళ్లెలో 
నామెయిం జేర్చంగాం బడియు నయ్యావనిం బదునొ, 'ండునర్న ముల్‌ 
శామునిం గూడి [క్రడల విరామము లేనటు వి స్తరించుచుక్‌. శ్వ 
, గోపాల బౌలురం గూడి గంతులు వేయు 
వాడుచు. బొడుచు నడవులందు 
చిరుగుచు జలశేళిం చేలుచుం (గ్రోపుల 
'మేవుచు వయ సింత మిందం బడంణగ 
'వేణుగానమ్ను చేసి (వేతలమనములు 
మూజిలాడుచుం దన్నుల జేర వచ్చు 
మాయావు లగువారి మట్టునెట్టుచు మహా 
ద్భుతకార్యము ల వెన్నా పొనరుచుచును 
శే, బాలకృష్ణుడు వర్షించి కాళియాహి 
ను క్కడంచి గోవర్ధన మొక్క శేల 
నెక్తి గోగోపగణముల నేలినట్టి 
వరదు వికి యుంటి జీవచ్ళవం బనంగ, డల 
ఉ. వెన్నెలలేయి 'వేడ్కమెయి (వేతలు వేగురు గూడి యాడుచోం 
(గొన్న నవిల్తు వేండుకలం గూర్చెడువాండును బోలె (మోడులక్‌ 
(గొన్నన లెత్త 'వేణువునం (గొ త్తచవుల్‌ జనియింప నూందుచుక 
విన్ననువొప్ప నొప్పునలవెన్నుండు గన్గొన లేక పోయెం గా... 48 
మహో(సగ్ధర. తనతల్లిం దండ్రి బందిం దగిలిచినఖలుల్‌ దన్ను జంపంగ నెన్నే 
పనులం గావించి (శూరత్వమునను జగతి 'న్బాధలం శూర్చువానిక్‌ 
జననింద్యుం గంసు నొక్కంజన చనియిలపై జావంగాంనేసి లోకం 
బునం బేిం గొన్నవాని న్మునిజనహితునిం బుచ్చి జీవింతు నయ్యో- 
నీ చదివి సాందీపని చచ్చినసుతుం దెచ్చి 
గురుదశ్షిణ' యొసంగె గరిము మెజీయ 


రైతా 


"46 (శ్రీకృష్ణ భాగవతము 


శిశుపాలముఖ్యలం జెండి రుళ్టిణిం 'జెచ్చి 
పీతృ దేవతలు మెచ్చ. బెండ్లి యాజె 
నాగ్నజి త్యాదుల నారులం బెక్కుర 
బెండ్లి యాజెను జగద్వి(శుతముగ 
భీమ'సేనునిచేత భీము జరాసంధుం 
జీల్చీంచి రాజులచెజులు నాపె 
త్తే నారదుండు తెచ్చి యిచ్చిన పారిజాత 
సుమము రుక్నిణి కీ సత్వ చూచి సైప్‌ 
కున్నం గని న్వర్ణమున శేగి యుర్వి కల్ల 
వృశ్నముం దెచ్చె వాని నే నెట్లు మజుతు. జ్తీర్‌ 
ఆ తనకు మేనయ ' త్తీతనయులు పాండనుల్‌ 
వారిసక్ష మగుచుం గారవాళి 
వాత మొనర్చి ధర్మసుతు చేత మూడళ్వ 
"మేధముల నొనర ఏ మిసీమింజేసెం క్ష 
"కే, గుపసుతుని యన్ర్రబలమునం గూలునట్టి 
యు _త్రీరాగర్భమును గాచి యూడి పోవు 
పాండవాన్వయమును నిల్చె. బరమఫ్పురుషుం 
డట్టిళృష్ణుండు 'లేనియియ్య వని యీల! డ్తీ 
చ వసుధకుం గబ్దుభార ముడుపం (బ్రభవించి కుర్ముపజావళిక 
వెసం బరిమార్చి యంతటన వ్మిశమ 'మొందక్‌ యాదవావళి౯ 
మునలము కారణంబున నమూలము పెల్లగిలంగం చేసి ఆా 
నసద్భృశ తేజు డయ్యు వనమం దొకచో విడనాడె చేహము౯ా 48 
న, అట్టియెడ "నే నమ్మ హాలుని సందర్శ నంబు గావించిన నన్ను గార 
వించె నప్పు డటకు. బరమభాగవతుం డైనపారాశర్యనఖుండును బర 
మసిద్ధుండు వైనమై(తేయుండు యదృచ్భమైం జనుదెంచినం బుండరీ 
కాక్షుండు లేనగ వానసనీమ నంక్రరింప నాతండు వినుచుండ నన్నుం 
గాంచి ; ! 40 


తృతీయన్క్మ0ధము [147 


సీ విను ముద్ధవా ! సీవ్రు మునుపటిచామున 
వసువ్ఫులలో నొక్క_టవసువ వరయ 
యఫు డందజుం గూడి యాచరిం చెడిసత) 
మం దీవు (పార్టించి తర్థి వగుచు 
చీమదిం గలకోర్కి. నే నెటుంగుదు నది 
యితరద్వోర్లభ మైన నే నొసంగుదు 
నరలోకమును వీడి పరమపదంబున 
కరిగెడుతజి నన్ను నరయ నైతి 
శ్తే నాయను(గహప్యాతమ నై యలరితి 
వింక నసీకుం బునర్జన్న 'మెవుడు లేద 
యిదియ కడపటిబన్మ మోవృవ్లీవర్య ! 
ధన్యుం దైతివి నీవ నాదర్శనమున. ర్‌ 
తే. సృష్టిశాలమున న్నేను స్రష్టనాఖి 
కమలమం దున్నయస్ణ తత్త సము నెటుంగం 
జేసితి వది భాగవతమై చెన్నుమోథె 
నీదువుది కిప్పు డది తోంచి నెటి పొనర్చు, ర్ట్‌్షే 
వః అని పరమాదరంబునం బలికినపర మేశ్యరునిపలుకుల 'కానందతరంగి 
'తాంతరంగుండనై వులకాంకితగ్యాత్రుండ నై న్మేశకోణంబుల బావ్న 
ఛాళాప్రూరంబు వెల్లివితీయ డగ్గుక్తిక వెట్టి యి ట్లని విన్నవించితి.$8 
మత్త = నీదుపొదము లాశ్రయించిననిర్శలాత్ముల శెప్పుడుక్‌ 
మోద మింతని చెప్ప నొప్పదు మోక్ష మేనియు నొ దక 
శాదు కా దని తో ిషుత్తుక కరజలోచన నాకు నీ 
పాదసేవ యొకండు దక్కుగ6 (ాతిగా బెది యేనియక, క 
॥ నిమ్కి-0యునకు నీకు నెటీమాటు. గర్భము 
జన్మరహితునకు జన్మ మయ్య! 
గాలరూపవుండు నీకు. గాలాదిభయ మగు” 
బరమాతు నకును స్ర్రీబహుళనేవ 


రైతా 


కె త్రీళషష్తళాగబతేము 


పరమాొత్మబోధసంభ రితునకు న్నీకు 
సనుబోంట్లనోడ మంత్రము బోనర్చు 
టరయం బండితులకే నచ్చెరు వ్రదయించు 
సర్వాత్ముండవు నీ సర్వసాశ్షి 
శ్రే విట్టిపర మేశళ్వరుండవు సర్వేశ్వరుండవు 
సీదులీలలు గణియింప నేను గాదు 
బ్రివ్మాముఖ్యులు వాల రోపరమఫురుప 
నను దరిం బేర్చ నీ క్రీబే నతి ముకుందం స్ట్‌ 
వ అని (ప్రాక్థించినం (బనన్నుండై పర మేశ్యరుండు న న్నావరించి పర 
మార్ళళత్త సం బుపదేశించి యంవీవ్రుచ్చిన నే నవు గృహోత్ళునకుం 
(బణమిల్లి (పణుతుల నర్చించి తద్యియోగంబు పెపనినాండనై యిం 
తింతనరానియట్లు చింతించుచు. నెట్టకేల కప్పురోణపూరుమని వీడ్డాని 
తదీయదివ్య శ్నతం బయున బదరిక్మాశమంబునకుం బోవుచుంటి ననిన 
వీదురు డో ర్వ రానిసువృదృంధువి యోగంబునకుం గొండోకవడి 
శోకించి సహజవిజ్హానంబున టైనతంత్రంబునకు నగవం బని "లే దని 
తనకు జాన యుహామిల్లి పరమభాగవతోత్త రుం డగునుద్ధవనిదిక్కు- 
ముగంటై యి ట్లనియె, ర్‌ఫ్‌ 


"కే. సీకుం బర మేశ్వరుండు కృపా శేర్చినట్టి 
యాత్మతత్త సము నాకు దయార్జవృదయ 
'శామరసుండవై శెప్పు ముద్ధన 1 భవాద్భు 
శు లలంతుల నేలనే కడా మెలంగుచుందు, ర్‌ 


మః అనుడుక్‌ విమ్ణుపదార్ననాఖిరతుం డౌ క్యూద్ధవుం డాతేనిం 
గని నీవైం గృపంశేసి కృష్ణుండు సమక్షంబందు మై కేయునిం 
గనుంగాంచు న్నినుః జేర వచ్చు విదు రాఖ్యాకుండు నాభక్ష్యుం డా 
తని క్రీత్త్య మెజుంగల జేయు మనియెం జాత్సర్య మేపారయగళా,5? 


తృతీయస్క౦ధము ప 


నః కావున నీ వమ్ముని నుపాసించి కృష్ణోక్తం బగునధ్యాళ్మవిద్య నధిగ 
మింపు మని చెప్పి హరికథానల్లాపంబుల నింత తాపంబు చల్లాన్చీ 
కొనుచు నాళేయి విదురునితో నుద్ధవ్రండు. కాళిందీ పులినకేలంబునక 
శయనించి మరునాం డరుణశోదయంబున వీదురు నామం,తించి బదరికా 
రణ్యంబునకుం జనియె సనిన 'రాజేందుగండు మునీంద్రున కి ట్రనియెం 


మ, అనఫూ 1! యాదవు తందజు౯ మజీయుః గృషహ్పాదుల్‌ ధరం బాసి పో 
యినపై నుద్ధవుం డేటి కట్లు మిగిలెం బృధ్వీస్థలిం జెప్పవే 
యన నాతం డను గృమ్షుం డేగుచును దత్యార్థంబు తా నేగ నే 
గునొ యం వాతని నిల్చెం బోల్చెనంగ రాం గోరి. (బదర్శించుచు౯. 


వ అటు నియోగించినం గృప్వత త్త్వంబు లోకంబున దృథీక గం బగునంత 
గిగి ఈ ఎ 
వజుకుం (బచారంబు సాంగంప "చేహ త్యాగంబు సీయకుండె న 
ట్లద్ధవ్తుం డరిగినపదంపడి విదురుండు భగవంతుం డవతారంబు ఇాలిం 
చుచుం దనపైం జూవీనపరమాదరంబున ర్‌ త్యం తానందంబు నొందుచు 
నటం గొన్నినా ళ్ళుండి సయనంటై గంగాద్వారంబున సుఖాసీనుండై 
యున్న మై తేయమహోమునీందునికడ కడకువం జని (ప్రణమిల్లి త 
సి ౧౧ 
న్నెజీంగించి యి ట్టనియె, 60 
రి 
4 విదురం డుద్ధవు వీడ్కొని మ్యెత్రేయుని దర్శించుట + 
కే, సంసృతిమహార్షవంబునం జచ్చి వుట్టి 
సుఖము దుఃఖము నొందుచు సుదయు మొదలు 
"లేక యుం డెడుమాయట్టిలోకులక్షును 
'జేయం దగుకార్య మెద్దియో చెప్పు మన, 61 
క, మాయట్టి పకృతిప్రదుషులం 
శాయక రశ్ళ్చించుపాంకు పరమర్షి వరా 
మూర పుణ్యాన 
నీయుగమున నిలిపి హోయెం గృమ్జుం డనఘా, (8 


150 (శ్రీకృళ్ణ భాగవతము 


ర 


పః 


కావున సుఖరూపం బై 

భావింపంగ నచ్చుపధము సలుకము నే మ 

ట్లావిన్లుం గొలిచి యజ్ఞా 

నావ్యత మతిం జక్క జేయ నాశింతు మొగి౯్‌, (8 
మజీయు మూయామయుం డైనభగవంతుండు ఫుకుషావతారము 
"లెత్తి యేయేకర (ము లాచంించెం. దా నిరీహసుం డయ్యు సీవిశ్వ 
మెట్లు సృజించే నెట్లు పెంచె సెట్టు (తుంచె సీశ్వరుండు తా నొక్కకుం 
డయ్యు నెస్టులు (బహ్మారుద్రాదు లగుబహుపధంబులు రూపం 
బులు ఛాల్బె మత్భ్యాద్యవతారంబు 'లేమిటిశేల్తి మజీయు నతండు 
సర్వసత్వసమూహంబునకు నాధారభూత మగునంతర్చహలళ్లోకంబులను 
లోకపాలురను లోకపాలేశ్వరుల సెట్టు చేసె వర్షాశ్రమధర్శవిభాగ 
మెట్టిది త్రొవర్షిపలు దదితరులు ననుస్టంపం దగుధర్శములు "వేద 
వ్యాసుండు చెప్ప విని యుంటి నందు గృషప్షకభామృతం బల్బంబ 
మజటీయు నయ్యమృతంబు6 గ్రోల మనం బయ్యె చానంశేసి సంసార 
శారణం బైనగ్భృహాద్యాస క్తి నళించు నట్టిహరికధల నా శెటీంగిం 
ఫుము, సృష్టిస్టితలయకారణభూతుం 'జైనహారి యతిమానుషంబు 
లగునేయేశార్యంబు లాచరించెం. జెప్పు మనిన సతం డతని నభినం 
దించుచు ని ట్రనియె, 64 
మౌండవ్య శాపమున భూ 

మండలమున నిట్లు వ్యాసమానీందునిపు 

(తుండ వయి జనించినధ 

ర్శండవు నీ ననగ నొక్కరుండవె వెప్టమా, 65 
దానంజేసియ కాచే 

(శ్రీనాథుండు వుడమి విడిచి చెచ్చెర డ్‌ఎకిం 

బో నున్నప్పుడు నాతో 

జ్ఞానమునీకుళ వచింపగా నాడ్థ యిజె౯ొ 66 


తృతీయస్క 0ధము 151 


చ కావున నోయి విదురా! సీకు సృష్టి స్థితలయంబులు మజీయు భగవ 
లీలలు నానుపూర్విగం జెప్పెద నాకర్ణింప్రుముం (7 
నీ సృష్ట్యాదియం 'దెల్ల జీవ్రల కాళ్మభూ 
తుండు పరమాత్ముం డొక్కండ కలండు 
స్వ(ప్రకాళుండు ద్రష్ట పరమైకరూపవుండు 
లీనమాయుం డయి లేనివాని 
-శరణిం దలంచుచు. గారణరూపమ 
యె కానవచ్చేడు నదియమాయ 
మూ 
చానిశోచ్చాటునళ్‌ బూని జగత్సృష్టి 
గాపించె సీశ్వమం డీవిధమునం 
శే ద్రిగుణశ్‌ క్రినమేతమై "లేజు మెబీయు 
లుల య! యా 
మాయం జిచ్ళక్రియుక్తుండై మహితుః డైన 
వురువుం డాతండు కాలశ క్రిరతిం జేసి 
విశ్వ ముదయింపంా జేసె విపుల క్తి, (03 
న 
అప మె శ్రేయుడు సృష్ట్యాదిక్రమం 'జెజీంసించుట శ 
వ, మజీయు గాల్యపేరితం బయినవిజ్ఞా నాత్మకంబు తమానిరానకంబు 
నగుమవహా త త్తం బుదయించె నామహా త కనే కార్య మగు నధి 
యాన్‌, డి ఎట 
భూతమునకుం గారణం బగు నధ్యాల్మే స్టేముసకుం గ ర్త యగునధి దై వతే 
మునకు న్యాశయంబై భూతేంద్రియమనోమయం టై. నైకారికలైజ 
'సతామనము లన మూడుపీథముల నొప్పు నహంకారం బయ్యె 
నందు నై కారికృలెజసంబులు సాత్వికరాజసంబు లని ేర్కొనం బడు 
నందు వెనెరికాహూంకారంబున మనస్సు నిర్యదియాదిస్టాత లై విషయ 
రు థి మెల 
(ప్రళశంబు గాపించు బేవతలును బుట్టిరి. జ్ఞా నేంద్రియక ళ్టంద్రియ 
ములు తెజనజాతంబులు "తామసాహంకారంబున భూతసూక్ష స్త 
మ మ్మగుశబ్దంబు ఫుక్రై చానం గాలమాయాంశ యోగమున నాకాశంబు 
వుక్లై దానివలన స్పర్శము దానివలన వాయువు నుదయించె వాయు 


శకి శ్రీకృళ్ల భాగవతము 


వాకాశముతకోడం గూడి బలయుతంబై రూపఠన్మాత్రముం బుట్టించె 
దాన లోకప్రకాళకం బైన తేజస్సు ఫుకైం 'దేజస్సు వాయువునోడం 
గూడి రనముం బుట్టించె దానం గాలాంఛయోగంబున నుదకంబు 
గలిగి జలము 'కేజోయుతంటై గంధముం బుట్టించె దానం బృథివి 
యుదయించె నీ ట్రయనభూతపంచకసంసర్షమునం జేసి యుత్తరో త్తర 
గుణాధిక్యంబు గలిగ విను మాశాశంబున శితరనంనర్లము "లేదు 
గావున శబ్ద మొక్కండే గుణం బయ్యె వాయవునకు నిజగుణం బగు 
స్పర్శము గగనసంసర్ణమున శబ్దం బుదయించెం గావున వాయువునకు 
శబ్దస్పర్శంబులు "రెండునుగుణంబు లయొ6 "చేజస్సునకు నిజగుణంబగు 
రూపంబును నభోవాయుసమన్వయంబున శబ్దస్పర, గృంబులును గలిగి 
గుణత్రయం బయ్యె జలమునకు గుణం బగురసంబును నభోనిలతేజో 
న్వయమున శబ్దస్పర్శరాపములు మూడుం గలియ గుణచతుష్టయం 
బయ్యెం బృథివి కాళుగుణం బగుగంధమును నభోవాయు కేజస్పలిల 
సంబంధమున శబ్దస్పర్శరూపరసంబులు గలియ గుణవపంచకం బయ్యె 
నికృతి విశ్షేషము 'చేతనయు నివి మహ దాద్యభిమాన దేవతలు విష్ణు 
"బేవునంశమువా రిత శేతరసంబంధరహితు లె (బ్రహ్మ్మీండనిర్నా త్‌ 
సమర్ధులె పర మేశ్వరుం జేరి యి ట్లనిరి. 69 
ఫా వు సమాశయించి మును లెంతే దుఖదం టై మహా 
పాపవ్యాపృత మైనసంనృతిని శ్షి(ప్రం వీగ ఫొం (డట్టిసం 
తాపచ్చత్రము సీపదాబ్దమున కోతండక్రీ ! నమస్కా-రముల్‌ 
వ్యాపాదిల్లగం 'జేయుచుంటిమి మముం బాలించి రశ్శింపవే. 70 
శా +చిశ్రైకాగ్రుత 'వేదముల్‌ చదివి తచ్చింత౯ా గనుంగోంయగ నై 
హృత్తాపం బడగించుకోం గలరొ హూనీంద్రుల్‌ సురేలాపగో 
త్పత్తిస్థానం 'బెది యట్టినీదుపదము౯ భావించి సేవించు చ 
స్స్త్తాష్మతయ మిోంగికో నయితి మోసర్వ(ప్రపంచేశ్వరా. గ 
శ. 4(మరేలాపోర్పత్తిస్ణానముబసురనది ఫుట్టివోటు, 


2౭0] తృతీయస్క ౦0ధము కలి 


నీ 


బూ 


అ(శయించినమాత నభయం బొసంగెడు 

వి న్నా(శయింతు మోనీరజాశ్ష 
నేను నాయది యను నెగు లందువారికి 

లో నుండియును సీవు కాన రావ 
నిను భజించెడివారు నిర్భలచిత్తులె 

నీలోకమును బొంద నేప్త రభవ 
మమ్ము( బుట్టించితి విమ్మెయి మేమునీ 

సృష్టికి సాయము6 చేయ లేము 


* నిర్వికారుం డధిష్టాత నీవు కార్య 


ములకు గారణ మగుమూాకు మొదటివాండ 
నజుండ వయ్యు స త్వాదిగుణాదులకును 
దానకం బగుచుందు వోశ్రీనివాస, "79 


న మహాత్మా! మహదాదుల మగుమే మె శె క్రానిం 'జేయవలయు 


నట్టిజ్ఞానంబును యే క్త్‌నిం (బసాదింపు మనినం బరస్పరసంయోగంబు 
"లేక రచనాసామర్థ్యముం బొంద జాలనినిజశక్పు అగవుహూదాదుల 
యవస్థం గాంచి భగవంతుండు . "గా 


, పొసంగం గాలంబు చుద్చోధించి (పతిని 


భరియించి (ప్రకృతితో నిరువదియును 
మూ డగువరత _ల్వేములలో, గ్రియాళ స్‌ 

సహితుండై చొచ్చియు సకలజీవ 
కర '](పబోధము గావించుచుం ద త్తే 

గణ మొండొకంటినిం గలియం గూర్చె 
న్యాతయోవింశతి య్యాక్రియాశ క్రి ప 

బోధంబుమై నది పూరుషపద , 


శే, వాచ మగువిరాజేహము వజలం జేసె 
(్ర' ద్‌ 


దాన నీచరాచరలోక మె నెటిం గొనె 


1వ (శ్రీకృష్ణ భాగవతము 


నాది నసయ్యధిపూరుషుం క! 
మున జలంబునం బెక్కేండ్లు పొనరి యుండె. గా 
వ జగత్కారణంబు లగుమహ దాదులకు6 గార్యర్లూపుం డగునావిరాట్టు 
క్జానశ క్తి క్రియాళ క్తి భో క్త ఖ్రక్తుల నెనంగి క్రియాశ _క్రియోగంబునం 
చా్రాణాపానవ్యానో దానసమానములు నాగకూర్త గ్థకృళర బేవద త్తధనం 
జయములు ననుక9మంబున దళవిధంబులం దనరె నిదియె పరమాత్మ 
నాద్యవ తారంబు, ॥స 
"కం, ఆతండు తనచిచ్చ క్షి 
భూతముల సృజించునట్టిబుద్ధి నెనంగుచొ 
నాతని కుదయించె శుభ 
ఖ్యాతస్థానములు వాని నభివరి ంతుక్‌, 7 
వ. అమ్మహాపురుషున కాది వ కృ్రస్థానంబు ఫుకై. దాని నగ్ని బేవుండు 
వాగిందియముళోడంజొ చ్చె సంత నటం దాలుస్థానంటుబొడమె నందు 
వరుణుండు రసజ్ఞానస్థానం చై నజిం హ్వేందియముకో డం (బవేశించె 
నవల (స్రూణేంద్రియము ఫుక్షై. నందు నశ్వినులు చొచ్చిరి పిదప 
'న్మేతము లయ్యె నం దాదిత్యుండు రూపజ్త్హానసాధనం బైనచక్ష్య 
రింద్రియముతోడం బ్రివేళించె నంతం జర్శం బుదయించె నందు 
వోయువు స్పర్శజ్ఞునసాధనం టైనత్వగిరదియముతో డం జొచ్చె 
నవలం గర్జంబులు ఫుకు నందు శబ్దగిహణసాధనం టైన(శో( లేంది 
యము దిక్కులుం బివేశించె 'వెనుకం జరమావయవం బయ్యె నందు 
శీతస్సులోం బ్ర)జాపతి (పనేశించె నంతం గుదం బేర్చడె నందు 
మలవిసర్థనసాధనం బైనపాయ్యింద్రియముకో మితు౦ండు' చొచ్చెం 
బిదప హస్తంబు లయ్యె నందు నిందు్రండు కయవికగయాదిశ క్తి 
తోడం జేరె నవలం బాదయిలు ఫుక్లై నందు గతినోడ విష్ణువు 
ప్రవేశించె నంత హృదయం 'బేర్చజె నందు జంద్రడు సంకల్పపక 
ల్బాదిసాధనం బైనమనస్సుశోడం జొచ్చెల బిదప బుద్ధి యయ్యె 


రల 


తృతీయస్క ౦ధము కేఫఫ్‌ 


నందు వాగీశుండు బోస్ధవ్య(పతిప త్తిసాధనం బగుబోధమువోడం 
జొ చ్చె నవల నహూంకార ముదయించె నందు ర్యుదుండు ర్‌ _రృవ్య(పతి 
పత్తిసాధనం బైనచేతనముతోడం (బవేశించె సప్పుకుషనిశీర్ణంబున 
దివంబును బదముల భూమియు నాభి నంతరిక్షంబును గ్రమంబున 
నయ్యె నందు "చేవనరభూతంబులు చొచె న్‌ సత్వ(పథానంబున "జేవతలు 
రజుప్రధానంబున మనుమ్యులు పళ్యాదులు తమపథానంబున రద 
పారిషదభూ తాదులునుం బ్ర) వేశించె, 77 


* అఫ్రురుషునిముఖనుందు 'వేదంబులు 


విఫ్రులుం బుట్టిరి విశ్రుతముగ 
జాహువులందు సంభవ మయ్యె శ్ష(త్రము 
విప్రిలరక్షించు విధులపొంటె 
నూరువ్చలందు వైశ్యులు జనించిరి కృషి 
వాణిబ్యములనోడ వసుధం దనుపం 
బాదములం గ్దీ రాదట శూదులు 
మూడువర్షములను (బోది "సేయ 


శ్తే ఇట్లు తమతమనృత్తుల నేలుకొనంగం 


వ 


బుట్టినట్టినాలుగువర్ణ ముల జనులును 

శ్రద్ధకోడ స్వధర్శముల్‌ సలువుకొనుచు 

నాత్మగురుః 'డెనవారి. గొలు రనుదినంబు, 78 
ఇట్లు భగవంతుని యోగమా యాహష్రభావంబున 'నెనవిరాడూ)పము 
సాకల్యంబుగ నభివర్ణించుట యశక్యంబు నాకం 'జెలిసినంతమాత) 
నావాక్కులను బవితుముం జేసికొనుపొంకొ నిట్లు చెన్పితి నాదికవి 
యగుబ్రహ్మ సహాస్రవత్సరంబులు చెప్పినను హరిమహిమ పర్యా 
ప్తంబు. గావింప నోపండు వాజ్యొనసంబుల (బ్రహ్మరుదా?దులు 
నెవ్యానిం గాంచం జాలకుందు. రట్టిపరాత్సరున శే నిదె వందనం 
చాచరింతు ననిన విని విదుకండు (పార్థనారూపవాళ్యంబులం బీ 
ఫుట్టించుచు మైైలేయున కి ట్లనియె. 70 


6 శ్రీకృష్ణ భాగవతము 


“ళీ విదుదయు మెలేయనికడం ద ' త్య్వపాచారమా చేయుట శూ 
సీ నిర్వికారుండును నిర్ణణుండును జిదా 
త్నుండు నైనభగవంతునకు లీల 
చే నైనను గుణక్రియానుబంధ ముట్లు 
పొనలొడు నిత్యతృవ్తుం డగునాత్తు సి 
నకుల గామ మె ట్లగు నకలుముండు నివృత్తి 
గలభగవంతున కెలవింం గ్రీడ 
యం దిచ్చయును జెప్ప సగునె సృష్టిస్టితుల్‌ 
సలువువాం డతం డని తెలివి రప్పూం 
శే డతని కాల్మవిజ్ఞానవిచ్యుతిం బడయని 
జీవునకు నవిద్యాయోగభావ మెట్లు 
శేతుముల భో క్తయై యుండు జీన్సు డరయ 


నద్వితీయాల్ముం డని చెప్ప నగును గాదె, 80 
వ, అట్టివాని శా త్మ్మానంద భ్రంశము గర్మబంధము నెట్లు గలుగుం 
జెప్పు మనిన విదురునకు మై లేయుం డి ట్లనియె. రే 


నీ, విదుర! తర్కమున కెయ్యది విరోధిచు న 
య్యది భగవన్నాయ యనంగ నగును 
చాన విముక్తుండై తనరునీశ్వరునకుం 
గార్చణ్యబంధముల్‌ గానం దోంచుం 
గలలోన౬ దనతల ఖండించిన ట్లగూ 
జూగరంబున దానిజూడ లగునె 
జలముల జందు)ండు చలింణంచు నది మింట. 
జందున కుండ దాచందమునను' 
త్తే ప్రజలు 'బేహాద్య నాత్మధర్భమ్య. శ తదభి 
మాని జీవునకే యభిమానరహీతుం 
డైనంణాశ్వరునకు నెవ్వి యంటం బోవ 
యని 'యెణుంగంగ వలయు నోయనఫుచరిత, రీ 


తృతీయన్క0ధము శ 


వ, మజీయు సర్వాంతర్యామియు సాశ్షీభూతుండు నగువరమాత్మునీ 
యందు సర్వేంద్రియోపరతి గలిగినప్పు డప్పురుషునకు ని(దించువానికిం 
బలె నెల్ల ఫ్లంబులు నాళనం బగు ననిన నీిదురుండుం వ! 

తరునోజ, భవదీయసూక్షీ యక్‌ వరఖడ్డమునను 

భావసంశయలతల్‌ పక్కునం చెగియె 
సవరిల్లునీశ్వరుస్వాతంత్య నట 
జనుజీవుపరతం(తసంగతి యెల్ల 
సవిమర్శముగ సీవచస్సునం 'జెలిసె 
ఇాస్తాి్థమునం డేని సత్యం బటంచు 
భువనరత్షకుం డైనఫ్పుండరీకాక్షు 
| పూర్ణతత్త 1 'మెబుంగం బోలెడు “నాకు, రో 
వ. దేవా! భగవంతుని పాదారవింద సేవాసక్షి పరమోత్సవంబు దానిం 
భావించుభాగవతులసాంగత్యంబును సామాన్యుల కలభ్యంబు లట్టిపర 
'నేశ్వరునివిభూతివిశేషంబులు మజీయు౯ (బజూపతులవ్య త్తాంతంబును 
సృష్టిప్రకారంబును మనుఫపులు మన్వంఠరలక్షణంబులును వంశంబును 
వంశానుచరితంబును భూలోకాదులనన్ని వేశ్యపమాణంబులు. తిర్యబ్మ 
నుష్య చేవాదులయు పశ్షి సరీనృ పాదులయు సనాదికం బంతయు విన 
నెంచితిం చేట కెల్లంబు గావింప్రు మనిన నతం డతని కి ట్లనియె,.. 85 
+ విదుర ! యొప్పెదవు నీయదయంబునం జేసి 
పూరువంశము జగత్చూత మయ్యె 
లోకహి తార్థ మాలోచించి కోరితి 
భాగవతవురాణభాగ మెల్ల 
నది సీకుం జౌప్పిద నాది నొకవ్లు స 
నత్కుమారాది సోూనవతరతు 
లల్లపా తొళమునం దుండునంక ర్ష 
అాఖ్యుని జేవుని ఛ్యానపరుని 


శైతా 


158 శ్రీకృష్ణ భాగవతము 


తే. నాకవోనపపూజతు నాగకన్య 
కానహ్మనసమంచితు. గాంచి తన 
హత్వ మెజటీంగినవా రయి యతనియడుగు 
దమ్ములకుం (యొకిగా తచ్చరిత్రమ్ముం బొగడి. శ్‌ 
న 'పరమాత్మనస్వరూపము _ తెలియం గోరి విన్నవించిన నాసంకర్షణ 
"బేశ్రండు ననత్కుమారున కీభాగవతరహస్యంబు ఇెప్పె నతండు 
సాంఖ్యాయనునకుం 'జెప్పె నతండు నిరంతరానువర్త, నుండు నాగురుండు 
పరాళరునకును బృహస్పతికిం జెప్పెం బరాశరమునీందుండు పౌల. న్య 
వరంబున6 బురాణవ క్రయై ముఖ్యశిష్యుండ నగునాకు దయాళుండై 
బోధించె సంపదాయాగతం బయినభోగవతపురాణము: నిత్యాను 
నర్తనంబుల నొప్పు నీకు జెప్పెద నవహితుండనై విను మని యి 
ట్సనియె. 8౪ 
ఆశీ భగవత్తత్వ న్లిరూపణము 4 
లే వకార్శంబున సీవిశ్వము మునింగి 
నవు డద్వితీయనా రాయణుండు 
నర్చతల్చంబున శయనించి న్మ్‌దాన 
శముననుజేసి న్యేతములు మొగిచి 
జలములం జిచ్భక్తి కలితుండై తాంలజతు 
ర్యుగసహ్యసంబులు నుండి యట్లు 
భువనసృన్టీ. యొనర్చ బుద్దివేసిన యంత 
నిజనాభినుండి నిర్ని(దభంగి 
"తే. వెలుంగచును బద్ముకోశము. నెలసె నొకంయ 
జీవ్రలకు నుపభోగ్యముల్‌ వేయం గలుగు 
నాత్రిలోకాత్త స్స్‌ 0 బగుసంబుజంబు: 
నందు వేదమయుం డగునజుండు వొడమెం 88 
అఆస్వయంభు నంభోరువాకర్ణి కపయిం గూరుచుండి లోకదిదృక్షం జేసి 
'తనమెడ నిటు నటు గా నాలుగుదిక్కులక్రుం (దిప్తాటవలన నాలుగు 


రై 


వ 


ళ్‌ 


రృతీయస్క౦ధము 159 


ముఖంబు, లేర్చడి చతుర్ముఖుం డయ్యె నతం డాతమ్మిమిన్హైపెం గూరు 
చుండి' యెదిరిం ద్త న్నెటుంగం జాలక, 
నీం ఎవండ నే సీపద్మ మీనీళ్ళులం 'దేల 
యుండె నాధార మొంచొకండు దీని 
'కుండు. బో యని తనయుల్ల ౦బునం దెంచి 
కమలనాళంబుమార్షమున జేసి 
మొదలుచూడగం (గింది కదెయిదె యని పోయి 
సోయి వెన్నునిబొడ్డు పొడం గనక య 
పోయినదారినే మునుపటితమ్మిగ 
ద్దియం జేరంగా వచ్చి కెలిసి నిలిచె 
కే, అప్పులం దంధకారమునందు నుండు 
నతనికిం దోచె హరిచక మట్టికాల 
మవుడు మెల్లన వాయువు నాంగం బట్టి 
చి త్తన్మిగహామొసరించి చేసె. దపము, ర్ట 
వ ఇట్లు నూజేండ్లు సమాధియోగం బ్నాశయించి తపించుచు నద్దాన 
నుత్పన్నజ్డానుండై హృదయకమలంబున (శ్రీమన్నా రాయణమూ రిం 
జూడం గలిగె నతండును, ర్ట 
ఉ. శేన్షుని మేనిశయ్యపయిం 'జేరిచి మేను మణీకిరీటన 
ద్య్భూషణభూమితం బగుచుం బొల్బుశిరంబు ఫణంబునీడ నం 
తోషమునోడం జేరిచి యిశోధికవై భవ 'మేర్పడంగ' సం 
భాషణ మాచరింప కట భౌసిలుచుండె నభంబు సూచుచుకా, 99 
నీ సంధ్యాజలదమందు. జదలం గెంజూయ నాం 
బీళాంబరము మేనః బేర్టి సూప 
మక్షరకుండలమణీమండ్తిత శేయూర 
పహారాదిభూపలు హారువు సూప 
నిర్యదనీలముతళ్కు లిట్టట్టు పడం జేయు 
'మెటుంగు చామనచాయ మేను మెజయ 


[ 
600 (శ్రీకృష్ణ భాగవతము 


వనమాలయును గౌస్తుభమును గంరంబున 
నెయ్యములై వ్రేలి నెజి నెనంగ 
లే, అధరబింబద్యుతుల్‌ "దెసలందు. బర్వ 
మందహానసుందరముఖీమండలంబు 
డంబుమోట రవీందు న్మేతంబు లొలయ 
నలరుచుండె మనోహశరాంగాంచితుం. డయి, ర! 


న్స అట్టిదివ్యప్రరుషుం గాంచి కాంచనగర్భుండు తన్నును వారినాభినరో 
జంబును (బళయజలంబును వాయ్యా కాశంబులు నరయం గలిగెగాని 
యొండొక్క-౦ జేమియు. నరయం జాలక రజోగుణసమ్యుది క్తుండై 
భగవంతు ని ట్రని స్తుతించె. ర్క 
ఆశ పద్మబుండు భగవంతుని స్తుతించుట + 
సీ ఎన్నాళ్లకో నిన్ను నే నెటింగితి నిబ్లు 
నీకంశు నొకరుండు లేకయుండు 
నీ నొకరుండవే వేవ్చర ట్లగుచుందు 
వది నీదుమాయా[పభాతిశయము 
నావుట్టుమూల మానాభితో నుండిన 
యీరూపమే జగత్కారణంబు 
"దేవ సీదగనిట్టిదివ్యమంగళవ్నిగ 
పహము6 జూపిలి వన్ముగహమున నాకు 
శే. భక్తితో సీపదముం బట్టువారి నీవు 
విడక యుందును నీకంటం బడనివాండు 
జన గృమృత్యుజరాఖీతి జడనుపడుచు 
నెల్లదుఃఖంబులం బొందు నిది నిజంబు, ర్ట 
ఆ, బద్ధకాము లగుచు6౬ (బజలు నానావిధ 
ములను నికాభజింప మొనసి యున్న 


| తృతీయస్క 0ధము 161 


వాకిక్రి౯ా (బనన్న భౌనంబున స్నీవ్ఫ 
దర్శనం బొసంగం దలంప. వెప్పుడు, క్ర 
క. నననాదివివిధకర్శము 
లవి నీ కర్చించునట్టివై యుండిన నీ 
వను సని వారికి నెన్నే 
భవికంబులు గూక్చేచుందు పంకజనాభా. ర 
అఆ, సృష్టికర్త ర నేను స్థికకర్త ర నీవును 
విలయకర్త మట ఖై ముగురు 
మూలముగ మరీచిముఖులు మన్యాదులు 
పొదలం బెలుంగుభువనము లవి నీవ, స్త్రి 
చ, కడుపున నెల్లలోకములు 7౯ొని నిద్దుర సౌఖ్య మిట్టి దం 
వెడం దలపోయం జేయుచు నికే జలరాశిని శేవశయ్య పెం 
బడి నిదురించునీవలనం బద్దుమునం (బభవించి నట్టినే 
నిడుదు నమస్కృతుల్‌ జలరుహేక్షణ ! నన్ను నన్యగహీంప వే. రి 
వ అని యిట్టులాళ్ళజనకుం డై 'డెననారాయణుని6 (బస్తుకించిన నతండు (పస 
న్నుండై తదీయమోహంబు వాయువిధంబున గంభీర వాగ్గహనల 
ని ట్లనియె, 100 
నీ చతురాస్య ! నీ నలనత్వము౯ా గొనకుము 
తగదు విపాదముం దగులు కొనల 
సృష్టి కుద్యోగింవు మిష్టార్థములు సీక్రు 
నమకుజగా మున్న సలివినాండ 
నీ వింకను దపింపు మావిధివలన సీ 
వంతర్షతి౯ జూతు వఖలజగము 
లంతట న్నిండు (బన్మాన్వరూపువి నన్ను! 
గని నంత మోవాము కచలి నోవు 


189 కృష్ణభాగవతము 


త్తే నాయను[గహమునం జేసి సీయడల వి 
కారముం బొందకుండెడుం. గాన సృష్టి 
శార్యమున క్రీ గడంగు మిక్కొ-లమందు 
నిను రజోగుణ మద్ది బంధింప బోదు. 101 
సీ. నలినముపై నీవు నిలిచి ముక దీని శే 
"జీని యాభారము కానం బడదొ 
యని దానితోం (గ్రింది కరిగి వెదకుటచేం 
గారణమై నేను, గలుగుదు నని 
నీకు బోధింపంగా నే నిబ్లు చూపట్టి 
తిని నీవు సోతము నొనరుచుటను 
దపీయించుటను నిస్థుం దగులుటం జేసియు 
మదను[గహము గల్లి మాన్యు డైతి 
"లే, తపములు జసంబు లధ్యరతతులు నాదు 
(గ్రీతిశే యనీ "తెలియు మోతాత! యిఫుడు 
మున్ను నాలోన లీనమై యున్నవిశ్వ 
మును నృజింపు యధాపూర్వముగను మజీయు* 108 
వ అని పరమేళ్వరుండు నిజరూపముం జూవి సృష్ట శ్రమంబు కేటపటిచి 
యంతర్జి తుం డయ్యె నయ్యెడ నయ్యజుండు పురుషో ' త్తముండు చెప్పన 
వొప్పున నూటుదివ్యవర్షంబులు తపస్సు గావించి నిజాసనం బైనక 
మలము గాలిం గదలుటం జూచి తనతపోబలంబునను విద్యవలనను విజ్ఞా 
నంబునను వృద్ధిం గాంచినవాయు వాజలంబులం (గోలె నప్పుడు నీళ్లు 
"లేకున్న నుండినయప్పద్మము మిన్నంటిపోవుచుంటం గని (హాయలీనంబు 
లగులోకంబులు.. దీనం. జేసితి నని తలంచి తా నప్పద్మకోశమునం 
జొచ్చి డాని మూడుగా విభజించె నది పదునాలుగు నయ్య నామూడు 
విభాగంబులును మూడులోకంబులు చైనందినసృృజ్యంబు లీలోకంబులకు 
మోంద మహార్షోకంబు “మొదలుకొని సత్యలోకంబువజకు నితరలో 


తృతీయస్క౦ధము 1168 


కంబులు కల వపి నిప్కూమకర (ఫలభోగ్యంబు లగుటంజేసి వానికి దీర 
కాలస్థితి కలుగుం గావున దైనందినసృష్టి కలుగదు. పెమూడులోక 
ములు కామ్యకర్శఫలరూపంబులు గాన నుత్చ _ల్లిపినాశములు కల 
వగుటం జేసి దై నందినసృష్టి నొందుచుండు నవి యనిన విదురుండు 
ముసీం(డా ! పర నేశ్వమసకుం గాలాఖ్యరూపంబు కల దని చెప్పితిర 
త్మద్రూపంబు నిరూవింప్రు మనిన మై తేయుం డి ట్రనియె. 108 
యు ౧౧ 
ఆన సస్టకాలాదిని రూపణము థి 
*, నాల మనగుణములగతి కరము నిర్వి 
"శేష మాద్నంతళూన్యమె చెలంగు సద్ది 
లీ సిమో ది 
దానిని నీమిత్తముగం గొని తాం బ్రపంచ 
రూపమున లీల సృజియించె నాఫ్రరుషుండు, 10% 
ఛై అన్య కృరూపం బగుకాలమున నిది పరిచ్భిన్నం బై -వేబు. వేలుగా 
దోంప వచ్చెడి నది యిప్పటివలెనే పూర్వకల్పంబునందు నుండు నింక 
భవిష్యంబునందు నుండం గలదు లోకపరి చేదకత్వము భోకసామా 
స్యలక్షణంబు కాలవిశేషలక్షణ మెజుంగం దన్నిమి త్తసర్ల్‌ భేదంబు 
లును 'దెలియ నగుం గానం ద(త్ప కారంబు వినరించెద వినుము. 
సరంబులు ప్రొకృతము లనియు 'నెకృతము లనియు. దొమ్మిదివిధు 
బులు (ప్రాకృత వైళృళోభయాత్మకం బైనసర్లము దశమము/దాని 
ప్రళయము త్రివిధము గుణములకు వైపమ్యము గల్పించుమహ ర్త 
తము సృజించుట ప్రథమసర్షము ద్రవ్యజ్ఞానక్రియాత్మక మగు 
నహంకారసృష్టి ద్వితీయసర్గము మహాభూతములనోడ నయినభూత 
సృషి తృతీయసర్షము. జ్ఞానేంద్రియ కళ్ళ్మేంద్రియసృష్టి చతుర్లనరము 
ట్‌ ౧ ఠా టె థి 
నై కారకనామ ధేయ దేవసృష్టి పంచమసర్షము. జీవుల కావరణవిత్నే 
పంబులు గావించుసృన్ని మష్టనర్ల మివి ప్రొకృతనర్హములు నైక్ళతసర్ల 
శ్ద్వు 9 (౧ ౧ ము గి 
ములలో స్థావరసృ్షి న పమనర్షము, ఈస్తావరనర్లమందు వనన్పతే్యా 
థి ల ౮౮౩౮ ౧ థి ౧ ళ్‌ 
వధిల తాళ్వ క్సారవీరుద్ద్ర)ముంబు లనునాలుగువిధంపులు గలుగుటం 


164 కృష్ణభాగవతేము 


"జెనీ యిది వడ్విధం బయ్యె ను త్తీరకాలవిచారము 'ల్రేక్ష (ఘ్రాణేంది) 
ఉయంబుల నర్థమునం గనుచు నిదువదియెనిమిదివిధంబుల నొప్పుతిర్య 
గ్టంతువులయస్టావింశతివిధస్పృష్టి యష్ట్రమసర్దంబు గోవు మేక మహి 
పము లేడి సూకరము గవయము దుప్పి గొజియ లోళ్టై యను 
నవి తొమ్మిదియు ద్విశఫంబులు ఖర మశ్వే మశళంతరము గొరము 
శరభము చమరి యనునాజు నేకళశఫంబులు. కుక్కు. నక్క తోడేలు 
కుంచేలు తాబేలు వులి పిల్లీ 'యేదు సింహము కోత్రి యుడుము 
ననునివి బండెొండును బంచనఖములు మకరాదు లగుజలచరజంతు 
సముదాయ 'మొక్క-టియుం జేర్చి "లెక్కింప దిర్యగ్టంతువు లికువది 
యెనిమిదివిధంబుల విశదం బగ్గు ఖచరంబు లగుకంక గృధ్ర) బక 
శ్యేన పహాంస సౌరసాదు లగుపశ్షి జూతులును దిర్యస్ధంతుగణపకితం 
బులు, ఇది యష్టమసర్షము గుణప్రధానులు కరము లై దుఃఖము 
సుఖము గాం దలంచునరుల యర్వ్యాక్ళోతం బగుస్ఫృష్టి నవమసర్షము 
ఈమూడును నైకృతసర్లములు సనత్కుమారాదులు 'చేసమనువ్య 
భఛావంబులం బరగుటంజేసి వారిసృష్టి పా్రకృతము నైకృతము గాక 
యుభయాత స్టంటై దశమసర్షం బనంబడు _ వైకృత మగు దేవసృష్టి 
"చేవసర్టము వితృసర్ణ మసురసర్గము గంధ ర్యాస్సరస్సర్షము యక్ష 
రాక్షససిసద్ధసర్టము చారణవి ద్యాధరసర్షము కిన్నరకింప్రముహాదిసర్లము 
భూత ప్రేతపిశాచనర్షము నన నెనిమిదివిధంబు లివ్విధంబునం (టాకృత 
సర్గంబు లాజు వైకృతసర్టంబులు మూడు నుభ యాక్మకనర్ష 'మొక్క- 
టియుం గూడి సర్గంబులు దశప్రకారంబు లయ్యె నియ్యవి బ్రహ్మా 
సృష్టి భేదంబు లింక। (గాలచ(కవి శేషల్షణం 'బెజింగించెద నాక 'ర్లింపుము 
కార్యపదాన్థాంళ ములలో. గట్టకడపటిది, మె విభాగింప శకముకాని.దై 
సూశ్ష సముక్‌! పె సూక్త స్రమై పర గునగ వరమాణువు 'రెండుపరమా. 
ణువు లొక్కయణువు మూడణువులు తన శేణువు మూడుత్రనరేణు 
వులకాలము త్రుటి నూజుతుటు లొోక్‌'వేధ మూడు వేధలు లవము 


కృతీయస్క్మంధము 165 


మూడులవములు నిమేషము మూడునిమేహషములు శ్షమ మైదుక్షమ 
ములు కాస్థ పదునైదుకాస్ట్రలు లఘువు పదియేనులఘువు లొక్కం 
నాడి యగు శరెండునాడులు ముహూ ర్త "మేడునాడులకాల మొక్క- 
యూమ మెనిమిదియామము లొకయపహేరాత్రిము పంవాదశాహో 
రాత్రము లొకపక్షము. శుక్ల కృష్ణ భేదమునం బవ ర్తిల్లుపశ్త ములు 
రెండు గూడిన నొక్కవనూసం బగు మనుష్యమానకల్పిత మైన 
మాసము వీతృేవతల కొక్కటయహోరాత)ము. రెండువూసము 
లొక్యంబుతు వాజుమాసము లొక్కయయన మది దశ్నిణోత్తర 
శ్లేదంబుల ద్వివిధము మానవమానకల్పితం బగుయయనములు 
"రెండు గూడిన చేవతల కొక్కయపహో రాతము పండెఫండు. నెల 
లొక్కు సరవత్సరము సంవత్పరములు నూజు సరులకు పరమా 
యువు, చందా)దిగుహము లశ్విన్యాదినక్షత్రములు గూడినకాల 
చ మెక్కి. కాలాత్నుం తెనసూస్యండ పరమాణువాదిగా6 గల 
కాల భేదమునకుం బరిచ్చేదకుండై ద్వాదశ రాశ్యాళ్ళ సం బైనభుపనకోళ 
మున సంచరించుచుండును దా దళశమాసాత్మకం బైనకాలము సాం 
ఛార్జన్నత్య సావన చాంద్ర) నాశ్షత్రము లను మాన భేదములచే 
సంవత్సరము పరివత్సర మిడావత్సరగ మనువత్సర విద్వశ్సర మను 
సండ్థ లం బొందు గాలశ క్తింజేసి వీజాదులకుం. బలుబెజుంగుల శ కి 
గలుగుచుండును జనులకాయు రాదివ్యయ్మ పదర్శనంబు లోనగునవి 
యంత రిక్షమునం జరించు ద్యాదశాత్ను నివలన సంభవిం చెడు కాలము 
పరమాత్ర గ్మస్వరూపం బని చెప్పిన విని విదురుండు 'దేపవితృమనుష్యుల 
యాయుర్మానంబు నూజేసియేం డని మోమాటబడి నజింగితి నిశ 
ముళ్లోకములకు మిోఃదిళోకముల నుంశుజ్ఞానులగతి యొజుంగ 
నయ్యెదం దద్విధం బంతయు నాకు. బెలియ నాన తివు స్హెనిన మనే 
యుం డతని కి టనియె. 100 
సీ ఏనుము కృతము. త్వేరయును చ్వాపరంబును 
గలి యన నొల్దుయుగంబు లలకుల 


166 (శ్రీకృష్ణ భాగవతము 


బం డెెండుదివ్యసంవత్సర సాహస) 
ముల నిరూపింప నె వెలయుచుండు 
నందు గృతంబున కగునాల్లు'వేలపై 
'యొనుబదినూజేడు లెంచ నగుచు 
(చేశాయుగమునకు! 'దెలియంగ మూదువే 
లాణునూజేడ్రులు నంశే కగుచు 
తే. జ్యాపరమునకు 'రెండువేల్‌ పైన నాల్డు 
నూప్లు కలి కోకవేయు నిన్నూలు నేండ్లు 
పరిమితిగ నేర్చజె౯ దొంటిపరమమునుల 
యనుభవంబునం జేసి విఖ్యాతము లయిః 106 
వ. అందు గృతేయుగంబున మొదటినన్నూ జేంక్లు సంధ్య యనియు6 
దుదినన్నూూ జేండ్లును సంధ్యాంశం బనియును 'చే్రేశాయుగయినకు 
మొదటిమున్నూూ జేండ్లు సంధ్య యనియు. దుది మున్న్నూ జేండ్లు సం 
ధ్యాంశం జనియు ద్వాపరంబునకు మొదటియిన్నూ జేండ్లు సంధ్య 
యనియు€౬ దుది యిన్నూ జేండ్లు సంధ్యాంశం బనియు6 గలియుగంబు 
నకు మొదటినూ అేండ్లు సంధ్య యనియుం దుది నూతేండ్లు సంధ్యాం 
థం బనియు వ్యవహరింతుకు సంధ్యలందు. గర సఫల మనుభవించు 
వారినృష్టియు సంధ్యాంశంబులవారిలయముం (బ్రవక్నిల్లుచుండు సంధ్యా 
నంధ్యాంశములమధ్య కాలనే తక్తద్యుగసుబ్న లం బొంది యుంకు, 
"తే. కృతయిగంబున ధర్మము శెరలువొడుచు 
నాల్లుపాదములక (తేక గల్లు మూడు 
పాదముల దడ్వాపరంబునం ఛాదయుగము 
తనరు కలి నేక పాదము ధర్మగతులు, 108 


నీ ఈలోకములమోంద నెసంగు మనుహర్లో! 
మాది లోకములు బ్రుహ్మంతముగను 

నం దుండు వారల శాచతుక్యుగనవా 
స్త మ్మొక్కంపగ లాశ్రమచ్ళు నీశయు 


తృతీయస్క-౦ధము 1౮7 


నిద్రించునారాట్రి సీరజగర్భుండు 
పవలు సృ్టి యొనర్చుం బడక విడిచి 
యొక్క-పగటిలోన నొగి పదునాలుగు 
మన్వంతరమ్ముులు మాయ మగుచు 
తే. ఒళొకమను వేలు జెబ్బదియొక్కయుగము 
లట్టిమున్వంతరములం దదన్వవాయు 
"లేలుచుందురు రాజులె నేల యెల 
సద్దతికిం జేటు గల్దనిచందమునను- 109 
వ అప్పుడు సప్వమహర్దులు వసుక్కుచాదులు 'దేవే్యదాదులు గంధర్యా 
దులు నాయ్యామన్వంతరములకు 'వేజు వేజ యేర్చడుచుందు రిదియే 
స్రష్ట దినదినంబునుం 'జేయుత్రిలోకీసర్లము (ప్రతిమన్వంతరంబు 
నను భగవంతుండు సత్వగుణంబున నవతా+రంబు "లెత్తుచుండు "లేలు 
తమో లేశంబున వికమంబు వాలించి సర్వంబు తనలో లీనంబు 
గావించుకొనుచుండు నలువ కవుడు రాత్రి యగు చందసూర్య 
ప్రచారము లేక ముల్లోకంబు లధేవునిలో నడంగిపోయెడు నట్టియెడ. 
సీ. సంకర్ష శోగ్రాగ్నిసంభూతమై యెల్ల 
లోకాళి నొక్కింతలోనం గాల్బు , 
నావేండిక౯ సైంప కలమహర్లోశనా 
సులు జనలోకముం గలయం బోదు 
రంత గల్పాంతమునందు. బొంగిసము.ద 
ములు గాలిం (దిభువనంబులను ముంచు 
నవు డనంతాసనుండై హరి జనలోక 
వాసులస్రోతొముల్‌ వరుస వినుచు 
ఆ, 'యోగనిద)ం గాంచి యొక్కి-ంతం గను మూయు 
నిట్లు రాతి పవలు “నేర్చడంగ 
నైన నూజునమలయాయివు బ్రహ్మకు 
నవల మర్యు లట్టు లతండు సెల్లు, 111 


168 క్యాన్ట భాగవతము 


న, 


ఆశతవత్సరంబులకా 'రెండుపరార్థంబు లిప్పటి కాబ్రిహ్మ చేవునకం 
బ్రధమపరార్ధము కడచి ప. నడుచుచున్నది. ప్రధమ 
(వహారాదిని శబ్దబహ్మ సంభ నంబునంజేసి బ్రహ నామ భేయమహాో 
కల్పం _బత్మికమించం బిదప నారాయణునినాఖిప పద్మమున జనించిన 
కతన చాద్దునామ ధేయమహోకల్పం బయ్యె ది ద్వితీయప రార్థంబు 
"మొదట హరి వరాహావతార మెక్తుటం జేసి మం బివ్పుడు 
నడచుచున్నది బ్రహ్మోయుః కాలం బెల్ల నాభ నాను జగ 
'త్కారణం బగుభగవంతునకు నిమేషమాతిం బయ్యె సీ సకాలము 
"చేహ గేహాభిమానులకుం బ్రిభు పగుం గాని పర మేశ్వరునకుం బరిచ్ళే 
దంబు గావింపం జాలదు, పోడశవికారంబు లుత్వ। గోత్ర తృరదశగుణాధి 
కంబు లగుసప్తావరణంబుల నావృకంబై పంచశనటియోజన 
విస్తృతం ైశయాబ్రిపట్టిడకోళము మజీయు నెన్నియండకోట్లు 
నోపరమాత్ళునకుం బరమాణుపాయంబులును గావు కి 
ఇది కాలలక్షణం బగు 
విదితము గా వించినాండ విదురా ! యింకక 
నదమలమతి విధి చేసిన 
యది యగుసృష్టి న్వచింతు నాలింఫు మొగి౯, క్రి 
అబహొ చేడు మునుమున్ను సృష్టికిం గడంగి తమస్సు మోహము 
మహామోహము తామిస) మంధ తామసము ననునవి ద్యానృత్తు 
'లేనింటిం జేసి దోషభూయిస్థ మైనయానృష్టిక దాన మెచ్చక భగ 
వంతుని ఛ్యానించుచు నితరం బగునుత తృమసృష్టీకి న దానికి 
మున్ను నిమ్మీశయు లూర్థ్య రేతస్కు లగుననక సనందన ననాతీన 
సనత్కువూప లనుబుషుల సృజించి బిడ్డలారా ! మ్‌రు (ప్రజల 
సృజింపుం డని నియోగించిన వారు మోక్షకర్ములు గావున నాసృష్టీ 
శీయ. నంగీకరింపమి. నడరి విధాత (కోధతా(నూక్షుం డయ్య 


నయ్యెడ. కేక 


22] తృ తీయస్క ౦ధము 169 


న (బ్రహ్మాముఖమునుండి నీలలోహీతాదులు వుట్టుట 4--- 
సీ వో )ధశామాక్షుం డాదుహిణున భూమధ్య 
ముననుండి జనియించె ఫఘనుండు నీల 
లోహీతుం డాది వేల్చులకు రోదించుచుం 
బుతు96 డాతండు చతుక్ముఖునిం జూచి 
నామముల్‌ స్థానముల్‌, నాకుల జూపు మనంగ 
నతండు రోదించుచు (నైతి కాన 
రుదు9ండ వనుచుం బే ర్లొందు హృదయ మింది 
యములు (పొాణము వాయు వగ్ని జలము 
"తే జగతి నభమును సూర్యుండు చంద్రముండును 
దపము ననునీపదునొకండుస్థానములను 
న్‌కుం గల్పింపం బడె మున్ను శోక మిట్టు 
చేయకుండుము మటీయును జెప్పెద విను. కేఫ్‌ 
న. మన్యువు మనువు మహాకాలుండు మహత్తు శివుండు బుతుధ్యజుండు 
చుపేేతుండు భవుండు కాలుండు వామ దేవుండు ధృత్యవతుండు నను 
పదునొకండు నీకు. నామంబులు మటియు. ధీవృక్తి యశన యుమ 
నియుత్తు సర్పి యిళ యంబిక యిరావతి సుధ దీక్ష రుదా)ణి యను 
పదునొకండుగురు నీకు భార్యలు వీ వీనామస్థానాంగనలం బర్మిగహించి 
(పజాపతివై (ప్రజలసృజింపు మనిన నానీలలోహితుండు తదా బేశమునం 
బ)జాసర్ణమున కుషశమించి స త్యాకృతిస్వభావంబులం దనకు బోలిన 
(ప్రజల సృజించె. నపుడు రుద్ర)సృష్టు లగువారు జగం బావరించి 
మింగి వేయుచుంటం గాంచి విరించి శంకించి రుదు9౦ చిలిచి నీ 
సృజించినపజ లలితీవిదృష్టిం చేసి జగంబులం గాల్బుచుండి రిక్‌ నీ 
వీప్రజాసృష్టిం గావించు టుడిగి సర్వ్యభూతహితంబుగా, దపంబు 
గావింప్రము డానంజేసి తొంటికల్చంబునందు వలె నీవు విశ్వంబు 
సృజింపం గలవు, 116 


ఓ 


170 (శ్రీకృష్ణ భాగవతము 


శే. తపము సోనూన్య మన శొదు తపమువలన 


న 


వ్‌ 


సర్వభూ తాంతంగతుంకు సర్వరక్ష 

కండు పరంజ్యోతి యగువాని. గొలువ నగుచుం 

బురుషుం డెల్ల శుభంబులం బొంద గలండు. [17 
అనిన నీలలోహితుం డట్లు కాక యని వాని వలగొని తపోవనంబున 
కరిగి నంత నిట సర్టచింతం జేయునాభీజాతునకు భగవచ్చ _క్షియు క్తిం 
జేసి మరీచి యతి యంగిరసుండు వులస్తుండు ఫులహుండు క9తువు 
భృగుయ నసిష్టుండు దక్షండు నారదుండు ననుపదుం(డ్రు వుట్టి రందు 
నారదుం డుత్సంగంబున దక్షం డంగుష్టమున వసిస్టుండు (పాణమున 
భృగువు త్వక్కున (గగ్రతువు కరమున బులహుండు నాఖినిం. బుల 
స్యుండు కర్ణముల నంగిరసుండు ముఖమున నతి న్మేతమున మరీచి 
మనస్సునందును పొలుపొందిరి మజియుం (బజాపతిదక్రి ణభాగంబున 
నారాయణస్వరూపం బగుధర్భంబును బృష్టభాగంబున లోకభయం 
కరం బగునధర '్రంబును హృదయంబునం గామమును [భూయుగంబునం 
(గోధము నధరోస్ట్రమున లోభము ముఖమున వాక్కును సమ్ముద్రం 
బులును మేంబున నిర్భతియు. బౌయువున నఘా(శ్రయంబును భాయ 
వలన 'దేవహూతిపతి యేగుకర్ణమ్యప్రభువును జనించిరి. 18 

ఆశ బివ్మా వాక్కుం జూచి మోహించుట 4౮ 


, అట్లు సృష్టి 'సేయునాప్రజాపలివ క్ష 


మునను వాక్కు వెడలుటను (గహించి 
(నష్ట దానిరూపస్తాభాగ్యములు మాచి 
చెనక నెంచదె కూంతు రనక కనక, షం 


వ అవు డధర్మ్మపవృత్తుండును మోహితచిత్తుండు నగుతం(డ్రియొద్దకు 


మరీచి (ప్రముఖు లగువ్ముతులు చనుదెంచి. 190 


ఉ. శామము నిల్చం జూల కిటు కన్నకుమారిని నీమె నంటంగా 


నీమెయి మోహముం గలిగి యీ వపమార్షము (దొక్కం బోలునే 


,వ 


క 


తృతీయన్మం౦ధము క్షగ్న 


యేమహి నిట్టిచెట్టపను. 'లెప్పుడు. నెవ్వరు చేసి యుండుటల్‌ 
"నేము వినంగం బో మిది సమూహిత మంచు దలంప 'రవ్వరుక్‌. సల 


మా 'రాచార్యులు మోభయా 


వారము మది నెంచి శాదె సర్వ(ప్రజలుక౯ 

(గౌరంభింతుకు కార్యము 

లౌరా యీమందు. మిట్టి రగునీశ్వరుల౯ 129 
అని పలుకుచున్నవ్యుత్రులం జూచి సిగ్గుపడి పరమేష్టి తనమోహపికార 
"బేవాంబు విడిచె దాని దిక్కులు (గహించెం అదియే ఘోరనీహారత 
మంబయ్యె నంత మజీయొక్క-సమయంబున జతుద్ముఖుండు సృష్టి 
విచారము సేయుచుండ నతనిచతుర్ముఖంబులనుండి చతు'ర్వేదంబులు 
"వెలికి వవె వచిన వానిం గాంచి వీని నెట్లు జనుల కుపకరింపం 
జేయుదునో యని తలంచుచున్న యా(బహ్ముముఖంబుననుండి మజీయు 
జాతుర్దోత్రంబయినకర్య తంత్రంబులు నుప వేదంబులు న్యాయంబులు 
ధర్మ సాదంబులును జతు రాశ్రమవృత్తులునుం బొడసూసె. 1924 
అన విని విదురుం డి టను 

ననఘా పరనేష్టి సృష్టి యగునానసమయం 

బున నేవేదం 'బేముఖ 

ముననుండి జనించెం 'బెలుపం బోలెడు నీకు౯ా కలిత 
అనిన మైత్రేయుంకు విదురా ! వినుము చతుర్ముఖునిపూర్వాది 
ముఖంబులం (గమంబుగ బుగ్యజుస్సామాధర్వణ వేదంబు లుత్చన్నంబు 
లైన వెంటన ఇాతుర్దోత్రం బయినళ శ్ర్రంబులును హోతృసోత) 
క ర్శంబును నిజ్యయ నునధ్యర్యుకర్మంబును స్తుతిప్రోమం బనునుద్దాల్ళ 
స్తోతకర్శంబులును (ఛాయిళ్ళిత్రరూసం. బయిన బ్రుహ్మాకర్య ్టంజును 
నాముఖంబులన వరున జనించె ముజీయు నాయుర్వేదంబును ధనున్వే 
చంబును గాంధర్వ వేదంబును స్థాపత్య వేదంబును (గ్రమంబునం బుక్రైల 
బంచమ వేదం బగునితిహానమును బురాణమును సర్వముఖంబులం 


[79 (శ్రీకృష్ణ భాగవతము 


6% 


బుక్షైం గర స్టతంత్రంబుల్లసపోడళ్యుక్టులు పూర్వవ క్ర్రంబునుండి చయ 
నాగ్నిష్టోమంబులు నపోర్యామాతిరాత్రంబులు వాజపేయగోసనం 
బులు (శ్రమంబుగం బుళ్లై విద్య దానము తపస్సు సత్యము ననుధర్భు 
పాదములు నాల్లింటికో (బ్రహ్మచర్య గార్హ్యన్థ్య వానప్రస్థ సన్యాసా 
(శ్రమచతుష్టయంబు నా(శమభేదంబులు కళమంబుగాం (బౌజాపత్యము 
(బ్రవ్మాము బృహాత్తు నైస్టీకము నని (బహ గృచర్యంబులు నాలుగు 
విధంబు లగు వార్త సంచయము. శాలీనము శిలోంఛ మని గృవా 
స్థాశ్రమము నాలుగు విధములు 'నైఖానసము వాలఖల్య మూదుంబ 
రము ఫేనప మని వానప్రస్థాశమంబులు నాలుగువిధములు కుటీచక 
బహూదక హంస పరమహాంన లని తురీయా(శ్రమంబు నాలుగువిధం 
బులు, అన్వీక్షకి (తీయి వార్త దండనీతి యనునవి మోక్షధర గ్గకా 
మార్థవిద్యలు వ్యస్తము లగువ్యాహుతులు మూడు సమ స్త్వములు 
మూడు నొక్క-టి యగుతురీయంబును (బహ్మ్‌ బేవునిపూర్వాది 
ముఖంబుల నుదృవిల్లెం బ్రణనం చాతనిపృాదయాకాశంబునను 
ఛందస్సులలొ నుఫ్లీకృందస్సు లోమములనుగాయతీ)చ్చ్భందస్సు 
త్వక్కు-నను ద్రిష్టుష్ఫందస్సు మాగనమునను ననుస్టుష్ఫృందస్సు 
స్మాయువునను జగతీచ్భందస్సు అస్థులను బంక్సి చృందస్సు వమూంస 
సారమునను బృవాతీచ్చందస్సు పొొణమునను నుద్భవిల్లె నన్న లునకు 
స్పర్శములు జీవంబుగా స్వరములు "బేహంబుగా శషసహ లింద్రియం 
బులుగా యరలవలు బలంబుగా నమకూళి షడ్రాదిస్యరంబు లేడు 
తత్కీ్రడం జనించె వ్యక్త ౦ బగు నైఖరీవృత్తియు నవ్యక్ష మగుపిణ 
వము నాత్సగా నొవ్పి శబ్దబ్రహ్నో ట్స్‌ స్టేకం క్రైనహ్మా దేవునకుం బరుడై 
పర మేశ్వరుండు 'నెలయుచుండు. పిగ్‌ 


= అఫవుడు లోకవితొమహుం డైన్యనష్ట 


తనయొసర్చినసర్లము తలంప విన్శృ 
తమ్ము గా దని తలపోసి తగినసృన్టీ 
వేయంగా నెంచి యది యెొబు చేయ నగునొ, 126 


తృతీయస్క్మ౦ధము [శి 


--+ స్వాయంభువమనువు (ప్రజాసద్దము చేయుట 4+-- 
సీ అనుచు నాలోచించునాచతుర్ముఖునిచే 
హమునుండి శెండుగా నైనకాయ 
"మొక్క-6డు జనియించె నొయ్యన నయ్యది 
్ర్రీయం బూరుషుం డయి చెన్నుమోాథెం 
బురుషుండు స్వాయంభువుండు ్త్రీ ఫతరూప 
వాకు జాయాపళతు 6 వీదప 
నామిథునమునుండి భూమిం (బజావృద్ధి 
యయ్యెం (బవృత్త మై యయ్యది ప్‌ను 
శే మట్టిస్వాయంభువునకు భార్యాలలామ 
మంబనళతరూపయందు. బియ[వతుండు 
ననఘుం డుత్తానపాదు డకొాతనయు లిక్యు 
లుదయమందిరి లోకు లోహో యనంగ, [97 
వ మజియు నామనుదంపతులకు నాకూతి 'చేవహూతి ప్రసూతి యను 
మువ్వురు తనయలు వుట్టిరి మనువాప్టుతికలలో నాకూతిని రుచికిని 
"చేవహూతిని గర్జమునకును (బసూతిని దక్టునకును నిచ్చె వారివారి 
సంతానంబునంజేసి జగంబు నిండిపోయె నని చెప్పిన విని విదురుండు, 
మత్త, ఆదిరాజచర్మితముక్‌ విన నయ్యెం జిత్తము గాన నో 
యాది తేయనుళోన్నతీ యిదె వాస్వ్యయుగ్గము మోడ్చి నీ 
పాదపద్ధము లంటి వేంజెద వాషొనం దగు నావుడు౯్‌ 
బాదరాయణమితుం డాతండు పల్కె- నిట్లు నయంబునక్‌. 199 
వశీ అదిరాజచర్శిత్రము సే 
సీ. స్వాయంభువుం డట్లు శతరూపతోం బుట్టి 
పద గ్మగర్భునిం గాంచి పలిశే నిట్లు 
నీ వందజకుం దండ్రి వీవె రశ్రకుండవు 
మావలన నొకింతమా(త మైన 


174 (శ్రీకృష్ణ భాగవతను 


నీకు (బయోజన 'నేకరణిం గాని 
"లేనిమాట నిజం బమైనం గాని 
య్‌ మేని పరిచర్య మేము చేసికృ తార్థ 
తను జెందు కోరిక దనరుంగాన 
"తే. ఆన నెట్టుము మాచేత నెనపనులు 
వేత కన (బవ్మా యి టను 
సీనుడికి నిచ్చ మెచ్చితి సీకు మేల 
యగును 'జెప్పెద విను మయ్య యాదరమున- 180 
క, సీ పళతరూఫసతి౯ా 
భావమున వరించి యీామవలన౯ా సుతుల౯ 
"జీవాభులం 'బెక్కురం గని 
భూవలయం 'బేలు జన్నము లొనర్ని కడు౯. 191 
మ. (ప్రజలం (బోచుట నాకు సేవ యనుచు౯ా భానింతు నోతండి దా 
న జగన్నాధుండు సంతసించెడిని దాన న్నీకు మే లయ్యెడి౯ 
వృజినంబుల్‌ బెడ బౌసి నీవు సుగతిం బెంపొందుచుం దన్న నా 
. సుజనాగ్రోసరుం డబ్ద్బయోనికి 'నమిస్సుల్‌ చేసి తాని ట్లనుకా,. 1839 
శా భూతస్థానము భూతలం బిఫు డయో మున్నీటేలో మున్లె నో 
తాతా! నాకుం (బజాళి శందు నిలునం దా వింతయుకా లేదునీ 
'వేత్నదీతి నమ స్త్వముం దెలిసి మ మేతి వ ర్తింపంగాం 
జేతో సర్వము నీయథీన మనుచుం జేసె న్నమోవాకముకా. 188 
ను అటు స్యాయంభువమనువు నివేదించిన ఏని విరించి జలనిమగ్నం బగు 
భూమి నుద్ధరించుట యె ట్లని పెద్దయుం (బొద్దు చింతించి, లట 
తరునోజ, ము న్నొకతూరి యీభూమి మున్నీట 
మునుంగ నే జల మెల్ల మునుకొని (శొవి 
త న్నుద్ధరించితి ధరణి నివ్పట్ల 
'తా నిట్టు నెండియు6 దగ వటీ నీట 


తృతీయస్క 0ధము 175 


నిన్నిజి మును/ంసట శేమికారణమొ 

యొజుంగ "లే కుంటి నే నితీయు దీని 
కస్నలిన్నాక్టుండే యగు దిక్కు గాన 

యన్యులకు నసాధ్య మక్కాఒర్య మనుచు. 195 


ఆఫీ యజ్ఞవరాహావతారఘుట్ట్రము థీ 


* అని ధ్యానించుచునుండ నతని నాసావినరంబునుండి యంగుస్టమా(త్త 


(పమాణంబు గలవరాహపోతం బొక్కండు పొడసూవీ చూచుచుండు 
నంతలో దంతానళంబంత మైనం గని మరీచఛ్యాదులును ననకాదులు 
మనువును దాను నవ్విధం చెజుంగం హెలక నివ్వెజంపడుచు. 186 


మ, అన్సరా ! యీ మిది నాదునాసను వరాహాకార మిరీతి ను 


ఒకా 


ద్భృవమై చమూచుచునుండం గొండవలె వై భాసిల్లుచుండెకా మహో 
త్సవముం గూర్చుచు యజ 'ఫూరువుం డిటుల్‌ 'తాత్చర్యముం చేసి నా 
నవిధంబందు. దలిర్చు నంచు ముద మాళ్ళ్చర్యంబునుం బొందుచు౯ 


, వందనం బాచరించె నంతలో వరాహము దిగంళంబు లవియునట్లు 


(ప్రతిధ్వని (వభ విప మోర యొ త్తి నిర్భరంబుగాఘుస్ట్రరించె నప్పుడు 
సత్యలోకవాసు 'ెలరు బుగ్యజుస్సామంబుల నమ్మ్శాయావరాహ 
మూర్తిం (బస్తులించి రంత, 183 


, ఆత్త్సగుణానువాదాంచితసుతు అెల 
౪ న్వ్‌ న్స 


వినుచు వారి చున వ్వేదమూ 1! 
యె న! 
మజీయును గరిలి మటు మోాజీనజటా 
జగం లట 

పటలంబు విదళించు చటు నిటు కని 
గగనసంచారియై ఖరఖురముల మఘ 

పంక్త్పులం దన్నుచు వానిం దనదు 
ధవళదంస్ట్రాధికచ్చవి వెలిగించుము 

నిజనిరీ క్షణముల నిఖలదిశలు 


176 (శ్రీకృష్ణ భాగవతము 


"కె. మెజప్రందీగెలనోం గూడి మెజియునబ్లు 
చేయుచుం బృథ్వి నుద్ధరిం చెడువిధంబు 
'తెలుప్రునట్టిండ మె గంధకలన భూమి 
చనినమార్షము 'తెలియుచు జలధిం జొచ్చె, 139 
శా, ఆకాశంబుననుండి పర్వతము నా నంభోధినీరంబులకొ 
లోకాలోకము గూలెనో యనంగ నాలోం బుట్టి ఘోరారనం 
కాకూపారము పెలగిలునటు లత్య్యంతంబు ఫఘూర్తిలుచుక 
రంి గం రంగి 
"పె శతి చనుభంగహన ములఠేవ౯ (యొక్కు=న ట్లొప్పెడుక్‌,. 140 
చి భమ జీ ర. 
వ, అ ట్రపారపారావరంబు *పాయవడం జేయుచుం బోయి పోయి 
యొక్క-చో భూమిం గాంచి దానిం దనదంస్ట్రా(గంబున నె పెట్టు 
కొని మరఠె నంతలోన,. స్త 


ఎల ధర నుద్ధరంబిన వరావహామూూరిని బ్రహ్మాదులు స్తుతించుట 4-- 
కు గదనోడ హిరణ్యాక్షుండు 
కదనము 'సేయంగ నెదిర గర్వస్ఫూకి క 
౬. 
దొది మొదలు లెలియనబ్బులు 
పొద లెడునాపోత్రిశిరము మొ ళ్తె౯ బలిమికొం కట్తీలి 
ఉ. “యజ్ఞ వరాహమూరి యఫు జొదలపె గద మొకి, మెక నా 
ల్ల అవి రు వాలీ ఎవి 
నజ్జని రాశ్తసాధము మృగాధిఫుం 'జేన్లును బోలె. దాంకుచుం 
బ్రుజ్ఞ వెడంగం బొదముల మర్షనముం బొనరించి ఫొమ్మువ్‌ 
స యొనర్చెం గాలుఫురి నారయం బొ మ్మని యొక్క-పోటులో౯ 
వ అట్లు హిరణ్యాక్షుని సంహరించి విశ్వంభర నుద్ధరించి 'లెచ్చినయ ఫ్‌ 
మూంరిని బ్రహ్మీదులు బదాంజలులె యిటని పా్థించిరి, కథ 
అలీ థు రు గం థి 
తే, అజిత | యేక ! నీవరాహావతార 
మల కలోల మొనరించె నల్లి యెల 
ఆం ౧౧ ది రి 
యజ మయ మెననీమూరి నరయం గాన శ 
షా మ్‌ ణునీ 
శక్య మట్టినీ కిడె ననుస్కారశతము, 145! 


వలి ల్యతీయస్కంంధమూ [77 


వీ ౯ 
సి, సీత్వేక్కు ఛందముల్‌ సీనెజుల్‌ బ కిస్సు 
సీను లాజ్యము నీపదములు: 
భన చతుర్షోతృకక ర్శము సీముళ్షై 
సుక్కు సీనాసిక న్రవము సీదు 
నుదర మిడాపాత) మురుకర్ణ రం(ధ్రముల్‌ 
చమనము లాస్యమా జానుమోళటు 
పా)శీత్రపాతుము వదనచబిలము (గ్రహా 
ములు కంర ముపసత్తు లలరదములు 
శే, ఇెగడు[పాయణీయోదయనీయము లగు 
జిహ్వాక (ప్రవర్యము శిరస్సు చెన్నుమోిలు 
సభ్య' మవనధ్య మనియెడుజ్వలనయుగము 
(ప్రాణ మిష్టకాచయనమై పరంగు మజీయు* కేం 
న్‌ వజలు బాల్యాద్యవస్థలు (పాతరాది 
థి 
సవనములును ద్వా స్ఞాసాదినప్ప ధాతు 
వులును సప్మసంస్థలు నీవు తలప యజ్ఞ 
రూఫుండవు నిన్ను వర్ణింప నోఫు నెవడు క్ష? 
వ, మజీయు నఖలమంధత చేవ కాది వ్యాత్ముండవు సర్వక్రతుస్యరూపుం 
డవు భక్షిగమ్యుండవు జ్ఞాన్యపదుండవు సీకు దండహుణామము.. 148 
ఛా, సీదంస్థ్రాంగమునం ధరింపం బడుమ్షోణీమండలం బెన్నం గా 
మోదంబుం బొదవించుచుంగెడి మహాభూ(ధ్రంబు శీర్ష, ంబుపై 
(పాదుర్భూతవలాహకం బనంగ నోస్వామో 1! జగన్నాథ! సీ 
పాదాబ్దంబుల నంటి కొల్చెదము వూపాలక్‌ దయం జూడువమా, 
వ అని యిట్లు (బహ్మవాదు లగుమునులు (బ్రహ్మో స్స్‌ులుం (బసుతీించు 
చుండ (బనన్నుండై భగవంతుండు భూబేవి నొకచోం బిలిష్టించి 
యంతర్హి తుం డయ్యె సీవరాప*+వతారచర్మితము భక్షిముక్తిప)దం 
బనిన విదురుండు మునీందా) ! భూమి నుద్ధరించు నెడ వారికిని హీర 


[గ (శ్రీకృష్ణ భాగవతము 


ణ్యాక్షునకు వ్రైనరణప్రకారంబును వానిజన్ఫవృ త్తొంతంబును వినుట 
కుం దివుటమై నాచిత్తంబు తత్తతీంచుచున్నయది సవిస్తరంబుగం 
జెప్ప ననుగ్రహింపు మనిన మైైలేయుం డి ట్లనియె. 1క0 
సీ దశ్షపుతిక దితి తనపతి కడ సంజ 
నగ్నీహాగే[త్రము 'సేయునవసరముస 
నరు దెంచి మన్మథుం డరుదార నాపయి 
వొండి బాణచయంబు వదల! జొచ్చెం 
'చాళం జూలక యున్న దానను నాదుకా 
మౌరిం జల్లార్చ నా(ప్రార్థనంబు 
నొవ్ఫుడుం గళ్యవుం డోవనితామణి ! 
నీకోర్కి దీర్చంగ నే నిదె కలం 
"లే గాని సమయము కా దిది గడియ తాళు 
మవల నీఇెప్పినట్టు లే నాచరింతు 
మివుడు సంధ్య (పవర్తిల్లు నెల్ల భూత 
ములకు సంచారనమయ మోపొలంతి మిన్న, 1151 
న, అని యెంత 'ఛెప్పినను వినకున్న నతం డాదితితోడం గూడి లజ్జించుచున్న 
సతిం గాంచి మించుబోండీ నీ వవమయంబున నాతో నిట్లు కూడితివి గా 
వున సీగర్భంబునం (గూరు లగుపు_తాధము లికువురు ఫుట్టి జగ త్త 
యవీడాకరు లగుదురు లో శేశ్వరుండు (శ్రీమహావిష్ణువు ధ్యతి సవతా 
రంబు లెత్తి వారి సంహరించెడు నాఫ్ఫుతులలో నొక్కనికుమారుండు 
పరమభాగవతో తమ్లుంజె కులం బుద్దరించెడు ననిన విని దితియి 
టనియె, 159 
కే. నమి చేయుదు నోబేవ ! యేను చేసి 
సట్టిచేంతకు నారీతిం జెట్ట _లెన 
వారు ఫుక్సైద రనుటకు వగతుం గాని 
పొత్రుపేర్చికి నుత్సాహభరిత నగుదు, 158 


తృతీయన్యంంధము 


క్ష/9 


వ, అని పలికి దితి భర్త్రాజ్థం బడసి గృహంబునకుం జని గర్భవతియై గత 
వర్షంబులు నీకమోసె ననంతరంబ యొక్క-దినంబున (బ్రహ్మామానస 
ఫ్యుతు లగుననకసనందనాదులు విగతస్పృహు లై నానాలోకముల సం 
చరించుచు. (శీమన్నా రాయణదర్శనలాలసులై వై కుంఠంబునకుం జని 


"అఆ, 


ల్‌ 


శే 


రప్పురంబును, 


ళీ సనకసనందనాదులు వైకుంఠంబున శరుగుట 4 


పాలవెల్లి య నెడుపద గ్థమధ్యంబునం 

గరి కాక్రమంబు గలిగి లోక 

మాన్య మగుచు విమ్ణుమందిర మయ్యది 

వజలుచుండు వైభ వంబుకలిమిం 

సంపత్సమృద్ధమై సర్వర్తులందును 
దనరుచుంజెడు నుపవనులకోడ 

నిగ ్రలామృకముల నెగడొందుకమలాళి 
రనణిం చెడుసరోవరములకోడం 

బద్భువనంబులపయి నుండి లేచిన 
(భమరాళినంగీతరవముతోడ 

మొకందఫలములమాధుర్యమున సొక్కా 
కులిశెడుచిలుకలపలుకుళోడ 

నలరి నతతము రాక పోకలు పొనర్చు 

వహారపితామహశ(కాది సురలకొడ 

స్వర్ధ మణిగణాలంకృతస్థలులతోడం 

బొలుఫు మోాటతెడు నై కుంకపురవరంబు, 


[కక 


కేక్‌ 


కళ 


వ, అట్టివైకుంఠపురవరంబు లోచనగోచరం బగుటయు సనకాదులు ్రీమ 
హోవిష్ణువుం దర్శించి పో నుత్సహించి హజారంబు మొర్షంబున నాజు 
కశ్చ్యాంతరములు దాంటి స ' స్తమక క్ష్యళడకుం జని యున్నంత. 57 


నీ 


మకరకుండలలస న్నకుట శేయూరాది 
భూపణభూపీతుల్‌ భూరిళంఖ' 


[80 (శ్రీకృన్ణ భాగవతము 


ల్‌ 


వః 


బన్రగడాయుధావ(కపర్యా[కి ముల్‌ 
నీలనీరదసమోన్ని(దతనులు 

దిన్యాయుధో పే చేత దీర ర్ధృచతుర్భాహు 
త అన 

వై జయంతీకౌస్తుభ పిభాభ్రాజిత 
ఇారువిశాలవశ్షస్థృలులును 


ం ద్వాదకోర్ధ్యవుండ)ధరు లాద్వారపొలు 


రిర్వు రాపోవునట్టిమునీందచందు 
లను దిగంబరులను బాలు రనంగ నైన 
వారి నడ్డగించిరి పోవ వలవ దనుచు. 1508 

4 జయవిజయులకాసొాదికము శ-- 
ఎల్లపం జూచుచుండం దమ్ము నిరోధించిన ద్వార పాలకుల పైం గినిసి 
మిరు మాకు భగవద్దర్శనంబునకుం (బతిరోధంబు గలిగించికిరి గావున 
మిరు భూతలంబున రాక్షసులై ఫుట్టుం డని శాపం బొసంగిన వారు 
బ)హ్మాదండరూపం బయినవారిశాపంబు విని న క 
వారిపాచాబ్దంబుల వ్రాలి మాతప్పు సైంచి మమ్ము" రశ్షింప్టుండు 
బ్రావ్మా క 'దగినశిశ్ష విధించి కాని మాకు హరి 
స్మృరణంబు మూత్రము మజిఫురానియ ట్లనుగ్రహీంపుం డనునంతలో 
(శ్రీచేవేసహితుండ్రై. విష్ణుచేవుం డట వచ్చిన సనకాదు లాతనిపాద 
పద్మంబుల శెజిగి బద్ధక 'రాంజలులై యి ట్లని ఉప్రక్టించికి శ్రే0 
ఇందిశేశ ! సమ న్తహృదయాంత్రరములందు: 

నుండి దుష్టాగోచకుంగ వగుదు 
వట్టినీ వివుడు మొ కిట్టు దర్శన మించ్ళి 

కేమంద్రు మొయిగ్గతీపము 
సత్యమూ ర్తివి భ స స “ 

గారమ వని మేము కమలభవుండు 


తృతీయస్క౦ధథము 181 


ఇిస్పంగా వినియుంటి మిప్పుడు మాసంత 
నే మ్శింతే యని చెప్పం జాల మనఘ 
తే. నీకభామృతపానము నిరత మబ్బు 
వారు మోక్షము నైనను వల ద టండ్రు 
నీదుదర్శనమునం జేసి మూదురితము 
లెల్ల నళియించె ధన్యుల "మేము ేవ. 160 


వ, బేవా ! మే మిఫుడు మిద్వార పాలకుల శపించి తప్పువేసినవారము 
నూయపరాధము మైంపు మని వేండుచుంటి మనిన (శ్రీమహావిము వాస 
నకాదులం (బసన్నదృష్టిం జూచుచు ని టనియె, 161 

క్త ౧౧ 


శారద జయవిజయాఖ్యులు వీఠరలు జాల్బులు నాదగు పారదుఆె 
య. మఖ 
నయ మెజులంగలవా రయి నాదగుభ క్తుల నెర్గనివా 
రయి యిట మిమ్ము! బరాభవ మందంగం జేసినదాన నిటుల్‌ 
భయకరసనొపము వెట్టుట పాడి యటందును (బవ్మాసుతుల్‌. ఎ 162 


శే, (ఛాహ్మణులు నాకు బరమదైవతము లరయ 
మి(పసాదముం గోరి నే 'మెలంగుచుందు 
నాపరిచరులు వేసిననయవిహీన 
కార్య మేం 'జేసిసట్టులు గాం దలంతు. 168 


శ్రే చ్రావ్మాణులు గోవులును నాదుపరమరూప 
ము లగు వారికి నపవారములు పొనర్చు 
వార లకధోగతులు గల్లు వారిం బట్టి 
కారియం. బెట్టు జముండు దుర్షతులు గట్టి. [604 


వ. వీరు నాయభ్శి,పాయం బెజుంగం జాలక మి కి ట్రపవదూరము చేసిన 
చానికి. దగినఫలం బనుభవించి కాలాంతరంబున 'నెండియు నాకడకు 
వల్లు రనినం (బ్రవాక్టోతర్ష ంబునం బులకాంకిత దేహులై సనకాడులు 
మోడ్చుంగేలు ఫొాలంబులం గీలించి గోపాలున కిట్లనిరి, 16క 


189 (శ్రీకృష్ణ భాగవతము 


చ్సే శవ బ్రాహ్మణులను మెచ్చు కొన్న లోక 
మునకు నుపచేశ మొస్తంగుట కనంగ వచ్చు 
సీ సర్వజ్ఞుడవు సర్వ బేవ దేవుం 
డవు నిను భజించి బ్రాహ్మాణుల్‌ భువి నగుదురు, 166 
ఉ. నీదగునూర్పుగాలిని జనించి జగన్నుతమై తలిక్పునా 
"వేదము 'లేకసోయెడిని వ్మిఫ్రుండు లేమిని డాని రతశ్షకై 
"వేదమునుం బలె౯్‌ ద్విజుల వీడనివాండవ మై భంంు నీ 
నోదశరూప మమ్ము గరుణోదధివై గన నేటికో ళ్ళి వే, 167 
న అనిన విమ్ణుదేవుండు విఫ్ర్రులారా ! మిశాపంబునంజేసి వీ రప్పుడ 
రాక్షసు లగుదురు మోకు శుభ మ్మగుం గాక 'పోయిరం డని యంపీ 
వుచ్చి జయవిజయులం. గాంచి మి రీళశాపంబునకు వగవ వలదు 
ము న్నొకప్పుడు మీరు లక్షి కపదారము చేయుటం జేసి యామెయు 
న్టుగా నిశ్హేశించెం గావున మిరు రాశ్షసులై భూమిం బుట్టుడ నేను 
మూాడుజళ్ళుంబుల. మిము మ నాసన్నిధికీం దీని సీఫొందు నని 
ద్వార పాలకులం బలికి వావీ శేశుండు సతీసమేతుండై నిజధామం 
బునకు నిర్ణమించె జయవిజయులు (బావా స్టణశాపంబునం బిశ్షీణతే 
జస్కుులు (ప్రతిహాతగర్యులు నై నై కుంఠలోకంబునుండి హాహాకారం 
'బెనంగం (గ్రిందం బడి పకునంత దితిగర్భంబునందలి కాళ్యపవీర్యంబునం 
జొచ్చిరి దితియు: బతియా దేశంబున దనగర్భంబు గాపాడుకొనుచు 
నూ జేండ్లుగడచినపదంపడి గొడుకుల నిద్దజిం గవలం గనియె నప్పుడు. 
మ, త్రివిధోత్పాతము లుక్సతిళ్లె దివి ధాత్రి౯ా చ్యోమమం చెన్నియే 
భువి కంపించెను నొండ శండకులనో మున్నీరు ఘోషిల్లై గం 
ధవహుం 'జెంతయు6 బెల్లులేలె నురుముల్‌ నొకంబున౯ా ధూమశే 
తువలు౯ా బుస్హైను లోకభీకరములై ? యెన్‌ మహీకస్ట్రముల్‌. 169 
ఆఫీ గెహిరణ్యాక్షహిరణ్యణిపుల వృత్తాంతము +__ 
పీ నిప్పులం గ్రక్కుచు నప్పుడు నక్కలు 
“తెగనట్లు విడకుండ 'దెనల నార్చెం 


తృతీయస్క-0౦ధము 188 


గుక్కలు మెడలెత్తి 'యోక్కు-రు మంచును 
గూసె నేడ్చినయట్లు ఘోరరుతిని 
గాడిదల్‌ చెలశేంగి కాళ్లులం గొట్టుచు 
నోండ్ర)పెట్టుచు మెక్టై నుర్వియెల్ల 
బశువ్రు లంభారవభరితంబులై "పెట్లు 
మూూతపురీపముల్‌ ధాతి) విడిచె 
కే. అలు నెత్తుపవిదికెం జె ట్లవనిం గూలి 
"మేఘములు చేము గురిెసె నమేయళ క్తి 
విసరి: బెనుగాలి గ్రహములు మిసిమి దప్పె 
దితికిం బుతులు ఫుట్టినదినమునందు. 170 
వ అ ట్లాదిదెళ్యు లిరువుకుం బుట్టి ఫుట్టినంతనం బెజిగి పెద్దొండల వలె 
నై రపుడు కళ్యపుండు చారికి హిరణ్యకశిపుం డనియు హిరణ్యాక్షుం 
డనియు నామాభేయంబులు గావీంచె వారిలో హిరణ్యకశిపుండు తపం 
బునం జేసి బ్రహ్మా దేవుని మెప్పించి తనకు మృత్యుభయంబు లేదని 
గర్వించుచు లోకపాలురం గెలిచి ముళ్లోకంబులు తనవళంబునం బెబ్టు 
కొనియె. వానితమ్ముం డగుహిరణ్యాక్షుండును. షగ్న 
సీ, తనతోడం బోరాడం వగినబోదుం గన 
గద మూఫునం బూని కదలి తిరగ 
మూడుజగంబుల నేడును దనతోడం 
బోరుకొనం జూలుపోటుమగని 
నరయంగం జూలక యం దందుం దిరుగాడు 
వానిం గన్లొని సురవరులు 'బెగడి 
గరుడినిం గాంచినయురగంబు లట్టులు 
పొటిం జొచ్చిరి నలువణలకులకును 
శీ, బ్రతి 'యొవండు లేమి గర్వంబు బ్రబల వాండు- 
ము _త్తమొతంగ మట్టులు మదము కలిగి 


1 శ్రీకృష్ణ భాగవతము 


కన్ను మిన్ను నెజుంగక కడలిం జొ: చ్చి 
వరుణ సైనికులం చౌజుం దరిమె నవుడు, 179 
ఇట్లు నముద౦ింబున నప్రలిహత్యప్రకారంబున విహరించుచు నొక్క 
నాండు వరుణావాసం బైనవిభాషరిం జేర నరిగి యాదోగణేశ్వరుం 
జై నయసురలోకపాలకుం బిలిచి నీవు దుర్గ్శుదులముదం బడచువాండ 
వనియు దై త్యదానవుల నుక్క-డంచి రాజసూయము చేసినవాండ 
వనియు వింటి నేను సమరం బర్థించి పచ్చితి ననిన వరుణుండు మా 
కిపుడు యుద్రాదులం దాస క్రియ నుత్చాహంబును "లేదు మజియు 
సీతోడం బోరుసామర్థ్యంబును లేదు నీకు నన్ని విధంబులం జూలినవాం 
డొక్క-పర'మేశ్వరుండు దక్క_ మటియొక్క-రుండు లేడు నీ వమ్మహా 
ళ్నునిక 'డకుం బొమ్ము నీమధంబు నదమదం బగు నతండు సీయట్టి 
దుష్టుల చిక్చింపను శిష్ణుల రశ్షింపను సంసిద్ధుండై యుండు ననిన విని 
హిరణ్యామ్షుండు, [శ 
ద్విపదము, తన్నుమార్శ్కొ-నం జాలుదాయ యొండొక్క- 

డున్నవాః డనియు నయ్యున్నతుం డవని 

క్రింద రసాతలశ్షితి నుండె ననియు 

ముందుగా నారదముని చెప్పెనుడులు 

వరుణుండు చెప్త్పుటవలన నిశ్చయము 

ధరియించుకొని రసొతలమున శేగి 

కొమ్ముకొనం భూమిం గొని యుర్ధరించి 

నెమ్మదిమై నున్న నీేజన్మేతుం 

భూరివరాహరూవుని నందు6 గాంచి 

'యోరోకి పందివై యుంటిర శార, 1 

ఆభ హీరణ్యాత్తుడు వరాహమూర్తి "నెదిరించీ వచ్చుట 4 

చ. వనచర! యెందు. బోయెదవు వచ్చెను వీండు కృతాంతునట్టు లీ 

నననిధిమేఖలక్‌ విడుము వారిజగర్భుండు దీని మాకు. గాం 


వ 


తడ] శృతీయస్క ౦ధము 185 


పొనరలజేసి యిచ్చె నిది మళ్‌ విడు మట్టులు వికవేసి నీ 
తనువు సహ్మనధా తునింగి ధారణివం బడకుండ దియ్యెడ౯ 70 


* నినుం జంపి నాదుసుహృదుల 


వనటం దీర్చెదను నీవు పడినంత నినుం 
గనిపట్టి యున్నయిం౦దు9)ండు 
మును మున్నుగ నెల్లసురలు పొలెసెదరు వగా 176 


, అట్లు ప్రల్ల దంబు లాడువానిపై నలుక పొడమ వరాహమూ ర్తి 


జలంబునుండి వెడలి వచ్చి వసుంధర నొక్క-తగినవోటం బెట్టి తన 
యాధారళ క్రినం దావిష్కృతంబు గావించి యున్నయప్పుడు హీర 
ాక్షుండు ఘోరవీక్షణంబులం జూచుచు ెండుచేతుల గజాదండం 
'బెత్తి యోరోరీ దీనం జచ్చితివిరా యని పెల్లార్పుచు వరాహమూర్తి 
శిరంబుమైం బడ 'నేయుటయు నతండును. క్ష 


- డాపలికాల దానిని బడం బొనరించియు వైనతేయు! జెం 


తోపగం బాపతేసం బలెం (దొకిాయు గాళులం జెక్కలై చెడ౯ 
గోప మెనంగం జేసినను గో యని యార్చుచు వైత్యుం డాగహం 
బీపథ మంచు జెప్పుట కొకితయు శక్యముగాని చక్కిమై. 170 


్‌ జ్వలనమట్లు మండుచండృతిశిఖళూల 


'మొండు చేశతం గొంచు గండుమిగిలి 
యజ మూ రిమో:ద నడరించి యటహో 
షా ఆలి బి 
స మ్మొనర్చె దితిజుం డుమ్మలించి. 1/70 


+ అది మండుచును మింది కరుబేర దైత్యా 


కరచక్రమున డాని గండడంచె 
చాన నల్లి సురారి తా రయంబున డాయ 
జే 
వచ్చి యశ్ఞైశ్వరువక్షమందు 
ముష్టి ఘాలేంబునం బొడిచి యంతర్షాన 
మయ్యె నొెక్కింతలో నరయ రాక 


బైట్‌ 


186 శ్రీళ్ళృష్ణ భాగవతము 


పూదండ నేన్లును మోదిన ట్లాపోటు 
హరికి దాశం జలింప కతండు కనలి 


* యఫ్తుస మాయాబలంబున నసుర యెల్ల 


కడల నంధతమన మది కడిమి నించె 
"ళేయదమును దుముు సెనుగాలి వీచె బెల్లు 
ాలవర్త ము గురిసె నాభీలముగను, 180 


. మంట నుణుములు మెజుములుం బెరయ మబ్బు లలుముకొని (గహ 


కాంచులం గప్పె నప్పుడు పూయాస్థివి శూ తా సృగ్వర్ష। ంబు గురిసె 
గదాసీ బటోమరాదినానాయుధంబులు కుష్పతిప్ప లై పడియె రాక్షసాం 
గస్తలు దిగంబర లై శూలాదులు దాల్చి తిరుగున ట్ల్య్యె నట్టియెడ 
లవ్లోపీతక్షలు లలు చతురంగబలంబులోడం బ్‌లంపడి 
పట్టుండు కొట్టుడు తజుము6 డబుముండు గోయుః జేయుం డని 
పలికినట్లు శోంపవచ్చె వచ్చిన మాయావరాహం బయిననారాయ, 
ణుండు యజ రూపచక్రం బపక్ర)వికఛమంబునం బియోగించి యెల్ల 
మాయలు మాయించె నప్పుడు, 181 
తనమాయ లారీతి ద్ధమై పోవుండుం 

"బెలుచ హీరణ్యాక్షుం డలివి నడిగం 
బెడిళ్ళం బొడుచుచో వెజవక హరి వాని 

కర్ణ మూలమునందుం గరతలమున 
నడంచుటయుం దారుణాఘూతమున వాండు 

(గుడ్లు మోఈదికి రాగం గొండవ లెను 
గూ నేలకు మొండెమై లాస్యమాడుచు 

నుసు శెప్పుడో వోయియున్నవాని 
యబ్లు కూలిన రాక్షసు నరసి వేల్పు 
లీతం జెట్టిప్రుణ్యము చేసె నిందిశేశు 
చేత నీరీతిం దెగటారె సిద్ధయోగు 
లకు లభింపనితొవు వీనికి లభించు. 18 


తృతీయస్క0ధము 18 


వ అని హృవమీ.శేశుం గని. 18 
కే. లోకకంటకు: డైనయీఖీకరాసు 


వ 


రుని వధించి జగంబుల కొనరి యుండు 

ఫీడ దొలంగించితివి నేం విగతశ్యాత 

వులము సుఖయించితిమి చేవ లలితభావ, 184 

4 యక్షూది దేవగణ సృష్టి క్రమమ్గు థీ 

అని (పస్తుతించినం జ్నిత్తగించుచు య్డ వరాహరూఫ్తుండు నిజఫురంబు 
నకు నిర్ణమించె 'వేల్పులును నిజనివొసంబులకుం జని రిది యాదివరాహ 
చరిత్రంబు దీని నాకర్షి చినవారికి సక లైశ్యర్యంబులు సంపాప్తంబు 
లగు నని చెప్పిన విదురుం డానందకందళి తాంతరంగుండై మునీందా! 
(ప్రజాసర్మముం జేయ నెంచి పరమేస్టి మునుమున్ను (పజాపతుల 
సృజించి నెనుక నేమి చేసె మరీచ్యాదు లెట్లు (ప్రవర్తించి. రెటీం 
గింప్రు మనిన మైత్రేయుం డి ట్టనియె. ఆకర్షింప్రము ప్రకృళత్యధిష్టాత 
యగుపర మేశ్వరునివలన సత్వరజస్త మంబులం జేసి మహాత్త, త్య ముద 
యించె దానివలనం (ద్రిగుణంబె యహంకారము వుట్టి భూతపంచ 
కంబు వుట్టించె నది పరన్పరనం యోగంబున హిరణ బయం బగునండంబు 
గల్పించె నయ్యండకోశము నిశ్చేతనంటై 'వేయేండ్లు జలంబులం 
దుండె నవుడు పరమేశ్వకుండు దానిపై నధిష్టించినంత నతనినాఖి 
యందు సహస్రసూర్యప్రభాభాసమానం బగుపద్ముంబు ఫుకు నా 
పద్ధుగర్భంబునం జతుర్ముఖుం డావిర్భవించి విత్శపేంతుండై యథా 
పూర్వంబుగ సృష్టి సేయం గడంగి మునుమున్ను "తామ్మిన మంధతా 
మిము తమము మోహము మహామోహ మనుపర్వపంచకంబుతో 
నవిద్యం బుట్టించి దాని మెచ్చక శ్షూల్చిపాసోత్సతి హేతుభూతమై 
యతశ్షరక్షోగణం బుత్చవన్నంబై క్షృూస్పిపానలం జే తండి యగునజుని 
"వేధింపం జొ చ్చె నంత నతండు ద్యోతనాల్సుక మగుచేహంబు పూని 
"బేవతల సృజించె వారు (ప్రభాత్మకదివసరూపంబు నొంది రవ్వల నతం 


వృభాగవతేము 


డొంచొకతనువు దాల్చి జఘనంబునం జేసి (గ్ర్రీలంపటు: లగునసుకుల 
సృజించినవారు కామంబునంచేసి సిగ్గు విడిచి మైధునాకాంత్షం జేసి 
పెం బడ నున్ననతండు పజచి హరికడకుం జని విన్నవించిన నీ 
వీరూపంబు విడిచిపెట్టు మన నతం డట్లు గాపింవెం విధివిసర్టితమై 
యారూపంబున (శ్రీరూప మైన సంధ్య జనించె నదియును, _ 185 
సీ కటితటంబున మేలు కనక ద్యుతులం (గాలు 
వలిపెంప్రుమిసిమిదువ్వలునం దాల్చి 
శాంచీకనక్‌ సూతకాంతులు నలుగడం 
[గు రత్నశలాక రహీం దలిర్చి 
జలజంబుపై భృంగదళముల్నువాలె నా 
నలకలు మోమున నటమటింపం 
జనుందోయి బరువున జవజవలాడంగ 
నడుము మందం బయి నడలుసాంగ 
తే. నంచె లంతంత గల్లు గ ల్లనుచు (మోయ 
ఇపెలంగి కుచ్చెళ్ళు మోగాళ్ల 6 జిందులాడ 
నతనునం తాపమును గూమ్ప్చనట్టిం డగుచు 


మోహీసీరూపమున సంధ్య మొనయ నయ్యె- 186 
వః అసురు లద్రానిం దిలకించి కామాంధకారనిమగ్న మూనసు_లై దాని 
ఇెంతకుం జనుదెంచి, 187 


ఉట. ఎవ్వరిదాన 'వెక్కడికి నేగుచునుంటివి కార్య మెద్ది నీ 

వివ్వరుసళ మదీయ మగువ్యాజ్జలజం బిది కారియంపడ౯ా 
నివ్వటిభంగం 'జేయుదువు నేరము మనే మిశం దాళియుండ నో 

జవ్వని పోకు ముండు మని సంధ్యను బట్టిరి చు నెవ్వగళ 183 
అవ్వల నవ్వనజోద్భవుండు తన్ను. దాన మూర్కొని శాంతిం జేసిన 
వి శ్వావస్యుపభృతి గంధర్యావ్సరోగణంబు వుక్తై నంత నతం డల 
సత్వంబున దిగంబరులు ముక్త “శీస్టులు నగుభూత్యపేతపిశాదాదులం 


వ 


శతా 


రృతీయస్క ౦థము క్షీ 


బుట్టించి వారిం జూడ నొల్లక ముకుళీక్యళనయనుం డయ్య 'వారుతేద్వి 
సృష్టం బగుజ్బంభణాఖ్యతనువురి ైళొనిరి చాన న్మిదాదు లాభూక 
ములకు జూపర్హై మజియు సింద్రియవి క్లేదకారణంబున "నయ్యవి 
యున్న్మాదనామంబున నెన్నంబడుచుండె మజియు నజుం డదృశ్యరూప 
సిద్ధసాధ్యవీతృగణంబుల సృంజించి తనరూపంబు వారి క్‌చ్చెం గ్‌గ్ర స 
నిష్టులు వారికి వావ్యకవ్యంబు లిత్తుకు,. వీదప నంతన్థానమున సిద్ధ 
విద్యాధరులం గావించె నొ రాయంతేన్ధానరూపంబు నొందిరి (పతిబిం 
బంబునం గిన్నరకింప్రరుషులర జేసీ తనరూపంబు విడిన వారు దానిం 
(గహీంచి రవలం బదంబులు చేతులుం జూచి పండుకొని పరమేస్టీ 
చింతించుచు సర్షంబు గామి నారూపంబు విడిచి 10త నమ్మేనివెండ్రు 
కలం జేసి సర్బనాగసరీనృపాదు రగునహిజాతు లుత్సన్నంబు లయ్యె 
సంతలో: దన్ను. గృతకృత్యునిం గా నెన్నుకొనుచుం గడపటం 
బర నేష్టి మనంబున మనువులకా సృజించి తనవురుషరోపము వారి 
కొసంగి యనంతరంబ తపస్సు విద్య యోగము వైరాగ్యము లోనగు 
వానికోడం గూడినసమాధిం గలిగి జితే్యద్రియుండై. ముషులం 
బుట్టించి తనతపోవి ద్యాదులం గూడినతన బేహాంశము వారి కిచ్చె ననిన 
విని వీదురుండు స్వాయంభువమనువంశ మన్య్మకమంబుగాం 'దెలియం 
జెప్పు మనిన మైల్రేయుం డళని కి ట్లనియె. 189 
ఆశీ స్వాయంభువమనువంశావతారము థీ 


న ప్రజల నృజింపంగా (బ్నా (పశేషహ గ 


ర్టముండు సరస్యతితటమున! బది 
వే లేండ్లు తపముండి విష్ణునారాధింపం 
నాతం డాతనికి6 (బత్యక్ష మయ్యె 
నపఫు డంతరిశ్షమునంద వశ్షస్లల 
లాలితలశ్నీ వాసు నతనిం 
గని మహాహర్ష మునను వందన మొనర్చి 
"లేచి యంజలిబంధ మాచకించి 


100 (శ్రీకృష్ణ భాగవతము 


అఆ. నిన్ను. జూచి నాదుకన్నులు సఫలంబు 

లయ్యె నిన్ను యోగు టైం జూడం 

జాల లేను గామసౌఖ్య మాసంజేసి 

కావమహతుండ నైతిం గాదె తండి, 190 
కే ఏను గాలాత్ళుం డగునీకు బుణము లీంగం 
గలుగుపూజం బొనర్చెదం గమలభనవుని 
యానతించేసి యిపుడు ని న్నాశ్రయించి 
యుందు నందున నే భయం బొందకుందు. 101 
త్ర యోదశమాసారంబును షష్ట్యు _త్తర(తిశ తాహో ర్మాతపర్వంబును 
షడృతునేమియు ననంతక్షణలవాదిచ్చదంబును (ద్రినాఖియు నక్షరంబు 
నజరంబు నగుకాలచక్ర)ము సకలభూ తాయుర్ల్భననసమర్థంబగుం గాని 
సీకు భక్తులె నిన్ను సేవించు వారి యాయువ్రుం (గ్రసియింప సమర్థంబు 
కాం జాల దని మజియును, 102 
చం ఒకరుండ వయ్యు సీవ్ర జగమోయన నే మొకసాయ మెంచ ఏ 

నకలచరాచరంబులను సల్చ్సియు నిల్పియు నలి యూర్ష్మనా 

భక సరివత్తు నోవరద విన్నప మియ్యది సీస్థిరానుకం 

పకు ననుం చాత్రభూతునిగం బర్వగం 'జేయుచు6 (బొవవే (ప్రభూ, 
వ అనిన నబ్బనాభుండు గరుడోపరివిరాజమానుండై కర్టముం గాంచి 

యి ట్లనియె, 104 
కే. కర్ణమా! సీమనోగతకాంక్షి తార్థ 

మెల్ల నే మున్ను యెజుంగుదు నిఫుడు దాని 

వెల్లడించుట కగునాదువిమలభ క్త 

జనులకోర్కులు విత లయి జనునె చెప్టుము. 195 


న 


+ కద్దముని విళ్ణు వన గహించుట భీలా 
వ చెప్పెద వినుము (బహ్మోవర్తదేశంబున సృప్తసముద)మ్యుది తాఖండ 
మహీమండలాఖండలుండును సమాట్న్బదవి రాజమానుండును నదా 


జ 


తృతీయన్క0ధము క్షే 


చారసంపన్నుండు నగుస్వాయంభువమను వెల్లి గడచినంత శతరూప 
యనునతిశో నిటకు వచ్చి నీ కనురూపయుం బతింవరయు. నగు తన 
కూంతు చేవహూతి యనుడాని నీ కిచ్చి పెండ్తిసేయు. ననంతరం 
బారాజకన్య సీవలనం దొము గండం గూంతులం గను వాకు మహ నీ 
పత్నులై మహిమోన్నతిం గాంతు రీవ్రు కలకాలంబు మని సర్వ 
కర్భృంబులు నాయంద సమర్ప్చితంబు గావించి (ప్రవ ర్తించు చుండుము. 
"నేను సీపల్నీగర్భంబునం బుట్టి సీకుం దశ్శోపటేశంబు గావింతు 
నవ్వల న్‌ు మత్చదంబు నొందం గల వని పలికి సరన్వతీతీరంబునుండి 
'నెకుంరమారంబు పట్టి చనియె. నంతం గర్జముండును భగవదు క్ష 
కాలంబు (బతిక్షించుచుండె నామజునాండు. 106 
మనువు స్వాయంభువు తనకూంతురును బల్ని 

యును ద న్ననుసరింపం గనకరథము 
నెక్కి. వసుంధర యెల్ల వెదకి కొంచుం 

గర్జముం డున్నభూఖండమునకు 
వచ్చి యందలిసరోవరమున [శ్రీమహా 

విష్ణువు నానందబిందువు లవి 
(కందుకొనినదాన బిందుసరోవర 

మనుచు సాన్ధాభిభేయంబు నొంటేం 


ం బరిమపుణ్యద మమృతవా॥పరివృతంబు 


సతతపరమర్షి సేవిత మళతులితసుము 

గంధబంధుర మనిశభ సృంగ(పణాద 

భాసుర మ్శుది తత్సమిపమ్మునందు, క్షం 
కనుపండు వగుచుం గర్షమ 

మునిపషరమా[శమము లోకపూజితహూనీ 

డ్జనసేవితంబు బహువిధ 

ఘవతరురాజితము పొల్చుం గడువుణ్యద మై, 198 


189 (శ్రీకృష్ణ భాగవతము 


మ బుతుథర్శ్మంబులు లేక. సర్వతవుల్‌ 'జేలం బవళ్ళుకా లతాం 
తతతుల్‌ పండ్లును బ్యత్రముల్‌ మునులకుకా దాత్పర్యముం జేసి క 
ల్పతరూ 'త్తంసముల ట్లొాసంగుచును జిల్క-ల్‌ గోరునంకల్‌ కడుం 
(గ్రుతి వేయంబుగం బల్క- స్యోతము లొనర్చుం బో యనం బొల్బెడు౯్‌. 

సీ, మావిపూచేనెల మ త్రిల్లి యలిగాయ 

కాళి సున్వరముల నోలిలాడె 
శుక ళారికాదిసచ్చకునసంతానవై 

తాళికాళి ఘసశబ్దములం బలిశెం 
జివు రాక్రులను 'మేసి చిరరవంబున వన 

(వియకోటికాహళం బీతి బై 
త్రెక్క్తు లల్లార్చుచు నొక్కొాటం గొలతుల 

వాంనకాంతాళి నాట్నంబు లాజె 

"కే. అట్టియామని సంతస నూవహిల్ల 
మన్మథో తృాహజసకుండు మాధవుండు 
సొగసులకు నెల్లం దానక మగుచు నెపుడు 
'వెలయుచున్నట్టి వనలశ్రి శ్ర బెండ్లి యాడె. లి0 

--+ స్వాయంభువుండు కర్దమాశుమమునకు. వచ్చుట + --- 

వ. అట్టితపోవనంబు లోచనగో చరంబగుటయు స్వాయంభువమనువు నపరి 
వారంబుగ నందుం జొచ్చి చనుచు నొక్కుచో నొక్కపర్ష శాలయందు 
నగ్ని కార్యంబు. దీర్చి తపళ్ళ్శక్సిం. దీపించుచు జటాధరుండై మలిన 
గాత్రంబునం జీరవసనంబులు ధరించి యున్నకర్షముం గాంచి నమస్క- 
రించెం గర్జముండును దనకడకునచ్చినమనువు ననురూపసత్కారం 
బుల సత్కరించి సుఖాననానీనుండై యున్నసమయంబునం గర్జముండు 
రాజుదిక్క-మొగంటై యి ట్లనియె. 201 

సీ, దిక్చాలురయు చంద్ర)దిననాధులయు నంశ 

మును విష్ణునంశముం. బొంది కాదె 


త్‌] తృతీయస్క౦ంధము 198 


ఘూపాలు రుుదయింతు9 భూపాలుండవు నీవు 
(శ్రీమహావిమ్షుండవే మదిం గన 
నీకు నమన్క్యృతి నేం 'జేయుచుంటిని 
పుణ్యమూర్తి నటంచు బుద్ధింజేసి 
వైతంధం బెక్కి సకల చేశంబులం 
జరియింతు ధర్మరత్షణము వపొంపె 
తే. అంశుమంగునిగతి నీకు నన్నికడల 
నతతనంఛార మగు దాన సకలభ్యద 
ములును గైడు నీ కని తెలిసియు నిట 


కరుగు'బేం బని యేమని యడుగుచుంటి, ల 
న, నీరాక నాకు రాక నోలె నానందంబు సంధించుదున్న దనిన రావేం 
& ద్రం డి ట్టనియె. ల్సి 


న. 


(బ్రహ స దేవుడు 'వేదరక్ష ణార్థము నిజ" 
ముఖమున నుండి వివుగీలను సలిసి 
తద్యుక్షణార్థము తన బాహునులనుండి 
త్షత్రాయుల నసృజించె ధాత్రి "మలం 
నాచేవునకు విఫ్రం డగుహృదయము వతి 
యుం డంగ మని చెప్పుచుండు బుధులు 
"కావున (వాహ్మణత్షతియు లన్యోన్య 
శ రక్షణం బెప్రుడు కర్తవ్య మగును 
శే అకృతచిత్తులకుం జూడ నలవిగాని 
నిన్నుం జూచితి సద్దాన నున్నసంశ 
యములు విచ్చిన్నళం గాంచె ననఘమూరి 
సీదుపదపరాగము. డాల్తు నౌదల నిదె. రై01/ 
మ, కమనీయంబులు నీసుభాపీతము లే6 గర్జంబులం' చజాల్ళ్చి శ్డు 
త్తమునం దుత్సవ మొందిలి౯్‌ దుహితృవాత్సల్యంబునం జేసి న్‌ 


శకి (శ్రీకృష్ణ భాగవతము 


శము గైకో నయి 'బేఠబేశములు సంచారంబు గావించుచో 
నమర జ్యేస్టభ వుండుచెప్పె నిను విద్యాశీలవృ త్తాదులక. లర్‌ 
ఉ. నాదగువిన్నపంబును వినం దగు దీవు కృపార్ట్రుచి త్త్వమం 
డాదరముక వహించి వసుధామరతల్లజ యీమె నాకఘునా 
మోదము గూర్చుకూంతురు సమున్నతలక్షణలక్షి తాంగి స 
'త్యాదృతి నొప్పుకన్య 'తెలియంబడుచుండెడు "దేవహూతి నాక౯,206 
కే, సోదరి (వియ్మవతో త్తాన పాదులకును 
దనకు ననురూఫుం డగుపతిం గొనల నెంచు 
చున్నయది నారదునివాకు విన్నది మొద 
"లెఫ్పుడు నీపయి మది నిల్చి యెసకమెసంగు. లి 
శా, వకల్పంబున నైన సీకుం దగి తా నింపొందు నీకన్నియ౯ా 
నీ కర్చించెద స్వీకరింపము దయాన్వీ తాంతరంగుండ వై 
లోకాలీతతప్య ప్రభావ విను మిలో నపయళ్నాత్త యా 
'రాశ న్నక గయికొంట లొప్పు నని శా్ర్రంబుల్‌ వచించుం జుమి. 
క నీవు వివాహార్థము సం 
భావించుచు నుంటి వనుచు బహుజను లనుట౯ా 
నేవిని వచ్చితినిచ్చటి 
కోవడుగా నాదుకన్య నొసంగదుం గొనుమూా, ల్ర9 
వ, అనినం గర్జముండు మనువున కి ట్రనియె, లే0 
+ స్వాయంభవుండు కద్దమనకుం గవ్యా దానముబేసి పోవుట + 
సీ పాణికీడనము నేం బడయం గోరుచునుంటి? 
దథ్య మిద్ది యసన్యద, త్తే మైన 
తరుణి నీకూంతును దటీవార్చి 'లెచ్చితి 
స్యపజాసంపత్తి య్య(ప్రతివాత 
మగునట్టికోరిక యది సెల్లు సీకన్య 
ధన్య లచ్చిం బోలుమాన్యచరిత 


తృతీయస్క౦ధము 193 


(పాసొదమున నీమ బంతులాడుచునుండు 
సమయమునందు విశ్యావసుండు 

శే. 'చేవయానముపై నుండి పోవువాండు 

కాంచి కామించి యుడ 'లెజుంగక ధర్మితిం 

గూళలె నని వింటి నీసకి. గోరకుండు 

వాండు ముల్లోశముల నుండం బోడు నిజము, త్న 
చ్విపదము, ఉత్తానపాదునిసోదరి మైన 

మ త్తకాశిని తాన మాయింటికడకు 

విచ్చేసె నీతన్వి ఏరిడి నగుచు 

నిచ్చ "సేయక యుందునే నిర్శలాత్మం లలి 
ఉ. ఐన నొకానొకండు సమయం బగు నాకు వివాహ మాడి నే 

సీనలినాశ్నీ వోడ వసియించెద మించిన వేడ్క- గర్భముం 

దాను ధరించునంతకు ననంతరమందు గృహాస్థధర్య స్థముకా 

మాని తురీయధర్శము నమంచితరీతిని. బొంద నెంచితి౯. వ్ర 


చ. 9ది విధివిహితంబు దీనికి మాకు సమ్ముతంబ యే్‌ని నాకు నీకూంతు 
నిచ్చి "పెండ్తి సేయుము కాబేని నాపైం దప్పు వెట్టక విజయంచేయ 
విన్నవింతు ననిన స్వాయభువుండు తనపల్నితో. బ్యుతిశో నాలో 
చించి తదనుమతిం గొని కర్టముం గరి సీశంశేతంబున శే మొడం 
బడితి మని గుణాథ్యుం డగునాకర్టమునకుం దుల్యగుణ యగు తన 
కన్య నిచ్చి విధిదృష్టవిధానంబువ వివాహంబు గావించి నానావిధాం 
బరాభరణాదులు పారిబర్ధ్యంబు లరణంబుగా నిచ్చి నెమ్మునమ్మున 
'మెచ్చుచుః గూంతుం (గుచ్చి కొయిలించి శిరంబు మూర్కొనుచు6 
గన్నీట నామె శిరంబుల దడువుచు నల్లునకుం గూంతునకుం జెప్పి 
'యొట్టశేలకు వారి నామంతణంబు వేసి సపరివారంబుగ. శతరూపా 
సహితుండై కదలి సరస్వతీనద్య పొంత కాం తారవిరాజమానమహాము 
నా. "మంబు లరయుచుం బోయి పోయి (గ్రైహ్మోవర్తంబునల దన 


196 శ్రీకృష్ణ భాగవతము 


తా 


(జలు (ప్రహర్ధంబున నెదుక్కో-లు సేసిన వారి నాదరించుచు నిజ 
కాజధాన్నియగుబర్షి ష్థృతీప్రరంబునకుం జనియె నదియును, _ 214 
మున్ను యజ వరాహమూ' రి యచ్చటం దన 
ల ఎజి 

మేను విదిక్చుట నేనినుండి 
పడినరోమము లెల్లం బసిడినిగ్గులనో డ 

బర్షిన్సృమూహమె పరిథవిల్ల 

ఎట మ రి 

మునివర్యు లవ్వానిం గొని య్‌ ములయ స్‌ 

విభుని నారాధించి ఏఘ్న కాకు 
'లెనరాక్షసులను బో నెట్టుచుందును 

మనువు తత్పాధనమున సవములు 


కే. పొనరిచి (్రసిక్థి గాంచె నందునం బురంబు 


న 


శులా 


ఇ 


దనలె బర్జిష్టృతి యనంగం ద(త్పభావ 

మమరఫురి కందరానిద మై తలిర్చె 

నెల్టసంపద లప్పురి నెసకమెసంగ. లెస్‌ 
అట్టిబక్టి వ్మతీఫ్రరంబునం బ్రివేశించి స్వాయంభువుండు. సకలజేగీయ 
మాననైభవుందై పరివర్హించుచునానాపిధభోగంబు లనుభవించుచు 
ఛగవద్భ క్రీతత్సరుండై తత్ప్సరాత్ళుండై పూజ్యసా_మాజ్యం 'బేలుచుం 
దనమన్వంతరకాలంబున నొక్కంనిమేషం బేనియు వ్యర్థంబు గౌవియ్లు 
వాసు దేవప్రసంగబున నేకనప్తతియుగంబులు గడపి ెట్టిశ్లేంబు 
"లెప్పుడుం బొందక మును లంతవారి!ి నానావిధధర్ముంబు లుపచేశిం 
చుచు సిద్ధుండై (ప్రసిద్ధి గాంచె నిది స్వాయంభువమనుచర్మితంబు 
పదంసడి చేనహూలిచర్యితంబు 'చెప్పెద నాకర్శింపుము. లేర 

థ్‌ స్వాయంభువప్పుతిక యగుజేవఫ కొతి చరిగ్రము థీ 


్ట తలిదండు లారీకి! ద న్నిడి పోయిన 


తర్వాత సాథ్వీవతంస మైన 
"చేనహుకియుం బతి దైవముగా నెంచు 


ణీ 


తృత్రీయస్క౦ధము 197 


పగిది మెలంగుచు. బరిచర్య "సేయుచు 
సౌహృదంబుసం జేసి సంతతంబు 
భవుని భవాని నాం ఛాయ కాతనినుడి 
శారమంద 'మెలంగం గలిగికొనుచు 
వితపరాయణ యగుచు దీర ంబుంగాల 
మతీని "సేవించుచు గృ శాంగి యగుచునుం డె 
నట్టియెడం గర్జముండు నిజాంగనం గని 
మేమపూర్వకవాకు లీకీతిం బలిశె. లే? 


స సీపరిచర్య శెంతీయును నే నెద మెచ్చితి నీదు బేహూాము౯ొ 


నీపతిసేవ హేతువుననే కదె యిట్లు కృశించె నిగ్గతి౯ 
సీపయి6 'బేేముడించితిని నేను గణించినదిన్యభోగముల్‌ 
మూఫవుదు నీకుం జూడు మనుచుం గలిగిం చెను దివ్యదృ్టినీ౯ ౨18 


* చేవపహూతియు దివ్యదృన్టీం గలిగి బహువిధయోగమాయావిద్యా 


వీచత్షణుం డయిననిజవిభునిపభావంబునకు భావంబున నద్భుతం 
పడుచుం (బ్రణయవినయవిహ్వలభామీతంబు లొలయ నీవు మహాను 
భఛావ్రండ వని నేను మున్న యొబజుంగుదు నీదగుభోగంబు లనన్య 
దుర్త భంబులు దీనంజేసి నే నెంతయు సంతసించితి నని మజియును. 


*, +నమయ మొనర్చి తీవ శయసం[గహణం బొనరించువేళ నా 


(క్రమమున బ్యుతునిం బడయుకాంక్ష మెయి౯ా సకృదంగనంగ మే 

జ ఏఖి, ట్ల జ జ కిద! 

ష్ట్వమ (= దలిక్చుచుంటి సర శాస్త్ర సమం చితసిద్ధపద్ధతిక 

సము చితి పౌధభూషణవిశాలవిలానవి శేష 'నేర్చడ౯, ఫలి 


, అని విన్నవించిన నతండు నిజ యోగమహిమంబున6 గామగమైన 


యొక్క-విమానమ్ము సృజించెం సర్వరత్న స ములంకృతంబును నర్వ 
సంసత్సమృద్ధంబునై యున్న దందు శయనాసనన్యజనంబులును వివిధ 
శిల్చ్బంబులు మరక తక్షుట్టిమంబులు విదుమ వేదికలు నజ్రిక వాటశోభిత 


4 శయసంగనిహాణమ =పాణీగ౦ిపాణము, 


108 (శ్రీకిష్ట భాగవతము 


ద్వార చేశంబులును కాతకుంభకుంభనంభారసంభృతంబును 'బద్భ రాగ 
ఖచితవజిఖి తికలును విహారస్థానంబులు విశ్రాంతిభ వనంబులు౯ 
భోగాయతనంబులును గలిగి కన్నులపండువై యుంజె దానిం జూచి 
"బేవహూతి మ్రీతిం జూపకున్నంత సర్వభూ తాంతఃకరణాభిజ్ఞాం డగు 
కర్ణముండు సుందరాంగీ! నీ వాబిందుసరోవరంబునం గృతస్నాతవై 
రమ్ము విమానం బధివ్యీంపు మనుటయు నాచేవహూతి యును. 22] 
---+ చేవహూతిపతితోదివ్యవిమాసం బెక్కి. చరించుట 4--- 
చ, మలినము లైనచేలములు మాసి జటాకృతిం గొన్న శేళముల్‌ 
మలమున! బంకిలం బగుచు మానజిపోయిన మేను గల్లునా 
పొలంతీ విమానముం గని సముత్సుకతం జెడి యాన్నదయ్యు న 
స్పలుకున సజ్టలాశయము పజ్జకు "నేగి జలంబులం (గ్రుంకెం (గంకినక్‌, 
వీ అందొక్క-మణిమయహర్మంబునక బాల్య 
వయసున నుండినపదియు వేవు 
రగుకన్నియలు వచ్చి యమ్మ నీపరిణారి 
కలము మొూయూడిగములను గొనుము 
యని పరిమళ తైలమునం జేసి తలయంటి 
నలు గిడి పన్నీట జలకమార్చి 
దువ్యలువం న! దొడ్డసొమ్ములు వెట్టి 
శాయమునకొ మంచిగంధ మలంది 
తే. అమృతమయ మగునన్నము నాసవంబు 
గుడువం (దావ నొనంగీ యమ్ముడంతి నచట 
నొక్కదివ్యాసనమునం గూర్చుండం చి 
దర్చణము చేతి కిచ్చి రత్త రుణు లప్ఫుగ =, ల్లీలిట్ర 
న, భేవహూలియుం దన దేహసౌందర్యం బందు గాంచి హర్షించుచుం 
బ్రాయుం దలంచె నంతలో నతండు దిస్యాంగ నాసహంబు గొలువ6 
దన్యమోల నున్నం గని నివ్వెజంపడుచుండ నతందు సర్వనారీపరి 


తృతీయస్క౦ధము [09 


వృతుండై 'చేవహూతితో దివ్యయానం._ బెక్కి. తారాగణపరివృతుం 
" డగుచందిమునిచందంబున నందు విశ)మించె సంత నవ్విమానంబును. 
ఉం ిన్వుంన నింగిపై శెగసి రిక్కలమార్షము వట్టి పోవ్టచు౯ 
మువ్వరుసళా సురౌఘములు మూగి భజించుచు వెంట సంటంగా 
నవ్వసుధామరుండు న నకలామరలోకము లోలిం జూచుచు 
'ద్రెవ్వని నై. 'వెభవంబునను దిక్కుల నన్నిట సంచరెించుచుకా, 225 
వః ఇం(దాదిలోక పాలవిహారస్థి స్టానంబు లగు వై (సంభకము స్వరసనము నంద 
నము వువ్ప్చభదిము మానసము వైత్రరథము మున్నగు బేవో 
ద్యానంబులం గలయం బరికించుచు సిద్ధాదిప్రసిద్ధస్తోత్రంబు లాలిం 
చుచు వాయువేగంబు గలుగునప్వమానంబునం గాం తాజనపరివృతుం 
డై సంచారంబు గావించుచు ద్వీపవర్షాదులం దీవించుభూభాగంబు 
"లెల్ల చేవహూతికిం. జూపుచు నాఫ్రరుపోత్త్మముండు మిడి తన 
యా(మంబునకు వచ్చి తొమ్మిదిరూపంబులు పోంయ నట్లాదేవ 
హూతినోం గ్రిడించుచుం చెశ్కేం డ్లొకక్షణంబు వోలె వేంగించె 
సి ట్లాదంపతులు కామలాలసులై సురశోద్యోగంబున నుండ నూతేండ్ల 
కాలం బతికోమించె నండీ నాబేవహూతి తొమ్మిదివిధంబుల గర్భంబు 
ధరించి వీర్యభాగంబుకంయె శోశితభాగ మధికం బగుటంచేసి తొ మ్మం 
డు) కూంతులం "గాంచె సట్టియెడం గర్జముండు చె్పినచొప్పునం 
(బవిజతుం డై పోవనెంచిన నెజింగి కన్నుల సీరుగ్రక్కుకొనుచు 
గద్దదకంరలై వగపు దోంచువచనంబులం బతి కి ట్లనియె, ల౨ం 
చ, మునివర ! నీవు 'చెప్పినటు, పోలలం జేయుదు నంట లొప్పు నై 
నను శరణన్న నానుడిమునంబునం బెట్టంగ వేండుచుంటి నీ 
తనయలు నీరు వీరలకు దంపతితం గలిగింప కీరు నో 
యిన నిశ నే రుది క్కగుదులేమి యొనర్చెద నే నిలంతుక౯ా 297 
చ. మజీయొకమాట మిారుచన మానిని నా కిటం బల్కువాండు నా 
"కెజంగులు మూచువాండు నను 'చేర్చెడు వాం డొళవ్యుతుం డుండ న 


200 కృష్ణభాగనతమ్ము 


క్క_-జ యని మూ ెటీంగినద కొసి దయామయు లైనమోకు ని 


_ల్తిజంగున విన్న వించెదను దీనశరణ్య యను(గ్రహీంపవే. ఛై 
వ అని కర్రు. సీకు వెట్టుకొనునన్నారీతిలకంబుం. దిలకించి కర్టముంశు 
తోొంటేభగవదా బేశంబును దలపోయుచు ని ట్లనియె, వి 


కే. శాఖీక్ష్యతి విషాదము రాంగ్‌ నీకు 
మచిరేకాలమునంద నారాయణుండు 
సీదుగర్భమునం బొ చ్చి నెమ్మిమిజ 
నందనుం డయి జని స్టంచునందు వింకె., లివి0) 
ఖీ 'దేవహూతిగర్భంబునం గపీలుం డుదయించుట శ-- 

వ నీవ్రువితములు జసములు తపంబులు డానంబులు ధర్జుంబులు గావిం 
చుచుండు మని చెప్పిన నప్పరమపత్శనతాశీఖామణి నమ్మనమ్మున 
నమ్మధుసూదను నారాధించు చుంజె నిట్లు 'పెద్దకాలంబు నశ నాపద్ధు 
నాభుండు కర్టమునివీర్యంబు నాస్వాదించి దారువునం దగ్నినోలె నాదే 
వహూతిగర్భంబున నావిర్శవించె నప్పుడు దివి చేవవాద్యంబులు పపెల్లు 
మోోసె బుష్పవర్ష౦బు గురిసె గంధర్వగానం బనూనం బయ్యె నచ్చర 
లాడి "కెల్ల దెసలు ప్రనన్నంబు అయ్య సట్టియడు బర మేస్టి. మరీచిప) 
భృతులకో 6 గర్జమా[శ్రమంబున కరుబెంచి సాంఖ్య శాన్ర్రపోవాద 
కుండై యవతరించిన పరమవురుషుం బ్రశంసించుచు గర్జమున కీ 
ట్లనియె. లివి 

. నామాటబడి నీవు నడచితి వదోనన్ను( 

* బూజించుటని లోనం బొంగుచుంటి 
నీకూంతు లగుసీరి చెటిమోయజునారికి 
నిచ్చి మహాయశ మివు గొనుము 
పర మేశ్వరుండు నీదముగరితగ ర్భృమునందు 
నందనుం డయ్యె నానందముగను 
గపీలు. డక పేరం సాంఖ్యము బ్ర స్తరించెడు 


బూ 


నావార్యుండై నక నాఖ్య 'జెచ్చు 


త] ( తృతీయస్క్య౦ంధము ఏ0] 


శ్రే 


ననుచు బోధించి హొంసవాహనము నెక్కి- 

యట మరీచి(పభృతుల నిల్చుటకుం జె్సీ 

తనదునెంబడి సనకాదిమునులు నార 

దుండును రా సత్యలోకముం దొడరి చనియెం విశ 


వ. పదంపడి కర్ణముండు పర మేప్టివచనంబునం జేసీ తనతనయులం బిజాపతు 


శే 


వం 


లకుం బెండ్డి సేయ నెంచి కలను మరీచికి ననసూయ నికి (శ్రద్ధ నంగి 
రసునకు హరిర్భువును బులస్త్యునకు గతిని బులహునకుం (గ్రియను 
గంతువునకు ఖ్యాతి ఛృగువునకు నరుంధతిని వసిష్టునకు భాంతి నధ్య 
ర్యునకు నిచ్చి వివాహూంబులు గావించేె నల్లుం(డును గృశో ద్వాహు 
లై కర్టము నామంత్యించి పత్నులం దోడ్కొని తమతమపొందుపట్ల 
కుం జని రంత నొక్కనాండు కర్టముండు తనకొడుకు భగవంతుం డని 
యుజీంగినవాండు గావున చత వాని జేళ నరిగి (పణమిల్లి 
యి ట్లనియె. వ్రీల్చిఫె 
నంసారమునం గుందుజనులకు నరిది నీ 

ద్యపసాదసంసిద్ధి దురితదూర 
బహుజన సృపరిపక్కబహుళ యోగసమౌధి , 

చేం గాని కాదు సీయోగసిద్ధి 
యిట్టివో వీ ఇంత లని మమ్ము జులక్‌నం 

జూడక భక్తులంచుం దలంచి 
వొమ్ముః బోంచుటకులా మాయింటం. బుట్టితి 

మానవరూపము మమతం దాల్చి 
బహుళళ _క్రీసమన్వితుం బరమపురుషు 
సచ్చిదానందరూపు నిక జనవు చేసి 
యడుగుచుంటి విశోకుండ నగుచుం (బవ 

జతుండనై పోవ్రట కనుజ్ఞ చేయు మనుచు. బిల 

అనినం గపిలుండు తండ్రే క్రి ట్రనియె, బిఫ్రిస్ట్‌ 


209 (శ్రీకృష్ణ భాగవతము 


ఉ. నామునుపల్కి-నట్టినుడి నాటుకొనం బొనరించువాండ నై 
(పేముడిండేసి యి ట్లవతరించితి మోకు సుతుండనై ద్విజ 
గామణి నీవు ధన్యుం డయి శ్రాలుదు విం కిట సాంఖ్య యోళముక 
భూమి 'వెలార్చం జేయుటకు బుద్ధియు నా కగు భూసురో త్తమా, 
ఆ. నాయనుజ జేసి నాయందు సర్వక 
ర్శములు సన్యసించి (పవిజితుండ 
నయి దురత్యయంబు భయద మొమృత్యువు 
సంతరించి సుగతిం జనుము తండి. ల్లి? 
వ నేను నాతల్లి కధ్యాళ్ళవిద్యం బోధించి సంసారసాగరంబు నివ ర్తించున 
ట్లనుగహించి. వత్తు ననినం గర్జ్హముం డానందంబున నందనునకుం 
బ్రదశ్షీణంబు గావించి మించుంబోండికిం జెప్పి యప్పుడ వనంబునకుం 
జని మౌొనసవతంబున నాతైె శ్రోశరణుండై నిరహంకారుండును నిర్మ 
ముండును నిర్ణ సంద్యుండు నైన నిష్ణణపర(బహ్మాంబు ధృడభ క్తింజేసి 
భావించుచుం (బ్రత్యగాత్ము స్ఞైనియందు నెనసినట్టి యేకాంతభ క్రియోగం 
బునము కృబంధనుండై భాగవతగమ్యం .బైనము క్రిం (బాసించె నని 
మజీయును, లర 
ఆ. అవ్విధమునం దండ్రి యగుకర్షముండు ప్రవ 
జితుండ మైనవీదఫ సుతుండు శపిలు 
డును జనిత్రితోడ మునివరాశమమందు 
నధివసీంచె వోద మతిశయిల్ల లి 
+ కపిలుండు దేవహూతి కధ్యాతృత త్తం బెజింసించుట 6 - = 
వ, అంత నొక్కనాండు చేవహూతి కపిలుం దరియ వచ్చి మహాత్మా! 
విషయాభిలాషం జేసి ప్రకాశంబు గానక చీశటిం బడి యుంటి దరి 
గానరాకున్నయది న న్ననుగ్యహించి నీసూర్యరూపంబుం జూపి 
కాపాడవే తండ్రీ! నిన్నుం ద _త్వవిజ్ఞానార్థం బాశ్రయించుచుంటీ 
నన6ం గపీలుండు తలి కి టనియె, ల్మో0 


తొ 


శే 


వం 


శృతీయస్క౦ధము 208 


స అధ్యాళ్మయోగ మయ్యది సుఖడుఃఖముల్‌ 


"జెగం జేయుటకు హేతు వగుటండేసి 

నిశ్రేయసార్థము నిరత మడానిని 
థ్‌ ద 

బురుషు లయ్యోగము6 బొంద నెంతు 
రది నీకుం జెప్పెద నాలకింప్రుము తల్లి! 

పొదలుజీవులబంధ మోక్షములకు 
మనను కారణ మయి తనరు ననాత్మీయు 

లగు దారవు( తాదులందు మమత 


*- మనము కామలోభాదు లక్మలము విడిచి 


శుద మయి సమమై దుఃఖసుఖములందు 
స్ఞానవైరాగ్యముల భ్రిం బూని యున్న 
మనుజునకు ము క్తి కరతలామలక మగును, వ 
అత్ముండు "శేవలుం డని (మృతికి. బకుం 

డని యపరిచ్చేద్యుం డని యదహ్యు 
డని యుదానీనుండు నని యాల్మలోన నె 

అుంగం గల్గిన నరుండు భగవదధిక 
భ_క్రియోగంబునం బరమాళత్మనంగతి 

గలిగినయట్టిం డై "వలయుచుండు 
భ క్షికంయెను 'వేజ పరమమార్షము "లేదు 

సాధుసంగము భ క్రిసాధనంబు 
ఇతరళర్మములను రోసి నతము సాధు 
జనులసాంగత్యమును దృఢజ్ఞూనగరిమ 
భ్తియును గల్లి యుండినపరమమునికి 
ము క్రిమార్షము అెజచినపోల్కి- నుండు. వలి 
మజీయు మూర్థిచర్యలం "దెగడి స్యార్థింబు ఏడిచి పరదుఃఖంబు 
పరివారించుచు. భూతంబుల యెడం గరుణం గలిగి యజాతశ్యాతవు 


వట (శ్రీకృష్ణభాగవతము 


శా 


లును సర్వసుహృదులై శమదమాదిసంపన్న తీయు సాధుశీలతీయుం 
గలవారు నాయెడ దృథభ క్రింజేస పరిత్య క్తకర్ములు మదీయకథా[శవ 
ణాసక్తులు మదధీనచిత్తులు నైనవారికి. డాపంబులు తవులం బోవు, 
వాలే సాధువు లట్టిసాధుసంగంబు చేయం దగు నత్సంగమున నా 
కథలు సుధారససమంబు లై కర్ణ'పేయంబు లై సుఖప్రదంబు లగుం 
బురుషుం వైహికామువీ శ్రీ భోగములయెడ నిస్పృహుండై యోగం 
బునంజేసి యింది+యంబుల నిగ్రహించి చి _త్తంబు నానైం దగిలించి 
వై రాగ్యవిరాజితం బగుజ్ఞానంబున నన్ను ధ్యానించుచున్న నన్నె 
(పాసంచు ననిన విని దేవహూతి మహాత్మా! నీయెడం జెల్లుభ క్రి 
యెట్టిది "చేని నలవరించుకొనినం దాపత్రోయంబు లడంగు నా శెబ్లు 
నిరతిళయసుఖంబు గలుగుం దత్తావబోధంబున కంగం 'బెయ్యది 
వీని నెల్ల నాకు నెటుంగం _ జెప్పు మనిన గవిలాభార్యుండు. తల్లికి 
భ _క్రీియోగసాంఖ్యత త్వం బి ట్లని వప్పం దొడం”, బైశ్తేలి 


పీ సాంఖ్యక _త్హ్వ్య్యప్రదర్శనము ఖ్‌ 


॥ జ్ఞ నే్యద్రియంబులు కే స్మ్యద్రియంబులు 


నేకాాగమనము ఫలేచ్భ "లేక 
యేయత్నమును లేక నాయెడ వర్షించు 

"చే భక్తి యనయంబడి యసకమెసంగు 
ము క్తిసాధన మగుభ క్షి భుకాన్నము 

జఠరాగ్ని బలె పొపచదయ మడంచు 
నింద్రియవ్యాపార మెల్ల నాపై వైచి 

నాదివ్యదర్శవానందు లగుచు 


కే ననుం దలంచుచు నాకథల్‌ విసెడువారు 


భక్సిభరితులు గాకున్న ముక్తి వారి 
కచిరసాధ్యమ యగు నణిమాదు "లెల్లం 
నగోరకున్న "వెకుంఠము వారి కబ్బు- టీ 


తృతీయస్క్యంధము 1 


వ మజీయు6 నాత్శజుని తెజంగున 'స్నేహపాత్రుం డని నఖఘినిచందంబున 
విశ్వాసార్ధం డని గురువుపగిది హితబోధకుం డని యిష్ట్రదెనంబువలెం 
బూజ్యుం డని న న్నా(శయించిన వారిం గాలచకంబు గారింప 
దోరింపం జాలదు న న్ననన సభక్సిక్‌ భావించిన వారినంసార తాషత 
యంబులం బాయ జేయుచు. (బధానప్పురుషుండ నగునావలనం గాక 
యొండొక్క-నివలన భూతములకు భయనివ్యృత్సి కానేరదు వినుముం 

ఉ. ఏీవండు గాలి సూర్యుండును "వేడి వెలార్చండు వహ్నీ 'వెల్లలగాం 
బోవండు చంద్రముం డమృతముక్‌ 'వెదజల్ల ండు లేలు వ్యజియుక్‌ 
భూవలయంబునం జినుకు ఫుట్టయ నీయండు (శ్రాద్ధ దేవుండుక 
జీవులనం[గహించుటకు6 జేరండు నాదగునాళజ్ఞ గానిచో౯ా... 246 

వత ల్లీ! తత్య్యలక్షణంబు వివరించెద వినుము. లజ? 

జాతర లే లవక్షణము 4 
వ్‌ ప్రత్యక్ప్రకాశుండు (హృతికిం బకుం డగు 

నాళ్ళుండే పఫురుహిఖ్య నలరుచుండు 
నతండు 'దేహాద్యు పాధ్యంతర్షతుం డయ్యు 

స్వప్నార్థముం బలెజన ్థమృతులం 
బొందండు కర్తనాం బోలం దోచి యకర్త 

మె స్వతంతుుం డయి సొశ్చి యగుచుం 
జనెడునాత్మునకు సంసారము బంధము 

సుఖదుఃఖభోక్త ఖక్వసుగతి "లేదు 

కే, అనిన విని దేవహూతి యి ట్లనియె సృష్టి 
కార్యములకుం గారణ మయి (శ్రాలుసీశ్వ 
రునకుం (బకుతికి లక్షణమును వినంగం 
దలంతు ననవుడుం గవీలుండు తల్లి కన్టియె. లిశ్వరి 

(వ, వినుము గుణ్యత్రయసమన్వితంబును నవ్యకంబును గార్యకారణమూపం 
బును నిత్యంబు నగునది ప్రక గతి యనంబడుం జతుర్వింశలిసంఖ్యా 


ల 


200 (శ్రీక్కిప్ల పషపభఫాగవతము 


వళిష్టగణము ప్రధాన కార్యం బని (బ్రహ్టీదులు పలుకుదుకుు మస 
భూతంబు లైడు గంధాదు లగు దవ్శాత లైదు నింది)యంబులు 
పది మనో బుధ్యహం కార చిత్మంబులను చతుర్విధము లగునంత*కరణ 
వృత్తులునాలుగుంగూడి జి ఎగ్వింశ తిగణంబయ్యె నిదియే సగుణ్యబహ ] 
సన్ని వేశము కొందజు కాలమును నిుువదేననడానింగాల దలంతుకు 
ప్రకృతి చేష్టలకం గారణం బగునాభగనంతుందే కాలము భగనంతుండు 
నిజసజూయం కేసి ఫపుకుషరూపమున లోపలను గాలరూపమున వెలుప 
లను దత్త సనమన్వితుం డగు నతండు ప్రకృతియందుం జచ్చక్సి నాన 
హీంపం జేసీ మహతత సృమును సృశించె. నది సూక్ష శ్రహాపమునం 
అటిట 
దనలోనున్న విశ్వమును (బకటింపం జేయుచుండును వాసు ేవవ్యూహ 
సమన్వితం బై నచిక్త ము మహత్మ త్వాళ్ళ ంబు చిక్క, ౦బునకు స్వచ్చత్వ 
మపికారిత్వము శాంతత్వ మనునవియె లక్షణంబులు మహత త్యేత్యము 
వలన రజి నోగులోదిక ౦ బయినయహంకారము మానసేం(ద్రియో 
తృతి కారణంబె నెకారికము తెజసము తొమనము నాం ద్రవిధంబై 
ఎనీ మటు యాలు టు. రా 
ఫ్రుళ్లై నది సత్వరజన్త మోగుణసంస్టమున శాంకత్వ మోదత్వ్యమూథ 
త్వ్యంబులం బొందు నందు నెకారికాహంకారమున సంకల్పవికల్పంబులు 
లక్షణంబులు గా మనన్వ త్వ ముదయించె నది యనిమద్ధునిచే నధిస్టి 
తం బగు తెజసాహంకారమున. (దచ్చి చాహ్యస్ఫురణరూపవిజ్ఞాన 
ర్లు ళా 
కారణంబె యింద్రియ, గాహకబుద్ధితత్యం బుదయించె జ్ఞూనేంద్రియ 
యూ (6 ఖి షా 
కళ్ళంద్రియములు _తెజరములే యనం దగుం దామసాహంకారమున 
శబ్దతన్నాత్రంబు ఫుకు దాన నాకాశంబు గలిగె శబ్దము (శో(ర్రము 
(గొవ్యా మగుచుంగు శబ్దతన్నా శ్ఞలంం సు మ స్పర్శ 
తన్మాత్రంబును డాన హం. బుక్తై మృుపత్యక శరత వ 
ప్లత్వము లనునివి స్పర్శలక్షణంబు లిట్లు 'ఫూర్వభాతములన 
రోతరభూతియబులనో న సమన్వయించిన పృథ్ధివికి శబ్దస్పర్శ పు 
ధము లెదు నాకాశేతరముల కొట్కొక్కటి తక్కువగా సమన్వ 


తృతీయస్క౦ధము లి? 


యించినభూతములగుణంబులు నంభ వమా(తమునను బదాన్యయము 
"లేమింజేసీ యాకాశమునకు శబ్దగుణం బొక్కండ యయ్యె మహదాది 
కంబు లగునీయేడు నొండొంటిం గలియక యండకోశమును సృజింపం 
జాల వయ్యె సీశ్వకండు శాలకర (గుణోవేతుండై యందు. (బవేశించు 
టంజేసి మహూాదాదులం గూడినయండ ముద్భవించు. నది జలాద్యా 
నరణములలోపలను (బఛానావరణములవెలుపలను నావృతం బగు 
నదియె భగవంతునిరూపం బగు నాహిరణ్మయాండకోశమునుండి లేచి 
చానినా వేశించి బహువి ధేరద్రియచ్చి[దములంగావించునాకర్షి 0ఫును. 
నీ ఆపురుషునకు ము న్నాస్యము జనియించు. 
బిదప వాణియు వహ్ని యుదయ మగును 
నాసికాద్యయము చ్రాణము ననుస్యూత మూ 
ఘా౮ణేంద్రియమ్మును గాలి వుట్టు 
నశ్షి గోళములందుం జక్ష్యుస్సులును సూర్యం 
డును గర్భములు శో9(త్రమును జనించు . 
నవ్వలం ద్వక్కు- రోమాళియు నోషధుల్‌ 
వుముహోంగము గుదంబు భువనములును 
తే. శాలుసేతు లువే్యదుండు గతియు ననల 
నాడులును లోహితమ్మును నదులు మజియు 
నుదరమును శ్ష్యృత్సిపానలు నుదధి హ్యృదియు 
మనము చం(దుండు బుద్ధియు జనన మగును, ల్ల 
వ మజీయు బ్రిహ్మాయు నహంకారంబును ర్యదుండును జితీము క్షేత్ర 
జండు గలుగు సమవాయమెల్ల నాయండంబునకుం (బవ్ఫ త్తం గతి 
గించు నగ్ని వాయువుశో ముఖమును వాయువు ఘాణముతో నాసి 
కమును .సూర్యుండు చక్షృస్సుకో నశ్చిగోళంబును దిక్కులు శోత 
ముతోం గర ములను నోషధులు రోమములకో దక్కును జలము 
లుపస్టే్యద్రియముతో బురుసూంగంబును మృత్యువు పాయ్యిం్యద్రియ 


08 శ్రీకృష్ణ భాగవతము 


ముో గుదంబును ని్యద్రుంయు బలముకి" 6 "ేతులను జందముండు 
మనస్సుతోడను బ్రహ శ బుద్ధికోడచు రుదు డహాంకారముకోడను 
ప్యాదయంబునం జొచ్చి కార్యంబు నిర్వహించున ట్లుండియు నండంబు 
(ప్రవృత్యున్ముఖముగామి శేతజ్హందు. చి త్తముశగో హృదయంబునం 
బ్ఫి వేశించునవుడది సలిలములనుండి (పకృతి శ్నే మం బగునట్టిపరమవురు 
మునిం ెలిసి నుతింపం దగు. బురుషుండు నిర్వికారుండు గావున జలం 
బులం బ్యతిఫలించుసూర్యుండు జలనంబంధము గాంచనివిధంబున6 
బ్రకృతిగుణంబు లగుసుఖదుఃఖాదులం బొందండు వురుషుండు రాగ 
'చ్వేహాదులం దగిలి యు _శృమమధ్యనూధమము లగు చేవమనుష్యతిర్య 
స్దన్గము "లెత్తి కర్మాధీనసుఖదుఃఖంబు లనుభవించుచు నంసారమా 
ర్లంబునం బర్మిభమించుచు నిషయములదెన చరించువానికి సంసృతి 
నివర్హిల్లదు కావున మనస్సు నిరంతరాయం బగుభ!క్తి యోగంబున 
భగవధ్యానంబునకుం జొనుపవలయు నత్యవచనము మత్క-ధ్యాశవ 
ణము నివ్వైరము సంగ త్యాగము బ్రహ్మ చర్యము సూనముంగలిగ 
మున్మివతుండై శాంతుండై యాళ్ళ్మదర్శనుండై యున్నచో. నరుండు 
పరిపూర్ణ్శం బగుబ్రిహ్మూంబు నొండం గలుగు నని చెప్పిన విని దేన 
హూతి తండ్రీ ! (పకృతిపుధుషుల కనో సన్యాశ్రయంబున నిత్యత్వం 
బును దోయచుండెడు వాని శెప్పుడు వ్యతిేకస్థితి గానరాదు. అకర్త 
యగుప్రుకనుషునకుం గర్భబంధంబు (ప్రవర్తిల్లు నట్లుండ నప్వురుషునకు 
విము క్రియుం గై వల్యంబు నెట్లు గలుగుం ద ' త్హ్యవిమర్శనమున సంసార 
భయంబు నోయినను (బృతినంబంధ ముండుటం జేసి సంసారబంధము 
మజీయుం రాక్‌ యుండునే యనిన నతం డి ట్లనియె. ల 1 
సాధనసంపత్తి ఇవాలని-వో వెండి 
నంనృతిబంధం 'బెనంగుం గాని 
వాలి తళ్త జ్ఞైనసంపూర్ణుం జై నవోం 
/బక్నృతిబంధంబునం బడలు వడండు 


27] తృతీయన్మ-౦ధము 


డర 


వినుము ఫలాపేక్ష విడిచి వర్షాశమో 
చితధర ్టకర్గుముల్‌ చేయుచున్నం 
బరిశుద్ధమతి ధ్యానపరత "సీవించినం 
గలిగినవిజ్ఞానగరిమవలన 


జ గాథ నై రాగ్యమునం దపుకలితయోగ 


మున నరణిజాతవహ్ని దానిని దహించు 
సన్లు (పకృతిబంధము లెల్ల నడంగిపోవు 
వానికి౯ వెండి బంధరుల్‌ గానం బడనవు. 


= స్వష్నమునను శిర శృేదసరణి మొన 


మేలుకొన్న పై నాదోపము పోలం దోప 

నటు లజానమున బద్దుం డయిన వాండు 
టి “గ్‌ ధి 

కాని యగు నేని బంధము గలుగం బోదు, 


వ అళ్ళశుద్ధి గలిగి యధ్యాత్మరతుం డయి 


బీహ్మావజకు గలుగువస్తుజాల 

మెల నశ్వర మని యుంచి వీరకు 6 జె 
ఉం అలి వూ. 

ముక్తుం డగును నాదుభ క్రివలన 


వ్ర 


వ్ర 


లెపి 


బ్రష్టు 


, సనం న సం పొషపారన త్త వీయ 
న్వధర్మాచరణము విధర్శనిరసనము దై వసం హ్తార్ధసం స్‌ పీ యాళ్ళ 


విశత్సమర్చ (జివర్లధర్శనివృ త్తి మోక్షధర్భాస క్తి మితశుద్ధాహారభో 

జనము విజనబేశవాసము నహీంస సత్య మసేయము (బ్రవ్మాచ 
నీ అనీ 

ర్యము తపస్సు శౌచము స్వాధ్యాయము భగవదారాధనము మౌన 

ము స్థైర్యము (పాణవాయువశీకరణము నూనసేంద్రియన్మి[గ్రహణము 


హరిలీలాచింతనము చి త్తెక్యాగీకరణము ననువాని నవలంబించి యన 
శృధంబునం బోవుమనస్సు సరికట్టవలయును శుచిప్రదేశమునం స్వస్తి 
శాసనంబున నాళీనుండై పూరక కుంభక లేచకంబులం (బాణమార్షంబు 
శోధించి చిత్తము చలింపనిచందంబునం జేసి శ్యాసలయంబున మనో 
చిర ్ఞలత్వము గలిగించుకొనం దగు యోగభారణంబున మనస్సు నిర గ 


త[0 శ్రీకృష్ణ భాగవతము 


లం బగు నప్పుడు నాసిక్యాగంబు గుజిసేయుచుం (బసన్నవదసంబును 
శంఖచకగదాపరిప్కారమును శ్రీవత్సలాంఛనంబును గౌస్తుభోబ్వ 
లంబు నగుభగవస్మూూ రి ఛ్యానించుచు నాగుహాశయనుని మదిం 
జలింపకుండునట్లు నిలుపవలయు నప్పుడు, లర్‌ 
సీ, కలుములజవరాలు కడకం బాదము లొ త్త 
గరుడి శిరంబుపై6 గరము నైచి 
యతసీక్షసుమనమ శ్యామలాంగంబ్తున 
బంగారుదువ్వల్వ రంగు లినం 
గటి గింకిణీరవకలితకాంచీకలా 
పము మెర్నుందీవనాం బన నెనంగ 
బమ్మ దేవగం గన్నతమ్మిపూ పొక్కిలి 
'యెల్ల జగములకుం దల్శీ గాంగం 
శే గొస్తుభంబును వనమాల: గడలం (దోచి 
పచ్చవిల్తునితల్లి తా నిచ్చం గావు 
రమ్మొన ర్చెడు వశ్షస్థలమ్ము (గాల 
నింప్రమో జెడుజేని ఛ్యానింప వలయు. లిక్‌ 
క, కవ్విధమున హరిమై మది 
నివ్యటిలం జేసి భ కి నిభృ తాత్తు స్నాండై 
'యెవ్వండు ధ్యానించెడి నో 
యవ్వా నిక్రిం బుట్టువావు లంటవు తెలియక, లి? 
వ భక్తుం డగునట్టివాడు సుఖదుఖరహితం బై నమనోవృ త్తింబేసి (బ్రహ్మా 
జ్ఞానసంపన్నుండై యపరోక్షీ కృ తాత్మతత్తుం డై సుఖదుఃఖాదు లహాం 
శకారకృత మగ్గుసవాకారమును కాని తనకు లే వని ెలిసికొనం 
గలందు. మటీయు సురావీ మాందివన్ర్ర మున్న "లేకున్న నెజుంగ 
కుండినట్లు "యోగి యగునతండు దేహ ముండినం బోయిన దానిం 
దలంప 'నేరండు, అత్ళత 'త్వవిదుం డగునాజీవన్ముక్తుండు నమాధి నధి 


శే 


| 


తీయస్క 0ధము ల 


రోహించి యుండుం గావున స్వష్నతుల్య మగునా దేహమును (గమ్ము 
అం (గహింపం బోవండు మజియును సర్వభూతములలో నాళ్ళయు 
నాత్మలో సర్వభూతములును భూతములలో నాత్త సత _త్వమును యోగి 
చూడం గలం డనిన 'బేవపూలి మహాతా శ! (పకృతివుకుపాదిలక్ష 
ణము సాంఖ్యళా స్త్రోక్క (ప్రకారంబునం 'జెప్పితి వంక దానికిం (బయో 


జనం బయిన భ క్షి యోగమార్షంబును గాలలశక్రణంబు నెజింగింపు 
మనినం గవీలమునీం(దుం డి ట్లనియె. లి్ర్‌8ి 


= పుడమిని స్వభావగుణ భెదములను జేసి 


వుకువులకు నభ్మిపాయముల్‌ పరంగు భేద 
ము లయి భక్రి యోగమును బెక్కులు (ప్రకార 
ముల నెనంగు దానిం జెప్పెదం దెలియ వినుము. లి 


వ హీంసంజేసి కాని దంభంబునం గాని మత్సరంబునం గాని పూని 


థోధ్ధియె విభేదంబునం జేయు భ క్తి తామసంబు విషయంు గోరి 
కాని యశముం గోరి కాని మైశ్వర్యముం గోరి కాని ప్రతిమాదుల 
నర్చించుభ క్రి 'రాజసంబు పాపక్షయంబునకుం. గాని యీశ్వరవీ) 
త్యర్థము శాని శాస్త్రనునర ణార్థము కాని భేదమతిం జేయు. (త్రివిధ 
భక్తి సాత్వికము నాంబడు సీశొమ్మిదింటిలో నుత్తరో త్తరం బుత్త 
రంబు శ్రవణకీ ర్తనాదిభేదంబుల నవవిధంబు లైనభ క్రియోగము 
పూర్యో క్త నన భేదమ్ములం దొంబదియొక్క-ండు ఛేదమ్ము లయ్యు నవి 
సగుణభ క్రిపికారంబులు సర్వగుణాశయుం డైన నాపై నవిచ్భిన్న 
ముగ మనంబున బిస క్తి గలుగ ఫలావేశ్షయు 'భేదబుద్ధియను "లేక 
ప్రన  ర్రించుట నిష్ణణభ క్రియోగంబునకు లక్షణంబు లట్టినిష్ణణభ కి 
యోగముం గొన్న వాడు నాసాలోక్యముఎగాని సారూప్యముంగాని 
సామిప్యముం గాని సాయుజ్యముం గాని చేళొనం. దలంపక మళల్సే 
వాసక్కుండై యుండు. 960 


శ్రే, సర్వభూతాత్ము సో డగునేను సర్వభూత 


తతుల నుందు నిది యెజుంగ కతంగు లగుచుం 


లలి శ్రీకృష్ణ భాగవతేము 


మ, 


ఫో 


బ్రికిమ లర్చింతు) తత్పూజ భన సహోమ 

సద్భశ మగు నని తెలియు మోజనని నీవు. ల] 
తనయం దుంజెడునేన యన్య మగుభూతవాాతమం దుండు సం 

చు నెజుంగం గలవొండు గాక పెర లంచు౯ా భేదభెవంబు లై 

కొని న ర్తించెడువానిపైం గరుణ యేకొంచెంబునే నిల్చ కా 
జనసామాన్యున శేరు మిత్తి నగుదుక నంధింతు భీకిం గడుకొ 202 


, కొవున సర్వభూత మయుండ నైననన్ను సమదర్శసంబున నర్భింప 


నలయు నచేతనంబులకం కొం 'జేతనాన్వితేంబు లు _ల్తమంబులు వానిలో. 
గీటాదులకంచి జతుష్పదంబులు నానిలో నశ్వాదులకంకె భేన్వా 
దులు వానికంకు మనుష్యులు వారిలో (నౌవ్మాణులు శ్రేళ్టులు. 
వారిలో వేదవాదులు వారిలో నరజ్ఞానవంతులు వారిలో మోమాం 
నకులు వారిలో స్వధ ర్మానుస్టానపరులు వారిలో ముక్తసంగు లుత్తే 
మో త్తము లట్టివారు సర్వకర్శములును 'చేహేందియాదులు సర్వం 
బును నాకు సమర్చణము చేసినవారు నాకు సన్నిహితులు స్యో త్త 
ములు వరవర్షి నీ భ _క్రియోగాస్ట్రాంగయోగము "లెజింగించితి నిం 
దొక్కండ నేనియుం దగిలినప్రముషుండు పురుహో ' త్తము౦ జేరునింక (గాల 
న్యరూపంబు ఇెప్పెద నాలకింప్రుము. విగ్రక్రి 

అక్‌ శాలస్వమూస నిహాపణము 
అత్యద్భుతప్రభా వాతిశయుం డగు 

పరమాళ్మ యేశాల నురయ నగును 
నఖలాశంయం బగునక్కాంలమే చంపు 

భూతజాలములను భూగవమితి 
న! ఫలప్రదుం డగువిమ్ణు వక్కా-ల 

మును వళంబున నిల్చుకొనం గలిగిన 
వానికిం బీభు వగువాయ మిత్రుం డని 

శత్రుం డనుచు నేని స్వాంతమందుః 


తృతీయస్కంధము లేకి 


కే. దలంపం బోవండు కాలము తెలియ నంతి 
కాల మతం డపిమత్తు డై కాలమునకు 
"వెజివ నగుం గాలమునంజేసి నీచుం గాలి 
యెండ గాయును సూర్యుంయ నెజీయు నగ్ని బ్రిగ్రిక్వ 
చ. కురియును వాన లిందు)6డు నకుంఠితరీతి వెలుంగు. చం్యదుండుక్‌ 
తరువులు పండ్లు వుష్పము లుదారత నిచ్చు నదీనదంబు లు 
ర్వరం బ్రవహీంచు సందిములు వాసి మలంగుచు నుండు నేలలుక౯్‌ 
నిరతము పండుచుండును గణింపగం గాలమహత్వసంగతి౯. లగ 
కే జంగమస్థావ రాత్మకజగము "లెల్ల 
స్వవశమున నిల్చుకొనునట్టి బహ్మాముఖ్యు 
"లెల్లం గాలమునకు బద్లు లెన్న6 గాల 
మే సకలళొన్య మొనరించు నింతేలోన లిర్ర6 
క. కాలము బలవ త్తరమై 
లీలం (చాణులను గర్భలీనము గాయగళలా 
జాలి పొనర్చుచు నుండక 
చాలికు అెజుంగంగ లేనివా రగుదు రిలక, విగ్ర? 
వ అనిత్యం బగు బేహమును బ్యుత్రమిత్రకళ(తాదులును నిత్యము లను 
కొని తన్పోమణార్థం బనేకోచ్చనిచ కార్యంబు లాచంరచుచు దొనం 
డాను గృ ళాష్ట్రండ నని తలంచుచు సంసారకష్టంబులకుం చాల్చడుచు 
మూథుండై దురితంబు లెడతెగక చేయు నదియ పరమ సుఖం బని 
తలంచుచు నధోగతుం డగు మజీయు సయ్యధముండు జీవికం 
గోరుచు. బడరానీపాట్లం బడుచు దుర్చలుండై లోశాభిభూతుండై 
మందభాగ్యుండై విశధపుయత్నుందై కృపణుండై నానా విధంబులకు 
లోనయి వనటంబడుచు రోగవీడితుంజై తుదకుం గాలపాశగతుండై 
"వేవనాభరంబున వేంగుచుం చ్రాణశాగయి శే సేయు నపుడు యమ 
దూత లిరువురు వచ్చి వాని యాతనాబేపొంబునం జొనివీ కాల 


బే శ్రీకృన్ణ భాగవతము 


పాశంబులం గట్టి శాలునికడకుం దోడిళొనిపోవుదు రప్పుకు వా 
యదల్పులు గుండియ లవియంజేయ గడగడ వడంకఘుచు నత్యం 
'తార్తుండై తాను జేసినపాపంబు తలంచుకొని తల్ల డిట్లుచు నాశట 
నకనకపడుచు డవ్చి పెప్టునం దల్లడిల్లుచుం నానావిధ నారకంబుల 
రై ౧ ౧౧ 
ననంతదు;ఃఖంబు లనుభవించుచు. దొంబదితొమ్మిది యోజనంబులు 
గలనరకమార్షంబున నల్లాడి పోయి యంధతామిసాాదుల "వేన వేల 
సంవత్సరంబులు వేంగి వేంగి యొట్టకేల కటనుండి విముప్తండై. పాప 
"శేషంబున సీచజన్ఫుంబు "అతుచుండు, విగ్రర్రి 
వాలీ 
-- + పీండోర్నత్తి (ప్రకారవర్షసము 4 
సీ కర స్ట్రఫలంబును గలిగిన జీవుయ 
ఫుసుష శేతుకణమునకుం జేరి 
(్ర్రీగర్భమున జొచ్చి దిన మొండు శోణిత 
సంబంధమును గల్లి సరిగ మూడు 
దినములలోన గుండ్రనిరూపముం దాల్చి 
పదిదినంబుల ే/గుపండు బోలు 
నుండయె మొగి మాంసపిండాక్ళతిం దాల్చి 
చి 
యొక నెలకు శీర్ష మొప్ప నగుచు 
"కే నెలలు శం డగువజకుం జేతులును గాళ్ళు 
"మొద లగునవయవములును మూడు నెలల 
కు నఖరోమా స్థిచర్శలింగనవరం[ధ 
ములు నుదయ మగు నలవీండమునకు వుజేయు లిగ్ర్ర్ర 
న* నాల్లవమాసంబువకు సన్నధాతువులు నై దవమాసమునకు క్ష్యృద్చివా 
సలు నాజవమాసంబున జరాయువేస్టీత బై 'తల్లిగర్భంబు దక్షిణ 
ఛాగంబునం దిమగు చుండు నఫుకు మాళ్ళ/శ్షి తాన్న పానాదులధాతు 
నృద్దిం బొరయుచు నట నున్నక్రిములు తన సుకుమా రాంగంబు 


థి 
లం గొటీకి తినం జలించుదు మాతృభుశ కటుకీక్షలవణ క్రూ రాదుల 


తృతీయన్య-0౦ధము లేక్‌ 


రసంబు మేనం దాక బాధపడుచుం ... వ. గలే "చేహ 

మునకు జూలినయెడంబు "లేక వీపు తలయు వాంచి పొట్టం దగులం 

'బెట్టికాలు 'సేయి గదలింప లేక వీశచెడ నాజీవుండు తనకు జన్మ 

స్థానం బగువిణ్యూ(తగర్హ। మునం బడి పూర్వస్న శి ఖతి గలిగి తనపూర్వ 

కర స్గముం దలపోయుచు నిట్టూర్చుచుండి యేడవనెల వచ్చినది'మొదలు 

(వసూతివాతక్షోభంబునం గంపించుచు సపృధాతుబంధనంబునకుం బరి 

తవించుచుం బర మేశ్వరుని నిట్లు స్తుతించు. లి0 
కే. భువనములు బేసి వానినిం (బోచుపొంయెం 

'బెక్కు. లవతారముల నెక్కి పేర్మిమాజ 

దుష్టసంహార మొనరించి శిష్టజనుల 

గాచి రశ్చించు నోబేవ కయి మొగుడు, ల్ల 
శ్తే జంగమస్థావరముల నేస్వామి లీన 

మగుచు నుండియు జగమెల్ల దగ భరించు 

విభుండు మనా నళ మిఫుడు 

నాకు దయ చేసె నతనికి నకొయొనర్తు. £8 
ఛా, బేవా గర్భములో నివిట్టున నిటుల్‌ దీనుండనై యుండియుక్‌ 

నే విజ్ఞానము గల్లి నిన్నుం 'దెలియ౯ా నేర్పంది యున్నాండ నీ 

పె విచ్చేసినమనాయ న న్నలము ని౯ బాటింపం జాల్‌శక్తియు౯ 

బోవుం గావున విట్టు దించు నిచటకా బోం (దోలుదుం గాలముక్‌ 
కే. వెలికి వచ్చిన సంసృతిం గలుగు పేగి 

యిచట నుండుట జీవికి నెంతసుఖయమొ 

ఇప్ప నేటికి చేవ నాతప్పు సైచి 

నాకు నీరెండు లేకుండ వాకొనం గచె, 2. 
వ. అని యనేకవిధంబులం దనలో: దాను జింతించుచుండు నంత నవ 

మానంబులు కడచినపదంపడి ప్రసవసమయంబునం (బసూతివాతం 

బునం దల్కకిం దై వివఘండును వి వేకళూన్యుండు నై జీవ్రం డతికృచ్చ్రం 


216 శ్రీ కృష్ణుభాగవతము 


బునం గర్భద్వారము నుండి బైటంబడి జరాయుపరివేష్టితుండు మూ 
త్ర)వరీమమగ్నుండునై నేలం బడి 'యేడ్చుచు నెట్లో "పెజీగ్‌ మల 
మూతకలితం బగు శయనంబున శయనించుచు. గదల మెదలలేక 
తనమేను తాన్‌ గీకకొనుచు మశకమత్కు-ణాదులు కుట్టిన నేడ్చుచు 
నిట్లు శే శవదుఃఖంబులం గుడిచి కుడిచి పంచవర్ష ంబులవాండై పొగండ 
దశం (ఛావీంచి యధ్యయనాది శ్లేశంబులకై సదంపడి యావనము 
రాం 'జెండ్షియాడి బిడ్డలం గని సంసార తాష్కతయంబునక "వేగయుచుం 
జచ్చి తొల్లింటినరకంబునకుం' బోవు వెండియుం బుట్టు నిట్లు విజ్ఞాన 
విరహీతుండై జీవ్రండు పర్మిభమించుచుండు సని మటీయును. 25 


న్‌ సత్యదయాశ చక మదమాదులు సాయం 


నలిపెడునద్ది (స్ర్రీసంగమంబు 
ది 

దచానను గలుగునంతటి మోహబంధము 

కడమ వేనింజేసి కలుగం బోదు 
పరమేస్టి యంతటివాండును దనకూతు 

నరసి మోహా(శ్రాంతు, డగుచు మోంద6 
బడనున్న నది వడివడి మృగియై పాజుం 

డానును మృగ మయి తవిలి పాజె 


"కే, ననట యే మందుం దత్సృష్టియందు( "వెదుకోం 


నొక్కనారాయణబుమీందుం దక నొండొ 
శని వచింపంగ నుండునే కన్నశల్లి | 
యిది మహామోహయంతమ యగును గాదె, ల్రి?| 


శే నారకద్వార మైన్ర్రీ నన్ను6 జూడం 


గోరు వారి శేనాండును గూడని దగు 
అల 
నది తృణచ్చన్నకూప మౌ నరయ నట్టి 
చానికి౯ మృత్యుదర్శస మౌ నిజంబు ర్డీ? 


"కే జన గృన్భుత్యుపరంపరాజనిత మైన 


"చేపహూామునయందు మోహముం 'దెగడి వీడీచి 


| తృతీయస్మ-0ధము ఏ? 


ము క్తసంగుండు ధీకుండై భ క్రిలేసి 
నన్ను సేవించి ముక్తుడో సన్నుతమతి. లర 
ఆశకర్మఫలపుపచన ము థీ 
వ. ఇంకం గర (ములు తత్చలంబులునుం జెప్పెద విను మని కవీలుండు 
. వెండియును, లొ 
సీ, కామకాముం డయి కర్శ్వమం దాసక్రీం 
(గగ్రతువులం గావించి వితృగణంబు 
నితరగణంబును సతము పూజిం చెడు 
నతం డిందజగతికి నరిగి భోగ 
మనుభవించినపయి. నావృత్తి నొందెడు 
నతనికి నిత్యత్వ మందు లేదు 
సిష్కాముండై చేసి నిత్యనైమి త్రిక 
కర ముల్‌ నా కొనసంగల నతండు 
శ్రే, నిర్శలుండు (పౌంతుండు నిర్మముండు 
నగుచు రనిమార్షమున వచ్చి యఖలలోక 
వల్ల భుండు పరాపరేశ్వరుండు పరుండు 
'నెననను. బొంది సుఖయించు ననవరతము. లి) 
వ పర మేశ్వరభావమున హిరణ్యగర్భు నుపాసించువారు (బహ్మ స్థలోకముం 
బొందుదురు వారు (బహ శ గేవునకు ద్విపరార్థంబులు సిండి (బహ ళం 
డము నుపనంహరించి పర మేశ్వరుం జెందునెడం దామూ నా వేదగర్భు 
నినో (బ్రహ్మంబు నధిగమింతురు. భేదదర్శనంబు "లేక శేవలము భగ 
వంతు నుపాళించువా రాక్షణంబ యపరోశ్రముగ భగత్పదంబు 
నొంది పరమానందభరితు లగురురు కావున నోతల్లీ ! నీవు సర్వభూ 
తేశ్వరుని భక్తి భావమున భజింపుము 'వేదగర్భుం డై నచతుర్ముఖుండు 
యోగసిదు లగుననత్కుమూారాదులు భేదదర గృనంబునం జేసి కల్పాం 
తంబునం బునరావృ త్తిం జెంది నిహ్కామకరా స్తనుష్థానంబున నంసారం 


218 (శ్రీకృష్ణ భాగవతము 


బునకుం బాలుగాక తొంటియ ట్లాధికారికపదంబు నొందుదురు భేద 
దర్శనంబున (బహ్మాదులకును బునరావృ త్తి యగుః గర్మాస క్షులె 
శార్యకర్ణము లాచరించుచు6 గామ్యఫలా పేక్షులై (త్రివర్షమా(్ర 
పరులై హరికధామృతపానపరాజ్ముఖు లగువారు దైవచోపహతు లై 
వీళ్చలోఠమునకుం జని యచట గర్మభోగములం గుడిచి ఫలాంత 
మునం బునరావృ త్తి నొంది నంసారరూపకం బగుజిన్ముంబు 'లెత్తుచుం 
దురు. సాధ్వీ ! సీవు సర్వభావంబుల భగవంతు నారాధింపుము భగ 
వద్భ క్రియోగ ము _త్తృమజ్ఞూనంబు గలిగించు క్ఞానమా[ం 'బైనపర 
మౌానందస్వరూపంబే పర(బహ్మం బనియు6 బర నేళ్వరుం డనియు 
వాకొనం బడు నతం డొక్కం డయ్యు. బరాజ్ము ఖే్యద్రియంబులం 
జేనినవిభాంతింజేసి మహ త్త లే మనియు (దివిధాహం కారమనియు6 
బంచవిధభూతంబు లనియు నేకాదశేం్యద్రియంబు లనియు జీనరూఫుం 
డనియు నండకోశ 'బేహుం డనియు6 దోయచుండు యోగాభ్యాసంబున 
నిస్సంగుం డైనముని దీనిం (గ్రహించి ముక్తుం డగు మజియు జ్ఞాన 
"యోగమున శాత్శలాభము భక్రియోగమునకు సీశ్వర్యపా 'ప్పియుం 
(ట్రయోజనంబులు మజియు భగవ త్పాప్షికిం 'బెక్కుమార్షంబు లిష్టా 
పూర్తంబులు డానతపస్స్వాధ్యాయంబులుక ర ్రసన్యాసంబును (బవృత్తి 
నివృ త్తిరూపధర్శములును దత్తావబోధసంబును వై శాగ్యంబును 
భగవంతుం. డొక్క-ండే యని తలంచువారికి ను _త్తృమగతులు సిద్ధించు 
ఖలుం డవినీతుండు దురాభారుండు నభక్తుండు భాగవత బ్వేషుం డైన 
వాని కొకప్పుడు సీశ్వరానుగ్రహంబు గలుగ నేరదు తల్లీ ! యీత 
తంబు శద్ధావంతుండు భక్తుండు సర్వభూతసముం డగు శాంతచిత్తు 
నకుం జెప్పం దగుం గాని పెజకుం జెప్పరా దీయోగంబు శద్ధాభ క్తి 
యుక్తుంచై వినువాండు పఠించువాండును మత్చదంబున నివసించు ననిన 
విని చేవహూతి మోహంబు విడనాడి సాంఖ్యాచార్యుం 'డైనకపిలుని 
బరమార్థబుద్ధిం జేపి మొక్కి యి ట్లని (పస్తుతించెం లిరి1 


త్తే 


7ైలా 


తృతీయస్క0ధము వ[0 


ఎ దేవహూతి కపిరాచార్యుం బ్రస్తుతించుట థీం 


= నీకం బుట్టినబ)హ శ నీరూపముం గన 


నోపక ధ్యానించె నోపీఠమెయి 
నీవు స్మిమ్మ్‌-యుండనై జీవుల భోగార్థ 
మోజగంబు సృజింతు వీశ్వశేశ 
న౦ంవర్తమున మాయ సలుపుచు శిశు వయి 
పవ్వళింతువు వటపత))మందు 
నీబొజ్జలో నప్లు నిఖలజగంబులు 
నిమిడియుండిననయి నెజి వహించు 
అట్టినీ నెట్లు నాగర్భమందు నిమిడి 
యుండితివొ యెట్లు ఫుట్టితివో యెజుంగ 
శిష్ణుల నన్ముగహించియు దుష్ట్రజనుల 
నిగ్రహింపం నైనని౯ నే భజింతు, ౨289 


కారణార్థంబుగ వరాహాద్యన తారంబులుం బలె సనీయవతొరంబును 
నధ్యాత్మవిద్యోప దే శార్థం బని నేం దలంతు. 288 


= నీనామము6 దలంచి నిన్ను భజించినర 


జండాలుండును (బ్రహ్మానముండ యగును 
జపతపస్స్వాధ్యాయనత్కర్మములు సీదు 

స్త గ్మరణంబున కొకింతసాటీ రావు 
నిను నాదుగర్నముననుం గంటి. దొలి నే 

లివినప్రుణ్య మేసరణి నగునొ 
పరమాత్మునిం బరబహ్మూముం బరనే[ు 

విషయసంపర్క_ము విడిచినట్టి 


* చి త్తమునంశేసి నిన్ను భజించుచుంటి 


నాడుసర్వాధులుం (డెచి నాకు నీదు 


విం (శ్రీకృష్ణ భాగవతము 


సచ్చిదానందరూప మై సత్య 'మెన 
దివ్యపదము నొనంగవే చేవచేవ 
వ, అని యిన్వింధంబున "దేవహూతి పిస్తుతించినం గపిలాచార్యుంకు 
మాత్యవత్సలుం డై మధురమంజులన చోరచనల నాయమ్మం (బశంసిం 
చుచు నమ్మా ! నీ వీమార్షం బనుస్టించిన నింతలోన జీవన్ము క్రిం 
గాంతు వని నతి యొనర్చి పోయివత్తో నని వీడ్కొని యభేచ్ళం జనియె 
"చేవపపూకియు నొాయుపబేశంబున యోగా బేశంబున నాబిందుసరో 
వరాశమంబున (దిపనణస్నానం బొనర్భ్బుచుంజీర వల్క-లంబులుధరించి 
నియమవతంబులం చేసి యోగసాధనంబునం బుత్రరూఫవుం డైనహరి౯ా 
ధ్యానించుచు నారూఢ వై రాగ్యంబున (బవ్మాజ్ఞానపరిశుద్ధాంతఃకర 
ణంబున భగవంతుని ధ్యానించుచు భ్‌ గవత్చదవాచ్యం టై వ్యబహ్మంబు 
నంద నిలిచి జీవభావనివృ త్తిం గాంచి నిత్య(పతిష్టితసమాధి యోగంబు 
నంజేసి మేల్కొన్నవాండు స్వప్నముం దలంచినట్లు సర్వముం దలం 
చుచు నిజబేహవ రనం బెజటుంగక నిత్యముక్తుం డైనపరమాత్మం 
అలి అణాని వ. 
బావించి జీవన్ము కి నొందె నాస్టలం బిప్పటికిని సిద్దిపదంబు నాంబడి 
గే థి థి 
పరమ పావనశ్నేత)0 బై హొశస్తీం గాంచుచుండె నంత నాబేనహూతి 
మంలో. ఆలీ! 
"దేహంబు శిధిలంబై ధాతుమలంబు "లెల్ల సళింప 'యోగమహీమంబునం 
లి, 
జేసి నదియై ప్రవహించి సిద్ధిప్రదం బయ్యె. లిస్ట్‌ 
మ, కపిలుం డట్టులు తల్లి ఏకుకొని వేడక సిద్ధసంసేవ్యమై 
సుపవ్నితంబు సముద' 'ము సంశుద్దంబు సీశాన్యది 
గ్వీఫులా వేద్యము సుప్రసిద్ధ మగుసుశ్షేతింబునం దుండి లో 
కపరిశ్నేమము నీవా సేయుమదినోం గావించె యోగస్థితి౯ 28 
వ, ఇది కవిలబేవహూతి నంవాదరూపం బైనసాంఖ్యయో్లోగంబు దీని 
క! 
విన్నవాంయ _భగవత్పదాబ్టంబులం. బపించు నని మైత్రేయుండు 
విదుమునకుం 'జెప్పె నని శుక్రుండు పరీశ్షి న్నేర్యద్రునకుం. 'జెప్పె నని 
సూతుండు శౌనకాదులకు జెప్ప. లిపి? 


బైర్పిడ్తీ 


తృతీయస్క౦ంధము ల్లి] 


తృతీయస్కంధాంతము, 
ఉ శ్రీయకుం డై సమ _నృన్ఫప శేఖరవర్శిత వైభవుండు నై 
పాయని పేర్మిపెంపునను భాసీలుచుం గవిభోకమాన్యు.డై 
న్యాయపక్రైకవ రి యయి నల్వల రాలెడుసాగిసూర్యనా 


రాయణరాజు రాజజన నైకవిభూమణుం డొప్పులగావుతక్‌, 288 
క (శ్రీకృష్ణభ క్రిభరతుం 
మఘణజీ, 
బై కృష్ణునివేర దిన్య మగుభవనము వి 
ద్యాకమనీయముగా సు 
బిర్ర 


న్‌ కుండు సిర్మించె 6(బభువులుం గవు లన్నక 


గ ద్య ము 
ఇది (శ్రీ మహామహో పాధ్యాయ, కల్మాపపూర్హ, కవిరా 
కవిసార్వభౌమ, (ప్రభు త్యాస్థానకవి, శ్రీపాద కృష్ణమూర్తి, శాస్త్రీ 
(పణీతంబయిన తష ఫప్ట భాగవతంబునందుం 
దృృతీయ స్క-ంధము* 
శ్రీశ్రీ శ్రీ 


ఆాం0:-- 


శ్రీరస్తు 
్రీకృష్ణభాగవతము 
య 
చతు ర్డీ స్కంధ ము 
“౦0;- 
క (శ్రీకృష్ణభాగవత మా 
లోకంబునం గలుగుకృతులలో వర మనుచు 
గైకొనియం గోరి రాజ 
(్రీకండు నారోయణగుండు కృష్ణ వీయుండై+ క్షే 
వ. అక్కధకుండు శన కాదిమహామునుల కి ట్రనియె నట్లు మై భేయుండు 
సాంఖ్యయోగప్రభావంబు విదుకున శెటింగించె ననిన విని పరీశ్చీన్న 
"శేద్ర)ండు శుకయోగీందుం గాంచి మజటీయు మై త్రేయుండు 
విదురున శేమి ఇెప్పె నెటీంగింపు మనిన నతం డతని కి ట్టనియ, 2 
ళీ స్వాయంభువమనుస౦తానము థి 
* +వినుము స్వాయంభునమనువునకుక్‌- శేతే 
రూప నాంబడెడుసరోజన్నేత 
యందు నాకూతియు నలచేవహూతి ప్ర 
సూతి యః మువ్వురు సుతలు పుట్టి 
రఫుడు భాాతలు గలదైన నాకూతినిం 
బుత్రికాధర్య (ము సోలం జేవ్చి 
మనువు రుచి యనంగ జన్ముపజాపతీి కిచ్చె 
శతరూప తన కనుమతి యొనంగ 


లొ 


+ ప్యక్రసంతానరులేనివాయ తనప్తుత్రికం గన్యాదానము చేయునప్పుడు. దీనికే 
మొదట జనించినవాంయ నాకం బ్యుత్రుం డగుంగాకి యని ెప్పీ కన్య సొసంగును, దీనినే 
ప్తతికాఫర్మమందుకు, ఇట మనువు ఫ్యుత్రసంతానము గలవా డేయినను బహుళవుత్ర 
శాముండె యట్లు వేసె నని యెలుంగునది, 


చతుర్ధస్క్యంధము ల్లీ 


లే. కుచియు నాకూతియందు నారూఢనిద్ధి 

యగుచు యజ్రుండు దశ్నిణ యనెడు మిథున 

మును గనియె నందు ఫురుషుండు వనజనాభుం 

డనియు శ్రీ (శ్రీమహాలక్ష్మి ణి యనియు జనిరి, ల్సి 
మ. మను వాయిద్దజిం గొంచు వచ్చి నిజ'వేశ గం బందు! బోమీంచుచుక౯ 

మును జాయాపతు లాట వారలకు సంమోదంపునం బెండ్లి చే 

సెను వా రిద్దజు వాక్కు నర్థముబలె౯ా 'జేకూర సాంగత్య మె 

వ్ణను నొం సరు చాయ డిం కడు౯- మోదంబు సంధిల్ల గళ 
వ, లశ్టీ నొ రాయణస్వరూపులగుదక్షి ణాసుయజ్ఞాల కఫ యో షుండు ప్రో 

షుండు సంశోషుండు భద్రుండు శాంతి యిడన్పతి యిధ్శుండు కవి 

విభువు వహ్ని సుచేవుండు రోచను: డనుపన్నిద్దణు. వుతులు పుట్టి 

తుషితు లనం బరణిరి స్వాయంభువమన్వంతరమునందు నాతువీతులు 

సురలు మరీచ్మిపముఖులు స స్తర్తులు యజ్ఞం డిందు9ండు ప్రియంన) 

తోత్తానపాదులును _ దత్చుత్రపొ్యాతాదులును నామన్వంతరమున 

రాజుళై ప్రజాపాలనంబు గావించిరి, ర్‌ 
కే, మనువు 'దేవహూతిని గర్దమునకు నిచ్చెం 

దచ్చరిత)ము ఇెప్పితి దానిచెలియ 

లగుప్రసూతిని (బ్రా ను నాత్మజుం డగు 

దక్షునకు నిచ్చె నెంతయుక దత్సరతను, 6 
వ అదక్షప్రుజాపతి నంతానం బనంతంబై ముల్లోకంబు లాక్రమించెం 

గర్జమునికూంతులు తొమ్మండు) బ్రహ్మాదులకు సనవాధర స్రభారిణులై 

రని వెప్పియుంటిం దదీయసం తానంబుం జెప్పెద నాకర్టింపుము. 
ఆ, అమరీచి పత్ని యగుకళ కళ్యపుం 

బూర్జిమునిని గనియె! బూర్జ్మిముండును 

విరజ విశ్వగు లనువరసుతులను చేవ 

కుల్య యనెడు సుతను గోర కనియె. 8 


లో శ్రీకృష్ణ భాగవతము 


శక్తే అతి కనసూయకును హరిహరహిరణ్య 
గవ్ఫలవరాంశములం జేసి కలిగి రవని 
ద _త్తదుళ్యాసులును నోముం డు ల్తృమసుతు 


లనిన ముని గాంచి విదురుం డి ట్టనియె నపుడు, ర 

వ, నృషిసితిలయకారణభూతు. లెనవా "శేమిటికయ్య[తియింటం బుట్లి 
బధ జా ట్‌ 
'రెజింగింప్రు మనిన నతం డి ట్లనియె, క్షే0 


ఆశీ అననూయా[త్రులక్‌6 (ద్రిమార్తులు ఫుట్టుట +-- 
నీ బ్రహ్మని యోగంబువలన నతిముసీందు)6 
డనసూయనో బుక్ష మనెడుగిరికి 
సరిగ నిర్వింధ్య యకావరనదియొడ్డున 
నియత్మవతంబున నిలిచి ఘోర 
తప మంబుభక్ష్యుండై త్దయు నొనరించె 
నుపవసించుచు దీక్ష యొప్పుమోటు 
సరగ వర్షశతంబు సశ్వేశ్వరునిలోన 
ధ్యానంబు "సేయుచు హొనమునను 
"కే. అట్లు తవియించు చుం డెడునవసరమున 
వారిహరహిరణ్యగర్భు లాపరమమాని 
సదమలాశ్రమభూమికిం గదలి వచ్చి 
మునిపరిసరమునం బొల్బ్చి రనువుమోజిు, క 
ఉ. ఆతండు వారం గాంచి వినయాన్వితుండై కయిదోయి మోడ్చి వి 
ఖ్యాతతదీయ లేజమునం గన్గానం జాలనివాండ మై కనుల్‌ 
మూణీలు వడ్డ విప్పి కనం బోయియు నోపక లోనిమూపునక్‌ 
బ్రీతిగం జూచుచుక్‌ వివిధరీతుల విన్నప మాచరించుచుక 19 
ఉ. మీరు చరాచరాత్మకులు మోందను గ్రిందను నైనసలోకముల్‌ 
గోరికంచేసి పెంచియును గో మజ జేయంగ నైన వేలువుల్‌ 
శంవిధీశ్వరాఖ్యలం బ్రశంసకు 'నెక్కినవారు మాపయి౯ా 
గాపణికతం మేర్పడంగం గావగం (బోవంగ వచ్చినా బుల్‌, 18 


మ 


ర 


నః 


చతుర్ధస్యం0ధము లైల 


మువ్వు రని నేను బలితి 

నవ్వరునల్‌ సరి యనంగ నైతి యొకింతే 

నెవ్యలనం గనినం దోయదు 

మువ్వురు నొక్కండ యనుట పోలును గాచే. శే 
నంతతి నాస చేసీ యిటు స్యాంతమునక్‌ భజియించి కొల్చుచీ 
యింతకు గారణం బగుచు నేర్పడి యుండిననాని నొక్క-నే 
యెొంతేయు వేండుచుంటి నిటు వీరలు మువ్వున నొక్కటమరా ర్తియే 
వింత యొకింత లే దనుచు వేండుకం జూపితి రోఏ నాపయికొా 15 
అనిన నా రోమునిచం్యడా! నేము నీ వనినట్లు (తిమూర్తు లనుటయె 
కాసి మాయేకళ్వము నీ కివ్విధంబునం దెల్ల ౦ంబు 'సేయదర్శన మిచ్చితిమి 
మాయంశములంచేసి నీకు మూవురు వుతుంలు ఫుక్తైద రని వరం 
బన్ముగహించి యంతర్థానంబు నొంది రంత నవ్వరపుభావంబున 
సనసూయాతులకు బ్రహస్ముంశమున సోముంగును విష్ణ్ట్యంశమున 
చత్తుంకుచు రుదా90శమున దుర్వాసుం:;నుం బుట్టి రంగికసునిభార్య 
సినీవాలి కుహువు రాక యనుమతి యనునల్వురు కూంతులం గసియె 
మజీయు నుచధ్య బృహస్పతు లనునిమ్యురు తగ్పుతు)లు స్వారోచిష 
మన్వంతరమున 'నెలసి రది యుండ సిము స్ద ఫులస్యుండు హవిర్భుక గాను 
తనభార్యయందు జన్నాంతరంబున జరరాగ్ని యనునగస్త్యుం సొంచె 
నతనికి విశ ఛవసుంకుపున్లై. విశ్రవసున కశిబళయందుం. గుబేరుండు 
క్రైకసియందు రావణ కుంభకర్మ విఖీషణులు. ఫుట్టి, పులవాపల్ని 
యగుగతి కర్మ శేమ్టుండు వరీయస్సు సహిష్ణుం డనుముగ్గుము వ్యుత్రులం 
గనియెం గ్రతుభార్య యగుక్ర్రియ ఒ్రహ్మాణ్యు లయినవాలఖల్యుల 
నటువది వేవురం గనియె నసిష్టున కూర్జ యనుపల్నియందుం. జ్వల 
శేళుయు సురోచి పిరజుండు మితుం డుల్బణుండు వసుభృధ్యానుండు 
ద్యుమంతుం డనువామ పుట్టి సప్తప్టలెరి. అవసిష్టున కిం ఫొకభార్య 
యందు శ క్రిప్రభృతులు ెక్కండు) పుట్టి అధర్వపల్ని యగుచి శ్రి 


తగ (శ్రీకృష్ణభాగవతము 


/॥ 


కీ 


యశ్వశీుం చై నదధ్యంచుం డనుప్యుతునిం గనియె, భృగువు నిజపల్ని 
యగుఖ్యావియందు. ధాతేయు విధాతీయు ననునిద్దజు పుత్రులను 
భగవత్సర యగు[లీ దేవిసం గనియె. నేకుప్యుతిక లగునాయతి నియళి 
యనుక న్యల ధాత విధాత యనువారమ సెండ్లియాడి మృకండుండు 
పాణుం డనునాళ్మజులం గనిరి, మృకండునకు మార్క-౦చేయుండును 
చాఫణునకు వేదశిమండును బుట్టి, భృగునకు శుక్రండు వు నిది 
కర్ణమదుహీతృసం తానం ఒని మజియును, 16 


జాకీ దక్ష్మపజాపతిసంతాసము థీ 


* ధాత్యప్టుతుం డై నదక్షుండు స్వాయంభు 


వమ నువుతిిం బ్ర)సూతిం బరిణయ మయి 
యామెయందుం బదియాప్టరం గూంతులం 

గని పదుముగుర ధక్మునకు నొసంగి 
యనగ్నికి నొక్కత నర్శీలి నిడి మిళి 

తు లగువితల కొక (-జలజనేత్ర 
నిచ్చి శంకరునకు నిచ్చె నొక్కర్తుక 

నతి యనునాయమ నుకతికి దెక్కు 


కే శ్రద్ద మైత్రియు దయయును శాంతి తువ్షి 
ధి ట్‌ 


పుష్టి క్రియయు నున్న తియును బుద్ధి మేధ 
యును దికిక్షయు హ్రీ మూరి యనెడువీరు 
పదియుమువ్వురు ధు ఇని భార్య లరయః, 17 


+ అందు శ్యద్దాదులు పన్నిద్దజు క్రమముగా శ్రుత ప్రసాద అభయ 


సుఖ ముత్న్మయ యోగ దర్చ అర్థ స్సృతి న్నేమ (వశ్రయు లను 


పన్నిద్దజు నంతతిం బడసిరి, 18 


*, నరనారాయణు లనుబువి. 


వరు లావరమూ రి య నెడునరవర్ణి నికిస్‌ 
గరిమ జనించిరి విశంం 
బదదార సుఖంచెం గలిగె నానందంయి౯ా, 19 


చతుర్ధస్కంంధము లి? 


మాలిని. సురలు విరలవానల్‌ సోనలై కుష్పగూరం 


గురిసిరి ధరయెల్లం గోరమె నొప్పె వేల్చుల్‌ 
(ం్శి రు 
పరమమునులు వారి౯ ప్రిస్తుతుల్‌ చేసి 7ంతే 
హరునము జగనాందు౯ా హైన్యముం చాప నయ్యె౯, ల్సి 


వ, అట్లు లోకం బానందంబున మునింగి యుండ నానరనారాయణు లిద్దజుం 


బద్రరికాశమంబునకుం జని ధర (శ్రసంర వృణార్థము తపంబు గాపించిరి 
వాే కృష్ణార్టున్నులె యనలి కాలంబునంబుట్టి రనంతరంబ దక్షక న్యయగు 
అజ మా ట్‌ 
స్వాహాదేవి యగ్నిహో[త్రునివలవం చావక పవమాన శుచి నాము 
లగుముగ్గురు సుతులం గనె వారికి నలువదితొ మ్మాండు) ఫుతు్రలు పుట్టి 
స. ౦బులందుః (గీయానిర్వహణం బొనర్చువారైరి సాగ్నులు నిరగ్ను 
లగు నగ్నిష్వా త్త బర్జిప, శ్సోమ పాజ్యప నాములగుపితరులు దక్ష 
ఫ్యుతిక యగ-స్వధయందు వయువయు ధారిణి యిననిర్వురు (బహ్మ సాది 
నులు ఫుట్టిరి. మజియు దక్షకన్య యగునతి దేవి శివునిం బెండ్లి యాడి 


* పతి ననున ర్హించె నక్కాలంబున నిరపరాధుం డగుతనపతియెడం దండి 


లై 


పరమ జ్వేషంబు పూనియుంటం జేసీ చేయునది. లేక రొరూగంబున 

"నేను విడిచె నన విదురుండు మునీం(దా ! దుహితృనత్సలుం డగు 

దశ్ష్య్రండు లోకశంకరుం డగు శంకరు నేమిటికి ్వేషించె నల్‌ యేట్లు 

"దేహ'ళ్యాగంబు చేసె నది యంతయు నానతిమ్మనిన నతం డతని క్షి 

ట్టనియె. ల 
+ దక్షం జీశ్వరని 'ద్వేషించుట 1 


, మున్ను (పజాపతుల్‌ మునులును సురలును 


కలసి స్మతం బొండు నలుప్పుచుండ 
నిజ లేజమున న్మతనిలయంబు దీపింపం 

దక్షం డచ్నోటి!ం దరలి నచ్చె 
వచిన నాతనివలను గన ని తేచి 

అధ తలు జో 

స్రష్ట శివ్సండు దక్క సభ్యు "లెల్ల 


226 (శ్రీకృష్ణ భాగవతము 


నిలిచి రంతట. దక్షం. డలవితామహునకు 
మొక్కి. తదాజ్ఞమై యొక్కచోట 

కే. విశమించియుం దనుః గాంచి వీబుధులెల్ల 

లేచి తగ గారవింపంగ లేవ కరయ 

కున్న పశుపతి చేష్టలు త న్ననమళతి 

నలువుకే యని తలవోసి యలుకం జేసి, లె 
వ, కన్నుల నంగారకణములు రాల నభొనదుల నందజుం గలయం బరికించి 

సింహగర్జనంబు సేయుచు ని ట్లనియె, బ్ర 
మ, వినుం వోసభ్యులు ! సాధుసజ్జనులనద్య్భృ త్తంబు వ్యాకుత్తు లో 

న్లినుకం జేసియ కాని మతతను గానీ పల్క౬ బోం డీజడుం 

డును జూల్టుం డగునేడ్చుగొట్టు హరుం డిట్టుల్‌ లోకమర్యాదల౯ా 

దునుగం జేసినయట్టిం డయ్యు నితనిం దూమింప నర్హంబెం గా. 94 
ఉం చ్రాహ్మాణు లగ్ని సాక్ష్రులుగ చ్రాహ్మ్‌కి నె త్తీగు నాదుఫుత్రిక౯ 

(బ్రహ్మా యొనంగు మంచు నను. బల్క_గ6 యొండు చూడకా 

(బ్రహ్మా మవాచ్యవాటికడ వైచినరీతిని వాజు నైచితి౯ 

జిహ్మకృతిం బొనర్చితిని జెట్టండ నైతిని జెప్ప 'నేటికి౯. లి 
ఆ. మామగాప తండ్రి మాద్రివా చనక్‌ యా 

మర్క- కేక్షణుండు మామ నైన 

నా కగొరనంబు లోక్‌ మెటులం జేస 

స్థాణు పట్టు లుండె స్థాణు ఏీతండు ల్రిగ్ర 
వ. మజీయు( (బ్రత్యు ళ్థానాభివందనంబులు చేయ కున్న మానె మాట 

మొన నోట రానీయ డయ్యె నుచిళగళిం బాటింపం డయ్యె నీ 

య్యధముండు. క 
నీ భూతముల్‌ ప్రేకముల్‌ మూగి సేవింప ళ్ళ 

శానభూాముల జడల్‌ జాజి వైచి 


చతుర్ధస్క్మం0ధము ౭0 


శాటిబూడిద మేనం గాటంబుగా. బూసి 
ఫీనుంగుదండలు పెనం దాల్చి 
ఫుజ్జై 'లెమ్ములును 2 పొము స్టలున నెన్లు ధరించి 
దీస మొలతో సెల ల మెట్టి 
నేడ్చుచు నవ్వ్యచు నిటు నటు లున్మత్తు 
నట్లు మెలంగు చహర్నిశంబు 
*, అధము అగు(ప్రమథులు గొల్వ సధిఫతియన 
మత్తుండై మ ర్తహితుం డయి మాని క్రియలు 
యశకచి యశివుం డౌసీశిన వ్యాజుం డల్లుం 
డనుటకు౯ా సిస్టం బొందుదు ననఘులార లి 
+ అని యడ్డ మాయయు లేక నోటికి వచ్చినట్లు (పేలుచున్నను బల్లెత్తి 
మాట లాడక శాంతుండై యున్నహర నేళ్యరునిం దిలకించి ముణింత 
మండిపడి వడివడి జలోవన స్పర్శనంబు చేసి, లి 
* చేవగణాధముం డయినబేబె యితం డిది యాడిగాం నే 
'జేవహవిస్థ్రలంబులను 'జేవపరేణ్యులతోడ హవ్యముల్‌ 
భూవీలయంబునందు. గొనం బోవణ రా దని శాప మిచ్చె న 
చ్లేవమునీశ్వరుల్‌ వలదు దీన నుం బని పల్కు-చుండినళా, 80) 
* అట్లు శాప మిచ్చినం జిచ్చజకంటి దేవర నొచ్చుగొనుచు నొండొకం 
డుచ్భరింపక దిగ్గన లేచి నిజనివాసంబునకుం. జనియె నపుడు సండీశ్వ 
రుండు రోపకశషపామి తౌక్ష్యండై "లేచి శాను దూపి.ంచినను బూజు 
మాటాడనిమహోబేవుని 'చేవబేవు సీదక్షుండు శపియించి దోమ 
యయ్యెం గావున నితండు భేదదర్శనుండై త్‌ _శ్వేవిముఖుం డగుం గాక 
(గాఖ్యస్థుఖేచ్ళం జేసి వేదములందలియర్థ వాదములు పరమార్థము లని 
తలంచుచుం గర గ్గబద్ధుం డగుం గాక క నాత్మ్మగతి హ్‌ పక్‌ 
(పాయుంకై (్రీలోలుం డయ్యెడుం గాక వీ. డచిరకారంబునన బ్త 
ముఖుం డయ్యెదుం గాక వీని మళ శర్వ సవమౌొనించినవారు 


280 శ్రీకృష్ణ భాగవతము 


లో 


సర్వ కాలంబు సంసృృతిచక, ంబునంబడి తికుగులాడుచుందురు గాక వేదా 
థ నాదనాక్యంబులం దవిలి కలుమీతస్వాంతు లెనళిన ద్వేషులు నిత్య 
సంమోహంబు గాంతుకు గాక హాుంతికస్యార మాలకీంచి కిము సన కూ 
కున్నవిప్రు లెల్టవ నర్వభక్షృలై నృత్యర్థంబ విద్యాతపోోనతంబులు 
పూని విత్తటేహేర్యదియారాము. అగుదురు గాక యని దక్షాదులక్షు 
వాలీ 
శౌపం బొనంగినంత (బహ్మకులంబుం దిరన్మ-రించుటం జేసి భ స్టసం డలిగి 
లేచి చేరు ఆ తి భన్యనతధకలు తదనుసాపులు పామండు లై నష్ట 
ఫెచుల చరాకభ్యుద్గు లె జటాభ స్మాస్థిధాములై సురాసవ్యపధానం 
బయినే వదీక్షం (గ్రహంతుకు గాక "వేదమును (బాహా శణులను నిం 
యు 
ఇంచినమిోకు6 గాషంచత్యము తిప్పకుండు గాక ననాతనంబు లోక 
"ఫే మంకరంబు జన్నానపమాణంబు లైననన్నార్షమును నిందించిన 
మోాపను గొవుంకు ల వోవుదురు గాక య (పకిశాపంబు వై నంత 
మై! 
వ్య్బండు నహ్మననంవత్సంన్మతంబు నిర్వహంచి గంగాయమునానంగ 
మంణున సనభ ధం బొనరించి సదన్యసదుల నెబ్ద ర నంపివుచ్చి నిజ 
శాగంబినం శనియె ని ట్రల్బునకు హాచుకు. నెన్న౦టికనిం దీని 
* గం 

ఇపంబు 'పెచ్చుపెటిగ్‌ సోయు. | 


ప. 
ణీ 


= 3నకు నల్టుం జె నఘను. డషమూ రెయు 
ర గర్హి అనే 


ళం 
సస్ట్రభూత్తు లున్నియథిప్పం దైన 
హమసియందు నెర మాతం గుటక పూనె 
షు 


కాలమహామ గాక కలదె మొకం. ళ్‌ 
- + దక్ష్యండు యజ్ఞము. సేయు బూనుట 4. 
జు పరమేశ్వరుని 'బ్వేమించిన దక్ష్య౦.పఏ, రి 
చ్‌ 


మున్‌ 6 బ్రజాపతుల కల్ల ( దగినయట్టి 

ప్రభువు గాండేసి ఫుచ్చె నాబ్రివ్మా వాన 

గర్వమతి యయి 'దక్ష్సండు ఘనుల ేని 

సరకు షొనక్రుండ్తి న ముల్‌ సలుస సయ్యెం ల్రిడ్త 


చతుర్ధస్త్య్యంధము ల$ీ1 


న, సన్తదళ పాజాపత్యం బయినవాజపేయం బనుమహాయక్ఞ్య ౦బు€ జేసిన 
పదంపడి బృహాన్చతినవం బనునుత్తమయాగంబు సేయం బూనె 
నాయాగంబునకు ముళ్లోకంబులం గలయెల్ల వారి నాహ్వానంబు 
గావించి పదంపడి, ల్‌ 

ఉ. అల్లుని. బల్క-రించుటకు నాళ్ళే పొనర్చక యున్న గూంతుని౯ 
సల్ల లితప్రభావనిధి సర్వజగన్నుత సర్వమంగళళా 
దన్ని వ్‌ ముద్దుబిడ్డ యగుదానిని నైనను బల్క-రింపంగా 
నుల్లము సేయం డాతం డయయో సహృదయం బది జాత నయ్యెనో, 

న, అంత నాదశ్షాధ్వరంబునకు (బ్రహ శట్టైలు "దేవష్టలు "దేవబ్బందంబులు 
పితృగణంబులు సిద్ధసాధ్యవి ద్యాధరకిన్న రకింపురుపాదులును చరుణుల 
చోడం గూడి దశ్షవురంబునకుం బయసంటై చనుచుండి రయ్యవసరం 
బున వారినలనన వ్వ గ త్తాంతం బరతీయు విని మృత్యుంజయుండు "తాను 
నయ్యధ్వరంబుం జూడం జన నెంచియుం గించిద్‌ జండు వాం డేమి 
వేసి యేమిచేయునో యని యూరకుండె. నవుడు సతీదేవి స్ర్రీచాప 
లంబునం జేసి తండ్రి సేయుజన్నంబునకుం బోవ నెంచి పతిం గాంచి యి 
ట్లనియె. | 

శా, చెళ్లెం (డ్రక్కలు నెల్ల చుట్టలు నటం జేరంగ నుం (జెల్బరం 
దల్లిం దండీనిం దండి సేయుమఖము౯ చర్శింపంోం న 
యుల్ల౦బం దుదయించె. నిర్యురమ.౬ బో నూహంకుం గా చేసినా 
యులొసం బది తీజు నాకు సెల వీయుం చేగి నేవచ్చెద౯ల. 88 

అఆ, జన్మభామిం జూడం జతనిండు శ్ర్రీబాతి 
గాన వాంఛ "సేయం గలి” నాకుం 
జుట్టరికము 'లేనిసురవల్ల భలు నబే 
నిండి నింగి. బోవుచుండి రటకం వ్ర 

క లెల్ల నిహంనల తెజుంగున 

నల్లన యాశనమునందు నలుమూలల వొ 


20 (శ్రీకృష్ణ భాగవతము 


రల్లదె చనుచుండిరి నా 
తల్లి యు దర్శడియు బొనర్భుతన్మఖమునకుక స్ట శ్తీ్ర 
వ. అని విన్నవించిన (ప్రియావచనంబు లాలగించి చంద శేఖరుండు కొల్లి 
నింోలగయులో దక్స్రండు త న్నాడినదుర్భాషలు భల్లంబు లై 
మర్థుంబులు గాడం. 'జేయుచుండ వానిం దలంచుకొని లోనికినుక 
సడంచుకొని సతి కి ట్లసియె, జ 
సీ, పీనతీ! నీదగునుల్లము పరికింపం 
'దెలసెం బిల్చినం గాని పీలున కున్న 
గాని బంధువులనికాయంబులకు. బోవ6 
దప్పు లే దని సీవు తలంతు నగును 
బొరపాచ్చెములు లేక పోయినయీ స్లు 
కాదు మదాంధు.డై కాటు లరచె 
న న్నిట్టినోం బోవ నయితి గా దందును 
ననుం బట్టిదూమి.చు నిను నెలంత 
కే, యొడ లెజుంగక యుండినజడుం డతండు 
నాదుపై నున్నకోపము నీదుమోిందం 
జూపీనం జూప వచ్చు నోసుదతిమిన్న 
సీ శకటం గార మగు నని నేం దలంప, క్తి 
అఆ, నీదుతండి) కద్ధ నీమిందనేనియు6 
(టేమ లేదు కన్నబిడ్డ యనుచు 
దలంపం డచట నీకు: దప్పళ యవమతి 
యగును బోయి తేని యటకు నీవు, వ్ర 
వ నాహాయాణం బుపసంహరించితి సీప్రయాణంబు సన్లు సేయుటయీ 
నమ్ముతం బయిన నిందు సీయిష్టంబునక విడిచితి ననిన నయ్యమ్మ 
వుట్టినింట్ళి వేముడిం జేసి మృఢడునిమాట ెడచెవిం బెట్టి తండి సేయి 
నది గావునం గాంచునిచ్చమై తదీయయాగంబునకు. బిలువనిపేకం 
టంబుగల బయనం బయ్యె నంత నక్క_డ. శీ 


వ 


80] చతుర్లన్క ౦ధము డం! 


ఉ. దక్షృండు దీక్ష మై (క్రతువిధానము పూని యధావిధి౯ జగ 
త్పక్షముగా నొనర్చి సురవక్యుల శకాహుతు లిచ్చివారు (ప 
త్యక్షము గాల వచ్చి కొన నల్లురశోం దనకన్న వారినో 
నత్తయకొతుకంబున నహర్నిశము౯ా నడిపించు న త్తటీ౯, శఫ్‌ 

వ సతీబేవి చనుదెంచి నదస్యంబునం దన్నుం బలుకరించువారు ర మ్మాను 
వాపనుం గూరుచుండు మనువారును "లేకున్న నొక్క-ోంగూరుచుండి. 

మ, తనో, బుట్టువు లాత్మవల్ల భులనో ౬ దా రెల్లం గెళూహలం 
బునం శేరింతలు కొట్టుకొంచు మిగుల౯ా బొల్బొందుచుండంగం గ 
న్లొని మైరింపంగ "లేక యాసతి మది౯ా దుఃఖంచుచుం దండి)నిం 
గని తండ్రీ! విను మామ శెన్న సములేగా! యెల్ల జామాతలుకా. 4? 

ఉ. అల్లుర నందజం బిలిచి యందజ శెంయను నందనీయుం డౌ 
సల్లుని నెల్లలోకముల కాకరు నాకరుణాళు సీళ్టుని౯ా 
'దెల్లము గాంగం బిల్వ కటు దివ్యనవంబును జేయం బూని తీ 
వెల్లసుపర్వులుం గనం నియ్యది మే లిడునే యశైవమై, త్తి 

శక పోవల దనంగా నిట నే 
ణే వచ్చితిం గన్న వారియి ల్సి కాదే 
యీవరున జరుగుచుండిన 
నేవెంబరవిత్తు వచ్చు నెజీగింపు మయో, శ్రి 

క, మగం జెంతమంచివాండె 
మగువం బోషించుచున్న మది మెచ్చద యా 
మగనాలు తల్లిదండ్రుల 
కగునన్నియు నిచ్చు మెచ్చు ననురక్త యగుక్‌, ర్‌ 

వ, అని యనేకవిధంబులం బలికి పరిబేననంబు సేయుచుండ దక్చండు 
రూశ్షూశ్షీణదుర్నిరీక్షుండై చా మ్రాయణిం (బకీమీంచి యి ట్లనియె.51 

4 దక్త్యం డీశ్వరుని నిందించుట 4౮ 

ఉ, అండజయాన! వాం డొకమహోత్ళుండు నావచియింప వచ్చితే 

నిండినయీసభళ౯- సురమున్మిపవరుల్‌ వినుచుండ నేరు పా 


£క (శ్రీకిష్ట భాగవతము 


వ 


న 


ఆ, 


ప 


సీ 


"నేర్రొముగలవాండు, వానీయిల్లు వల్ల కోడుణళ్మేశానవాస్కి వానర్రూపుర్రుత్త, 


పుండు నెజుంగ రీపొగడువాలిక్‌ వాలును వల్ల కాటిలోం 
బండేడుబండ నీమగండు వానినిం గన్గొన రోంత ఫుసైడుక్‌. 
కట బట్ల లేదు పొటకుం దిన లేదు 
టట వు! 
తోలుం దాల్చు వినఫ్రుందోంప మెసవు 
నుండ నిల్లు "లేదు పండ మంచము లేదు 
కాటం దిరుగు వల్ల శాటం బండుం 
చిచ్చ 'మెతువాండు వచ్చె నాకలుం డ 
జానీ గగ 
టనుచుం జెప్పుళొన్న నగును సిగ్గు 
వాండు నేండు గూడ సీడకు ఠా జేల 
పదుగురందు నవ్వుంయా టచబేల. 


నాకడువున6 బట్టినని 

న్న్వాఖొయ్యకుం గట్టిపెట్టు టారయంగా మం 

'త్రాకలితవ్రురోడాశము : 

మాకొనుకుక్కకును వేయుమొదిరి హయ్యా, 
వడ్చుగొట్టు విధవ యిలు లేనినన్నాసి 

వానికన్ను( గాల వానియిల్లు 

వల్ల కాండు గాను వానిరూపము రుత్త్య 

బూడిద గను బోడుమొండి కొయ్య. 


రీ 


ర్‌ఫ్‌ 


ర్‌6 


అని పరిపరివిధంబుల నోనాడి పరిభవించుటయు నొశ్రొలుగంటి 
చేయున 'దెద్దియును. "లేశ కంటికిం గడవెడు సీళ్లుగా. వెక్కి. వెక్కీ 
"వెక్కనంబుగా నేడ్చుచు సదస్యసదు లగునింద్రాదులం దిలకించి యి 


ట్లనియె, 
శఈశ్వరదోహి యానీతనికూటిశి 
వాచి వచ్చితి వోయివానవుండ 


ర్‌? 


థీ ఏడ్పునొట్టు=ర్యద్రుంయ; విధవజ్యపభువులేనివోండు; వానీకన్ను గోలఎమండు 


భారి మొండి కొయ్యజస్టాణంవుం 


బూడిద=భస్మ 


చతుర్ణ్షన్మ ౦ధము లలి 


యి ట్ల కార్యము దక్షం 'డెజీగి వేయుచునుండ 
సీవి ట్లుసేక్షించు ేల చక్రి 
నిను నెతిపెం బెట్టుళొనునివుకా దూమీంష్త 
న్‌ రు 
నిందుండ నీ కొప్పునే మృగాంక 
కర సనామీవి నీ వకర (ముం గను చిబ్లు 
హర్షి ంచుచుంటి వే యర్యముండ 
సర్వభక్షక | దుష్టప్రసాద మ్‌ను 
సాపడంగ నచ్చితే బృహస్పతి భవచ్చ 
రత్రి చ్మితము సీపెన్షణికము చాలు 
నెబుంగ రిందబు ముం దగు నెగ్గు లకట. స్‌ 
వః అని కన్నులు మూసికొని అొవూగం బనునంధించె నంతలో నామె 
న ర్యాంగంబులనుండియాకుశుక్షణి యావిగృవించి వీక్లైంయు దుండునంత 


యు 


నామెకాయంబుభస సాళల్భతంబుగావించె నప్పు డాహవీశ్థానయినం 
బుట్టినహాహా కారంబురోదసీకుహూంంబునం 'దె౫ లేక నిండిఖొనియెనంతి. 
-ా+దక్షాధ్వరధ్వ౦సము 48 
, గడిగడలాడెడు నెడందలశో మునుల్‌ [| 
'వేల్చులు చేతులు విసికికొనిరి 
చేతి సుక్స్రువములు భీతిమైం బడవైచి 
బుల్విగ్గణము పాతి స్టు నట్టు 
సూర్యచందాదులు సూచుచుం గదలక్ష 
మెదలక తలణున నదవదపడి 
రిందీవరాక్షుం డి వేయష్మదన మగు 
'జెంచునో యని భయ మెంచుచుండె 
"కే, అదటుగుండెలతో సిర్గదుం డడలు గుడివె 
దిగులు లోం దోచె దని మొగమునందు. 
'బెక్కు- లు త్పాతములు యజ్ఞ "వేడి బొడమె 
'యోగవహ్నిసతిం గాల్బియున్నయపుడు. 60 


బై 


(శ్రీకృష్ణ భాగవతము 


వ అవృత్తౌంత మంతేయు. సంతశాంతకుం' డంతర్జ్భుష్టి నెజింగి. కుటిల 
భూ)కుటియై కటంబు. లదరం బటపటం బండ్లు పొజుకుచు నత్యంత 
భయానకంబుగా నొక్క కేక వైచి యొకజడ నూడం బెజికి నేల నెచె 
నవు డతనిమేనం బొడమ్హిన స్వేదటిందుసండో 'హవూంబునం జేసి వీరభ (దుం 
డతిశ్శాదో[బేకంబున నావిర్యవించి భవుం గాంచి నా శేమియాళ 
యనుడు నతండు దశ్రూధ్యరధ్యంసంబు గావించుటయే కార్యం బనిన 
వీరభ్యద్రుండు ర్ముదరూవుం డై (వమథగణపరివృతుం డై తక్షణంబయ ఫ్‌ 
వొటికకుం జని, గ్ర 

పీ; అగ్నీ కుండంబుల నర కాళ్ళం జమరుచు6 

జల్లార్చె బుల్విజుల్‌ తల్లడపడ 
నదటుగుం డెలలోడ బెదరిపాతెక్షునిం దుం 
'జెడకాలం దన్ని పెం పెడలం "జేసె 
బూహార్కువదనంబు బోసి నోవంగం జపే 
బోస్టరించేసి సం గ్దూడం గా శై 
మూడువహ్నుూల వైన యేడేసినాల్కలు 
కొండనాల్కలు దాకం గోసి వైచె 

శే విశ్వసృ్డేవి దేహంబు వికృతి నొంద 
నీడ్చి కొన్హై మృగాంకుని సీల్లం జేసె 
దక్షుతలం (బెంచి దానిని దశ్చిణాగ్ని 
యందు. బడవైచి రగులించె నాగ్రహమున, (లీ 

వ, అట్లు చేసి మజీయును, 68 

మః అట నల్లుండ)ము నే నుటన్న గరువం బడ్డాశ "లేకుండ మి 
క్కూుటమై తోంపంగ నుండువారలను బెక్కుల్‌ చిక్కులం బెట్టియ 
చ్చటియూపంబుల కంటం గట్టి పసులకా జంకించుచందంబునకా 
బటుశక్షి, ౦ బొనరించి నొంషం (బమథ(వాతంబులం బుచ్చుచుక్‌, 6% 

మః నను బాధింపకుం జేను దాసుండ మొజో నామోందం గార్బణ్యముంా 
గొనకుం జే, నపకార మెద్దియును మికుంజేయ సం వేడ్చుకా 


చతుర్ధస్కంంధము ల్‌? 


లునిశాల్సేతులు నంటం గట్టి ప్రమథుల్‌ కోపంబున స్నీది శె 
తి నెజిం దస్పంగ చేల నైచిరి మహార్తిం బొందలం గుందంగకా 65 
ఉ. జన్నము బన్నముక్‌ గలుగ జాజం దొడంగెం గురంగమూర్తియై 
కన్నులం గాంచి. దానివెనుగం బడి ధావనముం బొనర్బుచుక- 
(గన్ననం బట్టి బందె నిడి కట్టడి చేసియు ఏరభ్యదుం డా 
పన్నుల నాప్తలక౯ా గరుణం బాలనముం బొనరించె నంతటక౯, 60 
వు ఇట్లు ద మ్రాధ్యరధ్యంసంణు గాఏంచి వీరభ్యదుండు ర్యుగుని దర్శింపం ' 
జనియె నిక్క-డ వియచ్చకులు హరపారిషదాస్త్రాభిహతు లై నొచ్చి 
భయార్తులె లే (బహ్మఫహాలికిం జని (పణమిల్లి నర్వంబు మం. 
నము? వారి కి ట్లనియె (7 
సీ, జెలివి మాలినదక్షుపలుకులబడి మారు 
నిరపరాధుం డగువారునకు నవ 
భాగము లేకుండుపగిదిం గావించి మ 
పహాపవారము చేసినట్టి నైతి 
రందున నింతదురంతనం తొపము 
దక్షుని కే శాక తత్ప్రజలకు 
సంభవించెను గాన శంకరదర్శనం 
బొనరించి ప్రార్ధింప నొప్పు మనకు 
శే. అనుచు వారలకోం 'ాడి యజబ్ద్బయోని 
చంద్రశే సఖరు దర్శింపం జనియె మడి 
కొండదండకు. చపియించు చుండుపొరునిః 
జూచి యిట్లనిపా)్థించె. స్తుతులొనర్చి. 48 
ఆశ | బహ్మాదు భీశ్వరాన్యు[వాంబు వదయుట 4 
ఉ. నీవు చరాచరంబులకు 'నేతవు (తాతవు సంవిధాతవు౯్‌ 
సీవిధ మింతీయుం దెలియ నేరనిమూళ్టుండు దప్పు చేసి తా 
నీవిధి కయ్యె సైవు మని 'యేనును సేసురమానికల్ల జుల్‌ 
"జీవరకాళులం బడి యిదే నతి చేయుచునుంటి మాశ్వరా. 60 


280 (శ్రీకృష్ణ భాగవతము 


షో ష్‌ లి ద్‌ 

ను అని (ప్రాక్థించినంబనన్నుం డైపర నేశ్వరుండుపర నేస్టీప్రభృతులంగూకి. 
చు. తనకుం బుట్టినవీరభదుండు కడుం దర్చంబునం జేసి ద 

శ్రునియజ్ఞ్ఞ 6 బబు వేసీ యున్న యొడ కీసుం జేగుచే నెల్టరుకా 

మునులు న్వేల్పు లనల్పభక్షీభరి కాత్ళుల్‌ (మొక్క (పాక్థించి ద 

శ్వుని రశ్నింప్రు మటంచు వేంయకొనుడుం గోపంబు వోం జీేయుచుకా. 
త్తే ఇజ్లేతలం గొట్టి దాసి౯ గ్రొహంచి చల్లు 

'మొండెమునం బెట్టి ప్రాణముల్‌ నోసె నంత 

నతండు జీవించి (పాంజలియై మహేశు 

పాదజలజంపుల౯్‌ వ్రాలి ప్రస్తుతించి. 72 
ఉ. నేను మహాధికారమున నెళ్కొని యుంటిని నాదునట్టును౯ా 

మానితకీర్తు లీజగతి నూకు నమానుండు లేం డొకండు నె 

మ్మేనను బూదెం బూసిఫొనుమింళుండు చుట్ట మటంచు6. జెప్పుకో 

మొ నెటి వోవు నంచు నభిమానమునం బడిపోతి నక్కటా, "3 


మ, అపరాధం బొనరించినాండను మహేశా! నిన్ను సీశక్సి నే 
నెప్పుడేనిం దెలియంగ లేనిజడుండై 'హేలాగతి౯ దూజితి౯ా 
విపరీ తార్థము లాచరించితిని నానేరంబులక౯ా సైచి నీ 
. కృప నాపైం గలిగించి (ప్రోవ గడె, తండి ! నీకు నే డాసుండ౯ా.4 


న, అనిన శంకరుండు * క గ పాతరంగి తాంతరంగుండై చతుక్ముఖునిమంతనం 
బున యాగంబున కనుజ నొసంగి శై లానంబునకుం జనియె నంత 
ప లీ ో 
నుపాధ్యా యర్తి సగ్జనంబుతే మజీయు యజ్ఞానుస్టానంబున కుపక) 
మించి రట్టియెడ బుక్విజులు వీరస్వర్ష ప్రాయశ్చిత్త ౦బు త్రిక సాల 
పురో డాశనిర్వపణపూర్వకంబుగా నిర్వర్శించి 'నైష్ణ వేస్టిం గావించి పక్ష 
విశ్షేపంబున బృహ్మదథంరర్‌సామగీతంబులం దనరింప గరుడారూఢుండై 
వారి యా్థేళ్వరుండై " సాశ్షూత్కరించిన మునుమున్ను దక్షం డి ట్రని 
(పస్తుతించె. ర 


చతుర్ధస్క౦ంధము రప 


శే సు స్వప్రకాశంబున నిత్యములు ని 
వృత్తము లగునిఖలమనోవృత్తుల నయి 
చిద్దునుండపు ఫఘనుండవై చెలగుంచుందు 


నీదుత తము ఛ్యానింతు నిగ స్థలాళ్ళ స్‌ 76 
వ అంత బుల్విజు లి ట్టనిరి 77 
కే, నీవు నిరుపాధికుండవు నిత్యుండవును 

సర్వ బే వేశ్యరుండవు సాధునేవ్యుం 

డవును ధర్మోపలక్షణుండ వని వేద 

ములు వచించెడు నీ కిచే మొక్కు- "దేవ 78 
వ సదస్యు లి ట్లనిరి, 79 


శా, అఆయాసంబులు దుర్గమంబులు మహావ్యాలాంత కార్థంబు లా 

యాయీదుర్విషయంబు లెల్ల మృగతృష్లాకారముల్‌ "దేహాముల్‌ 

మోయక౯కారానివి ద్వంద్యముల్‌ కరము పెంపుం జెందు గర్హంబులై 

స్ఫాయత్పంసృతిమార్టముం గడచి పోవస్నీవెది శే 80 
వ ర్యదుం డి ట్లనియె, 81 
తే వరద ! నిప్కాము లగుమునుల్‌ వందనీయుం 

'డైననిను నెమ్సనంబున యందు నిలిపి 

నిరతమును భక్తి "సీవించి నిత్యసుఖము 

వడయుచుందురు నీ వరము సూవె, 8ల్డి 
వః భృగుమహర్షి యి ట్లనియె. 88 
కే. గహన మైననీమాయను గలిగి (బవ్మా 

ముఖ్యులును నాత్త సృృబోధము వోవం దమము 

గప్ప లో నున్ననిను నెటుణగంగం జాల 

రట్టిపరమాత్ముని౯ నిను నభినుతింతు. 8 
వ, బేవా! నీ వవాజ్శాససగోచకుండవు సత్యాదిగుణంబుల కాశశ్రయుండ 

వయ్యును మాయామయ[(ప్రపంచమునకుం బరుండవు నీ కిదే నమస్కార 


బి0 (శ్రీకృష్ణ భాగవతము 


మని (బ్రహ్మా న్సయు దివ్యాయుథో పేతంబు లగుసష్ట్రభుజంబుల నోడం 
గూడిననీదివ్యగాతంబు విశ్వ్యభావనంబు మనో వట నాతల బని 
యిం(ద్రుండును నిన్ను "సేవింప (బహ £ నిర్మించి యీయజ్ఞ్ఞము ప్‌ 
పతికోపమున విధ్యన్త్న మయినది దీనిని బావనంబు గావింవు మని 
బుపి.పత్నులును నీవు కర్త ములం దగిలి యుండియు! దన్లీనయి న్‌ నొంద 
కుంప్‌ విది నీపరమాద్భుత్మపకారం బని బుషులును 'జేవా ! మూ 
మానసకుంజరంబు శే మనుదావానలంబునం జిక్కుకొని తాపంబు 
నొందిభవత్క ఛాసుధాసము[దమునమునింగినంతీందన తపమును బాపు 
కొనుచున్న దని సిద్ధులును లోశేశ్వరా ! ! నీకు స్వాగః నము [ప (పనన్నుండ 
నగుము (వాసా! సీకు నమస్కా-రము ము మమ్ము. 
(బోవుము శీర్ణము లేని చేహూమునలె నీవు లేనియోమఖంబు కోభింప 
దయ్యె నని దక్షపల్ని యగుయజమానియు మేము ని న్నెట్లు మూడ 
గలము పంచభూశోపలక్షి తుం జై నజీవునిరీతి, దోంచయుటయే భవదీయ 
మాయావిలాసం బని లోకపాలురును విశ్వరూపుండ వగునీయం 
దాతా ్రభేదంబు కనుగోనువారికంకె నీకుం (బ్రియకతకుండు లేడు భక్తి కిచ్చే 
ని న్నా రాధించుమ మ సున్యుగహీంపుము జగదుత్సత్తి త్తి స్థితి లయములం 
గావింప భిన్నగుణంబుల నాత్త స్టే భేవంబు గల్పించియు నిసృత్తి తిం గాంచిన 
పరవమాతు స్గండవు సీక్రు వందన మని 'యోగీశ్వరులును నేనును (బహ స్ట్‌ 
దులు నెవ్వనిపరత ల్లీ త్తం జెటుంగ6 జూల మట్టిమహాగ్భునకు నమ 
స్క్య్చతి యని శబ్ద బహ్మంబును నే నెవ్వని లే పెజింబున దీపించుచు వావి 
'ర్యాగంబుల వహీంపం గలుగుచుంటి నట్టియడ్డ్మ మూర్తి శేటికో ళ్శని 
యగ్ని హో[తండును గల్పావసానంబున విశ్వమెల్ల 0 గుక్షిలోనం 
చాల్చి యేకార్ష వంబున వటపష్మతశాయియై సిద్ధహ్బదయగోచరురి డగు 
సీవు మాకు సాక్షూత్కరించితివి మేము నీడాసుల మని చేవతలును 
(బ్రహ్మకు బేం్యదాదులును మరీచ్యామలును సీయంశాంశంబులు నీకీ 
జగంబులు[క్రీడాసాధనం బిట్టినక నూ మొక్కు-లివెయని గంధక్వులును 


త] చతుర్గస్క ౦0ధము వన్నీ 


₹ైకా 


నీవ యజ్ఞంబు సీవ హన్యంబు సీవ హవ్యవహుం డవు నీవ 
మంతంబు నీవ సమిద్ద ర్భాదిసాధనంబు సీస బుత్విక్సదస్యులు సీవ యగ్న్నీ 
హోో్యతంబు నీవ సోమాజ్యపశునులు నీవ యజ్ఞవరాహమూర్తి నె 
పాతాళగతం శైనధరణీమండలం బుద్ధరించి కర్మ(భంశ మొంది సీదర్శ 
నంబు గోపచున్నమ మ్ముద్ధరింపు వ్‌ చ్రాహ్మాణులును స 
ననేకు లనేకవిధంబుల య్ధేళ్వరుం బార్థించి రఫవుడు దశ్ష్వండు హృ్‌మీ 
ేశానుగుహంబున సాంగముగ నిర్వర్శి చిన సంతసించుచు భగ 
వంతుం డి ట్లనియె. త్‌ 


* వీనును (బ్రహ్మా యీశ్వరుండు సీనకలంబున కాళ్ళ యంచు మూ 


లో నొకయింత యీనియు వెలుంగులభేదము "లే దటంచు వి 
జ్జాను "లెజుంగం జూలుదురు శంకరుం డొక్కరుంజే నొకండు నే 
గాన మముక్‌ సమానమతిం గన్షొన నొప్పూను నీకు దీక్షి తా, 86 


, అనిన దక్ష్య్వండు (తపాలేస్టి నాతని నర్చించి వివిేమ్టుల నిళకరసురలం 


బూజించి క్మదభాగము ర్యడున కర్చించి యవభృధస్నానంబు గాపించె 
"దేవతలును దక్ష ననుగ౦హించి త్రిదివంజునకుం జనిరని మజీయును* 


= ల్లు యోగాన్ని సాహుతి 'మెనసక్కి 


మేనకాహీమవంతు ల౯ మూననీయు 
లైనదంపతులకుం బుట్టి యభవు భవుని 
వల్ల భుని. గాల వెండీయుం బడయం గలిగె, 88 


, ఇది దశ్షాధ్యరధ్యంసప్రశారంజు దీని జీను బృహస్పతిశిష్యుండును 


బరమభాగవళోత్తముం డగునుద్ధవునివలన వింటి. ీపవిళ్తం బయిన 

చర్మిత్రంబు వినినను జశించినను భొపక్ష్రయంభం నాయురారోగై వో 

ర్యాభివృద్ధియు నగు నని ల్సి విదురునకు మై'ర్రేయుండు 'వెండియు. 
జాస్‌ ఆ ధళ్మునిచ౦శచ్ళ శా శాంశ ము శా 


ం ఆచతుక్ముఖునకు నార్మనంభను శై 28 


సనకమనీవ్యాదు అనఫణీళ్తు 


లట (శ్రీకృష్ణభాగవతము 


శ్రే 


ర 


తొ 


లవ్యారిలో మరీఛ్యాదులు శేస్తులె 
నంతతిం బడసిరి శాంతు లగుచు 
నారద సనకసనందనాదులు హాంసు 
డును నరుణియు యతి యనెడువారు 
ప్రక స్భేతులకుం గాక బ్రహ్మానిస్టులు నూర్డ గ 
శేతస్కులై జగస్ర్య్వాలిం గిరి 
బ్రహ్‌ తుం డధర్ముం డ౯ావాండు మృషను 
నాలుగా నొంది యాయమయందు దంభు 
డను తనూజుని మాయ యకాతనయం గాంచె 
వార లిర్యురు దంపతు ైరి సూవె. రం 
వకోదరు లగువా రీ 
వీశ౯ా భార్యాపతిత్వవిధికై కలిధ 
ర్మాళ్ళతుల శైరి వారల 
వాకొనుటయుం గానిదంచు వచియింతు నిట౯ా ర్న 


స నిర్భతికి సంతు "లేశ కడు నెంజిలి. గుందుచు వారి నిర్వురళా 


నిరతినిం జేరం దీసి కడు నెమ్మదిం (బోచుచు దంభుం బ్యుతుంగా 
ఖరమతి మాయం గోడలిగం గొనె నంతటిలోన వార లి 
ర్వురకును లోభుండుక్‌ నికృతి ఫుట్టిరి వ్యుతుండు వ్యుతియై ధరణ, 92 


+ నికృతి లోభులు వాప నెజి వెడి జంపతు 


ల శోభుని౯ హింస యనెడువారి 
గనిరి వా రిక్వురు "'వెనుకటివలెను విం 

ధునమే కలి దుకుక్ని యనెడువారిం 
బడసీఠి వారు దంపతు లయి మృత్యు వక 

సుతుని భీతి యనంగ సుతనుం గనిరి 
భవి మృత్యువులును 'బెండ్లాము మగం డయి 

యాతనానిరయు లక బీతి, గనిర్తి 


చతుర్ధస్యం0ధము లైశ్తి 


లే బది యధర్ముని వంశ మళ విదితవృక్ష 
మగును దీనికి శాఖ్యలై యలకుచుండు 
దంభముఖ్యులు (వ్రేయముం దలంచువారు 
వారిదరి శేగ నెంచరు భావమునను, రి 


వ, ఈయధ ర్మాదులసృష్ట్రేనే పితిసర్ష మందు రోవిదురా! యింక స్వాయం 
భునమనువునృ త్తాంతముం జెప్పెద నాళర్ణింప్రము* రి 
పీ, స్వాయంభువునకు నాశతరూనయందు ను 
తములు (వ్రీయ్యవనో త్తానపాదు 
న! అలీ 
లనువార లిర్వురు తనయులు విష్ష 1. 
న. 
మున లోకముల నేల బొడమి రనని 
వారిలో నుతానపాదునకు సునీతి 
సురుచి య౯క౯ాసతు లిర్వు లొరిమః గనిరి 
సురుచి పై (బేముడిం జూఫును భర్త సు 
సీతి నొండొకనీతినిం గనుణాను 
కే, సుకుచికుత్వముం డనియెడుసుతుండు నాసు 
సీతికి౯ (ధువుం డనియెడుసూతి పుట్టి 
రవల నుత్తానపాదు6 డొక్కప్పు డొక్క 
చోటం గూర్చుండె నెంతయు నీటు గులుక, ర్ట 
+ ధునోపాఖ్యానము 4 
వ, అయ్యవసరంబున నుకృముండును (ధ్రువ్వుడును దం(డ్రియొద్దకు వచ్చిన 
నుతొనపాదుండు సురుచివ్యుతుం డగునుత్‌ ముని. జేరం జీరి తన 
అనీ అజాలీ 
తొడపైం గూరుచుండం బెట్టుకొనియె నప్పుడు (ధువుండు గూండ 
దం(డ్రియుత్సంగంబునం గూరుచుండుటకు నభిలావం జూపెను గాని 
యతం డందుల కంగీకరింపం డయ్యె నది చూచి సురుచి మగస్గికి. దన 
మిఃదను దనతనయునిమో[దను గలుగుపేముడి శేంతీయు సంనోష 


7 శ్రీషృష్ణ భాగవతము 


ఫ్రా 


నే 


ల 


గర్వంబులు పెచ్చు పెజుగ6 జేయునది లేక బిక్క మొగంబు వేసిఫొని 
దవ్వుల నిలిచి యున్నధ్యువునిం జూచి పరిహానపూర్వకయుగా ని 
ట్టనియె. ర్రిగ్ర 


= దీనముఖంబు నై చికొని "దేశ్రరు లొడుచునుంటి వేమి తం 


డ్రీ నిను నీదు తండి యిటు 'లేడ్డడయై కురు వెక్కం రమ్మనం 
డానెజి నీకు నాకడుపఫునందు జనించిన గల్లకుండునే " 
హీనళుభావహార్థ యగునింతికి. బుట్టుట నిట్లు వచ్చెం బో, ర్ట 


+ గీవు పోయి తపము గాపించి విమ్లుని 


కరుణ నవసీ నాదుకడుపునందు6 
బుట్లు మట్టు లెనం బొనలెడు నీకోర్కి 
లు ఈ ఇషా స్‌ 
నేను జెప్తుచుంటి నిజము బిడ్డ. వ 


= అని పలికిన సవతితల్లి పలుకులు ములుకులై చెవులు సూడిన ట్టయిన 


గ్గ 


నిట్టార్చు నిగిడించుచుం గన్నీరు కాల్వలు గట్ట 'నేడ్చుచు నటనుండి 
లు ల 

కదలి తల్లికడకుం జనిన నామె శోకవ్యాకులితచిత్తుం డైనవొడుకుం 
దిలకించి సునీతి యదు శేగి తొ, డి తెచ్చి త్‌ో డలమైం గూరుచుండం 
బెట్టుకొని తన చెలులవలన సుకుచిపలికినపలుకులు విని యున్న దికావునం 
గన్నుల నీరనించుచు 'నేక్చుచున్న కుమారు నోభార్పుచు ని ట్రనియె, 


* వడువ శేడ్వ కిప్పు డిటులేడ్చిన నేమిఫలంబు బిడ్డండా 


నాండు సుదుఃఖ మెవ్వరికొ నాంటం జొనర్చితి మందునం జుమి 
నేం డిటువచ్చె దుఃఖ మిది నీవును నేనును జేసికొన్న బే 
'యేడును దాను జేసినదియే మటీ ఆ నది పొంద నుంజెడుకా. 100 


నే. సురుచి పలికిన వాక్యముల్‌ సుకుచిరవ ఎల 


యనగను దురదృష్ట్రవంతురా లవంగ నేన 
కానిచో నన్ను భార్యగాం గైకొనినము 
గండు మదినూయిగపుదాసి గాయం గనునొ, 101 


చతుర్ధస్క్యంధము 


నంశస్థ, సుసీకినిం ఛార్యగం జూడకుండిన౯ 
జనాళి యట్టన్నను జూల సిగ్గిలు౯ా 
గగ ౧ 
తనూజ నేం చేసినదాన నే కదా 
కనంగ సీరీతులు గల్ల సయ్యెడి౯ా న 
ఉ. భర్శలగారవంబునకుం చాత్రుము కాని నెలంత కిష్టముల్‌ 
పూర్తములు న్నశించెడిని బుతక నే దురదృష్ట నిట్టిచో 
నాక్తుల నైతి నీకు నిఫ్రు డాయమ ఛచెప్పీనయట్లు కామధు 


గృర్హృక మైనయాసవతిగర్భముం జేంన నెంత వౌదు నో. 
చ. ర్లు 


కే. సవతితల్లి వచించినచందమునను 
దండియుత్సంగ మెక్కే-డు తలంప యేని 
నీవు నామాట విని చేవదేవుం జైన 
హరిని. గూర్చి తపింప్రము కరమునిష్టు, 
, కరుణాళుం డతండు త్‌ "ల్రిటం 
బరమేస్టీ. తపింప నానివరతపమునకుళా 
కళుణించి మెచ్చి జగముల6 
గుకుతరపద మొనంగి యీలం గొమరుండ వింశ. 


ర్యా 


వైశథ్‌ 


10 


10 


శ్షే0్క 


105 


వ. మజీయు నీతాతయగుస్వాయంభువమనువు మహాభక్తి తో నారా 
యణు నుగేశించి యిశ్షీ ఇదక్షి ణులనో ననేకయజ్ఞంబులు గావించి 
యుభయలోకంబులందుం బేరం గాంచి సుఖం బనుభవించి ముక్తుం 
డయ్యె నీవు నాభక్తవత్సలు నె సమాశ్రయింవు మాశిిశార్థప్టల 
(పదుం డాతండు తక్క. మజీయొక్కరుండు భ వార్చిహరుండు "లేడు 
సీదుఃఖంబు లెల్ల నమయం జేయు నని పలికిన తల్చిహితవచనంభఖు లాల 
కించి లోనియనుతాపంబు తొన చల్లార్చుకొని ధైర్యం అవలంబించి 
తల్లి కిం 'జెల్చి దండ్రినగరంబు విడిచి యుత్త రనూర్హంబు వట్టి పోవు 
చుండ నమా శర్షమధ్యంబున నారథుం జెదునై ఈ న్నెజింగింఛి వానిచేం 
బూజితుండె తనకరంబు లతనిశిరంబుపె నిడి దీవించి తనలోన, 106 


=. (శ్రీకృష్ణ భాగవతము 


శీ నారదుడు ధ్యూశ్రవకు దర్శన మిచ్చుట 4 
శా అయ్యానే ! చిజుతం డితం సహార ర నాట్యుముల్‌ 
వెయ్యారల్‌ వినుతించునట్టి వగుచుక్‌ విన్నాణముం గూర్చెడు౯్‌ 
సయ్యాటంబుల నుండునట్టివయ సీచక్కి౯ా గడుం బిన్నవాం 
డయ్యు౯్‌ ఘోరవనంబులం దపము సేయం బూనె నిర్శీకుం డై 107 


క, (పాణముకన్నకా వీనికి 
మాన మ్ముగ్క్ళష్ట మనుచు మదిం దోచెడు నీ 


మానవనాథకుమూరుని. 
గానగ నా కబ్బురంబు కడుకొని హాచ్చె౯, 108 
న, అని మనంబునం దలంచుచు బాలుం జూచియి బ్రనియె 109 


శా. రాజ్యశ్రీవిభవాదిసంపదలతో రాణించు[పాసాద మి 

యోజ న్వీడి యె ేగుచుంటివి భవద్య్యూహంబు చింతింపం గా 

రజ న్ర్రీకలి తావమానమున కోల్యం జూల శెంచేనియుం 

జేజేరాయలం గొల్వ "నేగు దనుచు౯ా 'జెప్పంగ వచ్చుం జమిో* 110 
వు అని తెలిసి యడిగిన యోగిప్టుంగవుం గాంచి మాణవకుండు దండ 

ప్రణామం బాచరించి వినయవినమిశోతృమాంగుండై యి ట్లనియె. 
ఫోదకము, ఓమునిచంద్రమ ! యోగము చేత౯ 

నామన మెల్ల, బునాదులతో మి 

రీమెయి నెర్షియు సెట్లని (పశ్నకా 

'శ్షేమముం గోరుచుం జేసీతి రిచ్చ౯ 112 
తే, మితలంచిన డెల్ల సమిాహితంబు 

నాదువినతల్లి ననుం జెందనాం జె దా: 

గాయపడి నట్టిమనమునం గదలి యిట్లు 

వనులకుం బోవ బయనమై వచ్చినాండ, 118 
న, అనిన నారదు౦ డి ట్లనియె, 114 


చతుర్లన్య్య ౦థము లెడ్వ'? 


ఆ, ముద్దు లొలుకుచుంటి ముకుపచ్చ లారని 
వీన్న వాండ వీవు విన్న వాండ) 
తోడం గూడి [క్రీడ లాడంగ దగువాండ 
వింత తెంప సేత యితవు గాదుః కేఫ్‌ 
క, మానము నవమొానము నని 
వూననమునం జింత సేసీ మానటి పోవం 
గా నేల తగదు చింతిల 
గా నది పెద్దలు గణింపం గలయట్టి దగుకాం మ్య 
సీ చేహ నూళ్ళగ నీవు "జెలియుచుంటం జేసి 
మానాభిమాన మివమాద్సి నయ్యె 
నది యాత సే సంబంధ మైనది కా డింత 
మాత్తకు నీ కిట్టు లాత్రపడుట 
తగదు ప్రాజ్ఞుడు తన కగుసుఖదుఃఖముల్‌ 
దైవమునం జేసి 'తారసిల్లు 
నని నితంసంతుషుండె యుండు నే కాని 
'యొవరొ చేసిన వని యెంచం బోండు 
శే. దాన రితృవిచారముం బూనుకొనండు 
సీవు తల్లినియోగము నెక్సినిం గొని 
యీశ్వముని గొల్వ వనులకు నేగుచుంటి 
'వెజుంగ పందున నగుకష్ట మింతయేని. క్ష? 
స్వాగతము. ఈశ్వరుం గొలుచుకెంతొ ప్రొయాసం 
బీశ్వరుండు నిను నింతటిలోన౯ 
ఇాశ్వతంబు లగు సాఖ్యములందు౯ 
విశ్వ మెన్న నిను "వేయండు వింశ. 118 
ఛా, ఎన్నోజన్టములందు నెన్నొగతు 'లెన్నెన్నో మహాకష్టముల్‌ 
గొన్నం గాని మహామునీందులకు నేం గొ మ్మాంచు నిష్టార్థముల్‌ 


ఏళ (శ్రీకృష్ణ భాగవతము 


గొన్నా ళృంతటిలోన నిచ్చి కృపం గ్లో నుండునం ఛెంఛ రొ 

దన్నా కొండిక వీ వెజుంగవు తపోవ్యా పారళష్టం బమోా. కం 
కే. కావున న్నీప్రాయత్నము నోవు వ్యర్థ 

మగుచు వదలుము దీని నీ వనలికాల 

నుందు జతనింప వచ్చు లో నంతదనుక 

సైంచి యుండుట (శ్రేయ మోశ్షత్రతనయ, 190 
కే, విహితసుఖదుఃఖము లనుభవించు టొప్పు 

దాన క్షయ మగు బుణ్యపాపానురూప 

ర్‌ న మందున మోత్షము కరతలామ 

లకము వలం దోప వచ్చడు లలితమూర్తి [ల 


వ, అని మజీయుః 199 


కే, తనకు మించినవానిం గన్లోని ముధంబు 
పడవలయు హీనుసపెం గృప నిడగ వలయు 
రి 
సము డయినవానితో స్పర్ధ సలుపం బోక 
సఖ్యమునుం జేయంగాల దగుం నజ్జనునకు 198 


వ అని యిట్లు బహువిధంబుల భామీంచుచున్న బేవమునిం గాంచి (భువ 
డి ట్లనియె, క్షలిఓ 
మౌనిని, ఓమునిన త్తమ నీ వనునంతీయు 
నుత్తమ మంచుం దలంతు 'నెడకా 
నొమది శయ్యెడు దుఃఖ చుదంతయు 
నాసిరిలక౯ు బోనరించీ తిటుల్‌ 
భూమీ నెవండు తనంతట. దా నిటు 
బుద్గీ సేబుంగళో. జూల డోరు 
వే మజ్లుం 'ెల్వినం జాని గ్రహింపని 
"జీజడి 'యయ్యుడు నిక్క ముగళో, క్షేల్లైగ 


లై] చతుర్ధస్క్య ంధము లిం 


క, నే నందులోనివాండ౯ా 

పూనీం[ద ! యెజుంగం జూల మది నే నితరుల్‌ 

వమానొందం చెలీపీ యుండిన 

మొాననమున నెజుంగ లేనిమాణవకుండకా, |, 
ఉ. నాపినతల్ల్‌ నాదునెడ నా టల నాడినమాటలక౯ మహా 

రోపము లగ్నీ నా నయి యకంతుదమై దహీయింపం జొచ్చె నా 

'యోవిక సన్నగిల్లై భ నదుక్తోలు నామది కిప్పు జెక్కంగా 

న విం శేమి సేయుదు నయో మునిచంద్రమ మోటీ పల్కె.ద౯ో 

తరళము. బరులు దూరిన వైంచియుండెద రుర్విం గొందజు బుద్ధిమ 

ద్యరులు "నే నటు సేయం జూలనివాండ నయ్యెద మో(్రధ 

ర్శరతి నుండెకుదాన నిట్టికమంబుమై నవినీతుండై 

పరంగం జొచ్చితి నాదుతప్పు కృపామతి౯ సయిరింప వే. 128 
ఉ. శత్రము నాకు నిట్ట లయశంబు ఘటింపలో6 'జేయునట్టినై 

మ్యాతపలావము£ా సయింయమాగ్షమ. నుండి మరల్చి నర న మ 

శ్ష(త్రియవంశసంభవము సంయమిచం[దులమాట మోతి స 

'త్నాతతం భాఫ్రనట్టి దగుం చాపనకశిక ! తప్పు పంపే. 120 
శే, ఎన్నముల్లోకములయందు నిప్పు డుత్త 

మోత్తమం బగుపద మొంద నుల "మేను 

సలిపి నెడలుచు నుంటి నోసంయమిం[ద 

సాధుపధ ముపబేశింపం జనును సూవె, 180 
ర పరమేష్హు త్పంగంబునం 

బరువడి జన్నించినట్టిపర మేస్టీవి నీ 

వరుదుగ వల్ల కి మిాంటుచుం 

జంింతువు జగమ్ము "లెల్ల సప్తాళ్వుండు నాక్‌ 181 
వ. అనిన నలరి యతం డతని కి టనియె, 189 
స్రగ్ధర నీకు న్ని(శేయసంబు న్నెటి నిడుపధము 'న్నేను వ్యాకుత్తు నింక౯ 

నాకో "నేముండు నింటి న్వదలితి వనికి న్వచ్చి తొం చేల తొక్కుల్‌ 


250 (శ్రీకృష్ణ భాగవతము 


వైకుంప నృ న. న్వదలక కొలువ న్యాంఛ గావించుచుంళే 
కా కొండొక్కంండు నీకుం గలుగదు అెలియం గాన నో కన్నతం[డీ. 
మః, యమునాకూలమునం దగు న సృభువనాఖ్యం బొల్బుపవుణ్యప్ర దే 
శము నీ వచ్చటి శేగి యొక్కెడ నివాసంబుం బొనర్చంగ నై 
సముదాచారము నిర్వహిల్ల నదిలో స్నానంబు గావించుచుక 
బ్రమనం బేర్చడ భక్రితత్చపండనై స్వాంతంబు శాంతింపంగకొ. 181 
సీ. సుపినన్నా ఇిముఖప)సాదముఖాంబు 
జేక్షణు లక్షీ శ్రీటావకలితు 
సుభూ)విలాసుని సురసుందరుని మంద 
హాసభాసురనేతు) శ్యామగాతు) 
నరుణాధరుని6 బాణ తాశయుం గరుణార 
సాంచితమృదులసుస్వాంతు శాంతు 
శంఖ చకగదాప్రశన్త స్తచతుర్భాహు 
వనమాలి గొస్తుభాభరణహ్యృదయు 
శే, ఫీతకాశేయవాసు సంద్రీతహాసు 
హర్ష వర్ధ వరను లక్షీ శ్రగమౌత్త త్తవత్సు 
(శ్రీమపేిష్ష్యుకా నీదుహృదయనీమ 
నిలివీ తన్మంత్రజపమును సలుపవలయు, 185 
ఆశీ నారదుయ ధ్రువునకు మంత్రోపదేశము చేయుట 4 
స్కీ అమంత్ర ముత్తము మైనది “ఓన్నమో 
భగవతే వాసుచేవాయ” యనెడు 
ద్వాద శాక్షరములం దనరు దాని జపించు 
చును ేశకాలాదులను గ్రహించి 
భగవంతు. బూజింప వలయు సీమంతము 
'నేడుర్యాతులు జవీయింవె నేని 
జను డల్ట 'జేవతానందర్శనంబును 
'జేయం గలం డయి చెన్ను మాలు 


చతుర్లన్క్మ ౦0ధము ల 


కే. ఛగవదారాధనమునకుం బావనజల 

గంధపుషప్పాక్షతల్‌ ఫలకందమూల 

ములును దూ ర్యాంకురంబులు భూర్జష్మత 

ములును దులసియునుం గూర్చ వలయు భక్తి 180 
వు కట్టు సంభారంబుల సమకూర్చుకొని శంఖచ కాదిరంగవల్లుల చే 

నలంకృత మగుభూతలంబున జి లేందియుండు మితభామీయు నిర్ణల 

చిత్తుండు నె వురుషుండు పురుషోత్తముని ధ్యానావాహనాదులనో 

వాసు చేవమం(తప్పురసృరంబుగా (బ్రతిప్టించి పూజింప వలయు నిట్లు 

వేసి నిరతిశయభ క్రినంపన్నుండై యున్నచో భగవంతుండు భక్తుని 

మనోభిలషీతంభుల నెజి వేర్చు నని నారదుం డుపబేశించిన (ధ్రువుండు 

ముని కభివందన మాచరించి మధుననంబునకుం జనియె, నారదుంశు 

నుక్తానపాదునికడకుం జని పూజితుండై యి ట్లనియె, 187 
భుజంగ పయాతము. 

నశేంబేంద! నీచి త్తనాళీకమందుక్‌ 

క్‌రంబు న్విచారంబు గన్పట్టు చుండె౯ 

స్థిరత్వం బొకిం తేని చేకూరన ట్లీ 

వరిష్టంబు భంకించున ట్లుంటి "వేమో, 188 
వ అని యడిగిన నారదునకు నరనాథుం డి ట్రనియె, 19 
చ. మునివర (్ర్రీజితుండ నగుమూష్తుండ మూర్షజనావృతుండ నే 

మని వచియింతు నాసుతుని నైదుసమల్‌ గలవానిం దల్లికో 

వనులకుం దోలి నైచితిని చాసప్రండ నైతిని నాపురాకృతం 

బున నగునీశరీరమును బూదిగ నీప్పులం గాల్బనే కదా, క్ష్తే0 
శ్రే తండ్రి నగునాదుతొడ యెక్క-6 దనయుం డతండు 

కోరి చెంతకు రా నేను గూళ నగుచు 

శళాకు పొ మ్శుంటి నక్కటా నాకుమూరుం 

డడవికిం బోయె నని వింటి నక్కటకట. క్షేశ్త1 


2 (క్రీకృష్ణభాగవతేము 


స్తా ఘో రారణ్యమునందు నాశలికి నేహరైన "లేకుండుట౯ా 

రాశావుల్‌ వడ జాలలో గునుక నేర రామి లోం గుందుచుకా 

జేర న్వచ్చినవాని నేళ్ళుగము లేం జేళొంచు భక్షింపవే 

(నెారజ్ధం బను భూత మయ్యెడిని నాపాలకొ జముం డల్లెడి౯ా. షశ్నలి 
న, అని దుఃఖంచుచున్న రాజుం గాంచి నారదుండు. త్షప 
ఉ. మానవనాధ చింతిలుట మానుము నీదుకువూరుం జెట్టిబీ 

'కేనియు లేనివాం డగుచు దిన్యతపోనని దైవరక్షితుం 

జ నెజీ మాజుచుంజి జగమం దతిశాయియశోవి రాజిముం 
నెగడొందు సీశ్యరసమర్చనల౯- వర మంది నట్టింకె. మత 
ఆ. అతనికతన జగములందు నీదగుకీ ర్తి 

ప్రబలి "వెలుగ నగును భార్థివే్యద 

నగప్పు విడు మతండు వచ్చును శీఘ్రకా 

లమున నీకు సంతసము ఘటిల్తు, 145 
వ. అని చెప్పి నారదుం డతని వీవ్కొచని యభేచ్భం జనియె నంత నుత్తా 

నపాదుండును దన చేసినకర్టంబునకుం చాన మనంబునం 'గుములుచు 

రాజ్యంబు సేయ నొల్లక (ధువువివైం జిత్తం విడి గడియ యొకమహ* 

యుగంబుగా దినంబులు వెళ్ళం బుచ్చుచుండె నక్క-డ (ధ్రువుండును. 


౧౫ | 


+ ధువుయ తపస్సుచేయుట $__ 
సీ, మధువనంబున నొక్కమజ్జేకడ న్నిల్చి 

యమునాజలంబులయందు నాడి 
రాత్రి యుపవసీంచి రహినమాహితచిత్తుం 

డై సారదుండు చెప్పినట్లు పరవు 
ఫురుషు నారాధింపం బూని మూజేసిప 

వలులకృ నొకపరి వెలంగపండ్లు 
నాహరించుచు నెల మైనపైనా ర్నాళ్ళ 

కొకపరిం గాఠాకు లోరిముం దినుచు 


శే 


చతుర్షస్మ్క0ధము వస్‌లి 


* హారి భజించుచు. బె నెల నటు గడపి 
గా ౧౧ 


తొమ్మిదేసి నాళ్ళకు నొకతూరి వారిం 
చ్రావి మూడన నెల విమ్మం చవిలికొలిఏ 
సబ్బు మూడుమానంబుల నరుగం చేసి, క్ష? 


, నాల్లవమానంబున6 బదిరెండుదినంబుల కొక్క-వారము వాయు వాహా 


రించుచు జతశ్య్వాసుండై పరమేశ్వరా రాధనంబుగాబించె నవ్వల 
వాయునిరోధంబు చేసి నంభాకృతి "నేకపదంబున నేల నిలిచి మైదన 
మానంబున హరి నారాఫంచుచు నిందియన్మిగహంబు గావించి విప 
యంబుల వఏిరకుంజి మనంబు నరికటి పరమేశ్వరుని ఛ్యానించుచుం 
యని మా ర్లు ర 
(బ్రపంచకదృష్టి 'లేనివాండును నిశ్చలమానసుండై (ప్రకృతిజీవుల కీళ్యరుం 
డగుపరాత్సరు నిరీశ్షిందుచుండె నాసమయంబునం 148 


* ధు్రవుని లేజము ఫుంజమై. దివము మోయ 


నూర్త్యలోకము లన్నియు నూజట చెడం 
+ 
గాలి బొటన నేలపె. గదియమోవీ 
రలు వు 
యుంట నట సద్ది (క్రిందికి మయొజుంగి (కంగె. షరి 


య అప్పుడూర్థ్మ సలోకంబులంగలవా. 'రాభువునితపోగ్ని తాపంబునకు సైంపం 


జాల కుభ్య్భ్యాసంబు వుచ్చ లేనివారై నారాయణుననన్ని ధానంబునకుం 
జని నమస్కరించి యి ట్లనిరి, 150 
అనదల _ మేము నమ్ము గృప నారసి (పోవుము (పాణనాయువుల్‌ 
కనుకని కొట్టుకో. దొడంౌ గట్టిగ మింికి గాలి ఫీల్వ నో " 
పనిగతి గథి హేతువు లనంబును గానంగ రాదు నీవు తక్క నేం 
డును మము గావ నోపండు కడుంగడు సేగి జనించెం చేశవా. 151 


తరువోజ, అని వేయ వేల్పుల నరసి గోవిందు: 


డనియె నోసురలార ! యవని ధు9వ్రండు 
ననుః గూర్చితపియించు నాభ క్తుం డతండు 
నవయుచు నున్నాండు ననుం గనునిచ్చం 


వక శ్రీకృష్ణ భాగవతము 


ల 


మి, 


జని నేను వాని కొనంగి నరముల 
జనుచెంతు వెజి పేగం జను డిప్లు మోర 
లనుచు వారల నంచి హరి యెక్కి. గరుడి 
నమ్మధువనమున కరుబెంచె నంత, ఫలి 
ధు్రవుండును నిధ్యానమగ్నాంతరంగుండై తనలో మెజిప్రు మెజసినట్టు 
మెజనీ యంతరానమె యంతలో బహిర్యాగంబునం జెంత నిలిచి 
యన్నశీమన్నా రాయణురిదివ్యమంగళవిగ్రహంబుం దిలకించి భయ 
భ క్రీహర్ష బులు మనంబునం బెనంగొన నరభసంబున లేచి సొస్టాంగ 
దండ్యపణామంబు గావించి సంస్తుతించుటకుందలంపు చేసెం గాని తద్వి 
ధానం బెజుంగం జూలక వెలవెలంబోవుచు నిర్విణ్ణుండె యుంజె నప్పుడు 
సర్వజ్ఞుం దగుఖీహరి (ధ్రువునివ ర్తనం బరసి కరుణాళుండై శ్రుతిమయం 
బగునిజశంఖం బతని కపోలంబులకు దాంశించిన నతండు వేదార్థపచు 
రంబు లగువచనంబులు సముద్భూతంబు లగుటయు భక్తియుక్తుం డై 
యి ట్లని పా)్థించె 108 
+ ద్రువ్రడు ఫాక్ష్యారించిన భళవంకుని స్తుతించుట 4 
నినుం (బౌక్థింపత "నేర సట్టిం డగుచు౯ నే నుండ సయ్యింకలో 
ఘనవాక్ళృక్తి నిం గల్లం జేసితివి నా కాయంబునం జొచ్చి ర్త 


జ్‌ 


. న్‌ న నేం దొంటిధువుండం గా ననుచు నాక్టుం దోంచె నిప్పట్టునక 


రైతా 


మునిలోకస్తుత నిన్ను నీనుడులచే భూమించి భామీంచేద౯, 154 


, అనఘ ! సీశకి యతృ్యద్భుతమగును జ్ఞా 


నేంద్రియంబులును గ శ్మంద్రియములు 
నవల నంత్కకరణాదులుం దత్త ద 
స ధిస్టాన దేవతల్‌ దీర్చి కూర్చి 
కశైకుం బ్రాణము గల్చించి నీ వందు 
నంతరాత్రు 0డ వె యలరం బో చ్చి 
జ్ఞానాదివన్డుగాస్థానంబనై లీ 
వర్నించునీ కిదే వందనంబు 


చతుర్ధస్క్య,ంధము లస్‌ఫ్‌ 


శే కాన వచ్చు సమస్తజగంబు వివిధ 

రూపషములుగ వర్తిల్ల మాప్పటకు నీక 

కలదు సామర్థ్య మోదేన కళ్హైలందు 

నగ్ని వలె నుందు కానరా నట్టిం డగుచు. పేస్‌ 
తరళము, "మొదట విశ్వమును౯ సృృజంపంగ బూనెనట్టి చతుర్ముఖుం 

డది పొనర్చ్పగం జాలనట్టిడ య్‌ తలంకుచు నుండ నీ 

"వెద గృపంగొని జ్ఞానమాతని కిచ్చితీ వత డందునః౯ా 

గద కృ తార్థతం గాంచె సృష్టి (వకారమందు నుహాప్రభూ. _ 156 
క. శాష్మ్యతయ బాధితులకు 

నీపదమూలంబ దిక్కు. నిను సేవింప౯ా 

రూపింప వచ్చు మోక్షం 

బోపరమేశ్వర ! భజింతు నుల్ల్నమునందుక 15 
చ శితులకుం గల్పభూరుహము రీతిని వాంఛితముల్‌ సమస్తము౯ 

నతతముం గూర్చుచుం జెదవు సర్వసమర్థుండ ఏంతె కాదు వ్భా 

ద్దతునిత నిన్నుం 'బేసికొనం గల్గీనవారికిం జూవుపవుట్టువుల్‌ 

"నెత లివి 'లేనిముక్ని నిడి (వేముడిం (బోతువు (పాణవల్లా,. 158 
ఉ, ఇట్టిమహోన్నతుండ వయి యింపెసలారెడునిన్ను. గొల్చి యె 

ప్పట్టున సర్వసాఖ్యములు పర్వగం 'జేసెడుముక్తి, గో కీ 

వట్టిశవంబు నాంటడెడువర్ష త్రము నోమగం గోర, నారకం 

బ ట్రగుసంసృతిం బడల నాన యొనన్స్నురు మూథు లక్కటా, 159 
ఉం నీడగుపాదసేవయును నీదగుభక్తులకోడిమైతి సం 

పాదిత మైనచోం బడయ నచ్చెడుసౌఖ్యముకోడ నీడు 2 

కోం దగ చల్ల మోశ్రమును నోరల్‌ వచ్చెడుసాఖ్య మంచు నే 

నూంది వచింతు సీవిభవ మొప్పదె చెప్పంగ లోకరత్తకా. 160 
శే నీపదార్చన ముక్షికంచెకా ఘస మనం 

గర్శఫలభుక్షి మైన ఫై ఘనవిమాన 


వ0 (శ్రీకృష్ణ భాగవతము 


ములను విహారించుచింత లో నిలను గూలు 
"వేలుప్రులం జెప్ప వలయునే వేద వేద్య. 
+ నీయిచ్చవేతనే సీవు కర్గాధీనుం 
డవ్చు నాంగ నేలురూ పనధరింతు 
కర్త సబ్దం డయి (క్రాలుచు జీవుండు 
కరానురకూప మా కాయముం గోనుం 
బ్రికృతిప్రమషులకు న్యతిరిక్తుండవు సీవ్ర 
బద్ధుండు జీవ్రండు (పకృతియందు 
సంకోచ మెజుంగవు సంకల్పరూ వుండ 
షేవు జీవం డట్లు గా వజలండు 
శే నీవు నిత్యముక్తుండవు జీవుం డట్లు 
కాం డస్తంకుచితజ్ఞానకలితుం డీవు 
జీవుం డతిసంకుచితభావుం డీవు ఘునుండు 
నీకు జీవునకు౯ా భేద మికరణిద, 1692 
ఛా. నీపాదంబుల కేను వందనము నిర్నిదశ్వభావంబునకా 
"శేష న్మాపు ఫొనర్సు నాతనువునళ శేకె _తీయున్నట్టిటూ 
పాపంబుల్‌ సమయంగం జేయుచు దద౯ా బాలిచ్చి వత్సంబునుకా 
గాపాడం గమకించు భేనువువలెక౯ా గాపొడి రశ్షింప్రమూ. 168 
న, అని (ధువుండు. వినులించి భగవంతుని పాదపద్దుములు స్మరించుచు 
మిన్నకున్నంత భకృపరతంత్రుం డగునారాయణుం డతనిం గరుణావ 
లోకనంబుల నిరీక్షించుచు ని ట్రనియె. 164 
ఆశీ భగవంతుడు ద్రువునకు వగంబు లొసంగుట 4 -- 
ఉ, బాలక! నాపయిం గలుగుభ క్షి! మెచ్చితి నీతపంబు నీ 
వేల పొనర్చితో 'తెలిసె నిప్వుడు నీదుమనోరథంబు నేం 
బోల నెటింగితి౯ గరుణ సొంపిరినోవుటం జేసి యిట్లు నీ 
పాలం (బైసన్నుండై వరము పర్వగం జేయంగ నుంటి వింటివే.. 105 


1601 


వైతా 


లలి] చళుర్ధస్క్య్య 0ధము ల! 


వః 


ఆం 


శే 


నీకు శుభం బగుంగాక క ట్హురాటం జుట్టు గోమహిష్యాదులు చుట్టివచు ఎ 
చుండు నట్లు ధమ్మైండు నగ్నియు న ప్రషులును నక్ష్మ్యతరూపంబున నాప 
రం ఎాలీయె 
చంబు చుట్టునుం దిరిగి నత్తు రట్టిపదం బొం డొక్కండు లే దది యితర 
దుష్ప్రాపంబు జగత్త్రయంబు నశించిన నశించు నట్టిది కాదు దాని 
మేలు నీకు షడ్వింశతిసవసవత్సర పుల కవ్యలికాలమున సంపా ,ప్తం 
బగు నంతదనుక భూతలంబున నుండి పితృద త్తరాజ్యం "చేలుచుండుము 
సీజనకుం డుత్తానపాదుండు తాను రాజ్యపాలన భరంబు నీపయిం బె 
"తాను దసోవనంబునకుం బోవుం 166 
సీదుసోదరుండు నెతీ దన్చి వని శేగి 
సర్పదస్షుం డగుచు జచ్చు స్‌దు 
రు 
సవతితల్ని సుకుచి యవల సడవి శ్రీ 
దావవహ్నిలోన దగ్ధ మగును. 167 
సీవ్చు నిష్క_ంటకంబుగా రాజ్యం 'బేలుచుం బౌండరీ కాదియాగంబులం 
జేసి నన్నుం దనువుచు సర్వసౌఖ్యంబు లనుభవించుచుం బిమ స్తట్‌ 
న పరి మండలంబుపె నుండి సర్యలోకవంద్య మగుసానంబు మదను 
అమే ర్త బ్లో థి 
గ్రహంబునం బొంది ఫునరావృత్తి 'లేనిచందంబున ఇాళ్యతుండ నై 
నుండు మని వరం బొనంగి విష్ణు దేవ్రండు గరుడవాహనార్‌[థుండై 
'నైకుంకంబున కకుంఠగతిం జనియె నంత (ధువుండును. 168 
ఒకులకు నొంద రాని దగును రృమతానక మందియు౯ా మిక్‌ 
గరము ముదంబు నొందక యొకానొకయింతటిలోన నింటికి౯ 
సుకుచిరలీల శేగె ననుచు న్వచియించిన విన్న నళ 
బరమమునీంద) చందు). గని వళ్కె నిటుల్‌ విదురుండు విజ్ఞం డై. 169 
(ధువుణడు 'యోగీంద్రులకుం జూడం దోపనట్టి 
శ్రీమహావిమ్షుదర్శనశీ) వహించి 
యకృతకృత్యునిం గాలం దన్ను నాళ్మ నెంచి 
సంకతసింప లే దనుట విస్మయను సూవె, శ0 


ఏకి (శ్రీకృష్ణ భాగవతము 
వ. 'అనిన మై తేయుం డవ్విదురున కి ట్రనియె. క్షా 
కే. వినుము చెప్పెద ఛృవుం డల్లపిన్నతల్లి 

ప్రల దంబులు సైంపనివాడం యగుచు 

ద్‌పము గావించి విమ్ణుదర్శ నము గలుగ 

ముక్తిం గోరనిదాన నప్పోల్క్‌. వగచె, 172 
క, నే నెంత కెలివిమాలిన 

మానిసి నో ముక్తి దయ మది సేయ కయో 

మానిహ్మదంత ర్యాసుం 

గానం నై యి ట్లలంతి గా నైతిం గదా, 178 
ఉ. చేతికిం జిక్క నైననిధి చెన్న6టినై పడగొట్టుకొంటి నా 

వేతము బాలభొవమునం జెన్నటిపోయెను ముక్తిం గోర కీ 

తీతిని గోరితి౯ సుధ వరింపక హోలపహాలంబుం గోరి న 

ప్లే తదనిష్ట కార్యముస నేం బడీ పోయితి నంచుం జంతిలు౯, 174 
మత్త నాతపం బతినీచ మయ్యెశు నామనోధిపుం డైనయా 

భూతనాధుండు దర్శనం బిడి ఫ్యుత! కోరుము కోరికల 

సీతపంబున కిచ్చ. మెచ్చితి నే నోసంగెద నన్న నీ 

రీతి దుచ్చసుఖంబు గోరితి రిత్త నోయితి నిత్తజి౯ 175 


వ అని మనోవ్యధం బురశ్క-రించుకొని (ధ్రువం డట్లు నంతసింప కుండె 
నని -బెప్పీ వెండియు ని ట్టనియె నట్లు (ధువుండు వరంబు లంది పురాఖి 
ముఖుంతై చేర వచ్చినవానిం గని కొందు పోయి యుత్తానపాదు 
నితో సీకమారుండు వచ్చుచున్నా6 డని చెప్పిన నుత్తానపాదుండును. 

వావి 

ఉ వ్యుతుండు వచ్చుచుండె నని పొల్లలు చెప్పిరి వెజ్హు "లెవ్వరో 
ధాటి మృతించినట్టింయ నుతం బగురీతిని వెండి వచ్చుటల్‌ 
మిత్రులు చెప్పినా మనము 'మే లది యంచు దలంప నౌని యీ 
మొ(త్రములోని ఏ తెలుఫప్రమాట 'లటంచును నమ్మ నటిఆ. 177 

టె జా 


చతుర్ధస్క-0ధము ల 


ఆశీ (ద్రువుండు తపోవనంబునుండీ గృృహంబు కేఘట 4 


అ. అంతలోనం జూడ లకుదెంచి (ధువురాకం 


వః 


"దెలుప సత్యమనుచుం దలంచి యతండు 
సంన్మృరించి 'చేననంయమివాక్యముల్‌ 
సంతసించి మిగుల స్యాంతమందు, క్షి 


వార్తాహకుని బసదనంబున బహూకరించి యుక్తుంగహయస మోవ్యాం 
బగుకాంచనరధం బధిప్టీంచి (బాహ శ్ఞైణులు  కులన్ఫృద్దులుం గులకాంతలు 
"వెంట నంట మంగళ వాద్యఘోషంబులకో నెదుశేగి కొంతదూరం 
బులోం గుమూరుం జూచి రథంబు డిగ్టి నడివడిం జని కొంగిలించుకొని 
మూర్థంబు మూరుకొనుచు హర్ష ఛాప్పంబుల నాతేసిశీరంబు దడు 
ఫుచు బాప్పసంయద్ధకంతండై పలుకం జాలకుండి నంత (ధుస్రండును 
దం(డ్రిపాదంబుల కభివాదనంబు గావించి దీననలం బడసి న! డకుం 
జని కాళులకు దండ్యపణామంబు గావించె. నపుడు సునుచి తనపాదం 
బులం జూలిగిపడిన రాకుమూరుం గని లేవ నెతి - గుచ్చికౌ గిటం జేర్చి 
యభినందించె సంతం దన పాదంబుల (వాలినకొడుకు నక్కు-నం జి 
కుమారదర్శనసంజనితనంనోాతిశయంబున నయనంబుల బౌప్పుధా 
'రాపూరంణు నెల్లునమై (ప్రనహింప నొండాడ నేకకుండె నప్పు డమా 
'శ్యాదు లుత్తానపాదునిం గాంచి, 170 


మక్త, నీయదృష్టము మంచి దయ్యెను సీకుమూరుండు నష్టాల 
ఎలి (1 ల్ల శ్‌ కు 


పోయినట్టిడ ఏ వేసినపుణ్య లేశముం జేసి నా 
శాయణుం డనుకంపమై నిటు రాజపుతునిం దెచ్చి నీ 
ర్ల 
ఇవాయ నిల్చెను రాజ్య 'నేలుము సౌఖ్యనంగతి నింకిటకా, 180 


వ అని (్ఫోత్మిపధానపూరుషులు (వశంసీంచుచుండ రాజేందు9ండు తన 


కొడుకుల నిక్యుర : నొకగ జేందంబుపై సెం గూరుచుండం బెట్టి పరివారప 
వృతుండై వురప వేశంబు గావించె నానముయంబున." [181 


క౦ శ్రీళ్ళృళ్ల భాగవతము 


వ అనంటికంబమ్ముల నందండు నెలకొల్సి 
మకరశోరణములు మలయం గట్టి 
ము త్యాలనరములు ముగులుగా దిద్ది 
మూాతపల్ల వములు (నీతి నిలిపి 
గవనులం దువకుంభకములం బ్రతిష్టించి 
బంగాకుుజూలకుల్‌ పరంగ జుట్టి 
సెత్యెనంబంతేయు! బన్నీటం గలయంపి 
చల్లించి కష్టరముల్‌ చల్లి చెనల 
నే అగురుసామా)శిఘూపము లార వైచి 
కన్నులకుం బంగ్యునె యుండుకరణి రాజ 
థాని నమలంకృతం బయి జానుమోజె 
(ధ్రువుండ వురి నక్షు నెట్టనె తోంచినప్టుడు 


సై 


[82 


= ఇ ట్లలంకృతం బయినపత్త న రొడివీధిం జనునప్పు డప్పురాంగన లుభయ 


పార్గ ప్రిమైలం గలసౌధంబుల నిల్చి పువ్వులు చల్లుచు నారతులిచ్చు 
చుండ భుఫుంకు వారి నాదరిందుచుం జని చని హజారంబుకడ గజా 
నరోహణంబు వేసీ మందగమనంబునం దం(డిసోడం గూడి పితృగృ 
హొంబునం (బవేశించి తల్లిదండ్రులు లోనగుబంధువనంబుల కానందం 


కాపాదించుచు, 
పాలనుమ్యులం బోలి పరిథవించడు దుకూ 
లపరి వేషితశయ్యలను దలిర్చి 
స్వర్గ మణీగణసముచిత దివ్యాస 
నాలంకృ తప 'బేశాంచిత మయి 
మర కతమాణిక్యమయకుడ్యములు గ 
రత్నకవాటవిళాజిత్‌ యి 
'మేలిమిజాళుహూ దూలంబులును లన 
(్వైదూర్యవలభులపాసి గలిగి 


188 


చశుర్లణ్కింథీ ము స! 


శే, సకలసూపదంటిత్‌ మయి సోరుమాజి 


వ 


కన్నుపండువు గాపించుచున్న రాజ 

భవసముదయమందు సాధువకుమారు॥ 

జెల్ల బంధువులం గూడి యెసకమెసగె. కేరి 
ఇట్లు కాలంబు పుచ్చుచుండ నుత్తానపాదుండు యు క్రవయస్కు-౦ డగు 
(భువునకు మం(తిసామం తాదులయను మతంబున రాజ్యపట్టంబు గట్టి 
విరక్తుండై తపోవనంబునకుం జనియె నంత ాజే్యదుం డగుధువుండు 
ప్రజానురంజకంబుగా శాజ్యపరిపాలనంబు శేయిుచు. శింళుమారుం 
డనుష్రజాపతి కూంశుకు (భమియనుదానిం బెండ్లి యాడి కల్చుండు 
వత్సురుండు నాంబడు నిర్వురువ్ముతులంగని మజీయువాయువుకూంతోొ 
నై నయిడాబేవిం గూడం బెండ్డీ యాడి యామెయందు నుత్క్యలుం 
డనుతనయునిం గనియె నన్వల (ధ్రువునిసోదరుం డయినయు త్తీము6 
డవివాహీతుం డొక్క-నాండు మృగయాకుతూహలాయ తృచిత్తుండై 
మహారణ్యంబునకుం బోయి పీమవళ్చర్వత పా్రంతేంబున విహరించు 
చుండ నొకయక్ష్య్రండు పొనిం జానేసె నంత నతేనిలల్లి సుకుచి తనయు 
నన్వేషించునదియై వనంబునకుం జిని దవంబునం బడి కాలధర్మంబు 
నొందె నంత (ధ్రువుంకు వారిమరణస్తార్త విని మిగుల దుఃఖంచి 
తన్మరణంబు యక్షకృుతం బసీ యొజీంగి, 185 


, అరదము నెక్కి. యక్ష్రలకు నాలయ మానలకాపురంబు స 


త్వరముగం జేర నేగి యట! బర్వతీము ల్వడిం 'బ్రేలునట్లు గా 
దరమును నూందె నూంద నది తీద్వివరంబుల నిండి ఫీషణ 
స్వరమున దిక్కుల విరిసి సర్వభ యంకర మయ్యె నయ్యెడళా , 186 


టి ఇశంఖధ్వని నాలకించి ధన దాధ్యవ్షుల్‌ మసోాయిక్షు లో 


కాశం బంతయు! బూరటిబ్టునటు గొ (గౌర్యంబు శర్యంబు సం 
కాశింపళ౯ా పీవిధా స్ర్రశ స్రములకోం గాండంబులై వచ్చి భూ 
మాశు౯ వానిని. జుట్టిముట్టి యనికి౯ ాచ్చీల్లీ రొక్కుమ్‌ డీక్‌ 


౨69 శ్రీకృష్త భాగవతము 


ల 
ఎ భవుడు గువ్యూకులతో యాద్ధము చేయుట 4- 
సీ. ధ్రువుడు చుట్టును ముట్టి తోరమై చనుజెంచు 
యశ్ష సైన్యము గని యాశక్షణమున 
గోదండ మెక్కీ-డి కోకో యనుచు మూడు 
మూ డమ్ముల వారి గాడ నేసె 
వార లావేండికి వగచి యాతసివిక) 
మమున శకేడంద విస్మయము పడుచు 
'మెచ్చియుం గోొధము పెచ్చున ధు)వువిపై 
నొక రొక్క ఉజేసియుగివిశిఖ 
శే, ములను నోనేసి మజియును ముసలములును 
ముద్దరంబులు శోమరములును ఖిండి 
వొలములును బరశువులుం బట్టసములు 
చి  ల్తోజిల్డుగం గురిసి రాశ్చి తిపతీపయి. 188 
ఉ. తానును సూతుండు౯ రధము తజ్జనులు౯ గనరానియమ్టు లె 
మొానవధర సైనిక సమంచిత బాణపరంప రాళికి౯ా 
లోన నడంగి యుండి జనలోకవిభుండు తలంకుచుండం గా 
వమూననమందు. జింతిలి రమక్త్యులు నాకమునం 'దెలక్చుచు౯, 189 
వ అంతలో ధ్య్ర0నుండు చా౭శపరంపరలం బరంగించుచు నీహారంబునుండి 
సూక్యండు నోలె శరవర్ష ౦బు భేదించుకొని వెడలివచ్చి ధనుష్టం 
కారము గావించి వుంఖానువుంఖంబుగాల శరపరంషరల నిగిడించుచు 
మహా మౌాకతీంబు 'మేఘంబులం బోలె శాత్రువుల దవ్వులం 
బడంద్రోలి మహారభసంబున వేండికడుగులం బోనివాడిశరయిలం 
(బ్రయోగించి కవచంబులు వ్లేదించియ ౬ గరంబులు ఖండించియుః 
గుండలమండితశిరంబులు గండడంచియు: గరలాఫఘువంబు సూఫ్రుచున్న 
వాని కోపక హత జేవులు యధాయథ,లె శలుగడం బాజం జొచ్చీ 
రపుడు (భవుండు శేలం గైదువుగలయోధుం గానం జాలక. యలకా 


చతుర్ధన్మంధము లిగ్రిఫి 


వురంబుం జూడ నెంచియు దాయలు సెక్కుమాయలు గలవా 0ని 
యట్లు సేయమాని సారధోం (బశంసించుచుండె నానసమయంబున, 
స్కీ ప్రశయగన్దారవప్రతిమానమై నింగి 
జ ర్‌ం 
ఫఘోరారవం బొండు గూడ నయ్యె 
"'నేడువూరకుతములు "నేకమై పటజిదెంచు 
నట్లు మసావాత్త మవని వీచె 
నుజుములు న్మాజుములు నుకుఠకరయుగం దోచె 
ర క్రమాంసములనో వ్యక్త మగుచు 
విణ్శూతవర్ష ము వియదం౦ంతరము నిండ 
యై 
వరించె నేలపె వబు వాజి 
యె య. శ్రి 
"లే మటీ కబంధము లెన్ని యే మహినిం. బడియేం 
గడల నాయుధములు దాల్చి శానం బడిరి 
యోధులు విపాగ్నులను (గక్కుచున్నఘోర 
మృగము లార్చుచు నెల్లెడ' మెలంగం బొచ్చె. 10] 
తే ఇట్లు బహువిధమాయల నెన్ని యీని 
రాశవ్లసులు పన్ని రది చూచి రాజచందు 
'జెంతయే బీతు గుడిచెడు నంతలోన 
మునులు చనుదెంచి (ధ్రువువిం గన్టానుచుల గరుణ, 109 
వ నీవు నాఠరాయణునిదర్శనంబునం జేసి ధన్యుం చైనవాండవు సీ కీరాక్షసు 
లన నెంతవా రనిన (భువుండు జలోపస్పర్శనంబు వేసీ నారాయణా 
శ్ర్రంబు వింట ననుసంధానంబు గావించి వారిపై నేయుటయు రొక్షస్త 
మాయ పటాపంచలైనంత వాపను సర్పంబులు గతల్మంతునిపయిం 
9 రి 
బలె ఘ్రవునిమాందం గవిసీ నానావిధాయుధంబులు ప్రయోగించిన 
నతండు ధైర్య స్టైర్యంబు లినుమడింప నిశితశరంబుల నెల్ల వారిశిరంబులు౦ 
ము 
'జెగనేసి వారి నందజణ యమలోకాతిథులం గావించె "నపుడు తనవీ౩ా 
మహుం డగుస్వాయంభువమనువు మునిగణంబునో నటకు వచ్చి 
మనుమని కి టనియె, 100 


లకీ శ్రీషళ్ల భాగవతము 


ఓ మక్రువ్హు ద్రళ్ళవమిచ్చి భునుమని శాంతింపందేయుట 4 
నీ శాత! సీ నిట్లు భూత్యడ్రోవా మొనకింపం 
దిగ దుడుగుము, కోగఢ మగుట తగు నే 
తమ్ముని. జంపినథాన ని ట్లని కెత్తి 
వచ్చితి నిం 'జేమిపాట నుందొ 
యొకండు చంపెను గాని యిందజు చంపరు 
సర్వనాశన మిట్లు సలుపం దగునె 
భగవంతుం డీకార్య మగు నని మెచ్చంయ 
కినుక నహించు నిందున నతండు 
ఆ, సాపరాధు లైన సైంపం జెల్లును భక్తం 
డైనవాండు కోప మూసి యిట్లు 
నిరపరాధు లైననరులః జంవినదాన 
నచ్యుతుండు 'మెచ్చం డనుచు నుజియు. కేరి 
వ. వత్సా! నీ వై చేండ్రవాండవై యున్న యష్పుడు సీసవలితల్లి మాటలం 
జేసి పరమతపంబు వేసి (పకృతిం లొందితి విప్పు డస్ప రాత్పకుని సేవించి 
ము క్తుండవు క ముని చెప్పి స్వాయంభువమనువు మునులోడం జనియె 
ధ్రవ్రండును దవకుం గల కోపంబుమ విడిచి పో రీగి ప్రరంబునకుం బో 
నెంచి కుచేళానుగువాయు సంపాదింప సమకట్టి యున్న సమయంబున. 
గుబేకుడు యక్షపరినృతుండై ధు్ర9వుం డున్నకడకువచ్చి త న్నెటిం 
గించి యి ట్లవియె. [95 
అ. శ్షత్రజాల ! నీవు స్వాళంబునం గల 
కోవ మొండి సమరమావీవోవ 
కెంచి తందునలనం నెంతయు నంతస 
మంది నాంయం జ్నిత్తమందుశనపుడుం శం 
వు నేను నీకు వరం భీయ నెంచితి నర్థింప్ర మనిన థు0వ్రండు సంసారమును 
దరింపం 'జేయవారిన్మరణాన క్రి నాకుం గలుగునట్లు వరం బనుగపూంపు 


శ చతుర్ధన్య,ంధము కిక్‌ 


శే 


ఛా 


మనిన నతేం డట్ల యగుం గావుత మని వాని నంపిఫుచ్చి తొ నదృశ్యుం 
డయ్యె, ధుఫవ్రిండును నిజపరివార పరినృతుండై స్వపుఠంబునకుం జనియె 
ననంతరకాలంబున నాధువ్రండు విధిదృష్టవిధానంబున బహువిధ 
యాగంబులు గావించి దీనవత్సలుండై యిరువదియాలు వేలపళ్ళరం 
బులు భూపరిపాలనంబు గావించి (వేమించి కువూరునకు రాజ్య 
"'మొసనంగి వీరక్తుండై బదరికాశమంబున నినసించి పవితుజలంబుల 
నకగాహనస్నానంబు గావించి యింద్రియంబుల మనంబునం (బవే 
వీంపం జేసి భగవత్స రూపమును ధ్యానంబు వేయుచు సమాధినిశ్చ 
లుండైం దపంబు గావింపం దొడంగె నిట్లు కొన్ని నాళ్లు చనినపదంపడి 
యొక్కనాండు చందిబింబము వోలె నిజకాంతులచే. నంతరాళం 
బెల్ల దీపింపం జేయుచు నంతరిశ్షంబునుండి యొక్కదివ్థవిమానము 
భూభాగంబునకుం దిగి వచ్చె నవ్విమొన రాడంి, శం 
ఆళి ధ్రువుడు విమాన మెక్కి. విష్ణుపదంబు( జనుటి 4 

సీఅసీరద కాంతినిం గాదు కో దను 

సెతీ మాజు' చేహముల్‌ పరిఢవిల్ల 
నాలుగుచేతులకొ నలుశృమాజు గదాది 

సాధశంబులు గడు౯ సౌరు మోట 
సకుణపద్దుమ్ముల సట్టిట్టు లొడించు 

కన్నుదమ్ములు జగ త్కాంతములుగ 
ము త్యాలహారముల్‌ భుజకీర్తులు కిరీట 

ములు కుండలమ్ములు పొలువు చెలుప 
విష్ణుసాయుజ్యమును గొన్న నీరభటులు 
ధుకివునికడ గుదెంచి తత్పూజ అంది 
మందహాసాంచితముఖారవిందు లగుచు6 
బలికి రీరీతిం బ్రీతిపూర్వకము గొంయ్‌ క 


,్రీరస్తు స్థిరవైభవోఒస్తు భవతే శ్రీరాజరాజూంచిత 


(పారంభోన్న ' ర్రిసాంద్లో ఎనువో రాచేందు! మై చేంట్లయ' 


వ86 (శ్రీకృష్ణ భాగవతము 


సే రాజీవదళౌక్షుం డిచ్చె వర నేమి స్టాపదం బందుకో 
శార మ్శంచు వఛించికొంచుం జనలా రా నైతి మోారీతిగ౯ా 109 


కే, ఉన్నతోన్నతమై యది యున్న దరయ 


న 


దానిల జుట్టు దిరుగు చంద) తార కాదు 

లచట సప్తర్షి మండల మతిశయిలు 

నది మహాభక్తులకు గమ్య మైనపదము. లి00 
అని విష్ణుపార్ష దు లగునందసునందులు పలికిన వాక, స్టంబు లాకర్టించి 
(భ్రువుండు నిత్యక ర్భానుషస్టానంబులు నిర్వర్శి చి మునిజనుల కభివంద 
నం వాచరించి విమానంబునకుం బ్ర)దశ్షిణనమస్కాంరంబు లొనరించి 
నందసుసందులపాదార విందంబులకు సాగిలిపడి (యొక్కి= విమానం బధి 
స్థించె చేవదుందుభుల్ము మోసెం బుష్ఫవనర్షంటు గురిసె నపుడు (ధు 
వుండు దీనురా లగుతల్లిని విడిచి పోవుచుండుటకుం లోన విచారించిన 
నది యెటింగి విష్ణుదూతలు విమాసంబు నడఫుచు మార్షమధ్యబున 
సునీతి నాతనికిం గాన వచ్చునట్లు చేసిన నతం డామెకు నమస్క-రీంచె 
నంతలో విమానంబు కొన్ని వేలయోజనంబు లతిక్రమించిన (ధ్రువుండు 
నడుమ నడుమ ననేక బేవయానంబులం దర్శించుచుం జని చని సపన్శి 
మండలంబుమోంద నున్నవిష్ణుపదంబుం బొందె నిది (భువునిచర్మితము 
దీనిం బకించిన సీరోగశతొయుష్యమును సిరిసంపదలును సిద్ధించు 
మజీయు నీచర్మితము సాయం ప్రాతః కాలములయందును బూర్జ్మిమా 
మౌవాన్యలందును (బాహ్మణసభలయందును (శవణనత్ష(త యు క్స్‌ 
దీనంబులందును సంక్రమణంబులందును నాదిశ్య వారంబులందును 
నప్వమాతిధులయందును నిష్కాముండై దీనిం బకించిన సర్వార్థసిద్ధి 
యగునని చెప్పె నని వెప్పిన శుకునిం గాంచి పరీక్షిన్న ే్యద్రుండు 
మునీర్గదా ! విదురుం దట్లు మై తేయునివలన (భువచరితము విని 
(ప్రచేతసు లన నే రవ నిప్టుతులు వారిన త్తాంతంబు నిన నభిలమీంచు 
చున్నవాండ ననిన నతం డతని కి ట్లనియె, 9201 


చతుర్ధన్మ 0ధము గ్ర 


-ా+దువునిపుత్రపౌ త్రాదివీర్ద ము 4. 
నీ (భ్రువున కుత్కలుండు వ్యుతుం డని ఇన్పితి 
నాయుత్క-లుండు తండి యగు(ధువుండు 
తపీయింప నేగినతదనంతరంబున 
సామాజ్య మేలునిచ్చం దొరంగె 
నాతండు ఫవుట్టినదాది రాగబ్వేష 
ముల వీడి సంగమం 'దెలమి లేక 
(పత్యగాళ్ళ సను (బహ స్థనాచ్యునిగా సుఖ 
రూవునిగా ధర్మరూవ మైన 
కే. సచ్చిదానందమయునిగా సత మెడందం 
దలంచుకొనుచు. దత్త సృక్షునళలితవహ్నిం 
గర (బంధము లన్నియు6 గాల్చి వైచి 
యాళ్ళ మరయుట తక్క. నొం డరయ కుండె. ల02 
అ. జడుండు వెళ్టివాండు నెడమ్లూంగ వలె గాన 
వచ్చు గాని లోన వజలుశక్తి 
నెలుంగ కతనియనుజుం నించి వత్సరు రాజు 
గా నొనర్చి రిలకుం గార్యచణులు, ల08 
వం వల్సరుండు సర్వర్థి యనునారీరత్నముం బెండ్లి యాడి యామెవలనం 
బుష్పాష్టండు తగ (కేతుం డిషుం డూష్టండు నసువు జయుండు నను 
నార్వురం బడసె నందుం బుష్పార్దునకుం (బభ దోష యనునిరువుుు 
భార్య లందు (బభకుం (బౌతర్భధ్యందినసాయము లనుమువ్వుకు 
వ్యుత్రులు వుట్టిం దోషకుం (బదోషుండు నిశీధుండు వ్యప్టి యనుమువ్వు 
రు ఫుట్టిరి వారిలో వ్యష్టి యనువానికి. బుష్క-రణి యనుదానియందు 
సర్వ లేజెసుం డనుసుతుండు ఫుక్షై నాతనికి నాకూతి యనుసతియందుం 
జక్షృన్సండ్థ గలమను వనుతనయుండు వుక్షై నామనువునకు నడంల 


ఎ 
యనుపత్నియందు€ బురుండు కుత్చుండు త్రితుండు ద్యుమ్నుండు సత్య 


శరం శ్రీళ్ళన్ల కాగచఛతము 


వ 


వ 


వంతుండు బుకుష్ర చ)తుండు ఆన్నిష్టోముయ అక్రీర్యాతుండు (ప్రద్యు 
మ్నుండు శిబి యుల్ముకుండు వాయిడువన్ని ద్దజు వ్యుత్రులు ఫుట్టిక 
వారిలో శుల్ళుకుయ వుమ్కరణి యనుజానియందు నంగుండు సుమన 
సుండు స్వాతి క్‌ ?తువ్చు అంగిరసుండు శయుండు ననునార్వురు ప్యతులు 
పుట్టిరి వారిలో నంసండ సునీథి యనునాతియందు వేను. డనువానిం 
గనియె, లై0శ్కీ 


* వేనుండు దుష్టుండై జగతి వేమువిధంబునః దిక్నమై కనుం 


గో నయినక్‌ మసంబునను గొంిచెము. నేనియ పెద శారిమై 
మానవనాథుం డాతన్నిని మన్మిత్రుల ప్ప్‌డ్షి యరణ్యభూమికిం 
దాను గమించె వేనునిం గృథ౯ శఫియించిరి విస్తు లందనక, 205 


* వేను డింతలోన మేను విసర్టించె 


నవుకురాజు "లేమి నాధరితి) 

జార చోర బౌధ జనులకు (బాప్తించె 

"చే మెల్ల జెడియె దిక్కు. లేకం ౨0 
అపుడు 'వేరునిదశ్లి ణం 'బైనకరము 

బుషులు మథియించి రందున బృథు వనంగ 

సుతుండు విష్ణ గంశమునం జేసి చోద్య మెసల 

నుద్భవం బందె లోకము నోముపొంకె. లి 


+ అని వెచ్పినవిని విదుకుండు మై కేయునింగాంచి మహాత్యుండగు 


నంగభోూపాలన కట్టిక ష్టం 'జేటికిం బుక్రై నా వేనుండువేసినతప్పు "లేమి 

వానిని మును లేమిటికి శపింఛిర, దిక్సాలాంశమునం బుట్టి పుజా 

పొాలనము వేయురాజు తప్పు చేసిన నతండు చంప దగినవాండు కాం 

శని విందును మునినాథా! నాకు సుసీధినందనుం డగు వేనుని చరితము 

వివరించి చెవ్వు. మనిన నతని కతం డి ట్లనియె, 203 
4 నేనునివృత్తాంఠతము 6 


, అంగభూపాలుండు హయమేధ మొనరించె 


చతుర్థన్క ంధము స్ట 


బుత్విజు లై విధిదృష్టవిధానము 

వల్ల హపిస్సుల 'సేకఠంప 
సమ్యగాహూతు లై సపనభథాగము గొన 

నరు'చేర కుండినయాజకులును 
విస్సయం పడీ రాజవృపభున కంతయిు 

వినివించి రది వినీ వెగడు గుడిచి 

కే. రాజు హూనము విడిచీ కారణము ెలుఫుం 

జేమి యపవార మి నేను బుభువులయెడం 
జేసి యుంటినొ యెవ ేని చేసీయుండి 


రో తెలియ నానలిండు సముచితరీతి, 9009 
వు అనిన 'వేదవి(ద్బాహ్మణు లారాజుం దిలకించి యి ట్లనిరి, 210 


శా, ఈజన్మంబున నీవు పాప మిసుమం లేం జేయగా లేదు ము 
న్నష్నాజన్టుంబునం జేసినట్టీవృజినం బంటంగ రో దాన నీ 
యోజక౯ బుతు౦లు లేనివాడ వయియి ట్లున్నాండ వద్దాన నా 
చ్రేజే ల్వచ్చి వావిస్సులం గొనలగ వాంభింపంగం బో రిత్తజిక, 211 

వం కావున నీ విఫుడు పుతకామేస్టీం గావింప్రుము యశ్ఞేళ్వరుండు సికుం 
బతు నన్యుగహించు చానంశేసి దేవతలు హవిర్భాగంబులు గొందు 
రనినంత రాజానుమతంబున బుత్విజులు వ్యతకామేస్టీం గావించి 
రప్పు డగ్ని హో(త్రుండు య్ఞ్ఞకుండంబునుండి పాయనపాత్రముం 'జెచ్చి 
'రాజున కిచ్చె రాజును దానిం దా న్యాఘాణించి తనభార్య కిచ్చిన 
నామె దాని నపనవ్యముగ (గ్రహించి భశ్షించె దేవతలు వచ్చి 
హవిస్సు లారగించి రనంతరకాలంబున సునీధ గర్భవతియై నఏీపమోసి 
కుమారుం గనియె వానికి శాజు వేనుం డని వేకు పెళ్లై నతం 
డధర్నాకశసంభవుం డగుటంజేసి ాల్య(పళ్ళతి నధర (పనీ రృశుండయ్యె 
లోకకంటకుర డయ్యెం (గారం డగవాని-చేష్టలకు నయిప నోపక 
తండి చేయం గలచర్యలం జేసియు విప్రలవ్యోపారుం డై వీరం 


0 కృష్ణభాగవతము 


జెంది యొక్క చేయి యెవ్వరికిం చెప్పకుండ దపోవనంబునకరి గె (బజలు 
మంతులు "రొజు నన్వేమించియు సెజుంగం జూలనివారై లోకధర సం 
బునంజేసి రాజు శేనిశాష్ట్రం బరాజకంటబె చెన్ను దటేలిపోవు ని 
విచారించి భృగ్యాదిబుషులకు విన్నవించిన ; చాకసర్వలో కాసమ్ముతుం 
డగు వేనునక పట్టంబు గట్టించి రట్లు రాజై నవేనుండు సింహానన 
'మెక్కీ-నది మొదలుకొని వానిపొనరించు పాప కార్యంబు లనంతము లె 
సర్వలోకభయంక రంబు లయ్యె నయ్యవసరంబున, 19 
నీ వశ్యర్యమదమత్తుం డై దుష్టుం డగువాండు 
గర్వ మెంతయు. దలకాయ ెక్కం 
జ్ఞానహీనుం డయి సంచరించుచు నుండి 
తానె బేవుండ నని తలచు కొనుచు 
యాగముల్‌ సేయరా దాగము గా నెంచి 
శిష్య లగుదు రాశ్చితిసుకు లని 
దానధర యులు పూని చేయంగ రాదు 
వర్ణ భేదము 'లెన్నం బడల రాదు 
శే. అనుచు. బేశములం జాటం బనిచి ఖలుండు " 
జీవహింనకు జంకళ సీదమునుల 
నైన నపహసీంచుచు నొంచుననుదినంబు 
మానవాదునిగతి నయ్యె "వేనుం డపుడుః లలి 
ను ఇట్లు సర్వలోకభయంకరుండైై యున్నయావేనరాజున కోపం జూలక 
ప్రకృతి పథాన యోధపర్షంబు భ్‌ ్రగ్వాదులకు విన్నవించిన వాకు వాని 
ననేకవీధంబుల సామవాక గ్టైబులం బోధించి చెప్ప నప్పరమమూర్థుండు 
వారి కి టనియె, బి14 
ఉ. మిరలు బుగ్లిహీనులరు మిం 'దెదొ యున్న దటం చధర్శముక 
వారక్‌ ధర్మమంచు మది పర్వగం "జేయుచు నెవ్వి యెవ్వి యో 
కోరి "పొనర్చుచు౯ా నృపతిం గొంచెము నేనియు గౌరవించుచుకొ 
జేరి భజింప రిట్టిమిముః జీల్చిన బాపము రా దొకప్పుడుకా 


చతుర్షస్క౦ంధము ల్దో” 1 


సీ. కలటలు భర్తలం గొలిచి భజింపక 


లా 


పరఫురుషుల భక్షి మజిగినట్టు 
(ప్రభు వగునాయందు భక్షి సేయక యెవం 
డో య్‌డ్జె పుకువుం డొం డొక్క-( డుండె 
నను వొడ 'లెటుంగనియట్టిరై ప్ల ర్తింతు 
ష్ట్ర ద్విజులార ర్రాజబోత్తముండు 
సరంచేవాంకముల్‌ ప ప 
సర్వలె '౧ళము' పర్వం కొని ఫుక్షై 
నని యెబజుంగనివార లైతి రకట 
మోర లింతటినుండి నకా జేరి నతము 
నగొలువకుండిన మి మొల్ల గొర్వ "వేయ 
నాజ' నెటుదు నిజము నాయాజ రాక 
జట క్షా 
మున్న సత్ప్రవర్తనములూ బొండు మోగు, లేగ 


, అని యనేకవిధంబుల బాహూ శగ్దుల నందటి వేధించుచుండ బుషులు 


వీండు పాపాత్ళుండు వీనికతంబున లోకంబు చీంకాకుపడుచుండె నని 
ఇప్పవలసీనట్లు చెప్పి చెప్పి యొస్పక ముప్పు గూర్చువానిం జావ శపించి 
రంత వాం డాశాపంబున నిధనంబు నొంబె నంత లోక మరాజకం 
బగుటంచేసి కూమడాంబరాది బాధలు జూరచోరాది బోధలును బహు 
ళంబు లయ్యె నయ్యెడం 'చైలగుప్తంబు గావించి సుసీధిచే రక్షితం 
బయిన బేనునిక శేబరంబుం దెచి ్స మంతపూర్వకంబుగా దక్షిణోడువును 
మధించి రంతలోన బాహుకం డనునొకకుబ్దుండు పుస్తై వాండును. 


+ బండికం బెనజిగి బైసిమాలిన నేను 


పొట్టికా ల్సేతులు మిట్టనుదురు 
"పెదపెద్ద చెక్కిళ్ళు (వేలాడుసెదవులు 

శ్రంపుడుమాటలు తొ ట్టముక్కు- 
నిప్పులు (గ్రకోూడునేతుయుగంబును 

నెజ్హనె కుజటుచ లా నెజకగములు 


౪7 శ్రీ ళ్యష్ణ భాగ వఠ ము 


ఇాకి బౌనకుం బోల్కి. సలుపం జూభినబొట్లి 
చేటల కీ డగునేటి చెవులు 
తే. గలిగి ఫురుషుం ఊొశానొకం డలఘుశ క్రి 
మంతుం కుదయించి మొొుక్కందు మౌానులార 
యేమి నేయుదు నేం జెప్పుండీ యనంగ 
వారు వానిస్వరూపను: పొజింజూచి ౨18 
వ్‌, వీం డ్తుండు కాం డని నిశ్చయించి “నికీది” యని పలికి రాపలుకు 
టంజీనీ వండు. నిపషాదుం డయ్యు నిపుడు నిపాదు లనంబడువారు 
వానిసంతలతిలోనివా”రే వారు, ఫురంబులం దుండక పర్వతవనంపుల వసిం 
చుచుందు రిట్లు 'వేనునిచేహంబునం గలపాపం బంతయు నారూపం 
బున బహీర్షతం బయ్యె ననంతరంబ. వేం 
శీ పృభుచశ్రవర్తి జన్మాగికము థీ 
తరువోజ, మటియు నా వేనునిమహీత బాహువులు 
మథియింప గా నందు మహిమోన్నతులును 
బరముకళ్యాణులు బహుళ తేజోని 
బద్ధవిగ్రహులు జంపతు లుదయించి 
వజులుచుండం గాంచి వారు నంశోమష 
ఛరితాంతరంగు లై వారి శ్రీవిము 
వరమూర్తులుగ నెంచి భక్సి భావించి 
బహువిధకఘుభములు పజుపి రయ్యెడల. లిం 
వ, ఆమిధునంబులో. గీరి నభివృద్ధి నొందించుం. గావున బుకుషునకుం 
బృధు వనియు సద్దుణంబుల లోకమును (బకాశింహం జేయును గావున 
శ్రీకి నర్చి యనియు నామకరశంబులు గావించి. వా రిద్దజు లక్ష్మీ 
నారాయణాంశనంభూతు లని వారిడాంపత్యముం (్రైశంసించి రప్పుడుం 
సీ. దివి చేవదుందుభుల్‌ దీపించె. బుస్పవ 
రము భూమిమైం బడె నమరతకుణు 


85] వతుర్ధన్మంధము ! 


లాడీ6 కీన్నువళ్‌ పాడీరీ (ట్రశ్బ్టదు 
శరుడెంచ్‌ యతన్సి వష్ణ్వంశేజునీగ్‌ 
నెంచి సేవింప బుమీరద్రు లాతని నఖి 
చ్చక్రవిధులణోడ నీవ చేసీ 
రెల్లు లోకములవా రల్లమహారాజు 
నకుం గానుకొలు పంచీ రకుటిలముతీ 
కే వకుణుం డొ కఛత్రమును బంజె వాయు వోక్కం 
ఛామరము ధర్మవ్రురుషుండు డామము నృషుం 
డొకశిరటము యముండు ఘాతుకులం గూల్చ 
"వెలయుదండము నొసంగి రాష్ఫధువునకును. వలల 
వ. మజీయు (బవ్మాబెవుండు 'వేదమయం _బగుకవచంబును సరస్వతి 
ముత్యాలహారమును విష్ణువు నిజాంశభనృుండు గావునం జ క్రాంశంబున 
నైనచ్యక్రంబును లక్షి శ మహానంపదలును శంకరుండు ఖడ్దయును శారీ 
"దేవి శతచంద్ర మనుకవచమును మజీయు! జర్మదుండు సుధామయంబు 
లగుతురంగంబులును సుందరం బగురథంబును నహ్మ్మ్‌ శృంగనిర్భిత్‌ మగు 
కార్ముకమును సూర్యుండుప కాశవంఠరంబు అగుమహాోన్నతజోణంబు 
లును భూబేవి యోగమయాంబు 'అెనపొదుకలును నింగి ట్ర్‌తిదిన 
పూజూర్హ్శ మగునొక్కవుష్పమును: స త్యాశిసంబులును నమ్యూదుండు 
తనలోనం బుట్టినయు తృమళంఖంబును నదీనదంబులు పర్వతములః-రధ 
మొర్షంబులును సమర్పించిరి ద్యావాభూముల: మంగళ వాద్యములు 
బోరుళొనియె  వందిమాగధులు కై వారంబుగౌవించి: రప్పుడు జూల 
మాళ) మహోన్న తమేధానిధి యగుష్పధువు మందహానసుందరవద 
నారవిందుం డై మేఘగంభీకవాగ్థుంభనల నెల్లరు విన వందిమూగధుల 
దక్క మొగంబై యి ట్లనియె. లి 
ఉ. పవుట్టితిం బూరువుడ నయి పూర్వము పశ్చిమ మే నెజుంగ క! 
నెట్టులు సంచరింప నగు "నేమి యెజుంగను లోకో మెట్టిదో 


విత్త (శ్రీకృష్ణ భాగవతము 


యెట్టిది యుత్తమంబొ మజియెట్టిది కాదొ యొజుంగ నిట్టివో 

నిట్టులు మారు నకా బొగడ సిప్పటి కొప్పమి "నేను జెప్పుదు౯, 221 
క అని పృథువు పలుకుచుండిన 

విని హూనులు సంతవపించి ప్టాఖంయాపతి పెం 

గను ద్రిప్పి యోనేశ్వర ! 

నిను వందులు సంస్తుతింప "నేరరు తెలియళ౯. ల్లి్రిర్ట 
ఉ. కా దని వీరి ని ట్లనుట కా దిది స్మోత మటంచ్లు నెంచుటల్‌ 

కాదు నిరర్థకం బనుట కాదు భవన్మహిమాదికంబు లీ 

మౌాదిరివంచు వేలుఫపులమాటళలె ఏ రిటు అెల్పుచుండి రిం 

"దేదియు సత్యదూర మని యెంచంగం బో రెవ రిట్టిపట్టునక్‌ , లిలైగ్ర 
కే. అన వెట్టకు వీరల నవనినాధ 

కాం గల వనెల్ల సత్యముల్‌ గాల్‌ నీకు 

"దెలియ దగినది యనుచు వందులను6. జూచి 

పలుక బుషులార్థ్మ యిచ్చి రావంది జనులు. రి 
తే. నీవు బేవాంశభవుండ నోన్ఫపలామ ! 

సీదుసంకల్పమునం జేసి యే దయం గొని 

ఫుడమి నవతరించితి విట్లు భూపతి వయి 

నిన్ను వర్ణించి పలుకంగా నేర 'రవరు, లిపి 
ననీ వనంతకళ్యాణగుణనంపన్నుండవీ గావున మహామునులయుప దేశంబు 

నంజేసి మేము ని న్నిట్లు న్లాఘింపం బూనితిమి, క్షమింపు మని పలు 

కుచు6 బ్రజిలదిక్కు- మొగంబై, లిం 
ఉ. ఓమహనీయులార ! యితం డో మనయిప్పటిచక్రన ర్తి మై 

భూమి సమ స్తధర్శములు పోహణ చేయుచు నెందు లోటు పా 

శేమియు 'లేనియట్లు (పజ 'నేలుచుం బోలిచి దుష్టశిక్షణం 

బొమెయి శిష్టరత్షణ మృనంతసమర్థత నాచరించెడుకా ల్రివ్రి్య 
చ, తనకిరణంబులక్‌ రవి నదా ధరణిం గల యేళ్ళనీళ్ళులం 

గొనకొని సంగహీంచియును గొంతటిలో నవి వెండి భూమిశే 


చతుర్షన్మ్య ౦0ధము ల్లొగ్‌ 


తనియంగ నిచ్చున ట్లితండు దర్చమునం గొని కప్ప 'మెప్పుడే 
జనులకొనంగు రక్షణము సల్పెడుకర్ణ 'మసంగి యుండినక్‌, వలి 
+ పృథుచకివ ్రిసద్దుణములు 4 
సీ. సృథుచక)ప ర్హికిం బృధివికిం గలిగిన 
నహనంబు గల దని సాట వచ్చుం 
బ్ర)జలు వర్షము "లేక పరితపిం చెడునప్లు 
కురియు6 బర్జన్యునిపగిది నర్ష నర 
మితండు 'వేణశారణి జతనింపం గలిగిన 
జూత వేదుండు సద్దుణాతిశాయి 
తప్పు చేసినవాని. దనయునే దండించు 
నితనియాద్డ జగంబు సతము నిలుచు 
త్తే సర్వభూతశరణ్యుండు సాధుమూర్తి 
దీనవత్చలుండుక ద్విజాధీనబుద్ధి 
సత్యసంధుండు తల్లులచాడ్పునం బర 
వనితలం జూచువాం: డని వలయు దలంపం లలల 
ఉ. సాగర మేఖల౯ా నిజభుజద్వయి నిల్చి మవశాషధీమణుల్‌ 
సీగనివికిమంబునను చిండి (పజాళికి. బంచి ెళ్లుడు౯ా 
శ్రీగలండై ప్రపంచమునం జెప్పల నొప్పినవైభవంబునక 
'యోగవిభుండు నాగం బొగడొందుచునుండును దండియై ధర౯ాలి3లి 
వ జగేకపీరుం డగునితండు సూర్యుండు నా రథారోహణంబుచేసీ ధను 
ర్చాణ పాణియైంవాక్సశ్చిమసము(దాంతమహామహీమండలంబులవ[క 
మ్మికమంబునం బిదక్షిణము గావించుచుండు. దిక్సాలురు వీని కజ 
సము కానుక లిచ్చుచుందు రింద్రుండు వోలె నితండు పర్వతంబులక 
భేదించి భూమిని మ్నోన్న తత్వము లేకుండ సమత్వంబు నొందం "జేయు 
మజీయును, బైల్ట్నీ 
సీ, ఇతం డాజగవము మోయించుచుం 'బెరలకు 
నోపరానిపరాకృమోన్నతుం డగు 


97౯ (శ్రీక్సన్లుభాగనతను 


నాచరించెడిని (బైహ్మోవ ర్తమున శూఖు 

వాయమాధముణు నేల్పు లభి నుతింప 
గడపటి వాయ మేధకాలమునక్‌ నవ 

నోశ్వముక 'జేవేందు9. డపహరించుం 
ద _త్వవిజ్ఞాన మాళండు సనత్ముమా 

నినో నెటింగి బ్రహ్మా మును గమించు 


, అనుచు వందులు వేనవే మ 


విడక పలుకుచు నుండెడు వేళల బృథువు 
వారల బహూకరించి వైనారలక్టును 
బనదనం బిచ్చి ఫపుచ్చె నంతస మెసఠగ, లిప్ట్‌ 


. అనిన విదుకుండు మునీం్యదా భవి. యేమి కారణంబున గోరూప 


మును ధరించె. బృధువుడాని వేల పితిశెను వత్స మేడి పాత మేది 
యజ్ఞాశ్వము నింద్రు డేల యపహారించెను అంతయునవి స్తరముగాం 


-జెలుప ననుగ్రహంఫు మనిన మై శ్రేయుండు సంతసించుచు ని ట్లవియె. 


థీ పృథువుభకాదేనిని నిగహింఛుట ఆల 


* పృధువు 'వట్టాభిషిక్తుం డై పృథివిజనుల 


నరయుచున్నప్వు జొకళాలమందొ. బ్ర)టిలు 
కుడువ నన్నము "లేమి బెక్కురు గతించి 
రంత హతశేషు లరబెచి యధివుం గాంచి. వలి? 


*, కటకట ! తిండి లేక యిటు కాజీయకొంయుచునుంటి మేము మా 


పటుజవనత్వముల్‌ ఇెడియెల బార్థినతల్ల ఉక జూళళాగ్ని మ 
మ్మాటమట "మొంటల గాల్చెడీని నాశలిళాభకుః. దాళం జూల కి 
ప్పటికి గతించి 'రెందటొ కృపాభుతి మమ స ననుగ్రహింపవే. 288 


* పరిపరిగతుల నిప్పగిదిం బలుకుచున్న 


ప్రజల దీనాలాపపద్దతులను 
నిని రాజు ప్రజలక దిననన్న మది ఠేమి 
శేఘిశారణ మని వ్చూకయనీమం 


చఛచచుర్లక్య 0౦థము త్రి? 


జర్భించి యోషభుల్‌ సర్వము భూజేవి 
హరియించె నని కోప మగ్గలముగః 
బ్రళయకాలానిలోపము. డయి మండుచు 
విల్ల; ములు ధరించి వెడందతూంపు 

శే 'లెక్కు నెట్టిన పృథురాజు నెటింగి పృళివి 

గడగడవడంకుచు౯ా భేనుకాయముం గొని 

వడివడిం చౌజిం జొచ్చె నయ్యొడయం డరసి 

వజిచుదాని పీణుందన పజివం బొ చ్చెః రం 
చ అడవిని 'వేటకాని. గని యశ్షై భయంబునం చాబజులేడి నా 

వడివడి వెంబడించునృపవర్యునిం గన్ల్‌ని 'బెగ్గడిల్లుచుక్‌ 

గడునడి నూర్చుచుకా బజచెం గా ళ్శవి నాల్లును రెండు గాగ నే 

ర్పడునటు సాంచి వేయుచును బాఖెను వాజక యుల్లదిక్కుల౯ా వడ0 
"శే. ఎందుం బోయిన నందు నాష్ఫథువు దోప 

దిరిగి వేసారి యంతలోం దీజ్రీ పోవు 

తను వనుచు సంచి రశ్చించుగొన మజ "ండు 

గతిం గనలో లేక రా జున్నకడకు మగిడె ల్లో 
వ అట్లు మగిడి రాజుదిక్కుయొగంబు వెట్టి దీశస్వరంబున న్‌ ట్లసయె.249 
ఉ, స్ర్రీవధ సేయ దోష మని- చెప్పెడి శాస్త్రము లీ వెజుంగు డో 

భూవర నీదువత్సలత ము్జగముల్‌ కొనియాడు భూతర 

క్షావిధి స్మీవతం బగును గావున భూతములందు భూతనై 

యిీవగ నున్నసన న్ననువ్టు మే సపరాధిని గా నెటుంగునూ.. 2కీలి 
కే. నిరపరాధను సను; జంప నీవు తలంతు 

పాపరాథయై నను శ్రీం సొణో నగును 

గాని శిశ్చీంపల దగ దని కరుణ గలుగు 

సీమనంబున శేజబుణ లేదే మహీళం వైర 
ఉీపేందువజము, (వపంచకాధారను బట్టి నన్నుక౯ా 

గృపం గన6౮ జోపక యిట్లు చంపళ 


ల (శ్రీకృష్ణ భాగవతము 


నృపోత్తమా పూనుట నీకుం జన్నే 
నెపం బిం శేచే నిట నిల్చి యున్నే* లర్‌ 
ఆ. వాొగ్షినడుమ నావ (బద్దలు గావీంచి 
చానిలోనిజనము తజ్జలమున 
గలువు నట్లు నన్ను గావించి నీవును 
(బజలు జలధి మునుంగు వారు గాదె విర 
వ అని పలుకుచున్న పృథధివికి బృథురా జి ట్లనియె. బి? 
పీ. నిరపరాధవు గావు నీవు నాశౌనన 
మును మాజి యపరాధమును బొనర్భి 
తందున వధియింప నర్హ్ము రాలవు యాగ 
ములహవిర్భాగము6 బొందు దీవు 
వీకు చేసినయుపకారమునకు బదుల్‌ 
ధాన్యాదులు హరింసం దగునె ఛె్టమ 
దండనార్హమ వీవు త ప్పిసుమంతయుం 
గాన రా దిందు నాశటం దపించు 
శే. నారి నిం (బోచు పుణ్యము వచ్చు నాకు 
జగతీ శ్రీ మైన దయలేక జనుల బాధ 
కైన దానిని హింసింప నఘము రాదు 
న్యాయసరిపాలన మొనర్బునవనిపలికి లర 
చ గకువము పెద్ద నీకు ననుం గాండహతింబొనరింతు వేని నీ 
పరిజను లీవు నీదుపరివారము నీట మునింగి పోదు రం 
చజచితి వబ్బు లైన సీను నంతము నొందంగం జేసి యోగఫుం 
గరిమను నన్ను నాప్రజను గాచెదం బో్రచెదం బై ధరించెద. 219 
వ అని కల్ప్చానల్పగభీర ఖైరవుండై పలుకుశంన్న పృథుముహారాజు పాదం 
బులపైం బడి గోరూపథారిణి యగుధారణి యి ట్లనియె, 20 
సీ నీవు సీమాయ చే”బేవమనుష్యాదు 
లను జేసి తదూ)పమున మెలంగుదు 


చతుర్ధన్మ్క్య 0ధము బి9 


సిక్సు పుడూకర్ములు "లేకుంట. బ్రికృతికిం 
బకుండనై యుందు వోపరమపురుష 
నీవ సర్వజ్ఞాడ వీవు స్వేశుండ 
వీవు రక్షకుండవు చేవదేన 
బ్రివా శనై సృష్టిని రచియించితివి స్‌ 
"నేను నీస్యస్ట్రీలో నైనదానం 
తే. బికృతి కల్పిత మైనపిపంచ మెల్ల 
నాపయిళ౯్‌ నిల్చి నా శెంతొ రూఫు "దెచ్చి 
సన్ను6 జంపుట కి శ్లైతి వెన్న నేను 
భక్తురాలను గావుమో భద్రమూ ర్డి ల్ర్ట్షే 
నే ప్రజల నేలుధర్మంబునం బరంగునీవు 
సర్వమునకు నాధారమై చ నెడునన్ను( 
జంపం బూనకు మోబేవ! సాధుభావ 
సీకఠు వందన మొనరించి నెజి భజింతు. లల 
మ, జగభాధారముగాంగ నుండిననను౯ జాల్టుం డొకం డుద్ధతిం 
దగుల౯ా గొంచు సముద)నీరముల డిందం 'జేయంగా బో(తివె 
దిగి పాతాళమునుండి తెచ్చి నను నార్తిం బావి కాపాడి తో 
జగదీశా! యిఫు డిట్లు 'సీయు దయె రోషం చీల రక్షింపవే,. 258 
న, అని పాక్థించినం బ్ర)సన్నుం డయ్యు రోపరూపి.తాంతకరణుండై 
యుండినప్పధువుం జూచి మహారాజా! కోప ముపసంహరింపుము 
నావాక్యములు సావధానచిత్తుండనె యాకర్మింపుము. బి్‌త్తీ 
న ఏకువ భూమినుండి యోప.ధులం బిదుకుట $-_ 
సీ ఫురుషార్థనిద్ధికి ధరం దత్త్వదర్భులు 
బుషులు గోరక్షయు. గృషీయు వర్త 
శము మొదలగునుపాయములను గల్పించి 
జీవనోపాధులు చెల్లుపొంకెం 


బి0 (శ్రీకృష్ణ భాగవతము 


బరసాధనమ్ము లధ్యరములు ఏఅసీలె 
నరు లిట్లు సుఖజీవనమున నుందు? 
కాన వానిని నగువానిం గా నెంచి వ 
రించిన ఫలియించు మెంచ నిద 

శే ఇహపరమ్ములకై మున్ను (మహిణుం 'డరసి 

'యోవథులం జేసె గొంద ఆయ్యోమధులను 

నాశనం బగుసట్టు లొనర్చ నేను 

సంగ్రహించితి వాని లో మ్మైళలేంద. లీస్ట్‌ 
చ శడువున జీర్ణ మయ్యె నవి కాలము. మిక్కిలి మైనదాన నో 

వుడమిదొరా! యుపాయమును బోహణచేసి వచింతు భూవిజ౯ా 

గడుకొని పో్రోంయభారమును గల్లితి 'వేనియు గోవు నైననా 

కడరెడుదూడం జాల్చిదుకు నట్టిండు పాతముం గూర్చంగా వగు౯ా 
కే డోగ్దయును దోహప్మాతము దూడ గలుగ 

వత్సలత్యమున న్నేను పాలరూప 

మునబొనంు నోషధుల సీయ మన మొనర్తు 

దానం బ్రజలకు నన్నము గాన వచ్చు. చ్‌ 
కే, ఎచట నిమ్నోన్నతంబులై యెసంగుతల ము 

లన్నియును నీవు సీవగునంబకములం 

జదనుగా6 జేయు మందున జలము నిలిచి 

సన్యములు పండు నన్నము సంభవించు. 258 
వ అని భూబేవి పలికిన విని పృధుచకివ ర్తి తాను దోస్థమె తనంజేతు 

లం చోతముగం జేసి స్వాయంభువమనువును వత్సము గావించి సక 

లావధిమూల మగుశ్షీ రములం బిదికి భూమివయిం జల్లి యోవధులం 

బుట్టించె. వ్ర 
ద్విపదము. అంత వసిష్టాదు అగుమునీశ్వరులు- 
.నంతీసంబున బృహస్పతిని వత్సముగం 


86] 


చతుర్గస్క0ధ ము ఖే 


సలివి యింది)యములక సత్నాత్రనందు. 
నలరు ఛందోమయమగుశ్షీ రములను 
చిదికిరి చేవతల్‌ వృషుండు వత్చముగం 
బొదల బంగారు ఛెంబుల సమృతేమ్ము [. 
వితికిరి దానవుల్‌ "వేడ్క (బహ్లాదు 
నుతవత్సముగం జేసి నున్ననియిన్న 
కలశమునక బై స్ట్‌ గౌడియు మౌధి 
విలసిల్లు మద్యముక్‌ చితికిరి నెన్క- 
ఫఘనులు గంధర్వులు శడంక విశ్యావ 

సుని దూడగాం జేసి సొగ నగుపద సే 
మహితప్యాతమున వాజ్ముధురదుగ్ధముల 
రహి బాజుం 'బిదికీరి రమణించుమేన 
నచ్చరల్‌ సౌందర్య మనుపాలు పిదిగి 
రిచ్చమైం బితరులు నిను దూడగాల 
సలివీ కుంఛమునందు సరసాన్నదుగ్ధ 
ములు వీదికిరి సిద్దమునులు కవిలుని 
లేణలా నొనరించి లీల వ్యో మమున 
'యోగసిద్ధుల నెల్ల నొసనలగాడుపాలు 
విదికిరి యశ్ష్మలు (్రీతిమై మయుని 
నదమలవత్సమై చనం జేసి యద్భు 

తము లొసం7గడువూయం దగుల. బిదికిరి 
క్రమ 'మొప్పం బౌములు ఘనుని దక్షకునిం 
"గ్రేవుగా నొసరించి శేవలవిషము 
నేప్టునం బిదికి రయ్యెడల గోవులును 
బభుపతి వాహము నత్సముం చేసి 
విశదముగా వనుల్‌ "నెలయుపాత్రముగం 


289 శ్రీకృస్తభాగవతము 


గ్రైతా 


ణి 
జ్‌సి తృణంబను శ్నీరముల్‌ విగికె 
వాసిమిాఅంయ సర్వపర్వతములును 
భాసిల్టుహిమనంతు నత్సగాం జేసి 
యాసానువులు పామై వారు వొంద 
రతైషభుల నెల్ల రమణ మిాజుంగ 
యత్న పూర్వకముగా నప్పుడు వీదికె, 00 


, కటు నమ నజూతులును దమతమజాతిలో ను తమము లగువానిని 
గం ఆటీ న 


వత్సములుగా నొనరించి తమతమస్థానములందు వాంఛలను శ్రీ రంబుల 
నాగోరూపధారిణి యగుధారణివలనం బిదుకుకొనిరి పృధు రాజు నఘ్లు 
మనోరధసిద్ధింబడసి భూ టేవినిం దనకన్నకూంతుగా భావించి (పేమించి 
వ్‌మ స్స్‌ట నిజాస్ర్రశ న్ర్యపభావంబునం బర్వతశిఖరంబుల నుగ్గునూచంబు 
గావించి భూమండలంబెల్ల సమతలంబు గావించి ,పంటలు పండించి 
ప్రజలకు జీననాధారంబు గల్పించె మజియును. లర 


*, బాటలు నిర్మించి చవేటలు గటించి 
ట్‌ 


పురములు గొమముల్‌ సొందుపజచి 
ప్రాకారములు గట్టి పరిఘలు త్రవ్వించి 

పల్లెలు పక్కనాల్‌ పరంణగం చేసి 
గోనివాసంబులు సేనానివాసముల్‌ 

పహాయగజశాల లందందు నిఖిపి 
నానావిధంబులై నలువుమో జెడుయం(త 

శాలలు మణియు. గర్మాలయములు 


శ్రే కనక తామా)దిఖనిజముల్‌ గలుగుచోట్లు 


గాంచి తత్కార్యము లొనర్చం గలిగి నైద్య 
శాలలును బాళళాలలు సత్రుములును 
ధర్జుశాలలు స్థావించె ధరణివిభుండు లిగ్రల్లి 


చతుక్థ స్కంధము విర్ర 


సా ఇయదుండు పృనువు యాగాశ్వము నపవారించుట 4 
వ ఇ్టు కావించి ధర పాలనం బొనప్పృచుండిన పృథు చక్రవర్శి స్యాయం 
భువమనునున కాశమం బైశసరన్వతీతీరంబునం బ్ర)కాశమానంబగు 
(బ్రహస్టీవర్త మనుసిద్ద క్షేత్రమున నూ ఆశ్వ నేధంబులు గాఏంచె 
నందు! గడపటిదగునళ్వ నేధంబు (పవర్తించుచున్న సమయంబున 
(బ్రహ్మా విష్ణు మ హేశ్వకులును లోకళపాలుకును గకుడగంధర్వకిన్నర 
యక్షరక్ష్క [పభృతి దేవ యోనివిశేషులును చేవదానవులును గకిల 
నారదద త్తొ తేయులు ననకసనందనాదులును లోనగువా ₹ెందలో 
మహామహులు యాగదర్శనలాలసు లై చనుదెంచి రప్పు డాభూమి 
యాజ్యాదిహావిస్సుల నరణ్య మఖీస్టివస్తువులను సమళకూాక్పుచుండె 
సరస్వతీనది చెజికురసము [(దామ్రారసము. బాలు. పెటుగు నేయి 
త్మకము నన్న పానాదుల నొసంగుచుండె వృక్షములు (పవృద్ధిం గొని 
మకరందమును స్రవించుపతిపుష్పఫలాదుల నిచ్చుచుండె సముద) 
ములు రత్న రాసుల నాయాతీరంబులం గప్పుచుంజెం బర్వతంబులు 
ఛత్ష్యభోద్యమ్ములనోం జతుర్విధాన్నంబులు.. గురియుచుండి. నపు 
జెల్ల దిక్సాలకాదు లవేకవిధంబు లగు కానుకలం గొని వచ్చి యర్చించి 
రట్టిష్టథుచకవర్శి యభ్యుదయముం గాంచి 'దేనేరదుండు సెంపలేని 
వాండైై యొకలకుం గానరాకుండ వచ్చి యూగాశ్వమును హరించె, 
ఉ. అశ్వముకోడ నాక్షసము నంటి వడి౯ గమియించెం బెంజడల్‌ 
విశ్యవిభుత్వ 'మేర్చడెడు వేషము మేల్‌ కకపాల భూలియుక్‌ 
నశ్వర 'మైనకావివసనంబును డాలిచి ధర్మమూర్తి నా 
శళ్వదనంతర క్ష యగుశక్కుం డవ(కగతి౯ా జనె న్వడి౯. విగ్ర 
తనో, అది కనుంగొని యతి) యాగాశ్వహరణ 
మంతయు బృధురాజు నాత్మజన్మునకు 
విదితము గావించి నెడలుము నాం 
బృధుఫ్టుతుం డప్పుడ వెడలి వే వేగం 


రిక్త శ్రీకృష్ణ భాగవతము 


వం 


బది[కోశములలోన బట్టి పల్లార్చి 

వొని యోగిగ మది భొవింఛచి నెనుక 
నదమద మొనరింప సంశయ మేది 

ే నిలు మటంచు సాలె. బల్క్కు-చును, లెస్‌ 
మహోగ్ర చాణంబులు నిగిడించుచుం బరా[క్రమించినప్పృథుప్యుతునిం 
జూచి యిం్యదుండు నంచళించుచుం దనపాషండరూపంబునో నళ్వంబు 
విడిచి వడివడి నూడనిం బాడెం బృథుఫ్రతుండును హయంబుం గొని 
రయంబున మఖాయతనంబుసకుక జను దెంచె నఫుడెల్ల వాకు నాతని 
పళాకమంబునకుం బరిపరి ప్రశంసించి వానికి విజి తాళ్యుండని "వేకు 
"పెట్టి లాలో నిర్యదుండు గాఢాంధకారంబు నృజించి వేరికిం గాన 
రాకుండ వచ్చి యూపంబున బంగర్య_తాళ్ళం గట్టినత్త, లాని మజీయు 
నపహారించి తొంటివలె నింగి నంటి చనియె నప్పు డత్రియె వానిం 
దలకించి విజితాశ్వునకుం 'జెషీ వియోగించె నతండు నతిరయంబునం 
దరియ నేగి పొాళశాననుని బాణపరంపరల నోనేసీన నతండు తొంటి 
వలెం చావండరూపమును విడిచి యంతర్థానంబునొందె విజితాళ్వుం 
డశ్వముం శిచ్చి తండి) నివేదించిన నతంక్షు టే వే్య్యదుండు క్ష. 
దుష్కార్యంబు నె నెజింగి కృద్ధుండై తాను దీక్లి తుండైనను గణింపక 
విల ము లంది ౦౪౦(దునిం జంప బాణం బనుసంధించుష్పథు రాజుం 
గాంచి యత్త్రిముని లోనగుమునితల్ల జు లెల్ల రాభూచల్లభుం దిలకించి 
యి టనిరి, ౨66 

+ ఇందు న్మిగహించినప్పథునికడకు (బ్రహ్మాదులు వచ్చుట: +- 

సీశ్ర కోవింపకు మేవంవిధయిన 

వాని మంత్రముల నాహ్వాన మొనరం 
జేసి పాశుక మట్లు చేసి 'వేల్తుము నేము 

నావకు రాజు శాంతత్వ మొందె 
నాహ్వానమం(తము లామునుల్‌ పచరించు 

నంతలో బరమేవ్యీ యటకు వచ్చి 


చతుర్లన్క్మ 0ధము విర్ర 


బుషులార ! బేవే్యదుం డిట్లు వధాష్ట్ట్యండు 
గాయ తద్దోషము సొచిం పుచ్చు. 
తే డచ్చ్యు తాంశజుం డాతడు యజ రూపం 
జైనహారి వానిం జంప్రట కనుమతింపం 
డతండు నూ ఆధ్యరంబుల నాచరించి 
నట్టిం డని వేరుపొందినయట్టియ జుండి, లిం 
వ. రాజుం దిలకించి రాజూ ! నీ "వేకోనశతకంతువులు చేసిన నతండు శత 
(కతుసంపూక్తుం జై జెన నీ శెందునుం జాలం డతని కాపే రుండ నిమ్ము 
సీ వింక నీయాగంబులు మాని ముముక్ష్రుజననమాచరణీయంబు లగు 
మహాయజ్మి ౦బులు "సేయు మని బోధించి చనియెం బృభుచకనర్హియు 
నిందునిపైంగల కినుక విడిచి బుల్విగ్దనసమ్మతంబున నంతలో నయ్యా 
గంబు నమౌవి నొందించి యవభ్యృథంబుగావించి బుక్విగాదులకు 
భూరిదశ్సిణ లొనంగె యాగదర్శనాగతు లగువారందణు రాజసత్క్భు 
తులై తమతమపాందుపట్టకుం జని రంత. లిగ్రప్ర 
+ హరి పృథునికడకు వచ్చి వర మిచ్చుట +-- 
సీ హరి వురందరునితో నమరులకో 6 బృధు 
పృథివీశ్వరుని చెంత శ్చీసజెంచి 
నత్క్య్భృతుంజై యను మ్మానాధ! నీకప 
రాధి నింద్రని సైంప రమణ యనుచుం 
"జెలువుచుంటిని ద _ల్వశలితులు భూతవి 
(దోవాము 'సేయ శేశోయమునను 
సీవంటివారలు చేవమూాయం చేసి 
మోహము గలుగుట పోలునొఫ్కొ 
కే, విను మవిద్యచేం గలిగెడువిమయసౌఖ్య 
ములును గామాదులును భేదబుద్ది విడిచి 
(పృతివుర పేశ్వరులం ద _త్వఫక్కి-ం "తెలిసి 
విజ లాత్మాభిమానము విడిచి యుందు), విగ్ర 


౭86 (శ్రీక్సిష్ణ్ట భాగవతము 


న నీకు దేహాళ్మస్వరూపము వివరించి చెప్పెద నాకర్షింప్రు మాళ్ళ 
నానావిధ చేహములం దుండినను జ్ఞ్యానెకా కారత్వమున 'నేకరూపమై 
యుండు దేహము 'చేవమనుష్యాది భేదముచే నానాతగంబునుబొంది 
యుండు నాళ్ళ్మ నిర్మలమై స్వయంపకాశ మైనది. "దేహము మలినమై 
స్వయం(పకాశము కానిది, అద్థజ్ఞనానందాదుల శకాకరము చేహ 
మున క ట్టిగుణములు లేవు, ఆళ్ళ యణుస్వరూపమై సర్వత్ర 
వ్యాపించి యుండును 'దేహాము-సర్యవ్యా ప్తము కాదు. అత్మధారకము 
"బేహము ధార్యము కానున నాత్మ "దేహమున కంక విలక్షణ మైన 
దని తెలియం దగు చేహమునకుం గల బాల్యాదిదళే లాళ్మ్మకు శ. 
చేహగత్మ బాహ్మకాదివి భేద మాళ్ళకు లేదు కావున నోయ్లా నీవు 
'చేహసంబంధనసంజెనితసు ఖదు;ఖంబుల సముండనై యుండుము. నీ 
వింద్రయనశంబుగావించుకొని దేపతిర్యబ్మనుస్యాదులందు చేసాతి 
రి _కృసామ్యము ననుసంధానము వేయుచు నర్వసముండ వై లోకవాల 
నంబు గావింపుము (పజాపాలనము రాజధర్య (ము డానం జేసి రాజునకు: 
బజలవుణ్యములో నాలవపాలు సంపాప్తం బగు దానంజేసి సుగతులు 
సులభసాధ్యంబులు ము _క్తియు! గరతలామలకంబు మజియు రాజను 
వాండు (బాహ్మ ఆకానుమతంపున వర్షాశమాచారధర్య బుల నను 
న ర్తిందుదు ఫలా పేక్ష చేయక తనయందు స్వాతం త్యమారోవించు 
ఫొనక (పవర్తించుచు నీకు దర్శన మిచ్చినసనకాదినంయమిోం(దుల 
యుపబేశంబులం బొంది మోక్షసా్మామాజ్యంబునుం బొందుము నీ 
శమదవమాదిగుణంబుల చేతను సుస్వభావముచేత నేను నీకు వుండ 
చైలీ వరం బడుగు మిచ్చెద నంలో నిందు9ండు తనతప్పు క్షమింపు 
మని రాజు పొదంబులం బడి బాస్థించె నంత రా జేందు)ండ్ధు లోని 
కోపం బుపసంహరించుకొని వానిం గౌంగిలించుకొని పిమ్మట (శ్రీవారి 
పాదారవిందంబులం బడి లేవకున్నంత నకం డతని "లేవనెల్ని (ప్రయా 
ణోన్నుఖుండై పాడాంగుష్టంబున నేలరాయుచు గరుడిపై చేయినైచి 

య్యున్నహరిం గాంచి రాజేందు)0 డి ట్లనియె, లొ0 


చతుర్ధస్క౦ంధము ఏ3 


స ఈవు బ్రహ్మదుల శే నధిపతి వయి! 
వరము లొనంగెడువాండ వనఘ 
లపస్ఞైల్తు గోళెడునట్టిసాంసారిక 
వరముల నరించువాండం గాను 
ము క్తినిం గోరను ము ' క్తి నొందిన నీదు 
పాదముల్‌ సేనించుభాగ్య నేది 
సతము నీగుణముల శ్రత్తులం బెట్టగ నెంచి 
నాండ శ్రుతులు "వేయి నా ఫొనంగుము 
ఆభ _క్రీపరులం గూడి భ వదీయగుణకీ ర్త 
నమ్ము లక్ష్మినోలె నెమ్మి మోజు 
'జేయుచుండు నట్లు చేయు మను[గహ 
మింతే కన్నమిన్న యేది వరము, ల] 
మ, నిను 'సేవించెడుకార్గమాకమల తాందేకాని నేం గూడ న 
ల్పినచో సైంపక నాపయిం గినక గావింపంగ నే భీతిం 7 
కొన నియ్యిరదునినోడి 'వైరమున నాకుం గూర్చిన ట్లప్పుడుక్‌ 
ననుం (శ్రమించి యన్మ[గహింతు వనుచు౯ నానమ సకం బీశ్వళా. 
వ అని పలికిన విని వాసుబేవుం డానందించుచు నీవు మోక్షమును 
గూడ నపేశ్చింపమికి మిగుల సంతసించితిని నామాట విని నీ వింద్రు 
ననుగహించినందులకు సీయం దెంతయే వాత్సల్యముదయించినది 
నాయందు నీకు భక్తి వర్థిల్లుంగాక పోయినచ్చెద సుఖంబుండు మని 
తత్క్భృతసత్క్భృతుం డై సర్వ చేవసమూవాంబు లంటి ఫొలుప గరుడా 
రూఢుండై వియద్దమనంబున _నైకుంఠంబునకు 'వేంచేసెం. బృథు 
చకవర్హియు యజ్ఞాగతుల సెల్టర నంపిపుచ్చి మంతిసామం తాదు 
లత్లో నిజఫ్రరంబునకుం జనియె .నదియును. లికి 
సీ ముశ్తెఫ్రుసరులచేం బూలదండలవేతం 
జ్యతచి తా9ంబర్యశేణి చేతం 


288 (శ్రీకృష్ణభాగవతము 


గసక బహిన్ద్యారఘనభాగములచేత 
గమగమవలచుధూపములచేత 
నానంద మిడుచుండు నన్ని నీధులయందుం 
బన్నీటం గలయంపి పర్వం జేసి 
దీసము లెల్లెడ దీవింపంగాల జేసి 
ఫలవుష్పములును లాజలును నిల్చి 
కే. అరటి స్తంభము లందందుం బరంగం జేసి 
పలురకంబులు పల్ల వంబులను జే 
ప్రక్క_లం బోకవృత్షముల్‌ పాతి రాజ 
ధానిం బైసేసి రిటు నంవిధానమునను. లన్న 
వ, అంతం బురంబునం గల్ర్రీలుం బురుషులు నలంకరించుకొని నానా 
విధవాద్యఘోషంబులతో 'రాజున కభిముఖంబు గాం జని పూజించి 
'రారాజేర్యదుం జెల్టపారజూనపదులం గూడి మంతి)సామంతపరివార 
పరివృతుండై గ గహపి వేశంబు గావించి యేంక్లుపూండ్లుగా 'రాజ్యంబు 
పాలించ నప్పు డొక్కకాలంబున గంగాయమునానదీమధ్యభాగంబున 


నున్న(బ్రహ్మ్టవర్వ మనుఫుణ్య క్మేతమున. వగ 
కే. స్మతయాగము గావించు స్వాంతమునను 

దీశ్షీ తుం డయి బుషులతో. 'బేజు మెజిసి 

నలువు వొకనాండు వేనవే ల్ఞైనులు వినంగ 

నం దుపన్యాస మిచ్చె సీచందమునను, లగ 


+ శ్రథుచక్రవర్తి చేసీన మహాప న్యాసము ఫీ 
వ నేను ధర (్రపరిపాలనంబు గావించుచు ప్రజల రశ్షింపం బర మేశ్వరునిచే 
నియుక్తుండనై తి నాచేశతలకు బర మేశ్వరుండె సొాశ్చీ ఈశ్వకుండు నంత 
సించిన ము క్తి కరతలామలకంబు, అబ్లుసేయ కూరళ కరగ్రహణంబు 
'సేయురాొజు జ్ఞానబలాదులు గోలుపోయి నిరయంబులం బడు(పజలారా! 
'మారు నాయెడ నసూయ విడిచి భగవదర్చణబుద్ధి గలిగి వర్ణాశ్రమ 


8] చతుర్ధస్యం౦ంధము లిర్పిర్ర 


ధర ముల నిర్వహ్‌ంపుండు దానంజేసీ నాయందు మారు దయ గలవా 
రని యెంచుట కవకాశము గలుగును దేవతలారా ! వితృచేవతలారా! 
మి రసూయారహితులై నాశాసన మనునరింపుం డనునరించిన మారు 
సత్ఫలము లొందక మానరు. ఉత్తములారా 1 యాగములం దారా 
ధింపంబడి తత్భలము కర్తల శిచ్చునీశ్వరుం డొక్క-రుం డుండె ననియు. 
బరలోకమం దాయాసలము లనుభవించు శరీరములు "ెక్కులుండు 
ననియు6 బికృతిఫ్రకుషులకు భిన్నుండై యీశ్వరుండు "లేనిచో స్ఫృప్సి 
యసంభవము గావున నీశ్వరపడార్థ మున్నదనియు నెణుంగుం డీయె 
ింగినవారిలో మనువు నుత్తానపాదుండు (భువ్లుండు (వియనతుండు 
నాపీతామహు. డంగ రాజు (బ్రహ్మా రుదుండు ప్రహ్లాదుండు బలి 
లోనగువారు కొందజు మాతనే కలరు, మటీయు జీవు లొనరించు 
ధర్మాదులక్రు ఫల మగుస్వన్లాదులును మోక్షము సీశ్వరుండే యొనం 
గును గావున ధర స్వరూప మెట్టిదియో తద్విధాన 'మెట్టిదియో ఫల 
మేమియో ెలిసిఫొనం దగు స్వన్హాదినర్యఫలప్రదుం జ్‌ నీశ్వరుని 
పదకమలధ్యానము సకలానర్థముల నడంచునట్టిది 'శాపత్రయముచేం 
బీడితు లగుపారికిం బరవేశ్వతనిపాదమ్మన ఫ్‌ ననేకజన్మసంపాదిత 
చిత్త మౌాలిన్యముర గంగాజలంబు పంకంబువ లం గడిగి వైచును వైరా 
గ్యంబు గలిగి స్రకృతికంయెం బరమైనయాత్త స్పస్వరూసముం 'జెలిసి 
జ్ఞానంబునం జేసి భగవంతునిపాదము లాశ్రయించి త చేకధ్యానపరాయ 
ణుం డగువాండు జననమరణాదిరూప మయిననంసారము నొంద6 
బోడు సభ్యులారా ! మారు మామివరాశమముల కనుగుణంబులగు 
కర్ణంబులచేతను శమదమతపశెచాదుల్ల చేతను ధ్యానసో తాదుల 
చేతను నిష్క-పటప్ఫత్సిం గలిగి పరమఫుసషుని మారు భజింపుండు పర 
'మేశ్వరం డనంతక ళ్యాణగుణగరిష్టుండు విళ్హాసనార్య దుం డై వజలు 
చుండు నతండే యాగరూవుండై యాగఫలాదు లగు స్వగ్దాదిలోకము 
లొసంగుచుండు మజీయు నింద్రాదులం దంతర్భ్యూతుం డై యున్న వాం 


20 (శ్రీకృష్ణ భాగవతము 


డనియు నెజుంగుండు. దీనంజేసి యిందాదుల నారాధించినవారు 
నీశ్వరునారాధించినవా రగుచయుందును మజియుం గర (మును గరా శు 
గుణఫలమును ఫలమనుభవించువాండు సీశ్వరుండేకాని తద్భిన్నుం 
'డెవ్వండును లేడు దారువులం దగ్ని యున్న ట్లీశ్వరుండు దేహగతుం 
వైయుండుం గాని స్థూలసూశ్రన్మాదిడారుగుణంబు లగ్నికి లేనట్లు శరీర 
గుణంబు లీశ్వరనకు లేవు కావున నాబేశమందు నివసించువా రంద 
బును దృథసంకల్పు లై వన్హాళుమోచితరీతి నిందా్రాదుల కంతరాత్మ 
యగుపర మేశ్వవు నారాధించుచుండునట్లు వేసితిశేని మారు నాయను 
గ్రహమునకుం బ్యాతము లగుదురు కృచ్చ్రచాందాయగాదుల చేతను 
టెపతీపంబుల చేతను బ్రిహో వాసన చేతను నతిధిపూజలచేతిను శమద 
మాదులవేతను నీశ్వరారాధనము గావింప నగు లోకంబున (బాహ్మ్‌ 
ణులందు సీశ్వరుం డుం.సం గావున వారినే రాజులును బీజలును సేవిం 
చుచుండ వలయు సట్టివారిం జూచి యిశ్వకుంయ సంతసించును 
(గామ్మాణసేవచే మనశ్శాంతి గలుగు దానంచేసి సర్వమును సాధ్యం 
బగు నిర్యదాదుల కగ్నియు చ్రాహ్మాణులకు ముఖంబు (బౌహ్మణుని 
యందు నగ్నియందు వేసినహవిస్సు లింద్రాదులకుం "జేరుచుండును 
(నౌహ్మాణు లుపాసన చేతను క్ఞానయోగక ర స్ట యోగములచేతను వేదా 
ధ్యయనాదులచేతను బవితు్రలు వారిపాదం. బెప్పుడు. నే శీరమునం 
దాట్లు మారు నట్లు గావింప్రడు శీలము గలిగి జ్ఞానవృద్ధుల న్యాశ్ర 
యించినవారికి సకలక ళ్యాణసంపత్సమ్య్ధి యగు నని యుసన్యసించు 
చున్న పృథు రాజుం గాంచి :బేవతలు పితృదేవతలు లోనగువారు మేలు 
మేలని (హోంసించిరి. లి” 

మ్‌, నినుం బోల్పుతుఏనిం గన్న నీజనకు వర్ణింపుగ సామాన్యనే 
మునుం బ్రహ్లాదునిం గన్న రాక్షసుం జెటుల్‌ మోక్షంబు గైకోత న 
కా నీతండ్రియు నీప్రభావమున హోయిం బుణ్యలోకంబుల౯ా 

(1 గొననై ఇుండెను విష్ణుతుల్యుండవు నిక గొండాడంగా శక్యమే, విప్ర 


చతుర్ధస్త్య్యంధము 201 


వ నీయుపదేశంబునంజేసి మేము ధన్యులము పోయివచ్చెదము నీ కిదె 
నమస్కార మని రొజాళ్ఞ ౦ గొని న్మిష్క-మించి రంతలో నాకాశంబు 
నుండి మహా తేజన్సంపన్నులు కొందటు దిగుచుండం గాంచి రాజేం 
చు౦ండు లేచి సభాసదులశో నిలువంబడి మూచుచుండు సంతలోన. 

ఆశీ సనకాదులు వచ్చి జ్ఞానోపదేశము వేయుట 4-- 
సీ, చేరోలగమునకుం జేరువగా వారు 

దిగి నంత నెదు₹ేగి "తెచ్చి నృపతి 
చితసింహాసనాళీనులం గావించి 

యర్ధ్య పాద్యంబుల నర్చన లిడి 
పాదోదకముశీర్ష భాగంబునం జల్లు 

ఫొని పాదసేనయుం గొంత సలిపి 
మునులార నాపూర్వపుణ్యము మంచిది 

మిమువంటివారలు రమణ *మెజుయ 

కే దర గనం బిచ్చుటంచేసి ధన్యతీముండ 
మ్‌ారు భగవత్సరూపులు మోకు సీశ్య 
ేశ్వపండు తోడు నీడ మి మెంత చెప్పి 
చెప్పినంగాని యింతీయు! జెప్ప సట్ల. విరి 

వ. సంసారమగ్ను లగువారికి సులభముగా మోశ్షము సిస్థించుమార్ష 
ముపదేశించి న న్నన్ముగహింవుం డనిన వారిలో సనర్కుమూరుం డి 
ట్లనియె. ర్రిర్రి 

శే ఈవు సర్వభూతములకు హితము గోరు 
చున్నవాండవు తత్త్వార్థ మెన్న నీదు 
సొమ్ము విద్వాంసుండవు లోకసమ్మతముగ 
నడిగితివి ప్రశ్న మిది లోక మలకుటకయ. విరి 

నీ. శ్రీహరిగుణములు ఇెవులార వినుటకు 
బీతి సీశెక్కువమై తలివ్బ 


209 (శ్రీకృష్ణ భాగవతము 


వా 


హరికధా(శవణము దురితజాలంబును 

హారియింపంగా౬ జేయ బరలగెడునది 
కళ్యాణగుణగణకలిత పూబ్రవా సము 

నందు దృఢం బగుసట్టిభ క్తి 
గలుగుటయును చేహములయందు నిరపేక్ష 

యును మోక్షమునకు సాధనము లరయ 


* భక్తవకులమై తి భగవత్కథార క్తి 


గలిగి కొనియు నర్ధకాముల విడి 
త త్తే మెజింగికోనుచుం దగులంబు విడనాడ 


ము క్తి నొందం గలండు వురుషుం జెలమి, వ్ర 
ట్ల భగవద్దుణామృతంబు౯ 

దగం (గోలుచు భూతహితమున న్మెైలగుచు లో 

భగవత్స గణము మజువమి 

నగు మోక్ష మొకింత లోన నవనసీనాధా, బిర్ర 


స్ట ఇంద్రియార్థంబుల నెల్ల బరిహరించి 


శామాదిశత్రులం గడక గెలిచి 
ద్యంద్యముల నహించి తగులంబులం బాసి 

పరిపూర్ణ మగుహరిభ క్తింజేసి 
యఫీతి 'చేహాదులం దతిపీతి బి 

వ్మామునక్‌ గురుననుగ్రుహమ్ముకలిమి 
వైరాగ్యయుత మగువ్నర్తనంబును దృఢ 

క్జునము భక్తియుం గలిగికొనుచు 


శే, రాగమును 'బ్వేషమును వీడియోగన్ని ౫ 


డగుచు జగము. నర మని స్వాంతమందు 


నిశ్చయజ్ఞానమున నొప్పునియతచిత్తు 
డింతలో మోశ్షలక్ష్మీసమేతుం, డగును, లీక 


చతుర్ధస్క్యంధము లికి 


ఉం లో 


= శబ్దాదివిమయసంసర్షము విడ కుంట 
యింది్ర+ఆయచింతన 'యడయ కుంట 
ఫురుషునివురుషార్థ ములు సర్వము హరించు 
నందున విజ్ఞాన మడంగి పోవు 
సజ్జాన ముదయించు నందున ధర్మార్థ 
ములకు విరోధియై పొడవడంగు 
నాది నే ననుమమ త్యాదికంబును గల్లు 
నద్దాన సర్వము నడంి పోవుం 
శే. గాన మనుజుండు సంసృతిం గాని దనుచుం 
దోసిరా జని నంగముం చొలలోం (ద్రో చి 
నతము శ్షేతజ్ఞం శైనయీశ్వరునిభ క్రి 
కలితుండై కొల్చెనేని మోక్రమును బొందు, ల్రిర్లే్ర 
కే. భగనదాళ్ళక మైనటే (పకృతి యనుచు 
నింద్రియవశంబు గలుగ స్వేశ్వరు మది 
భి చవేయుచుం గర గృసంబంధవాస 
నల విడిచె నేని పరమాత్ముం గలసీకొనును. ల? 
ఛా. ఈసంసార మపారసాగరము నాహీనో[గఘోర(గసహా 
వానం చిందలిజీవితంబు చపలాపా్రాయం బనర్థప)దం 
బీసం[దంబును విష్ణుపాద మన నౌహేరాళ మానాకచే 
నేసంచేహూాము లేక దాంటి' మనుజుం జేలుం బరంధామమున్‌. 208 
వ, అని బ్ర)హ్మాకుమారుం డగుసనత్కుమారుందు బోధించిన సంతసించి 
పృథురా జి ట్లనియె, 289 
నీ, యతులార ! శాషతయాతిపీడీతులకు 
శాంతిం గూర్చిడునట్టిసాధుముతులు 
మ్‌ారు మిదర్శనా నేయభాగ్యము నాకుం 
గలిగె ధన్యుండ నైతి లలితమూర్తు 


లిక (శ్రీకృష్ణ భాగవతము 


కే 


౧4 


లార ! నాకోరికల్‌ తీరెను (బహో ప 
"జేశము చేసితి రీఘులార ! 
గురుదశ్షి ఆ యొసంగం సోరక యయ్యెను 
నాద్యుపాణమ్ములు నాదుధనము 
నాదురాజ్యము భవనముల్‌ నాదుభూమి 
నాదుసర్వస్వము నొనంగ నాదుమనము 
స్వీకరింపుండు దయచేసి సిద్ధులార ] 
మోకు వందన మొనరంతు మేదిని. బడి, లింగ 


*, అనినననకాదు లిట్లని రవనినాధ 


నీదువినయోక్తులకు. జూల మోద మయ్యె 

సర్వమును మాకు వచ్చె నోక్ష్యాత లేశ + 

పోయివచే ఏద మని పల్కి- రాయెడలను, బ్ర 
+ పృథువు విరక్తుండె తపోవనిశేసి ముక్తం డగుట 4. 


స ఎల్ల రు మూచుచుండ వియసన్షమనంబున నిర్ణమించికి పృథు రాజును 


సనకాదులయుపబేశంబునం దనకోర్కు. లన్నియు నమకూరె నని 
నంతసించుచు. జేశకాలానుగుణంబుగాం బరమాళొపాసనమున 
కంగముగా వన్హాళ మోచితకర్మ్శము లాచరించుచు నాకర్మఫలంబు 
సర్వంబు నశ్వేశ్వ రార్చణంబు గావీంచుచు నసంగమును బాసి భోగ 
స్థాన మగుగృవాస్థాశుమమందున్న వాం జ్రైనను సార్వభౌముండై 
నను దేహా త్మాభిమానము పేడిచి విషయాధీనుండు గాక కులాలకీట 
న్యాయంబునం బ్రవశ్తీంచుచు రాజ్యపరిపాలసము గావించుచు నర్చి 
యనుపత్నియందు విజితాశ్వ ధన్వశేతు హర్యశ్ష (ద్రవీణ వృకు 
లనునేగురువ్యుతులం బడసి భూలోక చే వీందుండై మనోవాక్కాయ 
క్ర (్థంబులం (బజల రంజింపం చేయుచు సూర్యుండు నిజకిరణములచే 
భూమింగలజలంబు (గహీంచి మరల భూమికి నొసంగునట్లు (పజలవలన 
గగంబు గ్రహించి మరల బ్ర)జోపయోగార్థ యమొసంగుచు శత్రువు 


చతుర్గ్లన్మ్క్య 0ధము ర్‌ 


లకు దుస్సహుంతై భూమినలె శ్షమియై కామభేనువువలె నెల్లర 
కోర్కుులం దీర్చుచు 'నేఘునివలె యళేష్ట ముగా వసువుల వర్షించుచుం 
(బ్రజలక్షుం దృప్షి ప్తి గలిగించె మజియు సమ్నుదునినలె దు స్తుపండును 
'నేకువునలె నిశ్చలుండును యమునినలె శిక్షకుండును హీమనంతునిం 
బోలె రత్నాకరుండై. కుబేరుండుబలె ధనేశ్వరండై వాయువు వలె 
సర్వగామిమై కందర్పుండు బోలె సుందరుండై సింహంబు వోలె 
స్వేచ్చావిహారయై స్వాయంభువమనువుం బోలె వాత్సల్యంబు గలండై 
బ్రహ్మా దేవుడు వోలె సామర్ధ్యంబు గలిగి బృహస్పతిం బోలె "వేద 
వాదియై మహాోవిష్ణువుంబో లె స్వతంతుండై "వెలుగొందుచుం బృధు 
చక్రవర్డి గో బ్రాహ్మాణులందును గురువులందును విమ్ణుభక్తులందును 
భక్తిం గలిగి పరోపకారపరాయణుండై ముళ్లోకములం (టసిద్ధి 
గాంచి కొన్ని వేలనంవత్సరములు మని "తన్ను వృద్ధుగా నెంచుకొని 
తన దేశప్రజల నాదరించుచు6 (బ్రజాపాలనరూపమనునీ్వ రాజ్ఞ న నెజ 
న గొడుకులకు రాజ్య మిచ్చి పల్నీస నేతుండై తపోవనంబున 
క్షే వాన(ప్రస్థులధర్భంబు నిర్వ రించుచు శమదయాదులుం గలిగి 
తెవించుచు. గందమూలప్మతఫలాద్ను లాహోరించుచుం గంమంబుగా 
జలభశ్షుండు వాయుభశ్షుండు నై తుదకు నిరాహారుండునె శీతోస్తాది 
ద్వంద్య్వంబుల కోర్చి మాన్యవతంబు వూని యింద్రియంబుల నిగ్రహించి 
వాయువును బంధించి సనత్కుమారో క్షకమంబున 'యోగానునంధా 
నంబు గావించుచు జ్ఞానంబునం జేసి పరత _త్వేంబుం బరికించుచు 
నేకాగచిత్తుండై గుదస్థానమును గాలిమడమచే నదిమిపట్టి మూలా 
ఛారమునుండి వాయువును నాభిని. బొందించుచు. గొమముగా 
హ్యాదయవ క్షస్థృలకంఠశిరో భాగంబులం బొందించి పదంపడి (బవ్మా 
రం(ధంబునం దావాయువును నంధించి సిన్న్బృహుండై వాయువును 
మహావాయువునందును చేహమునుభూమియందును 'దేహస్థజలమును 
జలమందుననునంధానము _ గావించి పృథివీభాగము జలమందును 


296 శ్రీకృష్ణ భాగవతము 


జలము కేజమునందును 'బేజము నాయువునందును వాయువును 
నొకాశమందునుం జేర్చి శర్చాదితన్నాత్రములు నింద్రియంబు లింది) 
యార్థంబులు లయంబు నొందించి యాత శను మహ _తృత్యమునం 
దనుసంధానము గావించె నంతం (బహ 'స్రం్రము భేదించుకొని (పాణ 
వాయు వర్చిరాదిమార్షంబున నూర్ధ్వ్యంబుగా నిర్ణమించె సతనిభార్య 
యగునర్చియు. దనమనోవల్ల భుండు బుద్ధీరదియ పాణాదులం బరిత్య 
జించుట గొంచి యించుక విలపించియు విజ్ఞానంబునం జేసి పలికిం 
దిలోదకంబు లొసంగి యప్పర్వతంబునం బతికిం జికిం గల్పించి 
దానికిం (బదషీణనమస్కా-రంబు లర్చించుచుం దా నందుం జొచ్చి 
(సాణంబులం జాసి భ్‌ రో భ్‌ స్మావశేషయై వానిశో నారాయణ 
సొన మెన నెకఘుంఠంబు నొంది శాళ్య తానందసౌఖ్యంబు లనుభవించె 
థి యు ౬ 
నని మజణియును,. వ 
ఆశ ప్పథురా జపుకఫౌ త్రవర్షము 4-- 
స్కీ ఈపుణ్యచరితము నేఫురుషుం జైనం 
జదివిన వినినను సద్దతు లగు 
(చౌవ్మాణుం డిది విని (బ్రవ్మూవర్చస్కు-6 డౌ 
క్షతియుండు పఠించి శ్ష్యాపతి యగు 
నైశ్యుండు పకియించి విశ్యో తరుం డగు 
0... నీ 
శూదు)ండు ప్‌ని సర్వశుభము లొందు 
(శ్రీ వ్రపవులు దీని (తిగుణము గా వని 
పసువు సంతానము వడయం గలరు 
ఆ, చదువు రానివాండు చదీవిన విద్యాంసుం 
డగు నలంతి మైన నధికుం డగును 
ఠోగీ వినె నేనిరోగము పంగిపోవు 
ననుల విని రాజు విజయంబు నందం గలండుం ల్దింగ్ర 
శే, అవల బృథురాజుసొత్మజు లందు బెద్ద 
మైసవిజతాళ్వుం జేలిక యగుచుం చరి 


శిర చతుర్ధస్య్యంధము రి? 


తనదుసోదరులందు. దత్పరతం దగిలి 
రాజ్య మేలుచు సెంతయు రమణ మెజసె, విర 
సీ. అతండు తము స్టలయందు ననుకంప గలం డయ 
పతులుగా దిక్కుల నతుకం జేసె 
హర్యశ్షునకును (బాగాశయు ధూమిశే 
శునకు దశ్షీణము వృకునకుం బళ్ళ్చి 
మము (ద్రవిణున కు తరము పంచి యిచ్చెను 
వాలీ 
నందటుకుం దాన యధిఫుం డగుచు 
నాళేనికి శిఖండి యనుభ"ర్య యందు మూ 
వురు కుమారులుఫుట్టి రొరిమ గలిగి 
లే వారు శ్రేతాన్నులు వసిష్ట పారికాంక్షి 
శాపమున మద్యులై ఫుట్లి శాషగిదిని 
అాిర్టిము యి 
గార్గ పత్య మాహవనీయ మర దశ్షి 
యట్‌ వ్‌ 
ాగ్ని యనునామభేయము లపుడు పొంది. లి్రిఫ్‌ 
వ అంతర్థానుం డనునపర నామంబు గలయావిజి తాశ్వునకు నభస్వతి 
యనునపరభార్యయందు హవిర్థానుం డనుమియొకప్పుతుంకు వుక్షై 
నాహవిస్థానుండు దండనీతి కరగ్రహణము లోనగురాజవృ క్తి నవలం 
చింప రోసి దీర్ధ సత్రయాగము. నాచరింపం దొడంగి పరమాల్మ 
నారాధించుచు దీర్ధసమాధిచే భగవల్లోకము నధి వసించె హావిర్థాను 
నకు హవిన్ధాని యనుభార్యయందు బర్జిషదుండు లోనగునార్వురు 
పుత్రులు పుట్టి రందు బర్జి షదుండు (ప్రజాపాలననివుణుండై (శ్రియా 
కలాపమునందును యూగమునందు నిష్టాగరిష్టుం డయ్యె- మజీయు 
నతండు భూభాగ మంతయు ర. వాట మగునట్లు 'మొదటిదాని 
ననుసరించి రెండవది గాశాలలు వైచి యాగము లొనర్పుచుం (రాశీ 
నాగ్రంబు లగుబర్జిస్సులం గప్పెం గావునం బ్రాచీనబర్డి యను 
నామంబు వడసె నాతండు సమ్ముదవుతికయగుశతదుని వరించి 


298 (శ్రీకృష్ణ భాగవతము 


'ెండ్డియాడి సమాన[వతాచారపరాయణయగునా మెనలసం (బచేతసు 

లనుపదుగురు వుతులం గాంచె. ల96 
శే తండి? ్రేశేస వారలు తగం దపింపం 

జనుచు వని శంకరోప బేశమును బొంది 

యాల్మత లేము థ్యానించునట్టి రగుచుం 

'బదియు వేలేండ్లు హరిం గొల్చి రుదితభ క్తి విరి 
వ, అనిన విదురుండు మునీం(దా ! (పవేతసులకు శంకరునకు సమా వేశం 

బె ట్లయ్యె వారితహా[ప్రకారం 'బెట్టిది చెప్పు మనిన మై(లేయుం డతని 

కి ట్రనియె నట్లు (పచేతసులు (పజానృష్టి గావింపం దండి యగు(పా 

చీనబర్జి (పేరణంబున తపంబు గావింప నెంచి సము[దసమిోపంబున 

నొకసరోవరంబు గని రదియును, 29008 

న ప్రచేశసుల తపళ్యప్రకారము థా 

ర జ్ఞానులమాననముం బల 

నానందాకరము నిర్శలాహాపూరం 

'బెనలువొందు. బరమహాం 

సానందధు వగుచు సరసి యివి న్ఫీతమై, ల 
చ, కలువలు తామరల్‌ జనుల కన్ను లపండువు సేయుచుండు హం 

సలును బకంబులు౯ గమలషండములందు మనోహరంబుగాం 

బలుకుచునుండు. దుమ్మెదలు బాజులు దీరిచి పాట పాడుచోం 

జలువల సీను తెమ్మెజలు సల్పు లళాళుల నాట్య మూడంయగళ౯ా 800 
నం అట్లాప్పూనప్పదా వ్‌! రంబునం(బ చేతసులు మృదంగాదిధ్యనులతో లాడిన 

"బేవగానంబు విని విసయంబు నొందుచుండి రానందున సరోవరంబు 

నుండి 'చేవగంధర్వ సేవితుండై పార్వ 'సహీతుం డగుపర మేశ్వరుండు 

'వెడలిరాం గని సాష్టాంగనమస్కారంబు గాఏంచిన భ కృవత్సలుం డగు 

వామేన్సండు వారిం గాంచి.యి ట్లనియె. 801 
"లే మారు పాచీన బర్జి కుమారవరులు 

మ్లితల(వు నాకవగతము మి మ్మానుగ్ర 


వ 


ల 


చతుర్ధస్మ౦ధము లం 


హీింప మో కిట్లు దర్శన మిచ్చినాండ 

భక్తులకు మిరు మిపయి వత్సలతయ, వై 
వురుషుండు నూలుజన నములు పుణ్యతపం బొనరించి పిమ్మాట౯్‌ 
వరుసను నాపదంబు మటి బ్రహ్మాపదంబును బొందు నయ్యనం 
తరమున మేమునుం బలెను దత్పురుషుండును విష్ణులోకముం 


గర మరుదాగ6 బొందు నని గట్టిగ మోరలు విశ్వసింపుంి. వస 


= భగవంతుం డగువాసు దేవుడు దయకా భావించు నన్నుం బలె౯్‌ 


భగవద్భక్తులు మీరు మికును జగన్నాథుండు ప్రత్యక్షమై 
తగ లాలించుచు మిమనోరధ ముల౯ దధ్యంబుగా దీర్చు మో 
రు గడంకం దపియింపుం డే వినుతుం గారడణ్యంబునం ద త్వముక్‌.801 
అనికరుణాయ శ్తచిత్తుంతై పలికి పర మేళ్వరుండు మజియు నో రాబపు 
(త్రులాకా! మిరు నారాయణుంచే ప్యావ్యుం డనియు6 బాపక్షుం 
డనియు భావించి భక్షిభరి తాంతరంగు లై యుండుం డని మునుమున్న 
సర్వాంతర్యామి యగుషరమాత్ము ని ట్లని ప్రార్థించె 205 
ఖీ పరమేశ్వరండు పరబహ్మాం బ్రస్తుతించుట థీ 

జ్ఞానులరశ్షింవం గానై నసీదును 

త్కర్ణము నాపయి€ దనబజుం గాక్‌ 
సిద్ధరూపుండవు నీవేత సంపాదిత 

సౌఖ్యము నాకును జగములకును 
గరుణించుచుండెడు పరమాత శ్‌ వగునీకు 

వందన మొనరింతు నాసుదేన 
జగ దాళ్మకం బగు జలజము నీనాఖి 

యం దుండె విధిం గనునట్టి దగుచు 


శే భూతసూకే శ్రాట్రియండవీవు భువనములక్షు 


నధికరణ మిోవు లేవు సీకాజునూర్చు 
లందున౯ా నిర్వికారుండ వయి చరింతు 
నీకు వందన మొనరింతు నీరజాక్ష తగ్‌ 


800 (శ్రీకృష్ణ భాగవతము 


మ, నకలంబు౯ (బవిలీనముక్‌ నలుఫుచు౯ా సంకర్ష గాఖ్యండ వై 
'మొకమం దగ్నీనివెల్లం జేసి సకలంబు౯ డదాహముం జేయుచు౯ొ 
సుక మొప్ప౯ శయనింతు చిక్కలికుండె సూశ్ష్భూతిసూక్ష్యు స్రండనై 
నకలేశా ! నిను సంస్థ్మరించెద నెద౯ొ సాశ్షాత్కృతిం చేయవే, $07 

మత్త. వేదముల్‌ సృజియించి నాండవు వేదరూప్రుండ వీవు నీ 
వాదిమూర్తివి నేము నీదగుసంశముల్‌ గొని యుంటి మోా 
మాదిరి౯ొ భవదీయ మాజ దు మాజుపల్క-నివారమై 
సవర వై కనకావము నమ్మదిం దలసోయుచుక్‌, 08 
, ఈ వనిరుద్ధుండ వీన్ర పరమహంన 

వవహతపొఫ్తు డ్‌ వాదిమూర్తి 
వ్ర పూష్ణండవు నీవు న్యర్యమునకు 

మోక్షమునకుం గర్హ వక్షయుండ 
వ్ర యోగీశ్వరవ్యా ద్వాసుండవు నీవు 

యోగస్వరూవుండ వాథ్యుం డవును 
సీవ్ర వేదములకు నేతవు (తాతవు 

నీకు నమస్క్యృతి లోకనాధ 

శే సకలసత్వస్వరూవుండ వకలుషుండవు 
సీవు శ్రోలోక్యపాలకుం డీవ సర్వ 
భాగముల నిండి యుండినవాండ విట్టి 
నీకు వందన మొనరింతు నీరజూక్ష. $00 

ద్విపద, ఫల మ'ేశ్చింపక భకిమై మై క్రియలు 
నలిపెడువారికి ఫలరూవుండ వయి 
యుందువు నీవు ధర్య్మోత్కరుల్‌ మౌని 
బృందారకులపత్ష మే పట్టి నిలుతు 
వీవ్ర లత వీవు పఏవృత్రి వి 

. నీవు నివృత్తి వె వె నగడుచునుందు 


చతుర్ధ స్కంధము 801 


కవీలానతారముం కొని సాంఖ్య 
'సుపథంబు జగతికి జూపీ సాంభ్యేశ్వ 
రుం డని 'వేరందినపోడవ్రు వర్ష 
దుండ వయి రవి వయి జోపంగ వత్తు 
నీకు నమస్కార మోనీరజాక్ష 
వైళొని మ మ్మేలంగా నుండు మనఘ, ఫ10 
దండక, ఓసర్వలో కేశ్వరా యీశ్వశా!. నీవు సూ వ్ష్యూతిసూమ్షుండ నై 
యుండుట న్నీదు రూపంబు దున్లా)వ్యూమై భకృలోకపి)యంటై మహా 
సుందరం తటిత్వత్సకాశంబునై యుండు సీనాల్లు చేతుల్‌ గడాచ్యక 
శంఖాదులం దాల్చి లోకాళి. గావంగం బోఛవంగ నై యొప్వు స్ప 
'నేతముల్‌ తమ్మిలో నుండుేేకుల్‌ బలె౯ొ సుషపకాళంబులై యుండు 
సీమోము రంగామబంగారు కర్ణోత్తమాలంకి) యూకల్పితంటై కడుం బొ 
ల్బుబంగాకునీ రారు మేల్‌ శేరుదువ్వల్వ పె వళ్లెవామై. కడు నీటు 
గుల్కుకా జగన్నాథ ! వక్షస్థలం బందు శీవత్సముక గౌస్తుభం 
చెంతయే వింతమే ల్యెంచంగాం జేయు నోచేవదేవా ! మహాబేవ! నీ 
యిట్టిరూపంబు భక్తాళిపాపంబులక౯ా బాపంగాం జూలి యుండు౯ (భా! 
"నేము నీదర్శనంబు నిం గోరి యున్నార మిరీతి మ మ్మేలంగా 
రావె చేవా నమ సే స్తేనమ స్తే నమః, $11 
ప, మజటీయు నోజవా?. సీరూపథ్యాన వమాచరించువారికి మోక్షసాధన 
మగుభక్తి ప్రభవించు డానంచేసి సీపసాదలబి సుకరంబు నీవు మా 
నవదుర్గ భుండ నైనను భక్కసులభుండవు నీవు కై: పల్యముకంయెం గాం 
త్షణీయుండవు భ కుం డయినవాండు సీపాదమూల మాశ్రయించి 
స్వన్లాదిసుఖముం నూ, చనెంచుచుమోశ్రము నాశింపం దో 
మహనీయా ! భకి క యోగానుగృహీశమై సత్వగుణ్యపధాన మగు 
చితృము గలిగినసత్స్పుకుషుండు శళొదివిషయములందు సక్తుండు గాక 
నిన్నుం 'జెలిసిఫొనం వహనచన్నా య సీనూయనసమన. జలు దన 


శి (శ్రీకృష్ణ భాగ వ త-ము 


నశమునం బెట్టుకొని నంసొారసాగరంబునం బడ నెట్టుచున్నది. అమాయ 
చేతనే నీవు న్న ష్ట్ర స్థితలయము లొనర్చ్బువాండ వైనను నిర్వికారుం 
వె స్వత్యత్రండ వె యున్నా(డవు ముహార్ములు (శ్రద్ధాసమువే పేతులై 
వన్ష్యాశమధర్భములచే సీస్వరూపము నొంద నెంచి దివ్యమంగళవిగ 
హుండ వగు ని న్నా రాధించుచున్నారు నీమాయవలన సత్వరజస్త మో 
గుణంబులు ఫుట్టినవి రజోగుణమున మహత్తత్వము దానివలన నహం 
కారము కమీముగా నాకాశాదిభూతములు. కలిగినవి, వానివలన 
నంజ్‌ కోత్పత్సి యు దానివలన (బ్రహ్మోది దేవతలు వారివలన మనీ: వ్యాదులు 
వారివలన మానవులునుందిర్యగాదులునుం బుట్టినవి. ఈచతుర్విధజంతు 
జాలంబునందు నీవంతర్భూతుండ వై యుందువు. దురాలోచనలచే 
మత్తులె విషయనక్తులె వేరాసం బ్రివర్శించువారలను నీవు నర్చం 
'జెలుకలను బోలె మ్రింగి వేయుదువు, నిన్ను బ్రహ్టుదులును "దెలియ 
జూలకుండి రట్టిసీవు మమ స్హైనుగ్గఫిహింపం బ్యార్థించుచుంటి మని శివుండు 
(పస్తుతించి (పచేతసులం జూచి మి రీభగవత్స్సుతిని జపించుచుం దవీం 
వుండు దీనివలన మోకు భద౦ం బగు సీశ్వకుండు మి మ్మానుగ్రహించు 
నీస్తోతము తొల్లి'పజానృష్టి చేయ నెంచినచతుర్నుఖుండు జనించి కృత 
కృత్యుం డయ్య దీని (బతిదినంబును బౌరాయణము చేసినవారికి 
సర్వార్థసిద్ధ సిద్దులుం గలుగు నని శివ్రం డానతిచ్చి వారిచే. బూజతుండై 
వారు చుక నంతర్థానంబు నొందె నంతం (బచేతసులు శివుం 
డుపటేశించినస్తోత)ముం సన చేలసంవత్సరంబులు జలంబులందుండి 
జవీంచి రక్క-డం బాచీనబ ని యాగాదికర 'శ్రములం దాసక్షి గలిగి 
తచేకచిత్తృంబున నుండుటం బెలిసి నారదుండు వాని నన్ముగహింప 
నెంచి క రుణాళుం డై యతనికడకు వచ్చి యి ట్లనియె, 812 
--+ పప్రాచీనబ కికినారదుడు ఫురంజనోపాఖ్యానము చెప్పుట శా 
చు నిరతము యి శర్శముల సీదగుకాలము వెళ్ళం బుచ్చుచు౯ 
'విరతిం యొకింత లెక దురవిల్లుచు నుంటివి దీన నేఫలం 


చతుర్ధస్మంంధము 808 


బరుదుగం బొంద నెంచితి వి దంతయు వింతగం దోచు నాకు నీ 
చరితము సర్వముం 'చెలుప సమ్మతి చేయుము నెమ్మునమ్మునక్‌ ఫ్ర 
ఆ, అనుడు నాత డనియె నార్య కర్మకలాప 
మునను దగులువడినమనము. గలిగి 
యున్నవాండం గాన నెన్నండు నే విచా 
రమును జేసి యెజు[౧ నమలచరితం లక 
నీ, ఎట్టు చేవీన నాకు సీకర్ణుబంధము 
"కెసనొ నిర్సలత నా కగునొ చెప్పి 
డారఫు తాదిబంధముసం గశ్రైడునహం 
కారాదు లడుగంటు దారి నాకు 
నుపదేశ మొనరింపు కృపంజేసి నావుడు 
నారదుం డను నీ వొనర్చినట్టి 
జన్నములం జంపం జచ్చినపశువులు 
నీవు వచ్చినం 'గ్రుమ్మి నిన్ను6 జీల్చ 
శే వాడికొమ్ములు వూపు చవ్వల 'మెలంగు 
చున్న వవి స్వర్ణమం దుండునన్ను మెచ్చు 
గాని యిటు సేయునే యన దీని 'దెలువు 
నొక్క యితిహోస మగు జెప్పనుంటి వినుము, [1 
ఉ. భూతలమందు ము౯ గలండు భూమివీభుండు ఫురంజనాహ్యయుం 
డాతండు వేల్‌ ఫురంబులు: స్రియంబునంజేసినదాన వాని శా 
ఖ్యాతి లఖించె నాతనికి నావ్లుండు మితం డొకానొకండ వి 
జ్లాతుడు "వేరకిం దెలియం జాలనిచేష్టలు గల్లినట్టిందై. $16 
ఎాాశీ ప్రురంజను డు ద్యానంబుననొక్క్ర్రీనిగాంచుట ఫీలా 
సీ, అపురంజనుం డుర్వియందు డా నివసింప 
చగినవురం 'బేది యగునొ యనుచు 
నందందు. గొన్నినా ళ్ళధివసించుచు . నెందు. 
చన కనుకూలత గనంగ రామి, 


కిక శ్రుకృన్ణభాగవతము 


భోగ్యపదార్థముల్‌ బొందం గోరుచు! దగ 
నన్వేషణ మొనర్చి నన్నికడల 
నతండు హిమాచల ప్రొంతదక్షి ణఇసాను 
వున నవద్యారముల్‌ పొనరుచుండ 
"కే. దర్శనీయము సురుచిరోడ్యానసంవృ 
తము మణీగణకలితవ్యపము హీరణ్మ 
యము మహాసౌధనముదంచితము ఫురంబు6 
జూచె భోగవలిం బోలు సొంపుదాని. ల? 
న, మజటీయు నప్పురంబు విశాలచతువ్పధంబును బహువిధనభామందిర 
సుందరాయమానంబును రాజమొర్షవిరాజితంబును (గీడాసానసము 
"పేశంబును విశమస్థానవి రాజితంబును రళ్న కుట్టి మచత్వరసమంచితంబు 
నై తనరారుచుండు, 16 
ఉ. అవురం బాహ్యా దేశమునయందు విహారవనం బొకం డగు౯ 
శ్రీపరిపూర్ణ మె సకలశేవధులుం గలదై పికానులా 
పాపరిశో షదం బగుచు న్యాతిదినంబున నుండునందనం 
'బేపరిపాటి దాని కని 'యెల్లరు మెచ్చెద కెల్ల "వేళల౯ా వ19 
చ చిలుకలు వల్కు-6 గోయిలలు చీందర వోవంగం గూయు6 దుమ్మెదల్‌ 
కలరవ మేర్చడ౯ా (శుతిసుఖంబుగ గానము చేయు హంసముల్‌ 
గొలకులం దమ్మిగద్దియలం గోవులు సూఫవుచు నాట్యమౌాడు నా 
మలయనగాగ తానిలకుమవూరుండు రొ జయి సంచరింపంగక. 890 
సీ, ఆవనంబునయందు నటు నిటుం దిరుగుచు 
నభిముఖంబుగ వచ్చె నతివ యొకత 
పదుగురు భటు లామెం బరివృత్నులై యుండి 
రొహ్కొోకరికి నూష్ట రువిద లుండు) 
పంచశీర్ష ముల బరంగునర్ప(ేస్టుం 
డాకన్నెం గాపొడుసట్టిం డగును 


89] చతుర్ధసంధము 8005 


గోమరూపిణి యయి కాంతుని "నెదకుచు 
నపాఢయైై యామె యటకు వచ్చె 

కే అద్దములం బోలు చెక్కిళ్ళు నొక్‌సంబుం 
బోలులేణాను సంపగి మొగ్గం బోలు 
ముక్కు. నెలంబోలు మోము శ్రీం బోలుచెవులు 
గలువలం బోలు కన్నులు గలిగి యుండె 891 

ఉ. గాజులు కమ్ములుం గదలి గల్లని మోయ నితంబబింబమం 
దాజల తారుకు చ్చెళులయంచుల ప్రై మొలనూలికింకీణుల్‌ 
శ్రే 'వెలార్పుచు౯ా మొజయం దీజుగుగాళుల గజ్జె లందియల్‌ 
బాజులు గల్లుగల్లు మన భాసిలె 'మేలిముసుంగు రంసతోకా,. 825 

ను ఇట్లు మత్త మౌాతంగంబుడంబున మందగమనం బవధరించి మందహాన 
సుందరవదనారవిందయై సిస్టనం బోల₹ మో మంచుకవంచియు. గుం 
చియు నెత్మియు నొత్సియుం జూడనట్లు మూచియుం గన్నుంబొమలు 
విండ్దవలె (వేలం గటాశ్షవీశ్షూంబకంబుల నిగిడించుచున్న నీలవేణిం 
గాంచి దరహసితవదగారవిందుండై రాజప్రరందరుం డె ట్లనియె. శలికి 

4 ఫురంజనుండు క్ర్రీనిం 'బెండ్లియాడుట 4-- 

మ, వెలందీ యెవ్వరిదాన 'వెవ్వ తెవు సీపే శేమి యెందండి యి 
ప్పాలంతుల్‌ గొల్వంగ వచ్చితీ వలకునిప్పూదోటకు న్మేటివై 
ఉలజేనీం గికంించి వచ్చురతివో వాం డంప నిందయున్నవా 
రల నేంచం జనుదెంయపూములికినో రారము శా క్రి మ్మొగి౯్‌. 824 

శే. సి న్ననుసరించి వచ్చుచు నున్నవీర 
భటులు ఏీ 'కవ్వరో వారిపజ్ఞ నుండు 
వసిత లీంటీటు "నవ్వరో 'వారిజాశ్షి 
ముందు జనునర్చ'రా 'జేండొ విందుం 'జెప్టమ, త్రి్‌ 

మి, పతి విశ్వేశ్వీరు రోయుచున్నసతి వో (బ్రహ్మా శ్ర న్విలోకించుభా 
శళినో వెన్నునొకె న్నెణుంగురమవో 'రమ్యూంగి వా వైనచొం 


806 శ్రీకృష్ణభాగవతము 


శీ.కిపైం గా లిడ రీవు వెన్ను డన నై ఇన్నొందునాళో (దగ౯ా 
వితతశ్రీవిభవాభిరాను మగునీవీటక్‌ రతిం 'చేలుమా. కలిగ 


* నీకటాక్షవీక్షణములచేం గలంగినచిత నృత్మిం గలిగి మదన బౌణానల 


సంతప్యమానమానసుండ నె విరాళం బడున న్నను(గహంచి నీమధురా 
ధరసుధారసంబున విగతజ్వరుం గావింప్రు మని (ప్రార్థించుపురంజయుం 
గాంచి మించుబోడి మోడి సేయుచు ని ట్టనియె, క్రి? 
నిను నన్ను నృజియించి మనకు "బేకు కులంబు 

నొనలినపురుషుం జేయో యెటుంగ 
నిం దుండునిన్ను నే నీఫురి నేలువా 

నిగ నెంతుం గాని యీనగర నేరు" 
కట్టిరో తెలియదు గాని యీవురుషులు 

(్ర్రీలును భృత్యులు 'స్నేహితులును 
నేను న్మిద్రించిన నీనిడుపండు నన్ను. 

చాలించు మేల్కొన్నవాండ యగుచు 


కే. భాగ్యమున నీవు వురి దీని బడయ నైతి 


నీకు శుభ మగు నేను నాస్నేహితులును 
గ్రామ్యసుఖముల గూర్తుము రాజ! నీకు 
నోవీ పొందుము నూజేడు లీఫ్రరమున. 998 


న, రాజే్య్యదా! నేను నిన్ను రమింపం జేయక రానున్న స్వర్లాదు 'లెజుంగక 


మృత్యువు నకు జంకుచుండు మజొక్క-ని రమింపం చేయం బోవ ననుట 
నిక్క-ం బీపవృ _త్రీమార్గంబున ధరా స కామములును బ్యుత్రపౌతసుఖం 
బును గీ రియుం బుణ్నలోకంబులుం. గలుగు గృపాస్థాశ్రమంబు 
_్‌ స న్‌ 
సామాన్య నునంజెల్లదు దాన "దేవతలు వీతపలు మునులు మాన 
వులు భూతములు లోనగువారికి శరణం బగుచుండు నిట్టినరుపమూన 
గుణ? గరిష్టుండ వగునిన్ను వంటిభ రను నరింప కుండునట్టినాతి యెన్యత 
యుండు నుండిన నధి గోతి యనంజను నని వారు హస్పరానురాగం 


చతుర్ల్షస్క్య 0ంధము వ 


బులం 'దెలుఫుకొనుచు నాప్రరంబునం (బవేశించి నూజువత్సరంబులు 
'ఇెల్లుదాక సర్వసుఖంబు లనుభవించిరి, లిక 
శ్రే అప్పురంజను. డాహారిణాశ్రీ లహాడి 
యందు నందును గిడించె నంత నొక్క 
గ్రీస్మమునయందు. దాసముం గ్రిందుపజుచు 
బుద్ధి నొక్కసర 'స్తీరమున వసిం: 880 
వ ఫురంజనుం డున్నయప్పురంబున కేకుద్య్వారంబు లుపరిభాగంబునం 
దును "రెండు ద్వారంబులు (క్రింది భాగమునందును బొందుపడియున్నవి 
(క్రింది రెండుద్వారంబులును బురాధినాధుండు బేళశంబులకుం బోవుట 
శేర్చడినవి మిదిడ్వారంబులలో నై దు తూక్పుదిక్కూనందు నొకటి 
దక్కి-నంబునను మజొక్కటి యు త్తిరంబున నున్నయవి [క్రిందుగా 
నున్న ద్వారములు పడమటగా నున్నవి తూర్పుననుండుద్యారములు 
"0డును ఖద్యోతము నావిర్శుఖ యనంబడువానినుండి ద్యుమత్స 
ఖుండనురాజు వి(భాజిత దేశంబునకుం జనుచుండుం. దూర్చ్పున మజీ 
యొకచో నున్న రెండుద్యారములు నళిని నాళిని యనంబడు వానినుండి 
రా జవధూత యనుమ్నితునినో సౌరభచేశముం జూడం జనుం 
దూర్పున నున్నయైదవద్వారము ముఖ్య మను'పేరం బరగుం బురం 
జనుండు రసజ్ఞం డనుమి(తునిళో నందుండి బహూదక ేశంబునకును 
రసజ్ఞ _విపణు6 గే డనుమటియుకమి[త్రనిం గూడి పణ మను చేశంబునకుం 
కప దవ్రిణంబున నున్న ద్వారము ఫురుహును నాయడుదాని 
నుండి వురంజనుండు (శ్రుతధరుం డనుసఖునికో దశ్చీణ పొంచాలంబున 
నకును నుత్తరమున నున్న దేవహు వనుద్యారంబునుండి యుత్తరపాం 
ఇవాలంబునకును బడమట నున్న యాసురి యనుద్యారంబునుండి దుర 
దుండనుమి(త్రునితో (గామక చేశంబునకున బడమట నున్ననిర్భతి యను 
ద్వారంబునుండి లుబ్ధకుం డనుమ్మితునితో వైశన మను దేశంబునకుం 
బోవుచుండును మజీయు నాఫ్రరద్వారములలో నంధము లనురెండు 


808 శ్రీకృన్ణ భాగవతము 


ద్య్వారంబులు గలవాద్యారంబుబనుండియే ఫ్రురంజనుండు (ప్రచరించు 
చుండును. వ్ర 
ఎాాళీ పురంజనుండు శలోలంై ఇదుట $-- 


సీ, అవురంజననృవు డంతఃవుగము విషూ 


చీనుం డకాసఖునిఖోం జేి దార 
వుత్రాదులందు సంమోవాము సంతస 

మును బొందుచుండును ముందుం గనక 
దైవవంచితు. డయి తద్దయు! గామము 

లం దిచ్చ గల డయి యషారహంబు 
బుద్ధి య నెడుభార్య బోధించినట్టులు 

నిరతంబు మెలంగును నెటీ దొజుంగి 


తే. భార్య నిలిచిన నిలుచును బండు కొన్ను( 


ల్‌ 


బండుకొను వేద్య నేడ్చును బజివం బజిచు 
దినినం దిను నవ్విన న్నవ్వు దినము దినము 
రమణ డి నట్టిండగుచుం బురంజనుండు. లలి 


= ఫురంజనుండొక్క-నాండు రధం బెక్కి. పంచ(ప్రస్థమనుననంబునకుంజనియె 


నది శీ ఘగతిగలది మైదురథ్యములు. దానికిం గట్టంబడును. దానికి 
నెండు(చకములు 'రెండుదండులు దృఢ మైనయినుపయిరుసు మూడు 
ధ్యజములు వైదుబంధనసూ(తములు గలను మజియు నోొక్ళగ 
జ్లావు సారధిర థికులుం గూరుచుండుస్థలములు "రెండుయుగబంధస్థానం 
బులు నై దాయుధంబులు "నేడు చర్మావరణలు పంచవిథధగమనములు 
స్వర్ణ మయాభరణంబులం గలిగి ప్రకా! ఏచ్రుచుండు నట్టిరథం 'బెక్కీ కవ 
చంబు దొడిగి యక్షయతూణీరంబులు. ధరించి పదునొకం(డు సేనా 
నాయకులు సేవింప బంచప్రస్థవనంబునం (బ్రవేించి ధనుర్చాణంబులు 
ధరించి మృగయావినోదంబునం దగిలి 'నానానిధమృగంబుల సంవా 
రించుచు విధినిపేధంబులు లేక్‌ శామసవృ త్తిం జేసి చంపరానిమృగం 


చతుర్లస్క 0ధము 


బులం గూడం జంస్పుచు క్షుశ్చిపాసాపర్మి శాంతుండై యిలుసేగి జలకం 
చాడీ భోజనంబు గావించి విగత్మ శముండ్రే కరర్పారచందనాద్యలం 
కారాలంకృతుంకై  యంతిఫ్టురంబునక్తుం బోయి. త్తనపట్టమహాఘి 
బుద్ధిం గానక పరిచారికలవలనం, బెలిసిఖొన్లి యొకనేలపై వ్యఫనంబునం 
జేసి పడియున్న దానిం జూచి నిన్నుఫిడిఛి వన్ని క్తేగిననాథప్పు. మైంపు 
మని పదంబులం బడి (ప్రార్థించి తొడల పైం గూరుచుండం బెట్టుఖొని 
లాలించుచుండ బుద్ధి పరిశుద్ధమునస్కు-రా లై తనకు వశంక్షరుం డైన 
ప్రియునిం గూడిమాడి సంత్తసింపం జేయుఛుం దాను సంఛేసించు 
చుండెం కాచేంధు)ండు నామెం బిగ్గం గాగిలించుకొని కే యిది పవ 
లిది యని యెజుంగళ ,శ్రీడానక్తీ౯ దన కిధియే. పురుషార్థ మని 
యట్లు ఫొన్నినాళ్ళు "వేంగంచె నిట్టుండ్డ నతేని కింతఠలో యౌావన 
మంతయు జెల్లి యేంబదియేండ్లు చఊాటినవాం డయ్యె నప్పటి కాతని 
కాభార్యయందుం బదునొళ్ళండువందలవ్యుతులును నూటపదిమంది 
పఫ్యుతికలుం బుట్టి రంత నతండు వంశవర్షను లగుకొమకరులకు6 
గొమారితలకు వివాహూంబులు గవీంచె నాఫ్ల్మతులలో నొఫ్కొక్కంనికి 
నూర్షురు నూష్టరు వ్యుతుల్లు వ రిట్లు ఫురంజనునివంశ మాపాంచాల 
"బేళంబున (బవ్ఫద్ధిం గాంచెం గొమరులు సంసృతిం దిద్దుకొనయబాలిన 
వారై యున్నను బురంజనుండు మమకారంబుననాసక్తండై మైమజుచి 
వర్తొచుచుండియు నివుడు నీవుం బోలె హింసాగర్భము. లను సెక్కు 
యజ్ఞ ౦బులు గాపించె నంతలో నతని క(వియం టై జర నంప్రాస్తం 
బయ్యె నప్పుడు, 883 
వత్సరాభిఖ్యమై వజిలుగంధరు6 డ 

'త్యాాశుగమనమున నలరువాండు 
వానికి దివసాత్ములైన సేవకులు ము 

న్నూటయర్వది “మంది మేటు లుం్మడ్రు 
వారు పరోశ్రమం దారసి,[ప్రజఇలయా 

యున్హాయ మనియెఢునుథఘుధనంబు 


810 (శ్రీకృష్ణ భాగవతము 


పహారించుచునుందు రావత్స రాఖ్యగం 
ధర్వరాజునకు నుద్దండగతికి 

శే 'రా(త్రిరూపులుగంధర్యరమాణు లలకు 
చుందు వారలు స్పుఠరముల నొయ్యన హారి 
యింతు గంధర్వ్యుననుచరు లేగుదెంచి 
యతేనిప్రరమును హరియింప నైరి కడీమి. 

చ అఫుడు (పజాగరుం డ సెడునాతనిప  త్తీనర శ్షకుం డొకం 
డతులిత తేజ మేర్పడంగ నాంగచు వత్సరుసైన్య మిర్వదే 
డతినిశి తొంబకంబుల నహంయునునె యెదిరించి నూర్చమల్‌ 
(ప్రతి యిసుమంత లేనిగతి పట్టి పెనంగెల జలంబు "పెంపునక్‌, 

సీ, ఒకరుండు పలువుర నొగిం డాశీ పోఠాట 

మును సల్సి సల్చియు6 దనదుళ క్రి 
సామర్థ్యము లవెల్ల సన్నగిల్లుండు ఫ్రుర 

జనులనో బాంధవజనులనోడం 
గూడి యుండినదాని గోపన మొనరింప 

దుర్గభ మని చాల తొ (టపడియె 
నిది యప్పురంజను. జెజటుంగక లోలుండై 

బహువిధభోగముల్‌ వడయుచుం జే 

కే గాలప్టతిక జర యనుకన్య కడం 
మూడుజగములు భ రై 'మొనసీ తిరుగు 
"వేరు నామెను నరియింపం జేర నైరి 
సొగసు వెడి తాం గురూవిణి యగుట ' జేసి. 

అ. అట్టు లున్న నయ్యయాతిప్యుతుండు ; గారుం 
డిచ్చం బెండ్లి యాడీ ఆజుల నామె 
నిచ్చ మెచ్చి వాని కిచ్చెను 'స్యామాజ్య 
వైభవంబు గలుగు (పాభవంబు, 


లప్‌ 


శకి 


3986 


శ07 


చతుర్ధస్మ౦ధము ర1 


మ. ఒకనాం డాయమ నన్ను6 జూచి మదిలో నుత్సాహముం చేసి వే 


గైలా 


డుక్‌ గావించి వరించి నీవ్ర ననుం 'బెండ్లిం జేసికొ వ్య సన్న నే 
నకటా నీ కిబుగూడుసే యతిని నే నన్నం గడుం (గుద్దమై 
ముని నై కేనియు దేశ్నదిమ్మరినయై పొ మ్ముంచుం దిక్టై౯ గృధ౯-. 


, అంత నాజరాకన్య నాయుప చేశంబునం జేసి యాధివ్యాధులకధిపతియైన 


భయుం డనువానికడకుం జని నీవు సమస్తాధివ్యాధులకుం (బభువవు 
నిన్ను నేం (బియునిం గా వరించుచున్నాను. కోరం దగినకోరికం 
గోరిన నన్ను (దోనిపుచ్చక స్వీకరింతు వని నమ్మి వచ్చితిం (బక 
(గ్రహీంఫు మని కాలకన్యక పలికిన పలుకులు. విని భయ ప్రభువు 
ప్రాణికోటులకు మృాతిం గూర్చువాం డయి నవ్వుచు నోసుందరీ 
నీకు లోకరూపుం జై నభర్శను నిశ్చయించితిని నీవు పోయి. వేండి కేని 
కురూవిణి నైనను నిన్నుం గా దన కతండు వరించు నా కాధివ్యాధు 
లను పెక్కురు సైనికులు గలరు వారిం గూడి పోయి లోకమును 
వశంబు గావించుకొని సుఖంబుండుము నాకు వైష్టవజ్వరుర డను సోద 
రుండు కలండు వాండు నిన్ను లోకభరనోడం గలయంః గూర్చు సిం 
తియ కాక నీవు నాకు సోదరివి నీశోడను నాసోదరునినోడకి గూడి 
"నేను మహాసేనాస నుతుండ నె లోకమున నేరికిం చెలియంబడకుంచ 
సంచరింతుననిపలుకుచు6 దన సైనికులును (బజ్వార కాలకన్యకలుం దన్ను 
'వెన్నుదన్ని రా లోకసంచారంబు గావించుచు భయనాముండును. 
వస్తుసంపూర్ణమై పన్నగరశ్షిత 

మగువురంజనువుర మశ్హై సరభ 
సమ్మున సరికళ్తై నమ్హైయి కాలక్‌ 

స్య బలాత్కృతిగ నన్నగర మవుడు 
(మిగె దానం జేసి లొంగినవురిలోన 

జొ చ్చిరి సైనికుల్‌ విచ్చలవిడి 
యిది నొవ్టురం బని యెంచువురంజనుః 

డపుడు తొ(టిలం జొ చ్చె నార్హియడుచు 


312 శ్రీకృష్ణ భాగవతము 


కే, భోగలాలసు: డాతండు మూగి రిఫులు 
సర్వము హరించుచుండగా సాళ్యడి ప్రతి 
కృతి యొనర్చ6 జాలనియతేగుం డగుచు. 
జూల పరిదేవనము వేసెం జూలి పడుచు, శి్క0 
వ అప్పు డప్పురంజనుండు తనప్రురంబు శ్మత్రువులచే శిధిలప్రాయ మగు 
టయు దారవ్యుతాదులు తనకు బ్రితికూలురై తన్ను రోయుటం 
'జేసియు భృత్యులు ఫురరశ్షణనమస్థలు గాకుంటంచేసియు దాను 
నృద్ధుండై పోన్చటింజేసియు మిగుల వగలం బొగలుచు దానికిం బ్రతి 
క్రియ పొనరించుకొనంజాలనివాండై కాలకన్యక చే నిస్సారము _లైనను 
భోగము లనుభవింప నెంచుచు' ధీనుండై పరముం జూచుఫొనం జూలక 
భార్యాదులను లాలించుచు గంధర్యాదులచే విధ్యంసితం, బయినవుర 
మును విడువం దలంచె నానమయంబున, ర 
సీ. (ప్రజ్వారుం డన్నకుం (బతిలేనిపియముం గూ 
రృగం బురంజనునివురంబు గాల్బె 
నవ్పుడు ఫురంజను డనుంగుంజుట్టాలతో 
సంతాపమును బొంది సర్వము వెడి 
పోవ రోదనమును బొనరింపం దొడం౫ను 
దనవారి నందజు దలంచుకొనుచు 
భాక్యావియోగము" భరియింపం జాలక 
తచ్చేస్టితంబులం దడవు కొనుచు 
శే, అప్పుడు వురినుండి వానిని నవలం దోోయ 
భయుండు తలపోసీ (శాషలం బశువు నట్లు 
కట్టి కొనిపోయ నాతని. జుట్టియుండు 
నార 'లెంతయు సంతాపపడుచు నుండ, 842 
4 ఫురంజనుయడు 'ఫ్రీముశట్టుట వూ 
వ ఫురంజనుండు వి'వేకహీనుండై 'తోను దప్పు వేసినను దసయందుం 
(చేముడింయసరమమి[త్రుని స్మృరించుకొన లేక పోవుచున్నప్పుడు తొల్లి 


40] 


లా! 
జ 


న, 


చతుర్ధ స్క ౦ధము 313 


తాను జంపించినయాగపశువులు శళూలంబులం బోనిశృంగములతోడం 
బొడిచి పొడిచి వేధించె నంత నతం డంధ తామ్మిసనరకయినం బడం 
(దోయంబడి పెక్కేండ్లు దుఃఖ మనుభవించీ మరణకాలమున శ్రీ 
సంపర్క-ముం దలంచుచుం బోయెను గావున నన్వలిజిన్మంబున విద 
ర్భునిగృహంబున (స్రీ మై వుక్లై నట్టియెడ. 818 
తండ్రియింట వర్ధిల్లు విదర్శకన్య 

పరమభాగవతునిం గాక పరునిం బెండి 

యాడ నని శపథముచేసె నయ్యవనరమున 

మలయపర్వత పాంత భూమండలమున. లో 
మలయధ్యజుండను రాజు క్ఞానమునం బేసి యిర్శదియజయంబు గావించి 
పరమభాగవశోక్యముండై యుండి గృహాస్థాశ్రమమును స్వీకరించు 
వాండై నైదర్భెం 'బెండ్డియాడి యొక్క-కొమరితను నేడ్వురు ఫొమరు 
లం గాంచె కుమారులు (దవిడ దేశంబు పాలించువాలైరి వారికొక్కొ 
క్కంనికిం 'బెక్కురు.. ఫ్యుత్రులు ఫుట్టిి వారును వారిస్మ్మపదాయము 
వారే మన్వంతర కాలమందును దరువాతను ఛరిత్రీపాలనంబు గావించిరి 
మలయధ్య్వజనికొమరిత నగస్త్యుం డనురాజు సెండి డ్హియాడి యామె 
వలన నిధ్శవాహుం డనునిద్గః ద్ధచర్మితుం గ్‌నియె మలయద్యజుండు త్‌న 
రాజ్యము తనయులకుం హని యిచ్చి విష్ణునా రాధింపం గులాచలంబు 
నకు వైదర్భీసహితుండై చని చర్మదమస యనునదియొడ్డున న్మాశమము 
గావించుకొని కందమూలఫలాశనుండై తపం బాచరించుచు శీతోష్ణ 
బులు వాతవర్షంబులు క్ష్రృత్చిపాసలు వ్రయావి)్రయములు సుఖమఃఖం 
బులు లోసగుద్వంద్వంబుల సహిందుచు యమనియమాదులచే నిర్యది 
యాదుల జయించి సంంభంబు నోలె నిశ్ళలుండె సలిచి నూఅు: 

వర్త ర్తంబులు తపం బాచరించి వభార్థనంద్‌ళ ట్రరనన్నా] సొశ్రాత్కొా 
రము గావించుకొని. పళమపదంబు నొంది వైదర్భియు నిర్భరజ్ఞానము 
గలవగుటలజేపి యట నొకచితిం జేర్చి డానిపైః బతికశేబరంట వెట్టి 


' 314 శ్రీకృష్ణ భాగవతము 


శ్రా 


వహ్నీం దరికొల్చి చితికిం బ్రదక్షిణించి "తా నందు. బడనున్నసమ 

యంబున ససనాతనుం 'జైనయీశ్వపండు బ్రహ శ వేషంబున నట 

వచ్చి యామె నుపలాలించుచు ని ట్లనియె, లేస్‌ 
ఎశాళీ పురంజనుని ఫూర్వజన్మకథనము ఖీ 


* వేగిరింపకుము నీ వేగతిదానవు 


"వేనిసంబంధించి వెలయుచుంటి 
విత జేండు సకిబంధ నేమి మిాయిజువుర 

"శేటికి దుఃఖంతు విప్పు డిబ్లు 
సీస్వస్వరూపము సీవ్ర మజచితివి 

నృష్ట్యాదియం దగుస్నేహితు నెటు 
"తెలియంగం జూలుదు అెజులం బడితి వీవు 

వెప్తూచు నుంటి వోయప్ప వినుము 


తే. నీదుచెలికాని నను విడి నీచము లగు 


భోగములు పొందం గోరుచు మున్ను నన్ను. 
బాన్సితివి సీదుజ్ఞానము మాసిపోయెం 


'దెలిపెదను సిశ్చయార్థము నిలిచి వినుము. రం 


కే. తొల్లి సీవును నేనును దోడుల మయి 


మానననరోవరంబున మమత మిజు 
"రాజహంసలమై వత్సరములు సెక్కు. 
గడపీ నారము మజుచితి గాదె దాని ల 


* నీ వొకనాండు నన్ను విడిచి (గామ్యసుఖంబులం దగిలి యీభూమం 


డలంబున కరు దెంచితివి నీకుం దగిననివాసస్థలం 'బేదియు నచ్చమిం జేసి 
యచ్చటచ్చట వెదకుచు నొక్కో (్రీవినిర్మిత మైనయొండోక్క_ 
ఫురంబుం జూచితి వది తోమ్మిదిద్యారంబులు గలిగి చుట్టు నై దుద్యాన 
వనంబులో నొప్పుచుండును దాని కొకపాలకుండు గలండు మూడు 


“ప్రొ శారము లైదువిపణులు నైదుగురు నురతులు నుండిరి దాని శా 


లా 


చతుర్ధన్య 0ధము 315 


( యధికారిణియై యుంజె నాయుపవనము లైదు నై దింద్రియములు 
ననద్వ్యారంబులు జనులరాకపోకల కర్ష్మములై యుండె నాప్రాకా 
రము లగ్నిమయ జలమయ సృధ్యీమయమ్నులె యున్నవి పై నాణు 
స్థలంబుల నిందియార్థములు లభించుచుండు పిషుులు క్రియాశక్తి క్తిం 
గూడియుండు నీ వటం జేరి బుద్ధియను దాని కధీనుండ నై సన్నును 
నన్నును మజచితివి అ పావీయ మైనయిీన్తీ స్త్ర 
జన్మము నీకు సం్యపాప్త మైనది కావున నీవు విదర్భరాజపుతికవు 
గావునీ కీమలయధ్యజుండు వ్రయుండు గాడు బుద్ధి యను నామాం 
తరము గలవురంజనికి భ రృవును గావు నీవు మున్ను పురుషు డగుటకు 
నిపుడు |. వగుటకు భగవన్నాయ కారణంబ మనము హంసలమై 
యుండునాంటిన్వరూపస్వభానంబు "లెజింగించెద నాలకింప్రుము.. కి4రి 


= మన మిళ్యరమును 'దెల్లనినేునులం గల్లి 


'చేహమాళ్మయు! బోల6 దికుగుచుందు 
మో వన్యజనుండనవు కావు నేనట్టులే 

న్స్‌ కన్యుండను గాను నిర శలాత్ళ 
మనవి భేదము విజ్ఞులును 'జెప్పం జూలకు 

ర్‌ న్నద్దములయందుః గాంచునటు 

౧ రి 

వృద్ధిహాసములు వేశ్వేజను బోల్చెడు 

భావీంప6 బడియెడిభంగి సూవె 


జే. మన మిరువురము నొకటియెనను దలంప 
రు 


స్థూలసూత్ష శ్ర దేవాంబులం జొచ్చి యుండు 
కతమున ను పాధిభేదములు గలుగ నిట్లు 
"వేజుగా నుండుభంగిని నారయ నగు. $9 


వః అని యిట్లు మిత్రం డగుహంస ంసస్వరూవుండు బోధించిన బురంజ 


నుండు బూర్యక్థుమవన్నుంై మి(త్రునిం గూడి చనియె నని చెప్పి 
నారదుం డొ క్రో హైచీళబక్ట్మీ ! యీయుపాఖ్యాన మధ్యాత్మబోధకం 


316 (శ్రీకృష్ణభాగవతము 


బగునట్టిది దీన సీకుం దత్త సము కరతలామలకం బగు ననిన విం 


(ప్రాచీనబ క్రి మిక్కిలి సంతసించి మజీయు సి ట్లనియె. 


తే. ఒకయు పాఖ్యానమునం దత్వే ముచితరీతిం 
'దెలియం జెప్పీతి శాని యో బేవమాని 
'జేహమే యాళ్ళ యనుకొను తెలివి లేని 
మాపః దత్త దర్థము లెట్లు మదికి వచ్చు. 
క. కేవలము జ్ఞాను లగువా 
"కే వివరము గాణ మిర లెటీణ్‌ంచిన రా 
భావమూ తెలియం జూలుదు 
కేవం విధ మెల్ల మాకు నెతీ7డి రీతి౯= 
సుముఖ, 'కేట'కెల్లంబుగాం "'చెలియంగ మాకుక 
మేటి యౌళతత్వము౯ మిసిమింతు -లైన౯ా 
చాటి నొంచు న్విన౯ బరమార్థభక్తి కా 
నేటుతా నట్టుగా మెలంింపు మార్యా 


ఎ ఫప్రురంజనకథా త త్వ నిర్వచనము థీం 


త0 


1 


తల 


లకి 


వ. అనిన నారదుండు వెండియు నోయిరాజూ! నీకుం బురంజనోపాఖ్యా 
నముం జెప్పీకి. బురరజనుం డనం బుకుషుం డశంబడు జీవాళ్ళ వ్రు 
మన చేహ మందు మనముశో సంబంధము గలుగుటం బురంజనుం 
డయ్యె జగత్సృష్ట్యాదులచే సత్యాదులచే నొరులకుం దెలియ రాక 
యవిజ్ఞాతుం డని నామంబు వడసి తనమిత్రుంకు పర మేశ్వరుండు 
ఫురంజనునిభార్య (ప్రమద యంటి నది బుద్ధి బుద్ధి యహంకారమమ 
కారము లనుబుట్టించి మదము పుట్టించును గానం బోమద యయ్యై, 
దానిం గూడి జీవుడు చక్ష్రృరాదీంద్రియములనే శచ్చాదు 'లనుభవించు 
జదునొకం్యడ్రు స్నేహితులు మనస్స తేంద్రియడశేళంబు చా రొళ్కొ 
క్కకు నొర్వుజు ్త్రీం గలిగి యుండి రన నింద్రియనృత్తు. లని 
"శెలియంభడు వురను పాలించురావా (ప్రాణము, (ఫాణ 'మైదువృత్తులు 


చతుర్ధన్మ ంధము 317 


గలది గావున నైదుతలలపా మని చెప్పంబడె. (బమదయుం బదు 
నొకండు భటులుం గలసి వచ్చుచుండి రన బుద్ధిశోం గూడి. వచ్చు 
నింద్రియంబులు మనస్సు నని "తెలియం దగుం బుకంజనుండు పాంచా 
లమును బాలించు నన జీవ్రంయ పంచ్యేద్రియవిషయపదార్థము. లను 
భవించు ననియు6 దొమిిదిడద్యా రము అన 'న్మేతములు నాసిశారంధు 
ములు కర్ణబిలములు నోరు శిశ్నము గుదము ననుతొమ్మిదిరంధ) 
ములు, చ్షృశ్యాదీంద్రియరంధ్రంబులం దున్నయిం[దియంబులం గూడి 
యాళ్ళ మోందెకి నెడలుచుండు నందు 'న్మేతరంధ్రములు నాసికారం(్ర 
ములు నోరు ననునీమైనును 'చేహమునకు ముం దుండును. దక్షిణ 
జ్వారమనం గుడికర్ణ ముత్తర జ్యా "మెడ మకర్ణ ము క్రిందరెండు 
ద్వారము లన గుదశీశ్నము ల్ని నిర్మితము లైనథిద్యోవ శౌవిర్ముఖ 
ద్వారము లన న్మేతములు నళిసీనాళీను లన నాసిశారంధములు 
ఫురోభోగమం దున్న యైదవరంధము నోవ మజియు నొఫురంబునకుం 
చితృహువు "బేవహు ననంగగా దక్నిణో _త్తరకర్ష్ణ ంబులు చండచేగుం 
డగుగంధర్వపతి యిన జీవున కౌయుష్కొ-లముం గొలుచునట్టిసంవత్సర 
మది చ్యక్రమువలె వడివడిం దిరుణం గావునం జండ వేగ మనం బడియెం 
జండవేగు. డనుగంధక్యునకు గంధర్వ న్ర్రీ అన మున్నూటయలువది 
దివొర్యాతము లని యెజుంగునది. గంధక్వులు సరోశక్షమున జనుల 
యాయువును హరించునట్టు లివియు హరించు గావున గంధర్వు 
లనం జడియెం గాలకన్య యన జీరావస్థయగుం బుకుషోయువును 
హరించుకాలమున _ కది (న్రీతినిం బుట్టించుం. గావునం. గాలము 
కన్య యని పీలువం బడియె. లోకము దానిం బర్మిగహింపకున్న ప్పుడు 
రోగరా జగుమృత్య్యువు లోక క్షయముం జేయుటకుం దొనిల దీసెం 
గావున ఉర మృత్యువునకుం దగ్గజిచుట్టం బయ్యు. యవనేశ్వపండు 
వురంబు ముట్టడి చె నన మృత్యువు శరీరము నాజీశీలచే ననియు 
యవన మైనికు లాధివ్యాధు లగుఠోగము లనీయు రోగములు మీగుల 


318 (శ్రీకృష్ణ భాగవతము 


చాధిందు నవిగావున శతు)వు లసియుం.. 'దెలియం దస సుఖదు౩ఖ 
ములు రాగబ్వేమములు భఛయాభిమాన్యప్రమాదాదు. లతని మైనికు 
లనియు6 బ్రజ్యూరుం డన వివిధరోగము లనంబడు దక్షి ణో త్తర పాంచా 
లము లనం (ద్రిన్గమును సాధించటం "దెలువుప్రవృ _త్రిగొత్ర్రుము 
దశ్చిణపాంచాల మనియు (దివర్ల్షఫలము నిత్యము గా దని చెప్పు 
నీశ్వరసత్యముం 'దెలువు నివృ త్తిశాస్త్ర ము త్తరపొంచాల మనియు 
'సెబుంగునది యాసుర మ నెడిపళ్ళా ద్వారము శిశ్నము దుర్శుద 
మనుద్వారము గుదస్థానము చానినలనం బురంజనుండు నెశస మను 
ప) దేశమునకుం బోవు నన జీవుం డాగుదస్థానమునుండి నరకదుఃఖ 
మనుభవింపం బోవు నని "తెలియు నది ఫురంజనుం డంధు లగుపౌమల 
వలనం గొన్ని కార్యములు సాధించు నన నంధు లగుపొరులు 
కాళ్ళును జేతులు నవి జ్ఞానహీనములు గావ్పన నంధు లని ఇెప్పం 
బడినవి పురంజను6 డంళఠువురంబు నొంబె నన జీవుండు పహ్యృాదయమును 
బొందె ననుట రా జంతుపురము నొంది మోహాదులం జేసి హర్థ 
మును బొందును జీవుండు ప్యాదయమును బొంది మోహాదు 
లొందుచుండును. చేహ మొకరథమువంటి దింద్రియములు గుజి 
ములు రధగమనము సంవత్సర వేగము ఫుణ్యపాపములు చక్రములు. 
సత్వరజ స్త్వమములు ధ(జములు పంచపాణములు బంధనస్థానములు 
మనస్సు పగ్గములు బుద్ధి సూకుండు హృదయము రథికుందు ఇంది) 
యార్థములు చాణములు న ప్తధాతువులు రధముం గప్పుచర్చాదులు 
బాహ్యవిషయములం గూర్చి పర్వులిడునింద్రియములు "సేనలు జీవం 
ఉడారథము నెక్కి- యజ్ఞానావృతుం డై యుండును మజీయు నింద్రియాదుల 
ధర్మముల నాత్మయం డారోపించుకొని నేను నాయది నేను సుఖని 
"నేను దుఃఖ ననుచు సుఖ లేశములకై పాటుపడుచు 'దేహాంతరప్రా  ప్లీకి( 
దగినకర్మము లొనర్చుచుండును జీవ్రండు సాత్వికళర్శము లొనరించి 
 శొంకిమంత మైన దేహమును రాఖిసకర్శము లొనరించి దఃఖసంపాదక 


చతుర్ధస్క్య౦ంధము 319 


మయిన బేహంబును దామసకర్శము లొనర్చి యజ్ఞానశోకము లిడు 
"దేహమును బొందును. జీవుండు తా నొనరించినక ర్భ్వమునకుం దగునట్లు 
మనువ్యజన్న మును 'దేవజన్మమును బశుపత్చ్యాదిజన్నమును గీటాదిదె 
నము నొందుచుండును. ఒకప్పుడు న్ర్రీత్యము మజియొక్క-ప్పూడు 
పుదుషత్వము నిం కొకప్పుడు నప్తుంనకత్వము నొందును, లిక 
ఉ. ఆకలి గొన్నకుక్క కడునారట మందుచు నిల్లు నిల్లును౯ 
దోశ గదల్బుకొంచుం జని దొప్పెడుగంజిని బొంద "లేనిచో 
రోశలిపోట్లు గాని గొని రోజుచుం బోయెడునట్లు జీవుండు౯ 
గాకల కొర్చి కామములం ₹కొన నెంచెడుం గించుకై నడి౯ లీల 
శ కర్శగుణమున కనుగుణగతులు నూజు 
లోకములయందు మజీయు నీళలోకమందు! 
గ్రిందిలోకము లందును బొంది జన్మ 
ములు తేపించెడు 'నెంతయు. బొలుఫు దక్కి, త్‌0 
నీ ఫురుపార్థభూతుండై పొలుచునాల్మకు దుఃఖ 
రూపనసంసారము పాపమనము 
నలన నంభవ మయి వజిలెడు. గావున 
స్వాంతము నరికట్ట వలయు మొదట 
చాని శెన్న భగవద్భక్తి ముఖ్యం బగు 
వై రాగ్యమునం జేసి ఛక్సి వజలు 
(శ్రద్ధథానుం డయి సతతము విస్ణుక 
ఛాశ్రవణము భక్ని దాయక మగు 
లే, విష్ణుభ కసహావాసవిధులం జేసి 
హరికథాశ్రవణాసక్తి ఇ యది లభించు 
సజ్జనులు గల్దుచోటికిం జసియు వారి 
సాధుసహవాస మెవుడును సలుప వలయు, 857 
చ ఫాగవతులనహూవానంబున హరిళథాశవణము దానివలన భగవధుపా 
"సనము దానివలన వైరాగ్యము దానివలన భగవ త్సాశ్రూశారరూప 


౭20 (శ్రీకృష్ణ భాగవతము 


డ్జానము దానివలన భక్షి దానివలన ముక్తియుం గలుగు నాక ర్జింపు 
మోశ్వకుండును బ్రహ్మాయు మనువులును (బజూపతులును సనకొదు 
లును మరీచియు నత్రియు సంగిరసుండును బులస్తుండును బులహుం 
ఢును గతువు భృగువు వసిష్టుండును నేనును (బహ్మవాదులును 
బృహాస్పతియు వ్యాసుండు లోనగువాకును దపస్సు సమాధి లోనగు 
నుపాయములచే నుపాసించియు. బర మేశరుని. జూడం జూలకున్నవా 
రట్టివాంరే చూడం జూలకున్నప్పుడు సంసారమం దున్నవా సెట్టు మాడ; 
జూలెద రోయి రాజేంా ! భగవదన్యుగవానే ముక్తికి. గారణ 
మగుటవే నీ వజ్ఞానంబువలన స్వన్లాదిఫలములం గలిగించుకర్ణము 
లందు బుకుపార్థసాధనమతి నిలువరింపకుము కర సములు ెనలము 
స్వల్పఫలదాయకములు రజస్త మోగుణబద్ధు లయినవార శ్రిహర్యా 
రాధనరూప మగు వేదపూర్వభాగమును గర్భ తాత్సర్యముం జెప్పు 
దురు వా రజ్ఞాను లని తెలిసికొమ్ము నీ వింకం గర్భము లాచరింపక 
యజ్ఞాభిమానమును విడిచి యేకర్ణుము భగవంతునకు నంతస మొద 
వించునో యట్టికర్య సై మాచరించి భగవంతునికి6 (బియుఃడనై యుం 
డుము నీమనంబు నిర్బంధింపు మర్థవాదము లైన వేదములనుండి నీ 
మనంబు మరలింవుము గృహస్థాశ్రమమును పీడ్రుము జీవుని రక్షించు 
భగవంతుని శరణువేండు మని యుపబేశించిన నారదునిం గాంచి (పా 
చీనబర్షి యి ట్లనియెః 8058 
ఆళి శర్మఫలముల ఫపూర్వాపరవిచారము 4 = 
"తే, సీదునుప బేళమునంజేసి నాదులోని 

సంశయము 'లెల్లం దీతె నోసంయమింద) 

యుపనిషత్తులకు న్మించి యుండె నీదు 

బోధము లటంచు నెంచెద బుద్ధివలనం శ5్‌0 

సీ, ఇం కొళసందియ మీవుడు నా కుదయించె 
డాని నివర్తింపం దగుదు షీవు 


ఉష చతుర్ధస్కం ంధము 221 


జనుం దేశరీరమునను బుణపాపము 
లీలోకమునం జేయు నిచట నాశ 
రీరము౯' విడనాడు నారయ నాలోక 
మున మజి యొకచనేను పొంది ప్లలము 
ననుభవించు నటంచు వినుతురు పెద్దలు 
(పాక నబేహకర ముల కితర 
"బే. బేహముల కెట్టిసంబంధ మోహాటింప 
కెట్లు ముడిపెట్టుదురొ యిందు నెట్టివిస్థ 
యము గలిగియుండునో విన నాళ్ళు యయ్యెం 
దెలియ నానలతి యీయ'వే 'బేనహాని, 860 
వ అనిన నారదుం డతని కి ట్రనియె. 801 
సీ, విను మిందు గర్భము లను జేయునది చిత్త 
'మేకాని తలపోయ నేను గాదు 
స్వాంతమునకు "మేను సాధన మగుచుండు 
మేనికి స్వాతంత్య నేని లేదు 
మది లేనిచేహాము మట్టిబొమ్ము బోలు 
ప్రాణ ముండీనలేని యట్టిద యగు 
నది గాన నిటం 'జేసినట్టికర్శము ఫల 
వట మన మొందు 'బహాంబు గాదు 
తే స్థూలచేహము నోయిన సూశ్షబేహా 
మును మనోబుద్ధులును జీవం బొంది యుండు 
నుత్తరం బగుజన్మమం దుచితరీతి 
కర 'ైములఫల 'మొంద6ం గాం గలుగుచుండు, 8౮9 
చ, తెలియు ముదారకాణము చెెద నీవిషయంబునందు శ 
య్యల శయనించియున్నతతి యం 'దెపుడుం గనియుండనట్టిదై 
శులయిడరానిచ్చిత మయి తోంషంగ వచ్చెడుస్వప్న మెన్ని యో 
కల వట నబ్బురంబు లవి కన్నవి విన్నవి గా వొకప్పుడుళ్‌ మశ 


[29 (శ్రీకృష్ణ భాగవతము 


ఉం అపడియున్న స్థూలతను వయ్యవి 'యొప్పుడుం జూడకున్న ముక 
దోపణగ్‌ నైనచేవాములకోం దికుగా జెడునప్పు జెప్పువో 
యామమౌద్భు తార్థముల నారసియుండుట నవ్వి సూక్ష గే 
హోవితమై కనుంగొనంగ నయ్యెడు నియ్యది సీ వెజుంగనో, 
కే అళ్లై యాజన్మమున( జేసినట్టేకర్ము 
ములఫలం బది యవ్వలః గలుగుజన్ము 
ములను బొందల వచ్చెడుం బురువుం డతండు 
నాశనము లేనివొం. డయి ననుచు గాన, 
"శే, అననుభూతము లెప్టను గనంగ రావ 
టనుచు శాస్త్రము చెప్పెడు నట్లుదాన 
స్యష్నములం గానవచ్చెడు సర్వము మును 
'నేభవముననో కని యున్న వే తలంప 
వు కంక "చేహాళ్ళలస్వరూప మించుక చెప్పెద నాశర్మింప్రుము, 
+ చేహార్మస్వరూపనిరూపణ ము 4-- 
సీ, పంచభూతీములును బంచవాయువులనోం 
నెనగెడు నేకాద శే్యదియములు 
సత్వాదిగుణములు చక్క-ంగర్గీనయది 
"చేహ మనంగ నై తేజరిల్లు 
నేను నాదనునట్టిజ్ఞానమే జీవ్రండు 
నాయిడుచుండు నోనరవ రేణ్యి 
యిారీతి లింగళరీరముం గూడ న 
'జేఠ చేవాంబుల నెత్తుచుండు 
లే అతండు నుఖదుఖములు భయపహార్ష ములును 
బొందుచుకా గొంగళిఫుకువు పొందియున్న 
పూరి విడలేనియ ట్లన్లు పొందియున్న 
మై విడున లేశ దుఃఖంచు మరణ వేళ, 


లిగ్రక్ష 


త్‌ 


866 
807 


$03 


చతుర్ధన్మ 0ధము కెలికి 


మత్త, తొంటిపుట్టువులందుం డా నెవి తోంచి చేసినచేంతలై 
యుంట వానినె యీభవంబున నొంది చేయు నజ్యసముక్‌ 
వంటవా. డయి నంట మెచ్చును చాపం కైనను బొ _త్తముం 
గొంట కిష్టత సీయు రాజ- గోరుంగ త్తిని. బట్టంగళ్‌.. వ్రీగ్ర0 
వ ఇత్యాదులు వాసనావళంబున నంభవించెడు దీనం జేసి జన్మపరంపరల 
సంబంధము స్పష్ట మగుచుండును గావున భూతములకు జన్మములం 
గలిగించునది మన స్పనియుం దెలిసి యుండును. చేహను కరముల 
ననుసరించి వచ్చుటచేత నహంకార మమకార రూప మగునవిద్యచే 
నాళ్ళకు సంబంధము గలుగుచుండు నది తొలగించుకొనుటకు భగవ 
న్నామనే శరణ మగు నని తలంచి యీశంరారాధనము గావింవు 
మని ఇెన్చీ ఛగనంతుం డగునారదుండు (పాచీనబర్జి వీడ్కొలని 
బ్ర)హ్మూలోకంబునకుం జనియె నంత నాప్రాచీనబరి వ్యత్రులకు రాజ 
మిచ్చి తను దవించువాండై ,కవిలాశమంబున కరిగి భగవంతుని 
ేవించుచుం గొంతలో భగవ త్సారూప్యము నొందె నని మై(శేయుండు 
విదురుం జూచి విదురా! మజి యేమి విన నెంచితి వన నతండు 
- పాచీనబర్షి కుమాళ్ళు ర్మదోప'ేశమున వారిని సోత్రము. గావించి 
యొట్టిఫలంబు నొందిరి దానిని సవిస్తరంబుగ నెటింగింప్రు మనిన 
మై లేయుందు. కి70 
ళీ (ప్రచేతసులకు హరి ప్రత్యక్షమై వరం బొసంగుట $-- 
త్తే తండ్రియనుమతిం గొని ప్రచేతసులు వోయి 
యచబ్లిజలమధ్యమునం దపం బొజిం బేసి 
రోలిం బది వేలవర్డము లుగభంగి 
నచ్యుతుండు వారి కంతం (బశ్యత మయ్యె. ల్‌ 1 
చం సురగిరిశీర్ణభాగమునుం జేరిననల్లనినేఘమో యనక 
గరుడునిమోంద నెక్కికొని కాస్తుభరత్నము శాంతి నల్లడ౯ా 
గరము వెలుంగం జ్మక్రమును గంజమునుళ౯ొ గద జైం దలిర్న న్నా 
సురమునిసంఘముల్‌ గొలువ సొంపలరారెను మాధవుం డట౯.879 


శ్ర (శ్రీకృష్ణభాగవతము 


హైం 


ర 


* ఇట్లు ప్రత్యశ్షమై రాజనందనులారా ! మాతపంబున శేను సంకుష్టుండ 


నైతి మోీయశభీష్టం 'జెజింగింపుం డొసంగెదను మాకు గుణవిశ్రతుం 
వగుకుమారుండు ఫుట్టు వానిసంతానము ముల్లోకములు నిండ నభి 
నృద్ధినొందు నాకర్ణింప్రండు. 818 


. మున్ను కండుం డనుముని తవించుదునుండ 


నరు బేరం (బమోచ యనెడుదాని 
వోడ్త భోగింప దోత్తో ౯ బుక్షై నొకకన్య 

నట వీడి తలిదండు లరిగి రెటనొ 
నృక్షముల్‌ పెనిఇె నావిల్ల నాశలి శేడ్వ 

నోముండు చనుదెంచి (వేముడి 'మెయి 
నమ్మ, తము (నవియించునంగుష్ట మౌాస్యము 

నం బెట్టినం (దావె నంబరమున 
అమృతపానము చేయుట నప్పరసకుం 
బుట్టుటం జూల సౌందర్యభూమి యయ్యె 
నామె భర్త నన్నేషీంచునదియ కాన 
నందటును దాని జెండ్లాడ నగును మోకు, క్రిత 


* అందజ కొక్కభార్య తగునా యిది ధర్మవికద్ధ మంచు మి 


'డెందములందు సందియము డిందుపడం బొనరింపుం జెల్ల రా 
నందమునో, బృథగ్గతమనస్కులు గాశ చరింపుం డొళ్కలడై 
పొందును మిమ్ము గన్నె యది ఫున్నెము దాన నశింప దెన్నంగ౯ = 


* కొట్లు మారు వేయివత్సరంణులు కాలంబు వుచ్చుం డవ్వల మిాళేపః 


(ప్రభావంబున నాలోళంబు నొందం గల రనిన జనార్షనునికి సాష్టాంగ 
వందన మాచరించి చేతులు జోడించళొని ప్రచేతసులు _ 876 


ప అధ్యాళి సశాదు లై యడర తొష్మతయ 


మును సశింపంగ6 జేయుఘను(డ వీవు 
నీనామనుం(త్రము నిటిమోజి జవీయింప 
సంసారభూతము సడలి పోవు 


చతుర్ణస్క్య 0ధము 895 


వమూనాథ నీ వవాన్నానసగోచరుం 
డ వుపాధు లూరు సృలుండన్మి పభువవు 
జీ వేశ్వరజ్ఞానభావులకు న్నీవ్రు 
నిరతిశయ్యవీతి నెజఫ్రువాండ 
శే. వీవ్ర సృష్ట్యాదు లొనరింప నె వెలయుదు 
నీఫ్టు సంసారబంధము లేవి లేని 
వాండ వవ్యయుఃడవు జగద్వల్ల భుండవు 
సీకు వందన మొనరింతు మోకృవాళు, శ్రి 
నీ జగముల బుట్టింపం జూలినపదము 
నీనాభిలోపల నిలిచి యుండె 
కమలాలయం 'బెనకమలవమాలిక నీదు 
“కంఠళాగమునందుం (గాలుచుండుం 
బద్భకింజల్క-సువర్థ ము గలిగిన 
వీతొంబరము మేన బ్రీతిం దాల్తు 
నీ శేజదళములసౌరు కా దనునీదు 
కనుందోయిచూఫవులు గాచు జగము 
కే. అనిశతాపతయాతురు లైన మాకు 
దుఃఖనాశన మొనరింప మొనసీ యిట్లు 
దర్శనానంద మొకంగీతి ధన్యతముల 
నేము నీ కిదే (మొక్కె-ద మోముకుందం రర 
వ అని యిట్లు ప్రచేతసలు చేసిన స్తోత్రమునకు సంతసించి పరమేశ్వ 
రుండు వారు కోరినకోరిక లొనంగి నిఖలపరివారపరివృతుం డై నిజ 
లోకంబునకు నిర్గమించె నంతం (ట్రచేతసులును సము(ద్రజలంబునుండీ 
వెడలి నెలికి వచ్చి (ప్రొచీనబర్షి ముక్తం డగుటంచేసి కృష్యాదులు 
"లేక "పెటీగినవృత్లూదులు గలభూమిం జూఛి వృత్షముల నెల్ల నాశ 
నము చేయువారై నిజముఖంబులనుండి వాయ్యగ్నులు 'వెడలం చేసిరి 
డానంజేసి (ప్రపంచమునం గలచెశ్లైల్ల భస్మావ కేసంబు లగుచుండె 


కిలి6 (శ్రీకృష్ణ భాగవతము 


నప్పు డది యెజింగి బొహ్మ ేవుయ నారికడకు వచ్చి కొన్నిమాటలు 

చెప్పి వారికోప ముడిగించె నపుడు వృక్షూభిమాని దేవతలు బేవుకిం 

చుచు (బ్రహ్మయుప దేశంబునం దమకన్యం 'జెచ్చి వారి కిచ్చిరి వారును 

మారిష యనువేరు గలయాకన్యం బర్మిగహించి యామెయందు 

బ్రహ్మ కుమూరుండగు దక్ష్వృని గుమూాకునిం గాం బడసిరి, లాం 
కే. అతండు భాక్ష్రృషమన్వంత రాంతరమున 

శ్షయమునం జేసి నరము సమసి పోవ 

నపుడు .దైవచోదితుం డయి యఖలజనుల 

సృష్టి చేసినదక్షుండే చెప్ప నతండు* 860 
న, సకల తేజస్వుల తేజస్సుల నాచ్చాదింపం జాలుదక్షత కలవాండు గావున 

నతండు దక్ష్యృండు నాయిడె (టవ్మాచేవుం డాదక్ష్యని మరీచ్యాద్మిపజా 

వతులను బ్రజల సృష్టీంచుటకు రక్షించుటకు నియమించె నని చెప్పిన 

విదురుండు మై తేయుం గాంచి నుహాత్మా ! ప్రచేతసు లవ్వలికాలం 

బున నెట్లు (ప్రవర్తించిరి చెప్పు మనిన సతం డి ట్రనియె. వరే 
శే విమ వానతియిచ్చిన 'వేయియేండ్లు 

సంనృతిసుఖంబులం బొంది శాంతు లగుచు 

నా(ప్రచేతసు లాత్మజునందు న 

భారమును బెట్టి తవీయించుకోరిక మెయి, 882 
త్తే ఇల్లు విడి వాకు జూబిలి తొల్లి నిస్థం 

తపము గావించి సిద్ధిమైం దన్‌ నట్టి 

పళ్చిమాంభోధి చెంగట. బరమతఫము 

జపము గావింపం దొడగి రాసమయవమీందు. 838 

ఆశీ నారదోపబేశమునం టబ్రచేతసులు ,ుక్స్తిం గాంచుట 1__ 

వ నారదుండు దర్శన మిచ్చినం జూచి ప )చేతసులు "లేచి నమస్కరించి 

యర్థ ఫ్ర పాద్యాదివిధుల నర్చించి యి ట్లని విన్నప్‌ంచిరి. 8081 
ఛా .మొవుణ్యంబునం జేసి నిన్నుం గనుగో మా కళ్ళె సీరీతి ని 

ప్టోవశ్యోదయ ! సూర్య తేజము సమస్తోర్వీతలం బంటి తా 


శై 


చతుర్థన్మ్క 0ంధము రి? 


నేపోల్కి౯ దమముకా హరించి గరిమం బీం జూలునో నీవు నీ 
రూఫుం జూపి నమస్త భక్తవరుల౯ా (బోవంగం జూ 'తెప్పుడుక.. 885 


+ నేము గృహస్థాశ్రమంబునం బడి యుండుటంచేసి రుద)వాసు దేవ్రలు 


ఇెప్పినత _త్వీమంతయు మజిుచితిమి మా కిపుకు (బ్రవ్మాజ్జానము నుప 
'బేశింపనను[గహింవు మనిన నారదుండు మననశీలు రయిన్మపచేతసులం 
గాంచియి ట్లనియె, లం 


* మనమును వాక్కు. కాయమును మానుగ నిల్పుచు నీశ్య రార్చనక్‌- 


బొనరుచువానిజన్మము సమున్నతజన్మము సూనె శుక్ష సం 
జననము వడ్డు దీక్ష నగుజనము లియ్యవి జన్ముసండ్ధ్య సై 
పొనరెడుతత్ప)యోజనము పూజ్యము మానవకోటి కారయకా, 80? 


* కంజూక్ష్యనకుం (బ్రీతం గలిగింపం జూలని 


జనుమనుగడ యేల జన్న "మేల 
'వేదోక్తవిధు లేల ? వపాదికుల నేల 1 

వాగ్విలాసం 'బేల వసువు లేల - 
సత్య(వతము లేల | స్యతసంగతు లేల ? 

జప మేల తప మేల స్నాన నేల 
సంధ్యవార్చుట "లేల +! సాధునంగతు 'లేల 

జానము లవి యేల ధర ్‌ "నేల 


శే, ఇన్నియును వ్యర్థతమమ్ములై యేటం గలియు 


'దైవవంచితుం డగు వాండు ధరణి యందు 
తోలుబొమ్మకు వానికి. దోప దింత 
మైన భేదము (పాణ మొం డదియు! గాక 


శే, వృశ్షమూలము దడిసిన వృక్ష శాఖ 


లన్నియును దృ ్లీ ళొని యలరునట్లు 
చిష్ణు నొక్కటని సేవింప వెనుక నున్న 
'జేల్చు లందజి (మొక్కి- 'సేవించినక్లై, 1889 


898 (శ్రీకృష్ణ భాగవతము 


కే, చరము లచరము లగుజంతుచయఘు లెల్ల 
భూమియం దుద్భవించియు భూమియంద 
పొడవడగునట్లు హరియందు ఫుట్టు జగము 
మజటియు హరియం దడంగు లో నెజీ దొజుంగి. 890 
సీ. అతండు సజాతీయ నుగువస్తు నొక్కండు 
"లేక యుండెడివాండు లోకనుతుండు 
సుఖదుఃఖవికృతు లాకఘుభమూ ర్తి నంటవు 
నిస్పముం డాతండు నిరవధికుండు 
(బహ్మార్మదాదుల (ప్రభు వ(ప్రతర్కు్య్యండు 
చిదచిత్వరూవుండు చిన్మయుండు 
భక్షిగమ్యుంయ భకృవరజనసులభుండు 
సచ్చిదానందుండు నార 
శే, ఆది యంతము ేనట్టియనఘుకీ ర్తి 
నామసంక్షీ రనము చేయునరుల నెప్పుడు 
నాదరించుచు నుండు దయార్ష్రహృదయిుః 
డట్టి దేవుని భజియింప నగును ముక్తి, 891 
చ, అమలినచి 'త్తవృ _త్తీమెయి సన్నిటియందును నిండి యున్నయ 
య్యామలునిం గామముల్‌ విడిచి స్వాంతేము చక్కయ నిల్చి కొల్చీన౯ా 
సుముఖత గల్లి తజ్జనునిం జూచు దయార్ష్రమనః(ప్రనృ తనా 
ప్రముఖిండు లచ్చిని న్విడిచి భక్తులపక్షమయమొ తలిర్చెడుక్‌. 809 
క, మా రాభగవంతుని లోం 
గోరిక లేవియును లేక. కొలిచితి శేనికా 
మిారాజై యతండు మిము౯ొ 
స్వారాజ్యము కాదు తనదు స్థానము 'జేర్పుల న! 
వ, అని నారదుం జెటీంగించి నారి నభిమంతించి సత్యంబునకుం జనియె 
నవలం (బవేతసులును భగవంతునిచరణకమలములు సేవించుచుం 


42] చతుర్ధన్య ంధము $99 


గించి త్కా-లంబున వైకుంఠము నొంది ని త్యానందంబునం బొందుపడి 
రని మై త్రేయుండు విదురునక్తుం జెప్పిన నతం డతని పాదపద్మంబులకు 
వందనం బాచరించి సీకారుణ్యంబున “ను నంసార సాగరముం 
దాంటం గలవాండ నైతి నని పలుకుచు క్ఞానానందవరిపూరక్తమాన 
సుండై తదనుజ్ఞం బొంది హ స్తినాఫ్రరంబునకుం జనియె నీయాఖ్యా 
నము వినినవారికి నాయున్రాయధనాదు లభివృద్ధి నొంది యిహంబున6 
గీర్దియుం బరంబున ము _క్రియు లభించు నని శుకయోగీం(ద్రుండు 
పరీశ్రి త్తునకుం 'జెప్పె నని సూతుండు శౌనకాదులకుం జెప్పె,. శ91 
చతుర్ధ స్క_ంభాంతము. 
చు కువలయ బాంధన[పీయుం డకుంఠిత లేజుండు సర్వలోక చాం 
ధవుండు సుమితుండు న్విమలధామనిధానము విజ్ఞలోకచ 
శత్వువు దిననాథవంశమణి సూర్యశుభాఖ్యండు రాజరత్న మై 
కవివరచ[కముక మనుచుం గావుతమెన్లు దయార్జ్రదృన్టి మై, లి 
శే. చంద్రమతి సావితికి 1౫ ్రసుతకును 
సాటి యనిపేరు గాంచి విశాలజగతి 
గరితతనమున నొప్పువేళటనరనయ 
(పాణవిభుం డొప్పు సూర్యనారాయణుందు. వగ 


గ ద్య ము 
ఇది (శ్రీ మహామహో పాధ్యాయ, కల్యాపపూర్ణ్మ, కవిరాజ, 
కవిసార్వభౌమ, (పభుత్వాస్థానకవి, (శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రీ 
(పణీఠంబయిన (శ్రీకృష్ణ భాగవతంబునందుం 
జతుర్థ స్క_ంధము, 
తీతీత్రీ 


ఆావ0;ా 


శ్రీ 


భ్రీకృష్ణభాగవతము 


సంచమస్క౦ధ ము 
ఫ0:ా 
క శ్రీఛామసోదరుల్‌ బలెం 
గూరిమి నొప్పారుసాగికులసోదరులం 
దారూఢి నొప్పురాణ్మణి 


నారాయణరా 'జెసంగు నాయకమణి యై, | 
వ అవధరింపు మక్కుథకుండు శ "నకాదుల కి ట్లనియె నట్లు చెప్పిన శుకం 
రో ఛి 

గాంచి పరీక్షిన్న రేందు90 డి ట్లనియె | 


“శ. మానిచంద) ! (ప్రియ్యవతమాన వేర్యదుం 
డాహిరణ్యగర్భకుమారు( 'డైననార 
దునివలన నాళ్ళ్మవిజ్ఞానమును గ్రహించి 
యును మగుడ రాజ్యపాలన మొనరిచె నగు. | 
ఉ. అశండు తత్త గమం దనుభవాతిశయంబు గలాండు విష్ణునం 
చాతతభక్షి తత్పరుం డనంతవి రాగజి తేంద్రియుండు పా 
పాతిశయో(గనంసృతిమహార్ష నపూరమునందు వెండియు౯ 
(ద్రోతకుం గాంగ నై యెటులు తోషము నొందుచునుండెనో కదా. 
+ మనుపుత్రుం డగుస్తియవ్రతుండు రాజ్య 'మేలుట + 
ఆ. దాన గర్భుబంధ మాను దానళ౯ జాన 
మునకు నింతలోటు పొనల కుండ 
'చెప్పుడు౯క ముముక్ష్సృ వెడంద గార్జస్థ్యము 
వలదు వలన దనుచు వదలిపోవు. . 
ప ఆత్సారాము? డగువానికి6 బ్యుతమి[తకళ( తాది నంసొారనంబంధము 
గాని 'దనుచు జ్ఞానానందస్వరూవులు చానిం దిఠస్మరింతురు భగః 


పంచమన్క్మ౦ధము విల్లి1 


త్పాదసేవ తాపష్యతయనివారక। 0బు ఇాంత్మి పదంబు గృహి యయి య.9 
డియుభ కినై రాగ్యామలు నంపాదించుకొనుటవలన దారసు తాదినంగ 
మున కది పరిపంధెస్థానం బట్టిదాని నారదోప దేశంబున విజ్ఞాని మైన 
(ప్రియ్యవతుం 'చేమిటికి మజీయు నంగీకరించెనో నాకు మిక్కిలి సంచే 
హం బగుచున్నయది వీనిం దీర్పం (టౌర్థించుచుంటి నన శుకయోగీం 
దుఛండు, 1 
నీ రాశే్యద ! చక్కనిప్రశ్నంబు చేసితి 
వీసంశయము దీజ నే నొడివెద 
స్వాయంభువాదుల సం పార్టనంబున 
నతం డట్లు గృహి యాట కనుమతిం చెం 
గాని యాతని కందు మానన మది లేదు 
చెస్పెద వినుము నీచిత్త మలర 
జ్జుని గృహాసక్తుం కైనచో భక్ని న 
శించెడు ననుచును జెప్పు టొప్పు 
శే భగవదం(ఘిపద్మ మరందపానరతుల 
శెట్టి బంధమునం ద్రైనం బుట్టియన్న 
పూర్వవాసన వీడువదు వుణ్యమతికి 
నతము తధ్యానమునయంద రతి యొసంగు. | 7 
ప (వియ్యవతుండు మహోన్న ళభాగ నతధర్శతత్పరుండు నారదోప దేశం 
బున నెన్నండును విడువం జూలనిత _గ్వోళ్ళునమున నిశ్చలుండై యున్న 
వాండు. వానిచిత్తము వాసుచేవునియందు. హత్తుకొనియున్నది 
సంసారమం దుండియు సర్వము విష్ణమయముగానే యంచుచు6 
గులాలకీటన్యాయంబున సంసారంబు సాలించె నదియనుం దన కా 
సంసారంబును శాజ్యంబునుం బోయంబు లగుటం చేసి స్వీకరించినవి 
కా వాకర్ణింపుము. 8ి 
ఉ. నారదుం డట్లు వచ్చి నరనాథుం బియవ)తుం గాంచి త _ర్వేముక్‌ 
సారమతి౯ా వచించి చన సంసృతి నొల్డ కతండు రాజ్యముల 


889 ౧కృష్ణ భాగవతము 


ర 


గోరిక స్వీకరించిన నకుంఠగతి౯ మదమక్సరాదులుక 
దీరనిరాగభోగములు టెంపునం బై బడు నంచు బీతున౯, 9 


రాజ్యపాలన మొనరింప రా దటంచు 
నాతం డొల్లక యున్నచో నతనితండి) 
మైనస్వాయంభువమనువు వాని శెన్ని 
యొన్న్నొ చక్కంట్లు చెప్పెను విన్ననువున 10 


* (వజాపాలనంబు గావింపం బూనుకొ మ్మని తండియు లోనగువా 


"కేన ెన్ని విధంబులచెప్పీన నసేమిరా యని నతం డున్నే సమయంబున 
(బ్రహ్మచేవుండు మూ ర్తిమంతము లైన వేదములవ,లే నున్నమరీచ్యా 
దులం గూడి సత్యలోకంబునుండి భూలోకంబున నున్న(వీయ్యనతుని 
నమక్షంబునరుం జనుదెంచె నంతలో నారదుండు స్వాయంభువ[ప్రియ 
నితులోో నెదులేగి తోడి తెచ్చి యర్ధ్యపాద్యాదు లిచ్చి (పార్థిం 
చినం బిసన్నుండై బ్రహ స్ట (వియవుతునిదిక్కు మొగం బె యిట్లనియె, 


ఓయి మవీయవ)తా తెలియ నొక్క-ండు. చెప్పెద నాలకింప్రమా 


యీయమరర్డు లీమునులు నీవును నేనును సర్వలోకముల్‌ 
పాయక 'ేవశాననము పాటి యొనక్పుట షాడి కానిచో 


నోయనయా(గహంబునకు నగ్గల మయ్యెద మెల్ల నాండునుక౯ా 12 


ఈ త్‌ 
1 సిద్ధతపముచేం గాని శాస్ర్రైయ మైన 


జానమున6ం గాని యణివూదిశ కిం గాని 
యర్థమునం గాని 'జేనిచే నైనం గాని 
స్వామిశాసనముం చాట జూల నెవరు, [8 


మ, ముకు త్రాటం దగిలించి యొద్దులను చేపోల్కిన్‌ వశంబందు ని 


ల్పుకొనం జాలుదు రట్టు లీశ్వకండు "పెంప్రం జెందుకర 'ంబుల౯ా 
(బి టింపోబడు (శం గట్టి మనలక స్వాధీనమం దుంచుకో 
నొళయిం.కేని స్వతరతశ క్తి గలమై యుండంగం బో మెప్పూడుక్‌ 14 


పంచమనసనస్య-0౦0ధము న! 


తే. పకునిచేతను నడవీంపం బజెడునంధుం 
డొక్స్క-వుడు నీడ నడచు నింొక్కయప్పు 
'డెండ నడచునట్టులు సుఖ నేని దుఃఖ 
నేని కర్ణనళంబున నె నరులకుః కే 
వు కావున మనయిస్టానిష్టములం జేస్టి కార్యంబులు సాధించుకొన మన 
మసమ్థలము సర్వము నీశ్య'ే చృంజేసి ప్రవర్సిల్త్లుచుండు నీశ్వరుం జే 
సంసారులం (బవృత్సి ధర 'స్థంబున నడఫీంచు వా రట్లు నడచు టుచితంబ 
కాని నే నాత్మవిద్యం బడసి ముముక్ష్యువునై మరలం బ్రవృత్మిం బడు 
టొప్పూనే యని శంకింపకుము ముముశక్షు వైన నజ్ఞానదశయందుం బలె 
డ్ఞైనదళశయందును (బౌరభ్ధం బనుభవింప నగు న ట్లయ్యును "దేహా 
త్మాభిమానరహితుండై ముక్తుం డగువజకు నతండు న. మనుభ 
వించుటకు మూ(తమే "దేహమును ధరించుంగాని నంసారలంపటుండై 
"దేహాంతరము సంపాదించు కార్యములకుం గాదు కావున వన్యాషారం 
బున 'చేహయా(తం దీర్చళొనుచు. గాలము6 (బతీవీ.ంచుచుండు 
టిఫ్థెప్పు న ట్లయిన వనమం దుండుట తగుం గాని యింట నిల్లాలికో 
నుంట తగునే యందువేని వినుము" 16 
మ. ఇలు నిల్లాలిని. బాసి పోయి వనమం చే యున్ననాం డైన నా 
కు లలంబుల్‌ దినుచుండువాండయిన. గోర్కు-ల్‌ మిణి 'దేహేంద్రియా 
దులక్షుం జిక్కినయేని వాని ననమందుం నిల్చియుంకే మగు౯ 
బలుసాకుల్‌ దినుచుండు కేమి యగునో వ్వా శీమ్ము లోకసుతా. 17 
శా, ఆలుంబిడ్డలం గూడి లోనగళులం జానాససిజేక్‌ చేయుచు౯ 
చాలురి జెక్కెర దించు నుండిన నిజస్యాంతంబున్న దీళు నె 
'్వేళ స్వీడక భక్తిని న్విడక తా విజీకిమై సంసృతీ౯ 
బోలం గుమ్మరిపుర్వు నా పత. 'ముక్తుండ గో కుండునే. 16 
క లోలో జఉాగినరిఫపుల న 
లోలనుతి౯ా గెలిచి విమయలోలుం డగూదుకో 


హి 


లికి శ్రీకృష్ణ భాగవతము 


య 


బాలికుండు గాక యుండిన 
చేలా గ దున్న ముక్తి యేర్చడి వచ్చుక్‌, [0 


| శ్యత్రుజయంబు "సేయ మది నల్చెడురా జొకగట్టిదుర్లమం 


ద్యాత్రము లేక యుండి స్వబలాన్వితుండె రివులం బెనంచి యే 
మో(తము నిల్ప్చుకోం గలుగు చందమున గృహ్‌మె మెలంగీయే 
శతుల గెల్చి విజ్ఞాం డయి కుని ముముక్షువు మోక్ష మందెడి౯,20 
పద్మకోశమునం దుండు[భమరమునకు 

నాఘగాది బాధలు రానియట్లు భగవ 

దంఘ్య్రలం జేరి సేవించునట్టినిన్ను 

నంట వెట్టి సంసృతి బాధ లైనం గాని, రే 


॥ ఓఫ్రియ్య వత ! భగవంతుం డొసంసనట్టి 


భోగముల బొందు మవ్వల "యోగి వగుచు 
భక్షిజేసి గుణాష్టకభావ మొందు 
మాళన్యా ను మోాజుట శెంచకు మెద, లి 


* అని భగవంతుం డగు(బహ్ము బేవుం డాబేశించిన వీని భాగవతో త్తం 


డగ్యవ్రియ్యవతుండు తదాజ్ఞ బహుమానపురస్పరంబుగా నంగీకరించె 
నంత జతుర్ముఖుండు స్వాయంభువపూజితుండై నారద్యపియ్మ[వతుల 
నాదరదృష్టిం జూచుచు వారల వీడ్కొని నిజలోకంబునకు న్మిహ్య- 
మించె ననంత రంబ స్వాయంభువమనువు (వ్రియఫ్యుత్రుం డగ్మువియ 
(వతుని సామాజ్యపట్టభ(దునిం గావించి తాను విషయంబులనుండి 
విరక్తుం డయ్యెం (బిచ్యువతుండును భగవదా రాధనరూపకర ము 
లాచరించుచు రాగ చ్వేహాదులం బుద్ధి దగులంబు నొంద నీక గుర్వా 
జం గౌారవించుచు భూమండలము పాలించుచు విశ్వకర్శుకూంతు రెన 
బర్జివ్మతి యనుదానిం 'బెండ్డియాడి యామెయందు నాగ్నీ(ధుండు 
నిధ్ధజిహ్వుండు వ చాహుండు మహావీరుండు హిరణ్య లేతుండు 
ఘృుతపృష్టుండు నవనుండు మేధాతిథిం వీతిహోే[ తుండు కవి యనుపదు 


పంచమస్య౦ంధము 835 


గురు వ్యుతుల నూర్జస్వి యనునొక్క-వ్యుతికం గాంచె వారిలో నవన 
మహోవీర కవులు మువ్వుకును బాల్యంబునంద విరాగ్యులై నివృ క్తిధర్శ 
పరాయణులై పరమహంసా[శయంబు నొందిరి తక్కినవారు తండివశం 
వదులై యుండిరి మజీయు నాప్రియ్మవతునకు మటీయొక బే వేరియం 
దుత్తమ తామస నై వతు లనుమున్వుకు వుట్టిరి వారు మువ్వురును 
మన్వంత రాధిపతు బై రిట్లు ఫ్యుతవంతుం డైనవీయ్యవతుండు, ౨8 
. చతురస్థినేఖలాక్షితి యంతయను నేలె 
ధర్మవిరోధులం దవిలి గెలిచి 
యిరువురు భార్యల కింపు గూర్చుచువారి 
'ప్రేమకుం బ్యాతమై వినుతి గాంచెం 
దనప్యుతు లందజు తలలోనినాల్క-ల 
వలె మెలంగం దాను వెలయ నయ్యె 
సంసార సౌఖ్యముల్‌ సర్వం బనుభవంచు 
నట్టిండై నిర్లి ఫ్తుం డగుచుం దనరె 
త్తే అఖిలధర్భపరాయణుం డగుచు నిరత 
మిాశ్వ ఛా రాధనమునంద నెడంద నిలిపి 
బదునొకండుకోటుల యేండ్లు వసుధ నేల 
స్యువతుం డయి యుండు (ప్రియ్యవతుండు. ల్రెడ్షే 


రైతా 


--+ ప్రియవతుండు మేరుపదక్షిణము. చేయుట 4. 

ఉ. బంగపకొండచుట్టుం (బతివారము ేళిపదక్షిణంబు చే 

యుం గును శే నెజుంగ కతం డుండినచోట వెలుంగు లేనిచో 

టం గడుచీశటుల్‌ గలుగుటం గని పట్టి (ప్రియ్యవతుండు త 

త్సంగతి సంతరించుటకు స్వాంత మొనర్చెను 'బేర్చి పెంప్రనక్‌,. 25 
"శే భాను డుండినదిక్కు-.నం బవలు లేని 

దిక్కునకా రాతి యిదిలేని తీజు నేను 

జేసి యెప్పుడు పగ లని చెప్పుళొనంగ | 

నాచరింతు నటంచు బ్రయత్నమునను, విగ 


886 (శ్రీకృష్ణ భాగవతము 


చ భగవదుపాసనాబలము ప్రస్తుతి కెక్కగం (బొర్జు శేరని౯ 


దెగడంగ నైనతే రొకండు దెచ్చి దివాకరుడో యనంగ నై 
మగంటిమి గల్లి యెక్కి. రవిమండల ముం డెడుచక్కి- కీవలకా 
దగ దిరుగాడుచు౯ా దమము దవ్వులం బోవంగం జేసె రివ్వునకా. 27 
క, 'మేరువుదక్షి ఇ, నుందు? 
సూపండు తా నున్న నితండు సుకుచిరకాంతుల్‌ 
వాజుగం జేయుచు ను తర 
ఛాకుణిం దిగాడు నెల్ల ధ్యాంత మడంగక౯ా లి 
--+ మేదప్రవక్షిణమున ధ్వీపసమ్ముదము లేర్చడుట + 
వ ఇ ప్లేడువారంబులు దివాకరు ననునరించి మేరువుం జుట్టి వచ్చి నాది 
య(పతునిరధనేమివలనం గలిగిన ఇా శ్లేడుసం(దంబు లయ్యె వానిమధ్య 
భాగము లేడుఖండంబు లయ్యె నవియే జంబూద్వీషము ప్త వ్షద్వీపము 
శాల్మలిద్వీపషము కుశద్వీపము కౌించద్వీషము శాకద్వీపము వుష్కర 
ద్వీప మని యేడుద్వీపంబు లయ్యె, రిం 
నీ ఆయేడుద్వీపము లరయ మొదటి దాని 
కంశై రెండింతలు ఫఘనతం' గాంచు 
నలిలభాగము లేడు శ్రూరోద మనియు ని 
మూద మనియును సురోద మనియు ఘృ 
తోద మనియును శ్రీ రోదమ శై యనియును 
దధిమంథ మనియును దదనుగతిగ 
శుద్ధొద మనియును జొప్పడియును ద్వీప 
ములకు బరిఘలు గా నలరుచుండు 
"కే భూతలంబున కీద్విపములును సంద్ర) 
ములు సలంకృతులును బేవపూజితములు 
మౌనవనివాసములు సర్వమాన్యసస్య 
సంభ్భృతంబ్లులు దీవించు సౌరుమిజి, [0 


ఓ] పంచమస్క౦ంధము లివ్‌” 


వ, అందు జంబూద్వీపము లక్ష యోజనములపరిమాణము గలది దానికిం 
బరిఘ యగులవణసము[ దము నంత్యపమాణము గలదియీ ప్త వద్వీ 
సము దానిం జుట్టి యున్నయిక్షుసము[దమును 'రెండులక్షలయోజనం 
బులు ప్రమాణము గలవి యిట్లు ద్వీసంబులు సమా(దంబులును బరి 
మౌాణంబులుగలవెయున్న వి. (వ్రియ[వతుండాంద్వీపములకుందన ఫొ్‌మా 
రుల నేడ్వుర నధిపతులం గావించి తనకువూరి యగు నూర్జస్విని శుక్ర 
నకు ధర్మపల్నిగ నొసంగె శ్యుకున కామెయందు "దేవయాని యను 
కన్నియ ఫుకైని ట్లసాథారణ(పజ్ఞాపభావసామర్ధ్యములుగలవ్రియవ) 
తుండు ఫొంకొకవడికీ6 దనప్రవృ _త్తిధర్శంబునం (బ్రవ్హించుటకు 
మిక్కి-లి పరితపించి తన్ను. దా సిందించుకొనుచు ధనథాన్యపశుప్వుత 
మ్మితాదుల నెల్ల దృణప్రాయముగ( బరిత్యజించి నారదునియుప 
దేశార్థ మెల్ల నెమరునకుం 'దెచ్చుకొని విరాగిమై గంధమాదనంబు 
నక్సుం జని ఛభగవదా రాధనంబు గావించుచు సిద్ధిం బొంబె ననంతరంబం. 

న అన్నీ ధ్రఊనిభరితము ఫీ 

ఇా. తన్నుం గన్న(వ్రియవ)తుండు చన నాతర్వాత నాగ్నీధుండు౯్‌ 
మన్నింపం [బజిం దండి'యట్ల ఫాదవింప న్నేర్చి "నేళేడుదీ 
వి న్నేమంబున 'నేలెం బెక్కు. లగుచు౯ా విన్నాణ సూనేంట్లు దాం 
గన్నానై 'యొకీిమోండులందు ననముం గాటంబుగా6౬ బెంచుచుకా, $9 


అఆ. అతని 'వేలు పన్న ననవచ్చు గొనముల 
గనియు6 గనికరంబు గలులయవాండు 
వాడనట్టిసిరులు వడసినయొడయండు 


వంగసమునం జూల వన్నె శెక్కె, శ్ర 
వ, అతండు తనడెందంబున నొక్కనా. డి ట్లని తలపోసె; .. 


చ కుడువణం గట్టం గల్లినను గొల్టంగ సొమ్ములు దాల్చి. పొల్చిన౯ా 
మడంతులవీండు గొల్చి కడు మన్ననం జేయుచు నంటి యుండినళ్‌ 
గడంగొన విద్యలం ఇదివీ, కాాలెకువా రయినం దలంపలాం 

- గొడ్డుకులు లేనిమానిసులకుం గుదు రింతయుం గాదు నెమ్మది౯్‌, 85 


త్రం (శ్రీకృష్ణ్టభాగనతము 


శా, శా 'ల్సే యాడుచు నెంతడాంశ సిులం గావించు నందాశ నా 
స ల్బాగించుచుం గూడి మెత్తు రతని౯ పైందోడులు న్నెయ్యు రి 
ల్లా ల్ఫుట్టా ల్సరివారు నెల్ల బలగం బొయింతీయుం దప్పి ము 
క్కా- "ల్సేరం జనునప్పు 'జెన్వకును (గ్రోగంటం గనం బో రయో, 0 
క, కనకున్నవారు వున్నెము 
లను గన రని తెలిపె మున్ను లచ్చిమగం డం 
దున నే నేవగపెంపున6 
గని పుత్తుని జమునిజాడం గన కండెదనో. క్రి? 
మ. అని నేమంబున నిల్చి ఫుతు9లను దా నందంగ లోనెంచి చ 
య్యన నాకన్వపుంగొండదండ ఫొకరుం డందందు. బెంపొందువా 
రిని జే జేజడదారిరాయ లగువారి౯ (బ్రహ్మము న్నెమ్మది౯ 
గనువారింగనుగొంంచులోయి యొకచోం గాలాంచెనేల్సూచుచుక్‌, 
--+ అన్నీ ధునితపోవనవర్ణ నము + 
ఉ. సౌ రగుగచ్బిగుబ్బలులం జాల్కొ-నునా సెలయేటినీళుల౯ా 
దీరినగున్న మామిడులం దీయనిపల్కు-లు నల్కె.లంకులకా 
'జేరంగం బల్కు-చిల్బ లట నేలపడంతుక పాలు చేంవురా 
వారక కన్నవారి కిడ వారలు కోరిక నాడు నట్టగుక, శ్రి 
చ, తమ కగు లేంజగుళ్ళు కొజుంతం బడం గాయలు బండ్లు పిట్టదా 
ల్నమలగం జూచి కిన_మెయి నల్లడ 'మెట్టుచు మావిశోంవులోం 
గమరంల ముల్కు- లేపకొనం గాంతు వొకో యనునట్లు కోయిలల్‌ 
గమితొని కూయు. గో యనుచుం గందుని రమ్మని పిల్చునో యన౯ 
మ. పెరవాండై తొవకన్నిలం జెరుపనై వేవెల్లుల న్వెల్టుపో 
కిరి. జూడం దగదంచు వెన్నుని మది స్టీ ర్హిచునప్పంటబి 
ల్తరిపై మేలి ముసుంగు వేసిఫొనె నా దట్టంబుగా నొండొకం 
డొరయం గల్గిన తో వు లాపొలమునం దొప్పారు నెప్పట్టున౯ా, ఓ 
వ అట్టిసోయగంబు గలఫు న్నెంపుంోనలో నొక్కచక్కనితాన్రన, 42 


పంచమనసనస్క ౦ధము 489 


చ, కడుకొని నేమముం దనరం గా రయిరాలినయా/శలంబుళ్తే( 
గుడువక గంతులాడుమది గుజ్జముం గక్కు-లక ళ్ళి మేమొనా 
నడరెడునేక్పునం దిగిచి యాలళలం బట్టి కడంకవోడం దా 
నెడంద బసిండిబొడ్డం గలయేలికం గొల్చును నిల్చె భక్తి మై. శ్రి 

శే ఇట్టు తపసులు కొనియాడునట్టు లేండ్లు' 
పూండ్హుగా బమ్మం గొల్చుచు6 బొనరుచుండు 
తజీని నామున నామని దాపరించెం 
బుడమిపై నటనుండియో వడిగ వచ్చి. జీ 

--+వస౦ంరబుతువర్ణ్శనము4ోా 

ఉ, కమ్మునిమావిపూవులను గాలువం గన్హైడులేనె లాని జుం 
జుమ్మని, తేంట్లు వాడెం గడు సొంపలరార నిగుళ్ళు నేసి కో 
కొమ్మని గండుకోయిలలు గూసెను జిల్బలు గోషవంకలు౯ా 
ముమ్మర మైనపండ్లుం దిని మొక్క ముగా వగం బల్కె= నరృజి౯, శ్‌ 

మ, చలువల్‌ (గ్రమ్మెడుతీవ పందికులపజ్ట న్లాజిపూందోటలో 
మలెపూం చాన్పువంయండియాలుమగుండుక మైహాయిమైందేల్చుచు౯ా 


లలి నేతెంచెకు లేంతపయ్యెరను "రే ల్పాటించుచు న్నిచ్చలు 

న్వలరావానిదురంబున న్వలంతు లె నల్యొంది రయ్యామని౯ా 46 
చ. మెలింగొని యొండొకం డరయ మిక్కిలి చిక్కం నున్నమావిశోం 

ఫుల నలనోక మొక్తముగం బుల్లులు గూయంగం  బూవుందేనియల్‌ 

జలజలరాలి నేలపయిం జాలెొాస నెమ్ములు చూచి కారము 

బ్బు లురుముచుం గడుం గురియు6 బో యివు డ్మన్భమ నొడు నత్త జకం 
క, అమనిం బొదలెడుసోయగ 

'మేమని మెచ్చంగ వచ్చు నెంతటివారి౯ 

"వే మరుని బౌరి కగ్గల 

మై మెలంగసచుం గు తిలంగుడువ నల్లు విరాళికా, కరి 
వ అట్రిసొగసులకు నెల్ల దానకం బగునట్టియామని దీమసంబై నేల నేలు 

చున్నయెడ నిక్కఫుజగంబుననున్న తమ్మిపుట్టువు తన్నునమి సె యున్నట్టి 


శిక్ష0 (శ్రీకృష్ణ భాగవతము 


రాచపట్టిం చేపట్టి (పోవ సశుకట్టి కశ్టైమురం జవులు ఫుట్టం చాట 
వాడుచున్నట్టిపూర్వచిత్కి యనునచ్చరమ చ్చెకంటిం భొరపొచ్చెము 
"లేనిముచ్చటం జూచుచుం బిలిచి పని యొజింగించి పంచుటయు మం 
చిది యంచు నాబోంటి వోడ్తిబోయటులతోీ నామేటి యున్నవోట 
కరుదెంచి చలునచప్పరంబు లనం జొప్పడునట్టి చెట్టునీడల నాడుచుం 
బూంబొదలం దూయజుచు6 దీయగయుయ్యాల లూయచుం జేళాకూళు 
లనంజనునేళులం బేలుచుః బూలు గోయుచు జివురులం జిదుముచుం 
బూంచేనె లానుచుం బుప్పొడులం గప్పుకొనుచు నాడుచుం బాడుచు 
నుంజె నట్టియెడ. జ్ర 
శే. పలి ననుం గన్న గోవాళ్ళయుల్ల మిట్టు 
లట్టు నిట్టును దూంగాడు ననుచు నేమొ 
గోల యొకతె యుయ్యాల జంపాల యనుచు 
*లాలిం చాడుచుం దీయయుయ్యాల లూంగ ర్‌0 
శే అట్టియెడ నొక్కసకి యొక్కయలరుందీన 
గట్టిగ నొక చెట్టునం జుట్టం 'బెట్టుకొనంగం 
గాంచి తమి నెంచి మెం బులకించీ మిగుల 
వగలం బొగిలె మరుండ! యిటు తగ దటంచు. ర్‌1 
మ. ఒకయీరంబున గండుకోయిల యొకం డొప్పంగం గూహూ యటం 
చొకమా రార్చిన మిండగీ నొకని న ఫ్లుల్లంబున న్నిల్సి మే 
నొళయిం లన నెజుంగకున్న నవలా యొక్క రతం డంచు. బొం 
దిక నోపనో యని యేగం జొచ్చె నటకు౯ “మేలంబు సేయం జెలుల్‌,. 
మ, చెలియా! యామని తీవహూానలకునుం జెల్వొందు లేమావిగు 
న్నలకుం గూరిమిం బెం ;డ్లిచేసి యిదె 3ంతం బొల్బుగొజ్జంగిపూ 
వులలో బుజ్జవ మారం 'బేటుల కిడు౯ బోనంబుం పూజంవుబం 
గులు సొంించునుం జూడుమం చొకత యెంతో నంతనం బందెడుక్‌, 
న, ఇట్లు కడుదెజంగుల౯ వేడుక నాటలాడునచ్చర చేయెలయొయారంపు 
నడలం గదలుకమ్ములుం గాజులుం గడియంబులుకా సూడిగంబులు€ 


పంచమన్మ౦ధము వ్ర] 


రవలయొడ్డాణంబులు న్మెక్షై లందియలు లోనగురవణంబుల చప్పుళ్ళ 
నప్పుడుం దెలిసి యప్పుడమిజేం డల్లనం గన్నువిచ్చి చూచునంతలో 
నయ్యింతులచెంత నెంతేయు సంతసమ్మునం దు మ్మెదళొమ్మయుం 
బలె బువ్వుతావి మూరుళొనుచు సింగారంపునడకలకోవుల చేతను 
నేప చూపువగలదూఫవులచేతను దీటగునాటపాటలచేతను వాట 
మగు మేటిమాటల చేతను జే జేజడదారుల నేని మరు బారింబడ వేయుచు. 
దనమోముదమ్మిం (గ్రమ్ముకొనుతుమ్మెదలదిమ్ముల కోపక వడివడి 
నడచుటంచేసి తడంటడునడుగులు గలపూర్వచిత్తి కన్నుంబండును 
"సీేయుటయు నొడ ెజుంగ కతండు తన జెందంబున, స్ట్‌ 
-- అన్నీధ్రుడయ ఫూర్వచిత్తిం నని మోహించుట 4-- 
సీ, కనుపండువై మదిం గరంయచుంటెడు నిది 

పొంగారుబంగారుబొమ్మ యేమొ 
బంగారుబొమ్మ కీపసతావి గల్లునే 

పసి మించుజాజిపూబంతి యేమొ 
జాజిపూబంతి కీసంతళ్కు గల్లునే 

సరికొ) త్తమెజివులజంట యేమొ 
'మైజపులజంట కీమెలంకువ బ్లబ్బునే 

చెలేగుమరునిరాచిలుక యేమొ 

శే, మమనిరాచిల్క- కీచి న్నె రయం గలనె 
యలకునలరువిల్తునిపువుములికి యేమొ 
'యెనంగువువుముల్కి- కీవ న్నె లెన్నం-గలవె 

కోర్కుు లీ జేష్పముద్దులగుమ్మ యేమొ. 

ఉ. ముద్దులగుమ్ముయే నిజము పోలిచి చూచినం దో చెం డీనినే 
సద్దిర జాళువాపసిడి యా! మెజుగామ మెటుంగుగుంపులో 
నిద్దంప్రుజోతియా! యనుచు నెమ్మది సందియ మందం జేయునీ 
ముద్దియ నెట్టి మంచిపనిముట్టులం జేసెనొ బమ్మ నేర్పు. 5 


ళ్‌ 
యః 


కా. 


శి (శ్రీకృష్ణ భాగవతము 


శే జాళువా పెడిపొడియు జేజేలబువ్వం 

బదనుగాం గల్పి దాన నివ్చడంతిం "జేసి 

నలువ మెటుంగున మెజుం గిడె నలర నిట్లు 

కాదయీ నిట్టినాగ సెట్లు కలుగు నహహం, ర్‌? 
శే కోడెకాయడ్రమదులు వట్టం గోరి మరుండు 

సన్నియుంచినవల చుమో కన్నెకురులు 

గానం బెళుక్షుబేడిన లన నైనకన్ను 

బేగం గాటోలు జూనుగులాల లంట. ర్‌ి 
ఉ. ఈనడ లీయొయారములు నీసౌగ వీబలునీటు లీబెడం 

గీ నిజిదూఫు లీవగలు నీపన లీతగునేర్చు లీసొరం 

చీనసమోము నీతళుకు లీపెనువన్నెలు చిన్నె లెన్నంగా 

సీనవలాక చెల్లు నిదియే మరు నేలెడుబోంటి గాం దగు౯, ర్‌ి 
న, అని తనమదిలోనం గోర్కి-దెవాజం వైనారంబు. సేయుచు. జెజకు 

విలుకానివిరికోలల తాయలకుం దాళం జాలక లేచి చానికురంగటకుం 


జని యి ట్రనియె, 60 
మ, వెలందీ ! యొన్వరిదాన వెవ్వ లేవు సీపేశేవి యందుండి యీ 
ఫొలంశుల్‌ గొల్వంయగ వచ్చితీ వలరునిప్పూదోంటకు న్చేటినై 
వలజేనిం గికురించి పచ్చురతినో వాం డంప నిం దున్నవా 
రల నేచం జనుబెంచుపూములికినో రో రమ్ము వా కి మ్మొగి౯ా. 61 
సీ, కలువకంటీ ! సీవ్చు కనుబొమ లనునిండ్లు 
కనుచూవు లనుముల్కు-లను ధరించి 
వచ్చితి వని వేనిపై నిగుడ్తువొ నెట్టి 
మెకమన నై వని మెల, గునట్టి 
నావంటి వానిపై నడపింతువో కే 
'వెజపగుచున్నది వెలందిమిన్న 
యన _దైననీనడు మక్క-ట బలు వెన 
శృంగముల౯్‌ మోయ జిగీగల దగు 


సంచమన్క౦0ధము లట 


తే సీమమైపూత పొలమెల్ల నిండిపోయె 
నీదువదనము చందురు నెజీ వహించు 
సీదుకన్నులు కలువలనో. దలపడు 


నవ నాభాగ్య చేవతవే 'వెలందిం 69 
వ, అని పలుదెజుంగులం బలికిన నప్పలుకులు విని పైకి లేనికినుకం గనం 
బజచుచు నక్కంలికి మెలంయునం జంకించుచు ని ట్రనియె. 68 


మ. వినుమా యచ్చరమచచ్చెకంటుల తెగా వెల్లొందుచు న్నేర్చుపెం 
ఫున నిం ఫుష్పతిలంగం బాడుటలు గోపు ల్శీజలా నాడుటల్‌ 
ననవిల్కా6 డతం డొజ్జగా నెజీగ్‌ నానాంటకా జగం బెల్ల గ 

_ ల్ఫినమే మిీనినుం దెల్పి నల్వ కెటుగాం 'జేయింతుమో భూాడుమొా,. 

వ, అని గడ్షించి పలికిన దద్దజీల కతం డమ్ముద్దియ యొద్లకు నొద్గికమి జుం 

చి దిగా ౧ (౧ 
జని నిద్ద మగుతనసుద్దుల బుద్లిఫుట్టించిన నదియు నట్టిపనిక వచ్చినది 
ది టి ధథోట ట 
గావున దాని కియ్యకొని వానియిచ్చవచ్చినమచ్చున మెలం గ నతండు 
నయ్యచ్చరమ చ్చెకంటిం గూడి భూలోకన్వర్షంబు లై యున్న నవఖం 
డంబులందు సమస్తసుఖంబు లనుభవించుచు నామెయందు నాభి 
కింప్రరువుండు హరివర్దుండు నిలాన్ఫతుండు రమ్యకుండు హీరణయుండు 
కురువు భదాాశ్వుండు శేశుమాలు,డు నాయబడుకొమాపల నేశుట 
నొక్కనిగం గని నూశు వేలసంవత్సరములు పూజ్యస్నామాజ్యం 'బేలి 
నాఖిక్రిం బట్టంబు గట్టి పూర్వచిత్తితో నిక్క-ంపుజగంబునకు నిర్గమించె 
నంత నాగ్నీధ్ర)ప్యుతు లగు నాభిలోనగుతొమ్మండ)ను మేరుప్యుతిక 
లైనమేరుచేవి ప్రతిరూప యుగ్ర)దంస్ట్రి లత రమ్య శ్యామ నారి 
భ్‌ ద్ర "దేవనీతి యనుకశాంతలం బెండ్లియాడి రంత వారిలో న్యగజుం 
డగునాభియు 65 
4 నాభికి మేరుదేవియందు శ్రీహరి వృవభుండై జనించుట 4. 
చు త్త. మేకు బేవినిం 'బెండ్లియాడి యమేయవైభవ మేర్చడళ౯ా 
న్‌ గం నూ. 
భూరిరాజ్యము ఛాహువీ8ఠక మోయుచు౯ బుధు "లెన్నలాః 


ర్క (శ్రీకృష్ణ భాగవతము 


'బేకు (మోసి జగంబునం గడుల చేర్చి "పింసెసలారణగా 
సౌాకమిజటీియు బిడ్డలం గనం జూల శకేంతయు జింతమై, 60 
వ. మంతినత్తములయు చ్రాహ్మణో 'త్తములయు మంతనంబున నైస్ణన 
యాగంబు సేయం బూని భగవంతు నారాధించె నంతలోన, 6? 
సీ జేజేలరాజాలజిగి డీల్చం జూలుమై 
హోొంబట్టురెం చెంబు డంబుమిటి 
నునుబోరం గౌస్తుభ మనువూనికపుతోరు 
మొయిలం గా ర్మెజుంగునా మొనయుచుండం 
సగెంగేలం దలకట్టుసింగాణివలమురి 
గుడుసువా ల్లుదెయును గొమరుమిగుల 
నెలమి 'దేవేరుకై శలిమిలేమయు నీల 
యును నేలవామయు. దనరం గొలువ 
శే సెల్ల వేల్చులు. దబుసులు నెజింగుచుండం 
గరువలిని దూరువడి గలగరుడి నెక్కి. 
కొడుకులకు. దన్ను గొ ఆల్రిశ్రైడ్రుప్టడమి జేని 
కడకు వేంచేసె మిగుల నక్క-టిక మొప్ప 68 
న. ఇబ్లు పొలిచి నాభిం బిలిచి'నీ శేమికావలయు. నెటీంగింపు మిచ్చెద 
ననిన సతండు భ క్తి. దళుఖొ త్త నతనియడుగులం బడి చాంగిలి (మొక్కి- 
'బేవరా! నీకు బురుం డగుబు త్రు నొసంగు మని 'వేడుటయు నాతండు 
నాకు. బురుడు నేన కాని మజియొక్కరుండు లేండు కాన మోకు 
"నేను గొమరుండనై వుట్టం గల వని పలికి నెనరుం జూవుచుం. జూపు 
లక్షం జూపట్ట కంతర్థానంబు నొంబె నంత మేరు చేవియు. 69 
ఛా, చూలాలై తగ నీపమోసి కడుళొంచుం బున్నెముం గూర్పుచు 
న్నే లీ నాలగనంబునందు. గనియె౯్‌ వెళ్కొందు మైవానిని౯ 
జాలం 'దేజూనం బేజరిల్లు'వొుగము స్టానొందుకన్లోయియుక్‌ 
గాల న్ముద్దులుం గుల్కువాని. గొమరు౯ రాచిన్నె నౌవెన్నుని౯ా 


ఉత్త] పంచమన్య౦ధము లర్‌ 


ముత్తు అంతం బుత్త్రకం డైనవెన్నుని నల్ల పొక్కిలిచేటిజేం 

'జెంతయేనియు (సంతనంబున నెంచి (గ్రేముడి ఫొంతయుక్‌ 

గొంతభ క్రియు నుల్లమం దయి గొప్పగాం బెననేయ నొ 

క్కింత నిల్బక యింటం బారుల కిచ్చె సొమ్ములు -వేన వేల్‌. "గై 
తే. తెలువుడా ల్లలమేనును- బలిత మైన 

బలిమియును జూలందేజును గలఫకొమారు6 

'డెలివి నారసి నాఖి పేర్యెలయం జెసె 

బుమభుం డనుచును జగమెల్ల నెజింి కొనంగ, 92 
వ అంత నాబుపుభుండు శుక్షపక్షత్తపాకరునిషగిది నాండు నాండునుం 

'జెజీంి "పెద్దవాండు గా నెణింగి తండి) తనభుజంబునం గలభూభారం 

బతనిభుజంబునం బెట్టి పడంతికో నడవుల కరింగె నంత బుషభుండును. 
ర వీతరులయట్టులు నెమ్మది 

మితి యింతీయు లేని నెనరు మిజుంగ6 బ్ర)జల౯ా 

నతమును జేఫొని విడువక 

బ్రతికించుచు. బుడమి నేలె శాయం డగుచుకా 7 
చ, అరయంగ వెన్ను. డాబువమభు డంకట మబ్బులనెక్కు-రౌతుచే 

నరుదుగ నీయంగా బడి జయంతి యనంజనుక న్నె6 చెండ్లిమై 

భరతుండు దొట్టిపుత్త్రులను బాగుగ నూక్వురం గాంచె నందు నా 

భరతునిపేర నిప్తుడమి భారతవర్షము నాం దలిర్చెడుక్‌ . "గ 
వ ఆబుసభప్యుతులు నూర్వురిలోం బదుగురు పదుగు రొక్క-సంఘంబుగ 

"నేర్చడి 'రాపదిప్టుత్రదశకంబులకును (గ్రమంబుగా భరత కుశావర్త 

ఇలానర్త బ్రిహ్మ్మీవ ర్న అర్యావర్త మలయశేతు భదిసేన ఇంద 

సృృక్కు- విదర్భ కీకు లనువారు (బధాను _లైర్మి చుజీయుం గల 

వారిలోం గవి హరి యంతరిక్ష్రండు. (ప్రబుద్ధుండు విప్పలాయనుండు 

అవిర్ద్యో(త్రుండు (ద్రమాథుండు చమనుండు కరభౌజనుం డనుతొమ్మాం(డు 

గురు పరమభాగవతో త్తములై వైరాగ్యభాగ్యసంపన్ను లై సన్నుతి 


న0 (శ్రీకృష్ణ భాగవతము 


'కెక్కిరి. తక్కినయెనుబదియొక్క-రు గృహాస్థాశ్రమమంద యుండి సొంగ 

వేదాధ్యయనము చేసి సదావారసంపన్ను లై బాహా శు లై రవ్వల 

బుషభుంఢును శేవలానందస్వరూవుండై తా సీశ్వరుం డయ్యు. థా 

కృతుండు నోలెం గర్భము లాచరించుచు సర్వభూతసమత్వము గలిగి 

శాగశలువీతుండు గాక గృహస్థాశుమమంద యుండి యజనాభం 

బనునిజబేశముం బాలించుచు. బెక్కేండ్లు ఫుడమియేలి యొక్కనాండు 

బ్రహ స్టవర్శమునం గలభొడుకులం జీరి యి ట్లనియె. 76 

శీ బుపభుండు కొడుకులకు నీతు లుపదేశించుట 4-- 

ఉ తల్లియుః దండి యన్నలును దాతలు మామలు దొట్టిచుట్టలుం 

జెల్లీ ననెయ్యురుం దనకుం జెప్పినవొప్పున 'మెట్టుచుం జగం 

'బెల్లెడ మంచివాం డనుచు నెన్నంగనై నడు గైనపిము స్హటం 

'దెల్లము మూండుసందెలను 'దేవరం గొల్బుచు వార్వంగాం దగుకా, 
చ= కొలమున రూఫవునక౯ా వయసుకోవున నేఫ్రునం జూవునం గొనం: 

బులం దన కీడుజో డయినపొల్తుకం జెండిలియాడి జన్నముల్‌ 

"వెలయంగం జేసి ఫుత్తులను "వేంయకం గాంచి జగంబునందు లే 

డలరెడురాయం డఊొండొకరుం డం చనునట్లు మెలంగంగాం దగుక,?8 
క ఫుడమిం గలతనదు(పజలను 

గొడుకుల. బలె నెమ్మి “నేలుకొని నే రృలర౯ 

గడునరి వొఠలం 'బ్రౌగడల 

నిడుకొనం దగు: దనదుఇెంత నెకిమోని ఫొగికా, 70 
సీ, తన్ను మించినయట్టిదాయళో నెదిరింపం 

జ దెట్టులెనం బొం దొనరుప నగు 
దనకన్న _నలంతియె శారసేంచిన లేని 
గాలిచి వానిసిరులు వలయు గొనలం 
దగునట్టు లునిచినదండుల శెల్డ నొ 
॥ " క్క-దళవాయి వలయు గండుమగండు 


పంచమస్క౦ంధము వ? 


మనువుమాటలు నేర్చి చననవు మిాజీనయట్టి 
(ప్రెగ్గడనుడియంద "పెజబుగ నగును 
తే జెలంగం దగిన్వు 'వెచ్చంబు నలుపవలయుం6 
గొడుకుకుల్దల కేం జను విడంగం చెల్ల 
'జేడు చెధుగుపనుల నె్ణు ఏడ నొెప్పుం 
బుడమియీలిక యగువాండు కొడుకులార. ప 
సీ. నాకన్న సుతులార ! లోకముల౯ా మర్య్య 
అనిరి 
'బేహము మర్ల ఛభమె హరువగు 
సే రం వా. 
దాసం గామాదుల క నియోగించిన 
దనకు బసికి భేద మనం నెస్ది 
చేహి సంసారమంబే బుద్ధి నిలుపక్‌ 
భగవదర్చన నేత పాడి యగును 
రాగభోగములు నిర్భంధ హేతువు లగుం 
గాన నట విరకి గాంచు టొప్పు 
అవి 
తే సుఖము దుఃఖము నమముగాం జూచుకొనుచు 
నింద్రియార్థముల జయించి యిీశ్యరు నెద 
నిలిపి విజ్లానకలితు.డె నిరతభ కి 
షా ము ఎలి 
భరితుండై యుండి ముక్తిని. బడయు టొప్పు ర్ట 
చ “పకృతివిలక్షణం బగుచుం బ్రిస్తుతి శెశెడునాళ్మతక్య ముక 
సుకృతుల చెంత నేక్చుళొని భుదమనోంబుజుండె జనుండు లో 
థి నా 
నకలచ రాచరంబులకు స్వామియు భూమియునై జగజ్జన 
(పకరము 'లేలునీశ్వకుని భక్తి భజించి కృ కాష్టం డయ్యెగుక 8 
నీ కర్ణువాసనంజేసి కలుగు నహంకార 
మమకారములు వానిమహీమవలన6 
దలసూపెడు నవిద్య దానివలన "చేహ 
౧ సంబంధ మగు దానినంగతిమెయి 


కటు (శ్రీకృవ్ణ భాగవతము 


మజీయును గర సంబంధము "తాపము 
సంభవించును దాన జన్మము మ్శుతి 
"కెగక యొప్పటికిని మొగి చక్రి మట్టులు 
లికుగుచు నుండు నా'దేహి సతము 
తే. ప్ముతమ్యితకళతుముల్‌ ఛాతి యెల్ల 
న్వప్నతుల్య మనంబడు నళ్వరము లగుచు 
దానికై చింత సేయక తనకుం జూవు 
ఫుట్టువులు "లేనిమార్షముం బట్ట వలయు. 8$ి 
నీ ఈశ్వరభక్రియు సీశ్వరారాధన 
మిాశ్వరజాస్యము నెపుడు కోరి 
భ కియు౯్‌ జూనము పడసి భకులఛెలి 
0. * భగవత్క-ధల "పిన వలయు నెప్పుడు 
ఇ సర్వసమత్వంబు సాంతియు దాంతియు 
సాధనంబులు తద్విచారమునకు 
మజియు వివషయవాంఛం దొజుంగుటయును నర 
సమబుధద్ధియును దపఃశ్చర్య జనుండు 
కే గలిగి సర్వసంగపరి త్యాగకలననలన 
బంధమును వీడం గలిగియు భాగవతుల 
సంగమము ఏీడ కెళ్ల ను స్వాంతమందు 
నీశ్వరధ్యాన 'మొనరింప నెసంగు మ్చుక్తి రిక్త 
వ, మజీయు నిరై స్రరంబును సర్వసమత్వంబు నుపశేమంబు పరిశుద్ధాహార 
భశ్షణంబు మనోబుద్ధ్యవాం కార విజయంబును శద్ధయు భ్క్సియు 
బ్రహ స్పచర్యంబును మౌానంబు నివియు సీశ్వరజ్ఞానంబునకు సాథనంబులు 
జనుండు వీనిం దెలిసిఫొని యవిద్యారూహాకర్శబంధంబు యోగంబు 
నంశేసి 'తెగదెంప్రలు గావించుకొని (గేతున్సు లెట్టివో త తక్సాధనంబు 
లెట్టినో "తెలిసి హేయంబులకా విడి యుపాదేయంబులదిక్కు. బుద్ది 


ధి 
నిలిపి తత్వ్వదర్శనంబు గావీింప వలయు నుటీయును, 86 


కె, 


పంచమసనస౦ధము ల0ి 


వేండు దురర్థసంగతుల “వేసట నొందుచుం గర స్థబధ్ధండై డె 
పాడయి పోస్ట్‌ నాతనికి భ క్త్యపదేశము చేయ కుండునో 
నాండు గురుండు గాడు మఠి వాండు విభుండును గాడు తండ్రియుక్‌ 
గాడు వచించితి౯ హితము గా దిలి ఫ్యుతకులార వింటినే, 86 


స 'ల్వేగుణప్రధాన మగుజన్మము గల్లీననాకు మిోారును౯ 


న _ర్యగుణపుభూతమును సంహననంబును బొందినట్టి -శేల్లా 

దల్యేము మి కెజుంగునటు దారి వచించితి మోర లెల్ల నా 

త త్త మెటింగి సాధుగుణతత్పర్నులె పొలుపొందుం డిద్గర౯కా, 8 
అవనీ క థి 


*, మజటీయు నోబిడ్డలారా ! లోకంబునం గలయెొల్ల వారిలో భగవద్భు 


కులు "శ్త్రేన్షు లని వే ' వేదశాస్ర్రంబులు సాక్ష్యం బిచ్చుచున్నవి మజీయు 
సొౌవరంబులకంశకు. జంగమంబులు శేషంబులు వానిలో గీటాదుల 
క్‌ంకెం బశ్వాదు లు _త్తమములు వానికం కె మనుష్యులు నరిస్టుల్తు 
వారికంయకెం (బ్రమథులు వారికంయెం గంధర్వులు వారికంకు సిద్ధులు 
వారికంయెం గిన్న రాదులు వారికంచె నసుకులు వారికంకు నిందాాది 
"చేవతలు నారికంశు దశ్షూదులు గేఫ్టులు వారికంకె. ర్యుదుండు 
"క్రేస్టుండు వానికంళకె బ్రహ్మ దేవుండు శ్శేస్టుండు వానికంకె విష్ణుం 
డగునేను శేష్టుండ నాకంశకె బ్రహ 'స్రైణులు గే లని చెప్పి 
యతం డట నున్న బావ్మాణులం జూచి, 688 


, ఛ్రావ్మాణులార! లోకములం బాజంగం జూచిన నెందు" నేనియుకొ 
'బ్రావ్మాణజాతికి౯ సవతువ చ్చెడుజాతి మజఖొండు లేద యా 


(బ్రహ్మము వారిచి _త్తముల భాసిలుచుండును హవ్యకవ్యముల్‌ 
(బ్రవ్మాముఖంబునం దిడుట వహ్ని ముఖంబునళన్న మిన్నయే. 80 
వేదము నాశరీర మది వి(వులు దాల్తురు గాన వారు లో 
"నేదినమందు నేను వసియింతును సత్యము వారిసొమ్ము కృ 
(భ్భాదితీపంబు డాంతియును నంతతశాంతియు గల్లి యుండు త 
'శ్చాదజలంబు లోకమును బావనముం బోనరించు నెంచంగళా, 90 


శ0 (శ్రీకృష్ణ భాగవతము 


వ, 


శూ 


ఓపనాతనయులా రా! చ రాచ రాళ్మ్మకంబగునీనర్వ్యపం చమును నాళరీరము 
గావున మీ. నెప్పుడు భూతదోహము. చేసి నాకుం గష్టంబు 
గలిగింపకుండుం డదియ నుడారాధనం బని బుషభుండు ఫ్యుతుల కేక 
విషయంబులు బోధించి తనకువూకులలో జ్యేస్టుండును గుణగరిష్టుండు 
నగుభరతుని సామాజ్యపట్టభదు)౦ గావించి నవనాగ్నుల నాత్ళా 
రోపణంబు వేసికొని మేనం గోకచుట్టక -వేదుకుచందంబున నెజులు 
వితియం బోసికొని (బ్రహ్మ్టీవ రృంబునుండి _ వెల్లి గుడ్డి చెవుడు 
మూగయుం గలవాడు బలెం బ్రివ ర్తించుచు మౌగ్గమధ్యంబున 
శేంతోడను మాజు వలుకక విశాచగస్తునిచందంబున నున్మత్తుని 
మాదిరి నొకవో నొకగడియయేని నిలువక యెొల్టయెడలం దికుగుచు 
నొరులు తిట్టినను గొట్టినను గడన సేయక ఫొండచిలువనా నొకచో 
బండి నోటం బడినజాలైన నమలి. తినుచు స్వస్వరూపజ్ఞానముం 
గలవా డగుటచే నపహాంకార మమకారంబులు విసర్టించి (బ్రహ్మా 
సాక్షూత్కా-రంబున నంతటను సమబుట్ధిం జేయుచు నేకాకి యై 
క్రమ్మురుచుం గొన్ని సంవత్సరంబులు గడపె నానసమయంబున _ 91 


, వానిశిరోజముల్‌ వడిసి జడలు గట్టి 


వ్రేలాడుచుండెను "నేల మాంద 
దొప్పెడుచింపియే నప్పుడు లేకుంట 

బీశు నొల్పెను మోడురీతి నగుచు 
మలమూత్రములలోన మిలితమై నెమ్మేను 

పరిమళించెడు జూజివికులపగిది 
వనుల గుబాళించువానిమై వా్రాలంగ 

జమ్ము రంచును "దేంట్లు గ్రమ్ముదేటు 
నడుచుచును (దావుం దిను విట్టు విడుచు దారి 
నడుసు తొడుసును జాలు ముం డ్ల్హనక పణచు 
విడక తా నేరంతోడనో నొడువునట్లు 


నగొణుగుకొనుచుండు నవధూతు. డగునతంకు, ర్టి్రి 


పంచమస్క_ ౦ధము ర్ర్‌1 


వ ఇట్లు బుషభుండు 'దేహాభిమాసరహితుండై భూమండలమున నంచా 
రము చేయుచు నొకప్పుడు కొంకణము వంకపటము కుటకము నాం 
బడుదశ్షి ణక ర్హాట బేశంబులకుం బోయి కుటకాచలనమిపమున నున్న 
యుపవనములందు. దిరుగాడుచు నోటిలో నొక్కాయి పెట్టుకొని 
జటాకటాహంబువీడి నేల జీరాడ మెస్టుచుండ నట నొకవో దావాగ్ని 
వుట్టి బెట్టు విపారించుచు బుపభునిబేహుంబు తనలోనం 'జేద్చుళొనియె 
నిది యోగచర్యావి శేష మగుమోశక్షమార్షము నవధూ తాశ్రమవిశే 
పంబులును బోధించుటకు స్వీకరించినబుషభునియవ తార మిది చది 
విన వారికి వినినవారి కెల్ల శుభంబులు సంప్రొప్తంబు లగు నింక నాతని 
సుతుం డగుభరతునివృ త్తొంతము చెప్పెద సావధానుండనై విను మని 
థుకుండు నెండియును, రికి 

--+ఛభవతోపొఖ్యానము 4 

చ, తనభుజమందు నీఫుడమిం దాల్పుమటంచును దండి ెట్టిపో 
యినతకువాత నాభరతుః జేలికయై (పజ మెచ్చునట్లు కూ 
రృనిగొద 'నేలుచుం బొలమురాంబడిలోపల నార్వపా లొగి౯ా 
దన కగుకప్ప మంచుం గొని తాం (బజకై సెల వెన్ని చేసెడుక్‌.94 

ర తమ్ముల (బేముడిం దొంబది 

తొ మ్మండ్రను దనకుం జేతినోడుగం గొని ఆతా 
నెమ్మెయి నెమ్మది నేలెయ 
శమ్మది కడు బలిసి మూండుజగములు నిండకొ, రఫ్‌ 
శే తగిన పెగడలం (బోడలం దనదు చెంత 
నిలుఫుకొని వారనుడులంద మెలంగుచు నెఫు 
'జెట్టిగొదలు 'నేరికి నంట నట్టుపంట 
నాతి ప్రజం గన్నయ ప్లే నాతం డవుడు, 06 

చ తనర నతండు నేమమున దక్కి-నవుందెసనుండి మంచుగ 

ట్టున కొకమాబును న్థుజిం గడుందగం బడద్జురనుండి తూర్చువై 


8 (శ్రీకృష్ణ భాగవతము 


వున వొకసారెయుం బుడమి ఫొల్చినదాశ సవంబు లెన్నియే 

నొనరిచె నొక్కదానిసుద నొక్కటిగాం దగ వైచి శాలలకా, ర్ట 
ఉ. ఆతడు నాలుగుందెసలయందును గెల్పును గొన్నచిన్నె శె 

పాంతినపొన్ను కంబములపట్టున జన్నఫు మేటికంబముల్‌ 

పాంతెను గప్ప, మిచ్చి ఫొలువం దొర లిచ్చలు దీర్చ వేల్పులు౯ా 

ఛాతరలాడుచుం డ్రతనివాకిటం (గ్రిక్కిరియంగ నెప్పుడుక = రి 
అ. విశంరూఫుం డనెడుపేరం దలిరెడ 

సొవిరూంతు. బంచజనియనంగ 

మించుక న్నెమిన్న మంచిలగ్న మునందు6 

'బెండ్డియాడె నతండు గొండి మోటు, ర్ట 
"కే, భరతుం డాపంచజనియందు. బడసె సుమతి 

రాష్ట్రభ్ళతు సుదర్శను నాచరణుని ధూమ) 

"కేళునను గాంచె నేవురం బీతి సుతుల 

భూతపంచక మన వారు పొదలి రవల, 100 
కే. తండు) లేలినకరణి నాతండు చేత 

లన్ని విడువక పంటతొయ్యాలిని నేల 

నంతమేజియు( దన'పేర నపుమ నివుడు 

డంబుమి జెడు భరతవర్ష 0 బనంగ, శే01 
న 9 ట్లనేకన త్కొార్యంబు లొనర్బుచుం బ్రజలం డాం గన్నప్రజ ల్లు 

గౌరవంబునం జూచుచు బది వేలసంవళ్సరంబులు రాజ్యపాలనంబు 

గావించి తనమనంబు లచ్చిమగనియందు. గలియం గూర్చి పుడమి 

యెల్ల కొడుకులకుం బంచి యిచ్చి లచ్చి కాటపట్టిగునిల్లు నిల్లాలినిం 

'బెడబాసి చక్రినదీతీరంబునం ఫులహమున్యాశ్రమం బగుసాలగామ 

శ్షేతుంబునకుం జనె నదియును 102 
చ కులుకున నేస్లు లేను/సలగొంగలు గోరిక నాలు నాలదిం 

'డైలుకలు నెల్బగొంటు లొకయింతయు లో - నెడలేక యందునకా 


య! పంచమన్స్మ0ధము శకి 


గలజడదారిరాయలకుం గల్లిన తేజున నొక్ట_గొంతుగా 
సలరెడు నల్ల కానం గొనియాడలగ నా ననరాదు బ్ర)వ్మాకు౯ా, 108 


మ, నడిెేేదాం కలకానలోనం గడు జెన్నారంగ చేజేనుడు 


ల్కా-లచక్కి జడదారివు త్త్రికులు వల్క-ంగా నెడం గొంకులకా 
లలి నెంలే నిదురించుచున్నయెడ నైన న్మేలుకో లేగుదేం 
మ. 
జిలుక ల్లోరలు దిద్గు నున్నటులు జేజే లెన్నంగా నొజ్జ టె, 0 
గ ద దా 


శే, పొనర హరినాణముల నిల్పి పూజం జేయ 


మ, 


దగినజా లెందు తండోపతండములుగ 
నుండి యాడుచునుండు నాగండకి యను 
వాశ యక్కానయం దొగిం బొ టుచుండు, 105 


| అపులహునునికిపట్టున 


బాపననేజేండ్లం గూడి ఛరతుండు మదిలో 

సీపగిది యంచు నుడునంగ 

నోపనికడుభ కి నెన్ను నుడుగక కొలుచుక్‌. 106 
ఆ 4 భరతుండు తపిందుచు లేడిపిల్లం "బెంచుట 


+ మజీయు నతం డన్నియుం బెడంబాసి యొం జేమి యెజుంగక భ్షిం 


దగిలి సంతనంబున "నేను చమరించి గగుర్చొడువ నల్లనయ్య నుల్లం 
బునం దిడుకొని నేమంబున నిరా బారిమై తపమ్ము సి గావించుచు నిట్లుండం 
గొన్ని యేండ్ల కొక్కునాండు, 107 
గండకి నాశం బేరునను గాాలెడువాశకు "నేగి యొక్కచో 
'మెండగుభ క్రి నాడి తననేనియస ల్విడనాడి సీటిలో 

'రెండుగ'డె ల్బునింగి యమం దొలిపల్కుల 'కెద్ది తొ, ల్సి యె 

యొం డగునట్టియక్క-రము నొయ్యనం బల్కు-చు నుండె నంతలో౯ 
పొనరం జూల్కొని నీరు మోయుచు నెలల్‌ మూ డాలుగా6 గుత్తు కు 
త్వనుచు న్మెట్టుచు నెట్ట శేలకును నీ రానంగ నయ్యేటికి౯ 
వనుంచెంయె గడునాన సే ళననలా చాలంగ నై కాలుకుం 

డను నోరెండంగం జేయునట్టిదగళోడకా ెండుబాల్పొద్దునక. 109 


కక (శ్రీకృష్ణ భాగవతము 


తే. వచ్చి డిగి నీర్యదావుచో నచ్చొటి కొక 


ల 


యింతదనుల 'మెకముల నేలు మేటి 

పాటి యింతనరానట్టిపగిది యెగసి 

బొబ్బరించె దెన ల్భాజుమోసికొనంగ 110 
అది ఛెవులందు. బెద్దపిడుగట్లు పడం గడుబీతుం జెందియు 

న్బెదరియు 'బెగ్గడిల్లియును నివ్యెజపాటును జిచ్చపాటునుం 

గదురంగ నల్ల లేడి వడి గాడుఫుతండిిని ముట్ట లేచి యం 

గద గలుగంగ నేటిదరి గట్టుపయిం బడి చచ్చెం బౌటునక్‌, మ్ష్ష 


తే ఇట్లు వడునట్టియదనున నిజ్జీ చెలికి 


చ 


క 


కడువు దిగజారి పూవీలుకానియింటి 

తో (వ నీళులం బడి బిడ్డ వావకుండ 

నాడె దైవము కూర్పున నట్టియెడల, 119 
భరతుండు కన్ను విచ్చి తనప్రక్కన సీళులం చేలి యాడుచుకొ 
జరిగెడు లేడిపిల్ల 6 గని సంతసము న్నెనరుం దలిర్చంగాం 

బరుంగునం బోయి పట్టుకొని బందుగు లెవ్వరు లేనిదీని నే 

సరసినం బున్నె మౌ ననుచు నప్పుడ తోళొనిపోయి నున్కికి౯, 118 
తోడుకొనిపోయి మిక్కిలి 

"వేడుకళోం బాలు పోసి పెంచుచు డానిం 

గూడి "పెజిపనులు విడిచియు 

నాడుకొనుచు నిలిచె భరతుం డదియే పనిగా౯ా క్షై4 


శా నీట న్మున్గుట సంధ్యవాద్చట తీ న్నీర్సాపలో 'వేల్చుటల్‌ 


గూటంబుం బెడంబావుం బున్నెఫ్రుగతల్‌ లో నెంచుట ల్లోలె నై 

పాటింపం దగుమంచికర్టములునుం బ్రాల్భాలి పోకార్చె నా 

సీటం బట్టిన లేటివీల్ల కొజకె నేమంప్రురాయం డొగిన్‌, [క 
6౬ గం వూ. 


'వ, ఆరాచదబిసియు ని టలారుముదుగ నున్న నాయిట్రిపీల. దనయననికి 
గంగి ౧ ఆ ౧౧ 


పట్టునం బెట్టుకొని యెడ తెగనికనికరంబునం గూరుచుండెడునపుడును 


“పంచమన్క్మ౦ధము త్‌ఫ్‌స్‌ 


బండుకొ నెడు నెడనను నీరాజెడునదనునను బూలుం బత్సిరిం బండ్లనుం 
'దెచ్చునజ్ఞునను వేల్పులం గొలుచుతజీని తనయొద్దన యునుచుకొను 
చుం బులి సింగం జెలుంగు తోజే లేడిక లోనగునడవిమెకంబులవలని 
చీళకునం బొలంబుల వెనువెంటం దిరుగులాడుచుం గొంతదనుక భుజం 
బుల నెక్కించుఫొని మోయుచు మజికొంతసేఫు తొడలమిాందం 
గూకుచుండం బెట్టుకొని ముద్దులాడుచు నొక్కింతతడ వక్కునం 'జేర్చు 
కొని సంతసించుచు నదియ పనిగా నుండి నిచ్చలునుం 'జేయువేంత 
లందదుకులుగా నెడనెడ లేచి చూచుచు. బెక్కేంక్లు బిదుకు మని 
దీవించుచు6 జెంతం 'జేర్చికొని మిక్కిలి చెలిమించేసి యక్క-జుగండం డై 
యాంశలంబులును దుంపతూండ్లును గడ్డికసరులును శాలు నీళ్ళునుం 
బోసి పెంచుచుండె న ట్లంటసిల్లి పెటుగుచున్న యాజికపిల్ల యొక్క 
నాల జేరికినిం గానరాకుండం గికురించి చౌశళించి యెటయే నూడ 
నిం బాడె నంత నాతండు దాని నెంతయేం దడ వబ్బాలాడుచు నెమ 
కియుం గాన కక్కిలిపడి తన్ను. బెడం బాసి పోళకకు మిగుల వగలం 
బొగులుచు దాని నెడందం దలంచుచు ని టని పలవించె, 116 
_-+ భరతుయ తప్పిపోయినలేడిపిల్లకె త ఫు 

మ అకటా! నాచిటిపాప న న్విడిచి నీ వడ్డింత లే శేతే 
మొకమోటంబును బాసితే యడవి నేమోసంబునే స్టెందితే 
యొకలోయం బడి దారితప్పితె మెకం బున్నట్టిచో టంటితే 
సెకలోం జొచ్చితె పచ్చిక ల్మెసవుచుకా జెర్లాడుచు న్నిల్చితే, 117 

ఉ. కన్నులు ముక్కు. మూసికొని కా బ్లదలింపక "నేమ మంది నే 
నున్నెడం జిన్ని ఫొమ్ముకొన నొ, య్యనం గోయచు మేను నాధయుచుం 
గన్నులు మోము మూర్కొ-నుచుం గాళ్ళపయిం ద్‌ లవెట్టి పండుచుక్‌ 
నన్నెఫు డంటియుండు నిను నాతరమే పెడం బాసి యుండుటల్‌. 118 

సీ అలికి (ముస్తలు 'వెట్టునల వేల్పుటపంగు పై 

నెలమిం బన్నుందునా 'రెవ్వ రింక 


256 (శ్రికృష్ణ షభాగవతేము 


నగ్గుల వేల్వంగ నమరించుబెలు లే 
యిగురులు గొజుకువా రెవ్య రింక 
సొములం బూజింప సంతరించినపూల 
నెనలి మూర్కో- నెడువా "రెన్వ రింక 
జేజేల దానంబు సేయింపః దెచ్చిన 
యింవునీ రానువా "రెవ రింక 
“నేలికకు నారగింప్పు సేయింపకమును 
బువ్వ బుక్యె-డు మెక్కునా ర్వ రింక 
నెప్పుడు నను ముద్దుగుడువువా 'రెవ్వ రింక 
సీవ్చు విడనాడి పోయినయింతలోన . [110 
న. అని పలుచెజుంగులం బలపించుచు నతం డుల్లంపబున మిగుల నారా 
టంబు జెంది నేను దపమున నున్నయొడ నన్ను. గొమ్ముల నోతు 
చుండునట్టిగొనంబు లే నెన్నండు గందునో! నే నించుక కసరినం గని 
ఫొమరుండుబలె నెడం జని నిలిచి వీలిచిన మజీయువచ్చి నెనుక నిలిచి 
యుండునట్టి మెలణువలుగల దాని నెప్పుడు వూతునో! యది యెప్పుడు 
వచ్చి నన్ను నంతనపజుచునో? లేడ్యితొక్కాననేల జన్నంబుల కగు 
శనుటంజేసీ యీతశోట లెంత ఫున్నెముం చేసిళొన్నవో? జూబీల్లి 
య బ్లు నేను నీతల్లి 'లేనివీల్లం బెంచినం బున్నెం బని చేకొంటి సట్టినే 
నిట్టియిక్కట్టులం బొంద నయితి నక్కంటా.! దైవమా! యని చానిప్రై6 
గలతమకంబునం జాల విఠాళిం దూలుచుః. దనతపం బంతయుం జెడ 
జడనువడి యుంజె నంత నొక్కింతసేఫ్రున కాజింకబుడుత చనుదెంచి 
రాచతపసికన్నుంగవకుం బొడకట్టుటయు నతండు పోయినసొము సై 
చెండియుం జేవొన్నవానింబలె మిగుల సంకసీంచుచు దానిం జేర నరిగి 
మోరంబట్టి ముద్దు పెస్టుకొనుచు నే నెల్ల నిముకుచు శిరంబు 
మూరుకొ నుచ్చునంనీటం టి జేక్చుళొని యి ట్లనియే. [00 
మ, జలకం బాడంగ లేదు సంధ్యయును బెల్బ న్వార్వగా 'బేదు శే 
ఫుల్లు మూపు ల్లగ వేల్వలేదు కరివేల్పు న్లొల్వంగా "లేదు నీ 


ణ్‌ 


పంచమన్క్మ ౦ంధము వ్‌? 


ళులునే స్ట్రావంగ లేదు నిద్దు రది యెల్లో వూడలగా లే దయో 

యొులకూనా! నను వీడి నోయి యెటనో యావ్ఫున్న యీమింతలో౯ స 
అ. కంటంబడినవారి. గంటి శే నాబిడ్డ 

ననుచు నడిగి యడిగి యడవ్పు లెల్ల 

దిరిగి తిరిగి యెందు నరయ నోపక పెలు 

తల్లడిల్ల నె తల్లీ కాన, 122 
ఆ. కంటం బడితి నాదుకడ తేజంగానున్న 

యుసుకు కుదుటం బడియె మిసిమిం గంటి 

మంటి పసిండికొండ యింటం జేరినయిట్లు 

లోం దలంచుచుంటి నాదుకూన, 193 
ను అని మిగుల వగలం బొగులుచు స్నా నంబును సంధ్యయును జపంబును 

దపంబును లోనగునన్ని యును విడిచి దానిశోడం గూడిమాడి యుండె 

నని శుకుండు 'వెండియును. కేల 
మః తగులంబుల్‌ పెడంబాపు: బున్నేమనుచు౯ దా నాతం డల్లన్లు బం 

దుగుల న్నెయ్యుర నిళ్ళు వాకిళులునుం దో రంవు శాలచ్చియుక్‌ 

దగునేల న్విడనాడి బోడి యగుచు౯ా అాల్‌ అప్పలుం జెబ్లు చే 

మగముల్‌ గల్గినకాన మెట్టుచుం గటా! మా స్‌గెం గన్గొంటి వే. 195 
మ, ఇలు నిల్లాలును బుత్త్రంలుక్‌ జగమునం దెవ్వా"కి న్వెండీ ఛా 

ముల నెక్కింపం బునాదు లంచు విడి యాభాతంబు భూతంబునాం 

దుంప నేర లేడివిల్ల చెలిమిం దా జీండ్రమం 'జెంతయీ 

గలలౌ న్వింటివె! బ్ర)హ్మ(వాలు తుకువం గాం జూలునే యెన్వండుక. 
ఆ. ఎంతవారి నైన "నశిమోండులకు నైన 

'నెన్నదొంగ నై న వేల్ప్చుందపసి 

నైన నొ సల్మివాంత కన్న "లేదన్న చో 

నెటుంగ మ్లూనిసు లన నెంతనారు. 12 
మ, ఎకిమోండా ! విను మత నల్ల భరతుం డేం 'శ్లెన్నియే నట్టు, కా 

నక్‌ వేగించుచు నొక్కనాండు తీనకుం జావంళ నెచొవ్వు ఫొం 


వ! (శ్రీకృష్ణ పషపభాగవతము 


చక యేతెంచినజాడం గాంచి మదిలో జూాలంగ నారాట మొం 

ది కడు౯ా 'జేరుననున్న జింకబుడుత౯ ేర్చారలాం జూచుచుకా. 198 
తే. ఓసి ! ననుం గన్నబిడ్డ ! ని న్సాసి పో 

వచ్చెం దలమింద జంత వజలు మితి 

వాను నిక్కంబు కటకటా ! చేవ తేని 

యీ విం 'కెట్టులు బ్రదికెదవే తలంపు, 190 
మ అని చానిం దలవోసీ పోసి మదిలో నారాటముక౯ా హెచ్చ వి 

చ్చినకన్నుం గవ నిజ్జీ, జూచుకొనుచు౯ా జీంకాకునుం జెంది చి 

క్క్‌నగాం గుత్తుకలోనం గల్ల 'మెల్వగంగా గుజ్జు "రెట్టింపం జ 

న్లినియొంటూప్పన నుండి కొంతవడి కల్లం 'జెందెం 'బెన్ని ద్దరళా, 180 

ఆశీ భరళుయడు లేడిర్దై పుట్టుట 4-- 

చ ఉసు రొదలి న్వడి౯్‌ విడిచి యుప్పరవీధికి. జబోవునప్పు డా 

నిసువును నెవు ది న్నిలివీ నెయ్యము "పెంపున నుంజెం గాన న 

ప్పస 'చెడియున్న జేండు కడుం బాటులపా లయి సోవ వెండియుం 

గసవును మెక్కవిజ్జి యయి కసికి బుక్లైను దొంటి తెల్వినో౯.181' 
చం కడువున నున్నయస్లు తనకాళ్లును 'జేతులు మే న్గదల్ప రా 

కడసొనం జీీవ్రలుం బొరలు నంతటం జుట్టుకొనంగ కళ్ళు విబ్దు లోం 

బడి కడు నెమ్ము లొత్త వెతపా లయి యిజ్జీనిసుంగు ల్విమైం 

గడువడి బమ్మకిల్లె దనకర్ణము ఇచేంతకు! దల్లడిల్లుచుక. 182 
చ, వెనుకటి బాములందు గటి వేల్పును గొల్చినవాండు గొన నం 

దున నవు డిజ్జీయె పొడమి తోరవుంటెల్విని చాయకుండి లో 

ననయను నట్టి బాము తేన కప్పుడు కల్లుట కెంతయేనియుక్‌ 

గనలుచుం బిమ్మటం బడుచుం గాటీయ నొందుచు 'నేర్చుచుండెం బో, 
న తల్లీ పాలు గుడుపం దారసించినముళ్లై 

పొదుగు చెంతం బెట్టి కొదుగుం గాని 

కడువునిండం బాలు గుడువ నొల్లదు వెన్నుం 

దలంచు వొడలు నుజుచి నిలిచెం గాన, 1104 


పంచమనస్య_౦ధము శ్ర్‌9 


స్కీ వడి మెట్ట వడు గెటం బడి చీను చచ్చునో 
యనుబీతునను బొలమందు నెపుడు. 
గసవు మేయదు దాని కుసురు గల్లెడు సది 
తలం (దెంప నెంత పొగులునొ యనుచు6 
'బెఆచి నీరాన చే చిజబుచేంప నోటిలోం 
బడి నల్లునో యని వెడందవగను 
'జేలదరికి. బోదు రాలి 'యెన్ను లగింజ 
లలకాపరికిం జెడు గగు నటంచు6 
"లే, దనదుకతమున నేటి కెత్తతీని గొదలు 
కలుల కుండం నెండుటాులును నెండు 
గడ్డియును మేసి యిన్నినీ ళృడ్డి తావి 
(బ్రదుకు నేవగించుచు! దనబామున కది. కేలిఫ్‌ 
సీ, కెజనోటిమెకముల కిజవెనబలునీర 
ముల శే నొకమాటు కలణు మాని 
తనవారితోం గొండకొన శే” తిరుగుచు 
నుంకించి పడు (గింద కొక్కమాలు 
"ినుదారి దారసించినవాశ నడుమ నీ6 
దక యుండు నొకసారి తల ములుగంగ 
నడవి నల్లడల 'నేర్చెడుకారు చిచ్చులో 
నొగిం జొచ్చి పొరలాడు నొక్క లేప 
శే. తీగ కుత్తుక కుటీ గాగ నూంగలాడు 
నొక్క-పరి పసరంబుమే నూడి పోవ 
జింక యగునట్టిభరతుం జేవంక నైనం 


'జేటు వచ్చునె కుడు పెల్లం జెల్లకుండ, 196 
వన మిగుల వగలం బొగలుచు ని ట్లని పలవింపం దొడంగ. 17 


ఉం వటి! నేటికి న్మునుగ 'నేగితి నేటికి నీట నుంటి నే 
"నేటికి "లేటిపిల్లం గని యింవునం బట్టితిం బున్హై నంచు న 


శి్ర0 (శ్రీకృష్ణ భాగవతము 


సేటికిం 'బెంచినాండ మతి యేటికి మాటికిం (బేనుడింతు నిం 
'కేటికి నెన్వగం బొగల' నేదియుం దప్ప ద టెట్టిమేటికి౯. 188 
న, అని మజీయు నాకా 'లేడిపిల్లకత్తన నిట్టిబా మెత్తి బాములం బడంగై 
నిర్వ్యాణంబు దూరదూరం బయ్యెః గదా యిని యంగలార్చుచు 
నొక్కనాండు తన్నుం గన్నతల్సిం 'బెడంబాసీ యుకండ కాలంజరం 
బనుపర్వతంబునుండి తొల్లింటివులహునా(శమంబునకుం జని యట 
నామే నూడిపోవ్రనుపాయం బరయుచు6 బున్నె మిచ్చునచ్చం బగు 
'నాయేటినీటం (గుంకు లిడుచు నిచ్చలు నుదయించుసూర్యున కెదురుగా 
సాలిలి మొక్కుచు. రాలుం బండ్లు శొమ్ములకొనలం (గుచ్చి కెచ్చి 
మునులకడం బెట్టి కొలుచుచుం గొమ్ముకొనలం గోంశి వారిమేని 
కండూతిం బాప్రుచు నెల్ల వేల్చులకు నెల్లనాండు. (మొక్కులిడుచుం 
గర్భాన శేషంబునకు దిక్కులు సూచుచు నొక్కనాండు గండకిం బడి 
(పాణంబులు విడిచి పెళ్టు ననిన బరీశ్షి న్న రే్య్యదుంధు శుకయోగీందుం 
గాంచి మునిచం్యదా! భరతుండు మృగరూపంబు విడిచినపదంపడి 
యేమయ్యె నో యెజింగింప్రు మనిన నతం.డి ట్లనియె, 189 
భరతుని వావ్మాణజన్మము 4 
తే మున్ను కల డాంగీరసుం డనుపుడమి వేల్పు 
'వేల్పులను జన్నముల మెక్క-6 బెట్టినట్టి 
మేటిసోమాసి తగం దొలిమినుకుగముల 
నరసి తప 'మొనరిం చెడునట్టివాందు. [40 
సీ, నడిశేయి యగుదాక్‌ విడువక చ్టుల 
వల్లె వేయించి (పాంబలుక్రు నెల్ల 
'నెన్నునిం దలపోసి నెడనిద్దురం జేసి 
"వెశువ జామున వేగ లేచి 
పది వేనములనామి మదిలోన దలంచి య 
త్త్‌టేం గష్టములు దీర్చి తగినమాడ్కి. 


ఉం పంచమస్య0౦0ధము త(1 


నిసుణలతోం గూడి నెజిమోజ నేటికీ౯ 
జని యందు నీరాడి సందె వార్చి 

కే. తొలిమినుకుతల్సి నెదలోనం దలంచి తలంచి 

న్ను వలకన్ను నేటికో నొ స వె 

యింటి కటుచెంచి యగ్నుల నెజిగి వేల్చి 

యాంగిరసుం డు నిచ్చ "లెనంగుచుండు. కశ 
కే. అతని కిద్దజుపెం్లము లందు బెద్ద 

గరితయందును దొము (డం బరంగుంగొడుకు 

కజ్జులును జన్న సకియందుం గూంతు నొకతం 


గాంచి ఫుడమిం గావుర మొనరించు నతండు, కేశ9 
వ, 9 ట్లాజన్నిగట్టు కాఫురంబు సేయుచున్న యప్వుడు. 148 


మ బరునె జోంచినజింక మేను విడి చాపం ైనతర్వాతనే 

పరికింపం గడ తేలు బౌము లనుచుం బాటించి లో నెంచి యా 

భరతుం డంతటం బున్నియంపుగనియై బాగొందు చున్నట్టియాం 

గిరసుం గూడినచిన్న చేడెకడు ష౯ీల్చెళ్టులోం జేరెం గా. 14 
చ కడుపున నున్నయన్లు తనకల్లిన బాములం గూర్చి యెంతయే 

నడలుచు' బేవరా! యనుచు నాతముం జెందుచు దొల్లి త నొగి౯ 

"వెడంగయి చేసినట్టిపది వేలకు మించిన చెడ్డ చేంతలం 

దడవుచుం దిట్టుళొంచుం దనుం దా నిసి యం చతం డుంజె నయ్యెడ౯ సై 
ఆ, జడనుపడినబుద్ది గలిగినకొమరుండు 

కడుపులోనం జొచ్చి కడంగుం గాన 

నంచనడల చెలియ శకాతతి నెంతయు 

నడలు జడనుపడియె నాండు నాంట, 146 
క అెలివి యనుదిన్వె శేజున 

'వెలుగొందెడుకొడుకు లోన వెలసినకళనక్‌ 

నెలంతకు నొడ లయ్యెడలం 

దళతళ మనుజ్యోతి నలలె, దగం బరికింపళాం [47 


కీ శ్రీకృష్ణ భాగవతము 


ఆ. శీవం గూరుచున్న లేనీ నట్టులు 

పెరుగుచున్నయట్టి పెద్దోడుపు 

వెలగ మోసీ మోసి నెలలు తొమ్మిది గారం 

గనియం గొడుకుకుల్ణిం గలికిమిన్న* [త్వర 
అ. గాలి దూలి సోశి కందు సెడకయుండ6 

జలి బూ'ప వేళ్ళు నెలకులును 

నూటి పొగలు వేని నోములు నోపించి 

పురిటినాళ్ళు పదియుం బోకడంచి, క్షేత్త0 
క, మజటి బారసాల నొనరిచి 

భరతుం డని పేరు పెట్టి బంగరువున నాం 

గిరసుండు పాలు పెదవుల6 

బరంగం దగులించెం చాను బడంతుకళోడ౯ా, 150 
న, మజీయునుం గలపండువు లెల్ల గావించుచు6 దల్లిదం(డ్రులు దమబం 

దుగులవిండుకో మెండుకొనుసంతసంబున నిండుకొని యుండి రంత 
శా కన్ను ల్విచ్చి కనండు గిల్లు లిడినం గా ర్కాా ర్శనం డుగ్గునుం 

జన్నుం బా లిడం బోవ నానన డ్‌ొగి స్షాల్ఫేతు లాడింపం జే 

సన్న ల్ఫూవిన నవ్వం జెప్పుడును ఉఊవందంబునం బండు లో 

'నెన్నుం జూచుచునుండెం గానం గడు తెల్విం బుట్టునప్పట్టి ఆ౯-. 150 
చ, నిసువును గాలి సోణె నని నేర్పునం జేతుల రశ్షం గట్టియుం 

బసుమము నేన జల్లియును మందులు మా)ంకులునూజీపోసియుక్‌ 

విసువక చేయరానియవి "వేలను జేసియు6 దల్లి దండు) ల 

జైన విత మైనవా రయిరి "దేవర చెయ్వుల కబ ముండునే. 158 
వః ఇ ట్లుండియు నబ్బుడుతం డెట్లో యొక్క-చందంబునం బెజీలీ పెద్దవాం డై 
ఆ. ఓనమాలు తండి యొయ్యన (వాయింప 

నొ స్టకడను జదువ నుంప నతండు 

జడనువడినవానిచందంబు. దోంపంగం 

జదున6 డర్ని తొ ల్లి జతన మగుట, 155 


వ్రైకా 


పంచమస్య్క 0ధము శ్ర8 


వ నుణీయు నిట్లు పీచ్చియుః 'జెళ్టడును మూగయుం (గ్రుడ్డియుం గలిగి 


జడనువడినవానిమాదిరిం జూవుచు. జడభరతుం డరియెకు. బీరుదు 
“పీకరుం గాంచి 'బెద్షమొన్దు జె వెజంగున నున్నను గన్నవాండయ గాన 
నాంగీరసుండు శ్రుముడు 'బెంచుచు జన్ని గట్టులకుం "జేయ నగునట్టి 
చేంత లన్నియు వరుసనోడ నడిపించి వడుగుం జేసి నడవడికల శ్చ 
గదుర విద్యలం గజువుచువచ్చిన నిచ్చ లేకుండియుం దండి్రి'యానతి 
నన్నియు6 గటిచి నైకొని యతండు వినునట్లుతలనో డంగూడిన తొలి 
మినుకులతల్సి నేమంబున నుడువుచుం దొల్చి నచ్చినవాండైన మజియు6 
యం టా రై 

ద్‌ొల్సి, ౦టిపలుకులునల్లై "వేయుచు నగల "వేబ్చుచు వేల్పులం గొల్బుచుం 
దల్లిదండుల సంతస నెల్లిం "చేల్చుచుండె నంతలో 'దైవ్యపేరణంబునం 

సీ తండి యగునాంగిరసుండు మృత్యుగ్రస్తుం డై చనినంత వాని 

న 

ద్వితీయపల్ని తనస్నిల్లలను సవితివిల్లలకు నప్పనంబుగావించి తాను 
దనభర్యతో నవాగమనంబు గావించి శాలధర్భంబు నొందె నిట్లు కన్న 
వా రిర్ణజును దన్నువిడిచి పోయిననెనుక యిల్లు చక్కంబెబ్బుకొను 
చున్నసవలితల్లికొడుకు లెల్లరు నీసున నాభరతుని జదువనీయక యింటి 
పనులయందు నిలుఫుటయు నతం జెప్పటియల్ల :నెంబరవిత్తువలె నై 
మెలంగుచుం దమవారు ెప్పినపను లెల్ల 'నేమరక చేయుచు నిలు 
దీర్చుచుంటె నప్పుడు. ప6 


, దొడుకులపొ ల్పిండి తొడి మేపుకొనివచ్చి 


ఫుటెల్లు గుట్లి గొడ్డళ్ళ వంట 
నో టబ ్డడ 
క*లులు గొటి నాలలిదున్ని గుదలిం 
టబ ట్‌ ది 
(్రవ్వి పొలము దొడ్డిం దనరం జేసి! 
కూరగాయల ఇెట్లు గొలివీ గనిము లెల్ల 
మునుంగ నీటను జేతిమోట లాంగి 
చేలం గలువుందీసి నాలుగు పెడలను 
"వెలుంగు చక్కలం బెటి పీట గాంచి 
టట 


శ84 (శ్రీకృష్ణ భాగవతము 


శ్రే 


మ 


తను బవలుళేయి గడిర్మేని గునుక కిల్లు 

పొలము నరసి కశాపాడుచు మొనసి యన్ని 

పనులు నన్నలయానతిం బౌాటుపడుచు 

సలువు నిచ్చలు రక్క-సిచంద మమర. 157 
ఇ ట్లతం 'డెడ తెగక యింటిపషనులయందు మెలంగుచు చేంతకానిలెండు 
శాళ్ళపసరంబు లగునారిచేం బిచ్చివాండు వెజ్టినాండు (గుడ్డివాడు 
జడ్డివాండు నని వీలువం బడుచు తీమవారు వెప్పీనచొప్పున నెల్హపను 
లం జేయుచు నొక్కనాండు పొలంబున జొన్న చేను గాయుచుండె 
సనా సమయంబున, 158 
(పోలిపపే లొకండు గడుపోడిమిమై సికు లంది యుండియుం 

జాలం బిడ్డలం బడయం జూలమి నౌవలనంతం గుందుచు౯్‌ 

"వేలుపు లడ్డు పెట్టి రట 'వేయగు చేతులనత్ని. గొల్బ్చిన౯ 

మేలగు నంచు నూరికడ మించినకోవెల ఫొక్క రామి, 159 


క, చని నేమంబున సతి౦ 
అలీ 


న 


గొనకొని పూజించి తనకుం నొడుకుల నిమ్మం 

చని వేండిన ననె నాయమ 

యును బడసెదము మౌనిసిబొలి యొనంగుదు వేని౯ా 160 
--+ భరతునిసత్తికి బొలివెట్టుట +-- 


* ఆపలు కాలకించి మదియం దపఫు జెంతయు సంతసించి య 


కా-పుకళోలంబువాండు తనకావలివారలం బిల్చి యెక్కజే 
నోికతోడుత న్నెమకి యొక్క-నిం దోడ్కొని రం డొకింతలో 

నే పరికించి యెంచి బొలి యిచ్చెద సతికి నేను వేండుకక౯ా 161 
అని యాన వెట్టుటయు నాతనికింకరులు నలుగడ నన్వేషణంబు సేయుచు 
భరతుం గనుంగొని. 162 
అరసీ పట్టి యతని నయ్యారె ! యీబాప 

నయ్య చియ్యంబుట్టి యలరు వీని 


వః 


వః 


న 


పంచమన్క్య౦ధము $0ఫ్‌ 


జూచి నంతసించు. జుమి మనయొడయండు 

నొడలినల్ల నత్వికడుపు నిండు- 168 
అని పలుకుచుం దటివి శోడుకొనిపోయి తమ యేలికకుం బొడసూపిన 
నతం డింతింతనరానినంతనంబునం బొంబదె నంత నతనిబంటు లతనికిం 
దలయంటిపోసి పసపుపూసి [కొత్త ఫుట్టంబులు గట్టనిచ్చి నేన గంధం 
బలంది పూలదండలు మెడనిండ వైచి "'ేవళంబునకుం దోడుకొని 
పోయి ేవియెదుటం గూరుచుండం బెట్టి రపు డక్కాంవువాం డామగ 
మానిసినెతుట నతి నలరింపం దలంచి తనచేతికతి౦ దూసి జళిపిం 
చుచు వలం (టెవ్వనేయ నుంకించె నంత, 1641 
తనతీలం చోవ్వంజేయు నని 'తా నప్టు డెంచియు నించుశేని బీ 
తనునది 'యెట్టిదోయెజుంగ కాభరతుం జెద సంతసించుచున్‌ 

గనలక వారలం దనదుగార వఫుం జెలులట్టు "లెంచుచుం 

గనుంగవ మూసికొంచు మదిః గన్దొ నుచుంజెం గడంక వెన్ను నిన్‌ .165 
అంత నాకోజిలమ్మాయు నెల్ల యుసురుదాల్పులయందును -వేరంబులేక 
ఇెలిమిం జూవుచు బ్రహ శంగనునావుకమి వేల్పు తేజం జూడ నరిది 
మైనం దనకెట్టువోయి యొట్టువచ్చునో యనుబీతున గడగడవడంకుచు 
హు మ్మానుచు నొక్కశేక వైచె దాన నప్పాజునిం జంపఫునానాలవ 
జూతివాడు(ను వానియనుచరులుం గుంజెలవియ (బాణంబులు వీడిచిరి, 


స్ట అత్త అ నేల వేల్పు మదియం దట బీ తొకయింత లేక చే 


కుత్తుకం గోయవచ్చి తను గుంజెడు నారలయందు నత్సియం 

దొ లెడు ర తి యందు గడునొ'ప్పెడు వెన్ను నిరూవు నిల్చి లో 
హత్సియ యుండుంగాని యిసుమంతయు నాత్రముం 'దెందండయ్య రే. 
అంత సప్పారండు గుడివెలుపలికిం బోయి యటనుండి తొ ల్లింటి 
జొన్న చేనిం గాయనేగె నట్టియెడం గొన్నాళ్ళ కొక్కనాండు సౌవీర 
"దేశాధీశ్వరుం డగురహూూగణుం డనునొక్క-రాజు కపిలునివలనసాంఖ్య 
శాస్త్రం బెజుంగం గోరి శబికారూఢుం డై పోవుచు నిక్ర్రమతీతీరంబున 


ల06 (శ్రీకృష్ణ భాగవతము 


విశ్రమించి తనవాహకులలో నొక్కంశు. లేవులునొంమై నడువ 
జూలకుంటం జెలిసి చేనికడనున్న భరతునిం బప్టుళొనిపోయి పీనిచే 
మోయింత మని పట్టి మూఫునం బల్ల కిదండిం బెట్టి తోలి నడపించి 
రట్టియెడ నతండు తనయోపీనకొలంది మోయుచు. నడువ నప్పల్లకి 
దనకు మిగుల గుదువుగలిగించుటం జేసి ఫుడమితేండు* 168 
చ, ఉడుగుడి 'బెస్తలార నడ యుల్లమునం దళ్‌ క్రింతయేని లే 
శ్‌డుగున మిజ్జుపల్టముల నారయ కిట్టులు మారు బిజ్జుమై 
నడచుట మేనికిం గుదుఫు నాకెడు నెంతేయు నిందు నిల్యంగా 
గడగడలాడుచుంటి నిటు కల్గుట కేమికతంబు చెప్పుడీం 169 
వ. అనుటయు నాబోయ లి ట్లని రయ్యా యియ్యది మావలిననై నదికా 
దీనావలవాండు మంచిగ మోయనేరండు గావున నేము. నీకనినోం 
'బాటువారము కాపలసివ చ్చెననినం బుడమిజేండు పెద్దల నొలిచినవాం 
డయ్యును నొంగనికినుకం గనకనలాడుచు నెజుక, (దప్బినవాండైనీలుగ వి 
ననిప్పు వలె నెజుంగరాన్మి బహ్మ్‌ లేజమున నొప్పు నా బాపనయ్యం గని 
కటకటంబడుచు ని టనియె. [70 
ఉ. చావంగ మోదెదం (బదికి చచ్చినయట్టి నెడంగుబోయ! నీ 
శఛావర మిట్టులుండినది గా తగు నాదగునాన మిజి పో 
నీ విటు తప్పుగా నడుతు నీవెడుపోకలు మాన్చి మంచిగాం 
బోవలగం జేయువాండ నని మోటుతనయినం బల్మె- నల్క-మై. 171 
వ, అట్లు రాజ ననుగర్వంబున (గుడ్డివాండై యుండువాని మాట లాల 
.కించియు! గడునోవిక గలిగి తెలివిచూవున వెలుంగుచు నిద్దంపుబమ్మ 
రూపై యెల్ల భూతంబులలోన నున్న వాండు ఆెనమై యున్నయన్నేల 
'వేల్చు త న్నెలుంగక కాలులజచుచున్న యాజేనిం జూచి యిట్లనియె, 
ళీ భరతుండు రహూగణునితోం (బ్రసంగించుట 4__. 
చ. దొరగరువంబున న్నిలిచి తోరముగా నను నీవు దూజుచుం 
గరగజీక నె స్మైలంగం దగు గా యని శిశ్షయొనర్చం బూన ని 


పంచమన్క్మ-౦ధము 687 


ల్తేటీ విత కాని యింతేయిన దానను మే ల్పమకూలునోటు వే 
దు రయిన నాకడం జవిటిశో నగునేలను విత్తు మొల్చునే. 170 
'వ, అని పలికి యోర్పుగలడెందయునో నాజడదారి తొంటి బాములయందలి 
పనులు మిగులుటం జేసి బరువునకు సైంచి పల్ల కిమోయుచుం దొంటి 
యట్లుజనుచుండె నఫుజెజుకం గోరిచనునాదొర డెందంబుముడి విచ్చు 
సట్టియతనిపలుకులు విని తనయుల్ల ౦బున క్షే 
శా, బొశా! యే మిది వింత యయ్యె ! నిటు లే నాండంగ నింపొప్పం గా 
మాతాడెం గద యీతం డెవ్వండొళొ తా మాళశ్మేనితో వచ్చినా 
శాలుల్‌ సైంచిననొప్పవాం డొకం డగు౯ా గాదంటిమా బోయలం 
"జేరీ యిట్టిమ కల్లిరే యెరులు నేనే నేమిపొ ల్లంటినో, 175 
వ అని దిగ్గన పల్లకి డిగ్గనుజికి యప్పుడమి'దేవరయడుగులం బడి గరువం 
బంతేయు౦ దిగరదావి చేతులు జోడించుకొని యి ట్లనియె 176 
శా, అయ్యా ! యెవ్వకు నీవు గోంచియను లే కై నట్టి వేషంబుకో 
నియ్యోబం జనుచున్న వాండ వలమిన్నే స్లౌల్స్పవో 'వేల్చ్పనో 
నెయ్యం బొప్పంగ నన్ను చేర్చుటకు నై నేం డిందు జూషట్టు చా 
నెయ్యుం జొళపిలుండనో తెలిపి నానేరంబు సైరింపవే, క్ష? 
చ, ఎజుగక మోంతలో నిలిపి యెన్నియొ కాజులు వల్కి- దూరుచు౯్‌ 
గరకతి దప్పు జేసితిని నాదగునేరము లెంచ శేలు మే 
"'వెజవను (బొద్దుచూల్లు దెకుం 'బెద్దగరంబున కగ్గికిం గరం 
బరయంగం వాజువాకులకు నాతముకో "నెజిండెంది నట్లుగక్‌, 178 
వ; అయ్యా! నీవ్చు తగులంబు విడిచి జడనువడినవడువున నుండి మెలంగు 
చున్నవాండవు నీపలుకులు ెనుమినుకులకుం బురుడై తలంచుటకును 
నుడువుటకును దరంబులోగాక రళున్నయవి, 'నేను గటి వేల్పు పొల్సునం 
బొడమినకవిలునికడ బ్రివ్మావిద్యం 'చెలియం గోరి చనుచున్న వాండ 
నీవు మాజురూవున నన్ను6 (బ*వవచ్చినళపిలుండవు గాం బోలుదువు 
"వెంబరవితు 'అగునావంటిశేసులు తపసిరాయలలోనికత లెచెజుంగం 


883 (శ్రీకృష్ణ భాగవతము 


గలరు, నేను రాయండ ననియెడుగరువంబున విజ్జవిగుచు పెద్దలం 

దూజి గోడు మూటంగట్టికొంటి నది సీయక్క-టికంపుదూపునం దీజు6 

గానియొంటం గాదు శతువితుల నొక్కలాంగునం జూచుమిో కీసు 

గలుగనేరదు. నన్నుం గాపాడు. మనిన భరతుం డతని కి ట్లనియె.179 
శే. ప్రకృతికంకె పవి క్షమై పరంగెడుపర 

మాళ్ళతల్య్వేవిజ్ఞానము నరయ నట్టి 

వాండుపలికెడునట్టులు పలుకుచుంటి 

సలివితిని జాన మజటి యపవార మనుచు. 180 
ఆం ఈశ్వరాజ్ఞ్య లేసి యెల్ల పనుల్‌ సాంగు 

నీవు చెప్పియుంట నేను "జేయ 

లేదు దైవ మట్టి వైదికి. గత మని 

యంత రాళ్ళ నెజబుంగ నగును నీకు, 181 
మ, ఇది నాదే చతురంతయాన మిది నాటే యిల్లు నాబేహ మి 

య్యాది యందుం దలపోయుచుక జనుండు నాయందే సమస్తాధికా 

రదిదృక్షల్‌ గలవంచు గర్వమతియై రాగాతిలేకంబునకా 

సదసద్‌' డ్జానము "లేనిడాన నిటు లజ్ఞానంబునం గాాలెడుకా.. 189 
వ, పృధివీశా ! పృథివ్యాదిభూతపంచకము చేతను వానిగుణంబు లగు గం 

ధాదితన్శాత్రల చేతను బుణ్యపాపరూపకర్శముల చేతను గాలము 

చేతను మనోవికారములు నూజులు వేలు కోట్లు నంభవించుచున్న 

యవి యివి యన్నియు. నిత్యములై సుషుష్నీయందుం దిరోహితంబు 

లగుచుండును వీని సీశ్వరుం డంతర్భూతుండై మూచుచుండు. నాపర 

మాళ్ళ తనమాయచే జీవ్రనియందుం దికోహీతుండై యుండు నతండు 

ప్రకృతికి వశ మగువారికిం గానరాడు దేహి జ్ఞానోదయముం గలిగి 

యహంకారమమకా రాద్యభిమానంబు. విడిచి "జేహగేహాదులనంగ 

మంబు విడి యింద్రియంపుల జయించి పరమాళ్మతత్త | 'మెటుంగని 

యంతకాలము సంసార తాష్మతయముం బొం చెడు వాందే యగుచుండుం 


శా] పంచమన్క్మ- ంధమఘు చు 


గావున నీకు నీయంతకరణ మే శత్రు వన్లి యెజుంగునము.. నీ వప్సితు 

త్తుండవై భగవ కృేవయ నెడి శస్త్రముం బూని యజ్ఞానముం నొజిం 

(దోలి యంతఃశరణముం' జయింప్టు మప్పుడు నీకాళ్ళతత్త సము జైలియ 

వచ్చు నని మజియును, 108 
మ, ఒడయండా ! విను పెద్ద లీజగమును౯ హుళ్ళక్కిగాల బల్కుచుక 

విడుపుంబేరిటితాన మొందుటకునై వేడ్క న్దగం గొందు రి 

ప్పుడు నీ వాడినమాట లెల్ల ౬ జదివెం బో యీతం డన్నట్టిపెం 

పెడలె న్నీ వన నే ననంగ నెవం జే నేల్వాండనే ని న్నయోం. 184 
ఉ. ఈవు దిరంబుగా నిలువ నెంచికివే కద యీజగంబులో6 

గావున నన్ను నెయ్యమునం గావుము సైంపుము నేర మంచు లోం 

గావరముం దగళా విడిచి కాళ్ళపయిం బడి వేండి తీవ్ర నే 

లీ విటం దప్పుం జేసితివె 1 యెవ్వరి శెన్వరు ప్రోచువారునుక్‌.. 185 
ర్‌ం ప్ప కి మోయించుట నని 

యుల్త్వంబున నుండం బోలు నోహో నీ శేం 

దొల్లింటి చెయ్యుల కతమునం 

బల్లకి మోసితిని నీదుపని యిటం గలచే, 186 
క కను గానక శోొలిబాముల 

నొనరించినవెల్ల నెనుక నొందగం దగు ని 

ట్లన నొప్పుం గాని చేయిం 


పను జేయం గర యొకండు పరంగునె చెప్పూ. 187 
వ, అని పలికి యూరకున్న 'వెజంగండి యగ్గోంచిపాతరాయనికి దండంబు 
"పెట్టి యారాయండు నుజీయు. ని ట్లనియె. 188 


ఆ, నన్ను. గన్నతండి నాసందియము లెల్ల 
నిన్ను నడిగి కెలియ నున్నవాండం 
దనరం జెప్పు నేను దా నైతి సనియెడు 
చారి నెనరుం దోపం దపసిరాయ, 180 


శ70 (శ్రీకృష్ణ భాగవతము 


వ అనిన నతం డతనిం జూచి రాయా ! నీవు రాయండ ననిగరువంబునం 
బల్లకులెక్కి. తిరగుచుండుటయె శాని యెప్పుడుం చెద్దలపేరోలగంబు 
లం దిరిగి నేర్చియుండిననాండవు గావు ఎల్ల యుసురుదాల్పులపిండు 
సకు౯ా మనికి యగునీజగంబు బూటకంబున నొనరింపం బడియె నిది 
నిక్క-ంటై యుండునది కా దని వెండియు. 190 

-+భరతునిజ్ఞానోపదేశము $-- 
నీ అళ్మవిజ్ఞాన మయ్యది కృచ్ళ్రచార్యదాయ 
గాదులచేత జపాదికమున 
నుపవాసములచేత నుత్త, మవైదికా 
వారములక౯ దొననంగతులను 
గార స్థ్యధర్భుసం్థగ హముచే వేదపా 
ఠముచేత వివిధాధ్యరములచేత 
రవ్యాద్యు పాసన్యావతముల చేతను 
బడయంగ రాని దెప్పుడును గాని 

శే. అద్ది యుక్క మళ్లోకులై యనిశ మ్‌ాశ్వ 
రుని స్మరించెడు భక్తులరుచిర పాద 
పదములసేవ వేయుచు భక్తి నెసంయగ 
వారలకు మాత్రమ లభించు నసుమతీశ, 1101 

మ, ఒడయండా ! విను మేను దొల్లి భరతుం డోహో యనం ఛేర్మి నొ 
"ప్పెడుతేండకా దగులంబు వాసి యడవి౯ా వేంగంచుచుకా నాళ్లు లొ 
క్కెడ నీరాడుచు లేడివిల్లం గొని యెం లేం బ్రేముడి౯ సాతుటకా 
బుడమిళ్‌ లేడికి బుట్టి వెండియును బాము ల్యొందితి న్వింటివే,192 

చ, వలమురి తొల్పునందు. గడుభ క్రి 'మెలంగుచు నుంటి, గాన నా 
పొలుపటీయున్న మే న్విడిచి వుట్టితి నిట్టులు జన్నిగట్టునె 
"తెలివి మొకింత కల్లుటను దిక్కుల వెన్నుండు దక్క నొక్క-ండుం 
గలుగం డటంచు నెంచుచు నొకండ మెలంగుచునుంటి నిట్లుగ౯. 199 


పంచమస్క0౦ధము 871 


వ రాజా! యొల్లవారలు 'పెద్దలం గొల్బుటం కేసి తగులంబులం బెడం 
శాస 'కెలివి గలిగి సిరిచెలువునిం గొలుచుచున్న యెడ విడుఫుం జెం 
దుదురని మజీయును. క్ష 

ఉ. ఇ ల్లనుకాజుకానం దమ శీదియొ కోరి మెలంగుచుండం. దా 
ర్ల న వచ్చి కొర్కు లనునాడ్వరుదొంగలు ఫున్నె'మన్నసా 
మ్మెల్లను దొంగిలించుకొని యేగినయంతట దిక్కు. లేనిదె 
యుల్లము పల్దటిల్ల గొద లొందెడు మౌనిసివిండు మెండుగ౯ా 195 

శే, శాఫురం బనునడవిలో "నేఫ్రమాజు 
నాలుబిడ్డలు నాంబడునట్టినక్క- 
"లెల్లం దశ మానిసియెముక లెల్ల 


నాటిక తిన వాండు పాడయి త్‌ వచ్చు. 106 
"శే, అడవీలోపలం గొజవిదయ్యంబుం గాంచి 

యగ్గి, గొన నెంటనరి గెడుననువు దోంప 

నాలుబిడ్డల బోవ సా మాసం "జెంది 

'మెలంగు6 గలవారియిండ్రపంచలను 'వెడంగు, 197 


క, ఎడ నెండమావులం గని 

కడుదగ నీరాడునిచ్చం గాల్కొంలందిం బా 

'జెడుమెకములవడువున న 

'వ్యెడలపలు కాపురము సేయ వెడలెద రొడయా, 190 
చ, తలంచిన నోకిలింత లగుదట్టంపువిట్టునం' నొట్టుకొంచుం బం 

గులు నరము ల్బొర _ల్వనదుకుత్తుకకు న్మెయికిం గడంకమై 

దళముగం జుట్ట బెట్టుకొన దారి యొకింతయు "లేక వేంగుచుకా 

'వెలల దలంబే బ్జల్‌ తన పెన్షడు పళొచెబసాలయందటక౯ా 190 
కే, ఇపకత్రోవను -ెలివచ్చుతజీని యుక్కు- 

ముక్క-లకు. బోనియెమ్నులనొక్క_టలకు6 

బ్యూవాం డొందునంగద పోల్చి మూడ 

వగపు ఫుట్టక పో బెట్టివాని కైన, లిం 


ఇా9 కృష్ణభాగవతము 


చ గరితలం బెండ్లి యాడి చెలగ౯ా నగొమకుల్‌ దగ నిబ్లు దీర్చి శాం 
వుర మొనరించుచు౯ా సుకము పొంటెద మే మనుసంతసంబునో: 
దిరుగుకు కాని దాన నగుతిప్ప లొకింతయు6 గొన రయ్యయో 


యరయంగ గుండె జబ్లుమను నయ్యనవి వాళొనునట్టిపాటి వే, 
బ్రతికినయన్ని నా ళ్ళిటులు చాములశే యగుకాంపురంబునా 
వితం యగుపేరితోం దనరి వీగక మంజెదుకారుచిచ్చులో 
సతముగ వేంగి వే మిడుతచందమున న్బడి వేంగి వేంగి యా 
మళేకరి చచ్చి వుట్టు నది మానెడుడారి నెజుంగం బోలదో, 
తిన నాశు లలము లుండంగ6 

గొన నేళ్ళ౯ సళ్ళు లుండం నొనరక కట్టం 

జనునార లుండ6 బండం 

గ్‌ నేల లుండ నోరుం గొల్వలా "నేమిటికి౯ 


స బ్రతుకు తరగలాట ససిజవ్యనము కొన్ని 


నాళ్ళమాట సుకము సీళ్ళమూట 
బోంటి సొమ్ము కొడుకు మేటిమెజుపు తేట 
యేటి కయ్య |! యిట్టిపాటి వాట, 


, "తెలియంగ నెంకవారు నిలం దళ్ళిరకాని యొకండు మి  ల్తిక్ర 


ల] 


20 


బ0కి 


వ్రి0క్షే 


న్నుల మసిం (బౌమి పొల్చుట కనుంగొనియే వినియ్‌ నెజబుంగ మా 
పొలిసెడునంతయుక వినియు బూమె 'లెటీంగియు నుట్టి గట్టి యు 

య్యెల లిటు లూ౮గుచుంధుమని యెందుట నెళ్లితనంబు కాదొకో.205 
"కే. శాప్టర మనుకడలి' నీద నోంవుదారి 


యెటిగొదలను దీళెడునటిదారి 
ల చెట 
వుట్టి వావనిసుక మిచ్చునట్టిదారి 
బమ్ము మరయుట యని లోన సమ్ము శేఆి. 


లి06 


చం దళముగం గంటికిం బొరలు చాథక మున్న నొడ ల్వడంకుచుకా 
మలంగక మున్న లోం దెలివ్‌ మా నటీ పోవమున్న కాళ్ళుసే 


అఆ 


త్‌ 


వః 


వ్టో 


పంచమన్క్మ 0౦0ధము శశ 


తులు సెడిపోకమున్న తగ్యతోవలం బో నగు నిండ్లు గాల బా 

వుల నొగిం (దవ్వం బూనుటలు పోలునొవో తలపోసి చూడంగళ౯ా, 
అని యొజింగించిన సంతసించి యతం డతనిపదంబులకుం జాగిలి 
(యొక్కి- యి ట్లనియె. ౨08 


. పాజుకొలంపుమానికము ! పట్టిపయిం గలగారవంబునకా 


మ్‌ "రెజీగించుసుద్దులను మిటిననా చెడుబుద్ధియంతేయుక్‌ 

దీజెను దోనముల్‌ నడచెం జెల్యియు మించెను నాకొలంబునళ 

జేరెను బున్నె నే విడుఫుం జెందెద మూయడు గంటి కొల్యుటక్‌. స 

సీదుపలు కనుచందున నాదులోనిః 

గరువ మనియెడుకటికిచీశటి దొలంగె 

జెలివి యనుపండువెన్నెల తేజికాయు 

దొంగ లార్వురు తికుగక లొంగినారు. ల0 

నీదుబోధం జేసి నాదుళలోం గడు లెల్వి 

నైనసంతనం బట నెడునిండు 

చందమామ వొడిచె నిం దందుః గలబమ్మ 

మన్న సొమ్ముంగంటిం గన్న తండి. ం! 
ఆశీ ఛరతుండు ముక్తి నొందుట 4-- 

అని కడు దెజంగులః గవారంబుం జేసి "వేడుక మెయి వీడుకోలువవస్షి 

యతం డన్నియునుం బెడంబాసినవాండు కాన 'వెంగలియన నెటయేని 

యూడనింబాడె నంత నాభరతుండునుం దనకు మేను గలకర్టంబు 

దీజెం గానం దొల్టింటి గండకి వాశయొడక్డునకుం జని కూరుచుండి మెం 


డగుభకి 0 దన డెందంబునం దనకు 'వేజుగానివాని ని ట్రనితలంచుచుండె. 


నలకలకన్న నల్క-య్బి కనంబడి ెద్దలకన్న 'జెద్దయ్రై 


మ. 


చెల వొకచోబు నాక మటి నింగీయు నేలయు నిండ6ం బొంగియుకొ 
దులవల కెల్ల లే డనంగం దోంగెడు 'దేవర తాను నేన మై 
“వెలిగౌడు జోలినిం దలంచి వేయుందెజింగులం గొల్తు నిచ్చలుక౯. 


కశ (శ్రీకృష్ణ భాగవతము 


.ఉ ఈ వన నొక్క6 జే ననగ నెంచ మజొక్క-ండునే జగంబులో 

సీ వన నే ననంగ నొకంజే యగు సందియ, ముండ దైన నిం 

శీ నన నే ననంగ నుడు లేగక యున్నవి రెండు వానినిం 

బోవలగం జూచి నన్ను నిను. బొందంగం "జేసి కడంకం (బోవవేం ల] శీ 
ఆ. మెబుంగు జోతివోల మెజుంగసచు నాలోన 

నున్ననన్ను నేన యెన్ని కొలుతు 

నిన్ను మాలు గాంగ నీవు దిరుండవు 

జగము దిరము గాని సరణి తెలిసి, ల్పిేక్ట 


క, తలచుటకుం బలుకుటకుం 
దల మిసుమంతయును గాని చైవమ ! నిన్నుం 
గలసినకతమున నేమో 
తలంచుచు నుంటిని 'వెలుంగుతలంపున చేజే, లి్షే( 


వ. అని పలుదెజంగులం దలపోయుచు దివ్వె దివ్వేం గలసిన ట్రతండు 
బ)హ్మాసాయుబజ్యంబు నొందె నిది భరతునిచర్మితం బంక నతనివంశంబు 
నభివర్షింతు విను భరతునకు సుమతి యనువాం డాత్మజుండు ఫుక్తై 
నాసుమతికి (భువసేనయందు. 'దేవతొజి త్తనుసుతుండు. ఫుక్లై "దేవ 
తాజిత్తున కాసురియనుగరితయందు' 'దేవద్యుమ్నుం డనుతనయుండు 
ఫుల్లు "చేవద్యున్ను నకు "భీనుముకి యను బేవేరియండు. బరమేష్టి 
యనుప్ముతుండు వుక్లైం బరమేష్టేకి సువర గల యనుసతియందుం (బళీ 
హుండు వుక్లై ల]? 

శ భకతునిపుత్రుపొత]వన్గము 4 

కే. అ్యపకీహుండు తనేశమందు నుండు 
"పెక్కుమందికీ నధ్యాళ్మవిద్యం గజవీ 
యెల్ల వారికి విజాన మెనలం జేసి 
సిర్జులాంతఃకరణుం డయి నెగడం బడియె. , లేక 


వం 


పంచమస్క-౦ధము క్‌ 


ఆ(ప్రతీహునకుం (బతిహ్నర్త (ప్రస్తోత యద్దాత యనుమువ్వురు ఫుట్టి 
యాగ(క్రియలయందు నిఫుణు-లెరి వారిలో (బతిహా ర్తస్తుతి యనుసాధ్వి 
యందు నజుండు భూమ యనునిర్వురం గనియె సజుననుజుం డగుభూమ 
బుమి కుల్యయనుపత్నియందు నుద్గీధుం డనుతనయుం గాంచె. నుద్దీ 
ధునకు 'చేవకుల్య యనుపల్ని యందు. బ) స్తరుం డనువుతు)౦డు ఫుశ్షైం 
బి స్తరునకు వికుత్స యనునామెయందు విభు వనుసుతుండు ఫుక్రో 
విభునకు భారతి యనుదానియందు. బృథుపేణుండువుమైం బృథుపేణు 
నకు నాకూతి యనునాతియందు నక్తుం డనుసూనుండు వుక్లై నానక్తు 
నకుల గృతి యనుభా ర్యామణియందు గయుం డనుతనయుండు ఫుక్షై 
నాగయుండు, లేం 


స్తగ్ధ శాజరి ర్లి(శేష్టులందు (నమణమెజియుచు౯ రాజ్యభారంబుడావి 


భాజ క్తేజంబుళో డ బ్ర)జలక్రు హితుండై చాహుయుగ్మంబునందుక౯ 
రాజు 'లృచ్చంగంగొంచుం బక టితయకుంా డై పొస్తుజెశ్వర్యయు కుం 
డై జిమ్హండ్‌ వోయనంగానయిసకలజగ గ్యాతి దీపీంచే నుర్వి౯. ల్రలి0 


శే. రనదుకులధర్థమును వీడసట్టిం డగుచు 


హై 


విష్ణునంశమునం బుట్టి వివిధసుగుణ 
గణములకు నాలవాలమై గణన శెక్కిా 
ప్రజలం బ్రిజి లట్లు పాలిం చెం బ్రభు వతండు, ల్లిలి] 


స ధర్మాదిగుణములు దవిలియుండుట మహా 


ఫురుషుండై రాజిల్లెం బుడమియందు 

పరనమాత్త స త్వ్యముం బరికించినటిండె 
అలా లుగా 

విజ్ఞానియై యుండె విడిచి భ్రాంతి 
నివిధాధ్యరంబులు (పవిమలమతి జేసి 

విష్ణున కర్చించు వీనిఫలము 
(టహ్మవిదుల పాదపద్మముల్‌. "సేవించు 

భక్సియోగం బది (ప్రస్తుతించు 


కిం శీశృషభాగవతము 


అఆ. ఆత్మయందు నంతరాత్మ్మగా నుంజెడు 
పరమునంద బుద్ధిం బర్వగ జేసి 
సకలజనులు తన్ను సంస్తుతింపంగం బిజూ 
పాలనం బొనర్బెం వ్యాజ్ఞుం డతండు, లిలిల్లి 
వ. వర్షాశమధర్మపరి పాలక్రుండును సత్యసంధుండును సంపత్స మేతుండును 
సత్పురుషస్తూయమానుండును భగవదంశసంభూతుండు నగుగయుండు 
లోకోత్త రమహోత్తరగుణుం డయ్యె మజీయునుం లలి 
సీ. దశ్షవ్యత్రికలు (గ్రద్ధయు మైత్రి దయయు న 
తని. గూడి ఘను జేయ! డామె వచ్చి 
రవని గో వె సకలార్రదుగంబుల6 
యా థ్‌ 
(బజలకోర్కులు దీర్చం బాడి నిచ్చు 
వేదోక్త శర్శముల్‌ 'వేదముల్‌ నిపష్కా-ము6 
డగునావిభునకు. నొనంగు ఫలములు 
రణతిరస్కృృతు లగురాజు "లెల్లరు వచ్చి 
బలులు సమర్పించి నెలలుచుండు) 
శ్రే ధర్మపరిపాలనంబునం దనరి భూమి 
సుపలు తాము సమౌర్టించు సుకృతమందు 
నార్యపా లాతనికిం బీ నప్పనంబు 
చేయుచుందురు గయుం జెట్టిరాయం డగునొ. బ్లిల్రళ్మ 
వ, ఆగయునకు జయంతి. యనుకాంతయందు. జిత్రరథుండు స్వాతి 
వరుండు ధనుండు ననుమూవురు వుత్రులు ఫుట్టిరి వారిలో జ్మితరథున 
కూర్ణ్జ యనుదానియందు సమూ ట్టనుతనయుండు ఫుక్రై స్యమాట్టునకు 
నుత్క-ల యనుకలిక్రియందు మరీచి వు్లై మరీచికి చిందుమత్‌ యను 
సతియందు బిందుమంతుండు. ఫుకు బిందుమంతునకు సుపేణయందు 
మధు వనువా( డుదయించె మధువునకు సుమనస్సనుసతియందు వీర 
వితుం డనుసుతుం డుదితుం డయ్యె వీరవ్రతునకుం బ్ర)బోధి యను 


శర] పంచమన్క్మ౦ధము వి 


రై 


సాధ్యియందు మధువు పమధువు నను నిరువుకు కొమరులు జనించికి 
వారిలో మధువునకు సత్యయందు భౌామనుండు సంభవించెను. భౌ 
మనునకు దూషణయందుంద్వష్ట్ర యనుతనయుండు. గలిగె. ద్వష్టకు 
విరోచ యనుసుదతియందు విరజుండు ఫుక్షై విరజునకు విషూచి 
యందు శత్రుజిత్తు లోనగునూర్వురు కొమాళ్ళు నొక ఫొమారితీయుం 
బుట్టిరి కడపటివాంరైన శ(త్రుజడాదులకుం బియవ)తనంశ మని వంశ 
సంకీర్త నంబు గావింపంబడె ననిన రాజేందు9)ండు మునీం్యడా! సూర్య 
సంభారంబు గలిగినంతవజుకుం గలభూమండలము వై శాల్యమునందు. 
గలద్వీ పాదులును దదవాంతరభేదంబులును నామాదులును విన 
నెంచితి మజీయు సవిస్తరముగాంజెప్ప ననుగగహీంపు మనిన నశేందు 
నకు మునీందుం డి ట్లనియె. ర్డలిస్ర్‌ 


+ భూనోళద్వీప స్వరూపొదినిక్ణయము +- 


స్థ (బ్రహ్మండ మంతయు బరమునిసత్వాది 


పరిణామమే యన వలయు దాని 
సర్వస్వరూపము చర్చించుటకును (టి 

హ్మోదులకు నశక్య మనం వచ్చుం 
గాన భూతలమందు! గలిగినముఖ్యము 

లైనద్వీ పాదిమానాదు "లెల 

న. ళం 
సంగ్రహించి వచింతు సర్వంబు కాదను 

శంక ఏడిచి విను మంకిలి వెడ 


"శే. భూమినలయం బనెడుపద్ధమునకుం గ్జీ 


కానీధమున జంబూద్వీప మై వెలుంగు 
నన్నిద్వీషములకు మధ్యమందు నద్ది 
కోశమో యనం జెప్పనై కొమకుమిగులు, ౨96 


చ జంబూద్వీపము లక్ష యోజనముల వైశాల్యము గలిగి పద్మష్మతంబు 


వలె వర్తులమై యున్న దందు6 దొమ్మిది వరంబు లవి యొక్క 
అలీ రమా యె 


వ్ల్‌7న్న (శ్రీకృన్న భాగవతము 


టొక్కటి చోమిిదివేలయోజనంబుల పరిమాణంబు గలిగి జంబూ 
ద్వీపము నీలము శ్వేతము శృంగవంతము నిషధము 'హీమకూటము 
హీమాచలము మాల్యవంతము గంధమాదనమను నాం బేర్కొనంబడు 
నందు నిలావృతము మధ్యభాగంబునం దుండు నిలావృతంబునకు 
మధ్యమందుం గులగిరుల కధిపతి యగుసుమేరువు గలదు దాని 
చాన్నత్యంబు లక్ష యోజనంబుల్మపమొాణంబు దానిమోందిభాగము 
ద్యా(తింశద్యోజనంబులు వైశాల్యము డానిమొదలు పోడశసవాస 
'యోజనంబులు, అది భూమండలమధ్యంబున నున్నయది. ఇలావృత 
వర్షంబున కు త్తరో త్తరమునం (గమముగా నీలము "శ్వేతము శృంగ 
వంతము నా నొప్పామూడుపర్వతంబులు రమ్యకము హిరణ స్ధ్యయము 
కురువు నాణుడుమూడువర్యములకు నీమాంతపర్వతంబ్యులె యున్నవి, 
ఆపర్వతములు (పాక్సశ్చిమముల లవణనము[దము నంటి యున్నవి. 
అవి ెండువేలయోజనముల వి న్తీర్ణము గలవి, యవి యొకదాని 
కంక నొకటి దైర్హ్యంబునం బదునొళఠండవవంతు తగ్గి యున్నయని. 
యిలావృతంబునకు దశ్చిణమున నిషధము హేమకూటము హీమా 
లయము నాయడుపర్వతములు తూర్పునకు. బొడుగుగా వ్యాపించి 
నీలాదులతో నమానపరిణామము గల్లీ నీలాదులకంశు. బదివేల 
'యోజనంబులపొడవు గలిగి 'హరివర్ష కింప్రురుపవర్ష భారతవర్ష ములకు 
సీమాపర్వతంబులై యున్నవి. ఇలావృతమునకుం దూర్పునను గంధ 
వమాదనంబునకు. బడమటను మాల్యవంతమును సీలనిషధపర్వతముల 
పర్యంలేము వ్యావీంచి "శెండు యోజనముల (వమాణము గలదై 
భదాశ్య్వమునకుం జేకుుమాలముసక్షును మర్యాదాపర్వతంబు లగు 
చున్నవి మజీయును. 
ఆభ ద్వీపములు పర్వతములు నదులు వనులు 4 -- 
నీ, మేరువునకు నలుమేరల మందర 
మును మేకమందరమును సుపార్య్వ 


శ్రే 


య 


పంచమస్క౦ధము శ/9 


మును గుముదము నాంగ భూధరంబులు నాలు 
గయుతయోజనము లాయతము లగుచు6 
దూకుపుదిక్కునందుకా మందరము దశ్శి 
ణమ్మున 'వేసుుమందరము పశ్చి 
వమమున సుపార సము కుముద ముత్తే రముస 
నమరియుండెడు నందు (గమముగాను 
అమ జంబూ కదంబ వటాగమములు 
పదునొకంజువే లామడల్‌ పరిమితి గల 
వగును గొమ్మాలు నూజువేలామడలు గ 
విస్తరించినవై యుండు విస్త సయముగ. విర్ర 
ఆనగములందు. బొలును 
"దేసెయు మటి చెజికురసనము తియ్యనిజలముక్‌ 
గానంగ వచ్చు (హదములు 
మానొందెడు త్మదసంబు మహిమం దలిర్చుకా లిం 


గంధర్వ ల్మ్యాహదంబులను నీవించి య స్టైశ్వర్యములం గాంచి 


€. 


వజలుచుందురు మజియు నాగిరులంధు నందనము మైతరథము 
నై(భాజికము 'విశ్వతో భదము నాయడు దేవో చ్యానంటులు గలవు. 
సురవరు లావనంబులను సుందరు "లెందజొ కొల్చుచుండం గా 
నిరతము నంచరించెద రనింద్యచర్మితము లుప్పతిల్ల లగా 

విములను గోయుచుక౯్‌ లతల విన్ననువొప్పగం (బోదిసేయుచుక్‌ 
మకవిలుకాని కగ్గ మగువూటల తేటలనీటు గుల్కుచుకా. * 291 


మందరశిఖరము (క్రియగా "చేవసూ 
తము పదునొండువంద లగు యోజ 
నము లున్నలిం గల్లి సముచిత మగుచుండు 
నమృతతుల్యఫలా? నాతకు విడు 


880 (శ్రీకృష్ణ భాగవతము 


నాఫలంబులు పండి నంతట నానేల 
పైంబడి చితికి (ప్రవాహ మగుచు6 
ద్మదస మచ్చోటం దగం బాణుచుండును 
మధురసుగంధ మామహితరసము 
శ్రే అకుణకాంతులశోనొవి యనపరతీము 
జగతిననుణోద యను'పేరం దగె నది యయి 
మందరాచలశిఖరమునందు నుండి 
(శ్రిందికై యిలావర్ష ధరిత్రిం దడుపు. 232 
సీ అరణానదీరన మమరాంగనలు (ోలి 
ప్రియులతో నట విహరించుచుందు) 
వాని మైగంధము పదియోజనమ్ముల 
చాంక గుపాళించు నేకడలను 
మేకషమందరగిరిమోా౭ద జంబూవృత్ష 
మది యేన్లులంత లై పొదలు పండ్లు 
ఫలియించు నాపండ్లు పయినుండి కందికి 
, బడి శిధిలము లయి బహుళరనము 
కే. వానినుండి (వించి పువాహ మయ్యె 
జంబునది యద్ది ద్వీప మాసంజ్ఞ నొప్పె 
నహ్నివాయుసం యోగమువలన నార 
సమ్ము స్వర్శ్శె జూంబూనద మ్మునం బజె. లలి 
వ అజాంబూనదంబును ేవత లాభరణంబులు గావించుకొని ధరించి 
తరుణులోడం గూడి (్రీడింతురు సుపార్మ్యపర్వతముపయిం గలకదంబ 
వృష్షము కోటరంబుననుండి "పెద్దలావు గలమైదుమధుధారలు పర్వత 
శిఖరంబునుండి క్రందికిం బ్ర)వహించుచు నిలావృతము పశ్చిమభాగ 
మును బర్వతపా్రాంత బేశమును బరిమళింపం జేయుచుండును. ఆమధు 
థారలం (దావువారి నేనులపరిమళము గ్రహించి వాయువు నూటు 


పంచమన్య౦ధము కంక 


యోజనముల దాకం డానిం బ్రిసరింపం జేయుచుండును గుముదపర్వ 
తమున నున్న వటవృక్షము శతవలిశ మనుపేరం బరంగు దానిస్క_ంంధ 
మునుండి కొన్ని నదములు పుట్టి ప్రవహించుచుండును. అనదంబులు 
పాలులోనగుపానీయంబులు భ త్యుములు భోజ్యములు దుకూలంబులు 
శయ్యాసనాదులు విభూషణంబులు లోనగుసవిమొసంగుచు. గుముద 
పర్వతమునుండి క్రిందికి దిగి యిలావృతము నుత్తరభాగమున 
నున్నప్రుజల నంతసింపం జేయు నందలిస్నా నపానాదులచే యావజ్జీవ 
సౌఖ్యంబు గలుగును. ేహాములకు ముదిమి రోగము.(శమము 
చెమ్మటలు నపమృత్యువు మృత్యువు నైవర్ణ స్‌ు రాగ్వేషభ యాఖి 
వనూనాదులును గలుగనేరవు మజియు భూమండల మనుపద్మము 
నకుం గర్జికవలె నుండునా మేరువుచుట్టును గరంగము కుఠరము కం 
భము _వైకంకతము త్రకూటము చిశిరము పతంగము రుచకము నిష 
ధము సితివానము కోపీలము శంఖము వైదూర్యము వారువిహంగము 
బుషభము నాగము కాలాంజనము నారదము మొదలగుభూధరంబు 
"లెన్నో కింజల్యఎములవలె నున్నవి జఠర చేవకూటములు 'మేరువునకుం 
దూర్చ్పున "వేయియోజనముల దూరమునం బదు నెనిమిది వేలయోజన, 
"ములపొడుగు "రెండు వేలయోజనములయొత్తు నంతియ వైశాల్యము 
గలిగి యుత్తరమునకు వ్యాపించి యున్నవి వీనినో సమాన వైశాల్యా 
దులు గలపవన పారియా[త పర్వతంబులు మేరువునకుం బశ్చిమభా 
గంబునను దక్ష్సిణంబునుండి తూక్పునకు వ్యాపించుకైలాస కరవీర 
పర్వతంబులు ను త్తరమునం (దిశృంగ మకరపర్వతంబులు గల వీయెని 
మిదిగిరులచేతం బరివృతం బగుమేరువు దర్భ్శలచేతం బరివృతం బగు 
గార్హ్యపత్యంబు వలె నున్నది దానిశీర్షంబునం బది వేలయోజనముల 
వైశాల్యము గలిగి సమచతురనస్రమై శొతకొంభి యనుపేరం బరంయ 
చతుక్ముఖునివురంబు కరంబు డంబుమిాటు దానిచుట్టు నష్టదిక్సాలకు 
లగునిందా)దులచే. బాలింపయిడునెనిమిది ఫురంబు లున్నవి. అవి 


39. (శ్రీకృష్ణ భాగవతము 


"శెండు వేల యేడువందలయోజనంబుల నైశాల్యమున నొప్పుచు నమ 
రావతి 'తేవోవటి నంయమని కృష్ణాంగన శద్ధావతి గంధనతి మహో 
దయ యశోనతి యను పేళ్ళంబరంగుచున్న వని మటియును. _ 2€1 
ఉ. వామనమూర్తి లోకములం బాదముచేతను గొల్బుచుండ నా 
భూమిధకంబు మోూందుగను బోయి యజాండకటాహ మం(ఘ్రీఘా 
ామితభిన్నమై యచట నైనబిలంబుననుండి చాహ్యభా 
గామ్మత మంతయుం దిగ. దదంతర మందు6 (బవ మొందంగ౯ాలిలిర్‌ 
నీ, ఆజలధారలు హరిపాదకుంకుము 
కలితముల్‌ సర్వపఫుష్మ-రమునందు 
వ్యాపించి లోకపాపము లెల్ల హరియింప 
నై విస్ణుపది యనునాఖ్య వడసి 
విష్ణుపదంబున విఖ్యాతనది యయి 
(వనహించె 'వేల్ప్చులంవాశ యగుచు 
నామిోందనే (భువుం డమరియుండియు దాని 
శిరమున ధరియించు. బరమభకి _ 
"తే. అవల సప్తస్టలును దన్ఫవాత్వ మెజీంగి 
నట్టిరై చానిశిరములయందు( దాల్తు 
రంత్ర నది చందు వ నుండి యాసుమేకు 
మూర్ధమున నున్న నర మేవ్వీఫ్రురముం 'జేసం లశగ్ర 
న, బ్రిహ్మాఫ్రరంబున నాగంగానది నాలుగుపాయలై సీత యలకనంద 
చక్షువు భద యను వేళ్ళం బరంగి నలుగడం బివహించి సముద) 
ముం జేరుచుండు నందు నీతానది 'నేకశిఖరాగొమునుండి (కిందికి 
దిగుచు గంధమాదనశిఖరయునం బడి భ ద్రాశ్యమధ్యమునుండి 
తూర్సుగాం (బవసించి లవణసముదిగామిని యగుచున్నది చక్షు 
ర్నది మాల్యవన్న గా(గగమునుండి కి9ందికి మహా వేగంబునం దిగి కేతు 
మౌాల్యవర్ష రబున నుండి పశ్చిమాభిముఖంబుగా6 బ్రనహించి పశ్చిమ 


పంచమన్క౦ధము 839 


నముద్శిమునం గలియుచున్నది భదానదియు మేరుశిఖరంబునుండి 
యొకగిరినుండి' మజియొకగిరి మోాందుగా నెగయుచు నీల శ్వేతపర్వ 
తంబులం దాశకయె శృంగవచ్చికరంబునం బడి యట నుండి (క్రిందికీ 
దిగి కురువర్ష మూర్షంబున నుత్తరసముదిమునం జేకుచున్నది యలక 
నందయు (బహ్మపురమునుండి దశ్షిణదిశకుం దిగి నడుమ. నున్నపర్వ 
తంబులం దాంకక దాంటి హేమకూటహిమాలయపర్వతశిఖ కంబుల 
భీదించుకొని కర్మభూమి యగుభారతవర్ష ౦బునుండి (బవహించుచు 
దశ్షిణసమ్ముదమునం గలియుచున్నది జంబూద్వీసంబునం. దీభారత 
వర్షము కర్శశేత్యమై ఫుణ్యపాపఫలం బనుభవింపం జేయుచు దీపిం 
చుచున్నది తక్కిన యెనిమిదివర్ష ంబులును బుణ్య శేషు మనుఖభవింప 
నుపభోగస్థానంబు లగుచు భూలోకస్వర్షంబు లనుపేరమ గాంచినవి ' 
--+భారతాదివన్ష్న ములు 4-- 
పీ, అవర్ష ముల నుండునందలు (చేశాయు 
గమునందు బలె సౌఖ్యగరిమ నుండు 
'జేజేల శెనవచ్చులేజమునక్‌ వారు 
పది వేల యేన్గులబలము గలిగి 
పది వేలవర్ష ముల్‌ బ్రదుకుచు వజ్రికా 
యము రతిసౌఖ్యము నమరి యుందు 
తత్పతుల్‌ కడపటం దా మొక్క-సంతతిం 
గందు రందునం గామగతులు చెడవు 
త అచటి చె క్లైల్ల సర్వత్తులందుల బూలు 
ఫలములు కిసాలములు నిచ్చు బ్రజకు సి 
'కాననములందు నాశ్రమస్థానములను 
గొండచరియల విహరిం్యత్రు నిండి జనులు, లివి 
చ. చిలుకలు పల్కు-చు౯ా జెవులు చిల్లులు వోవగం గోకిలంబులు౯ " 
నలలితరీతి. గూయుచును సారసముల్‌ కలహంసముల్‌ కడు౯ా 


కరో (శ్రీకృష్ణ భాగవతము 


వీలసనముల్‌ 'వెలాక్చుచును విన్ననువొప్పగం జేయుచో సురల్‌ 

చెలువము మాజు నంగనల వెయ్యులం జొక్కు.చు నుందు రక్క_డకా, 
శే ఇక నిలావృతవర్ష మునకు భవాని 

శాపమునంజేసి పురుషు లీశ్వరుండు దక్క 

"వేటు నుండ రచట వేనవేలు శ్రీలు 

గొలువ శాంకరి యిజశిత్యక్ష లనం దనరు, లివి 
"శే. అందు శంకరుం డనిశము హరిని మనము 

నందు స్మరియించుచుం దపంబు నధికనిష్టు 

నలువుమండును నేను సీసలలి కాళ్ళ 

నైక్గమును బొందినటిడ ననుచువేండి. 

ర్ల బ్ర టబ 
వ. అని చెవ్పి శుకుండు వెండియును. లిత0 

--+వాయ గ్రీవునివృత్తాంతమ 4 

"కే, అవల భదాశ్వవర్దమునందు ధర్మ 

సుతుండు భద్యశవుం డనునుతుల . కైన 

ఘనుండు వొల్చుహయగీవం డనంగ న్‌ొవ్పీ 

తచ్చర్మితం బవి(త్రము ధ్యాతి వినుము, బిత్మక్షే 
ఉ. ఆవిలయంబునందు నమశారులు నల్వను గన్నొజంగి వే 

దావళినిక హరించి చని నప్పు డుపేంుం జెటింగియుక౯ వాయ 

గీవుండయై' సురారులను గీటడగించి శుభంబు గూరి శా 

(లక బి 

నావరవర్ష మందు. (బియ మందుచు నుండె జనుల్‌ భజింపంకా, 9౨|4లి 
క 'వేదస్వరూప్రం డగుచుక్‌ 

"వేదంబుల నుద్ధరించి విశ్య(పజల౯ 

(బోదిమెయిం (బోచి యుంటివి 

(శ్రీదయితాం నీకు వినతి జేయుదు మెప్టుడుకా, వలి 
[, నృష్టిస్థతలయములు సీ 

యిష్టంభున నైనవాని కీకుండ వెనన్‌ 


40] పంచమన్క్మ ౦0ధము ళంక 


విష్టపరూవుండ వైన౯ా 
స్పష్టము నీ శెందు లేదు సంగము తెలియక, వెతక 
వ అన్ని (పజలాహయ్యగీవునిం (ధార్థించుచుందురు. వైడ్‌ 
ర హరివర్ష౦బున ్రీహరి 
నరహరిరూపమునం బొలిచి నలువొందెడు భ ' 
క్మిరతి భజించెడినారల 
దురితంబులు నాయం జేసి తొడరిన(పీతి౯్‌, లగ 
వా ఆవర్షంబును (బేముడించుచును (బహ్షోదుండు ్రీనారసిం 
హోవిర్భూతికి మూలకారణము భద్రాశ్వం బటం ఫంచుచు౯ 
దా విచ్చేసి భజించుచుండు హరిని౯ా ద్వన్నా మసంకీ ర్తనం 
జే విశ్వంబు సముద్ధరించు నని యొంతే భక్తి భావించుచుకా. 247 
సీ, చేవబేవ నృసింహ! దిక్కు. మాకై మామ 
కాధుల నడంించుసట్టిం డగుము 
మాభయమ్ముల ' నెల్ల మాయమై పోవం గా 
సాశ్షాత్య-అప్రమూ. నముఖమందు 
దుర్శతులకు మదుల్‌ నిర్జల మగునట్లు " 
సలిపి జగంబులు సొశ6 దలఃవు 
మవుడు మామదులు శమాదులం దగిలి ని౯ 
భజియించుచుండెడు భ క్తి నిడుము 
"చే. మాకు నింద్రియజయము సంప్రాప్త మగుచు 
నిర '్రలాంతకరణవృల్తి నిలుచునట్లు 
నీదుపాదపదా శ్ర రాధనాదిర క్రి 
విడువకుండెడునట్లు గావింపు మీశం లాం 
వ, ఇంకం శేతుమాలవర్ష వృత్తాంతంబు చెప్పెద నాకర్ణి 0వుము,. (ప్రజా 
పతికి రాత్యభిమాస దేవత లనువు(తికలు నహరభిమాన చేవత లను 
వ్యుతులునుం గలప వారు శతవర్షరూప మగుజనులనాయుర్లాయ 


8086 శ్రీకృష్ణ భాగవతము 


రైతా 


మును గణించుచుందురు. వా రాేేతుమాలమున కధినాథులు 
వారికి నారియుపానన దేవత యగులక్రి శీనిం (బయ మొనర్చ నెంచి 
భగవంతుండు శేతుమూలమునం (బద్యుమ్నరూవుం డై (పవర్థించుచు 
నుందహాససుందర పదనారవిందవిలాసవి[భమంబుల విలశిల్లు నిందిరా 
సుందరిని గని సంతసించుదు నామెను నంతసీంపం జేయుచుండు స్టి 
నమయంబున లోకమాత ర్యాత్యభిమాన చేవతలనో ర్యాతులయందు 
నహరభిమాన బేవతలనోం బవళ్ళయందును గూడు కొని (శ్రీమహా 
విష్ణువు నిబ్లు సోతము గావించు నోచేవా ! లై 
సీ నింద్రియములకు నేతవు క్టానవి 

జ్ఞానాదులకు నధిష్టాత వీన 
సకలచరాచరనంవిభాతవు వేద 

ములకుం (దాతవు జగంబులకు ధాత 
ఏను ని౯ గొనియాడ నెవ్వరికిని శకి 

"లేను స్వరూపము "లేనివాండ 
సకల్యపపంచరూపకుండవై వ ర్రింతు 

వీవై జగత్సాక్సి ఏీవె పతివి 


స్‌ కర్శవశ్యుండ నె నీవు గామిం జేసి 


నీకు నెంయను భయ మన్న వాకు లేదు 
భయము లన్నియు. బౌవి నీభక్తవరులం 
గాచి రశ్చింప నేతు వోకమలనాభ, ల్లీ) 


- నినుం బతి గాగం గైకొనిననేను గృ తార్థను ధన్య నెన్న నే 


మనమున వాక్కు-నం (గ్రియల మానక నిన్నె భజించుచుందు సీ 
కనికర మెన్టు నాపయిని గల్డంగం జేయుము ఛక్తులందు నీ 
ఫొనరెడు ప్రీ దీనిపయి 11 వినం జాలును భక్షవల్ల భా, ల్‌ 


తే. నికు భక్తులు (వీయు బలైన నెజీని నేను 


గాను ద్చీతిమై నన్ను౯ గా దటందొ 


పంచమనసన్క-౦ధము ఫర? 


యని భయము నొమనంబున ననిశము నగు 


"నేను నీభక్తురాలం జుమా మహాత్మ. ల్సి్ట్‌9ి 
నళ న! మాలశ్లి త్ర భగవంతునిం (రాక్థందుచుంకు నింక రమ్యాకనన్ష 
విశేషంబు "అెజింగించెద నాకరి ర్మింపుము. విఫల 


సీ మనువు రమ్యకవర్షమున కధిపతి యతం 
డయ్యుగాంతంబున కరసినటి 
మత్స్యమూ రిని సదా మనమున నిడికొని 
భజియించుచుండును భ క్తిేసి 
'కెలియంగ సత్యమూ ర్రివి నీవ సర్వశ 
క్తలక్తు నధిస్టాత విలః దలిర్బు 
నవతారములలోన నాదిది యానీదు 
మత్స్యావతారము మహీత మెన్న 
"కే, నీకు వందన మొనరింతు నోకృపాళు 
సీదురూపము లోకపాలాదు లెనరు 
నెజటుగం జాలరు వేదాళ్ళ సీవు నీకు 
వందననహ్మప మొసరింతు వాసుబేవ, ! 
చ, మనుజుండు కజ్దబొమ్మ నొళూదిరి సూ(తమునందుం గట్టి దాం 
దనవశమందు బెట్టుకొని చానినిం (ద్రిప్పాచు నాట లాడంగాం 
బొనరుచునట్లు నీవు (గుతిపూతరవంబున నెల్లలోకము౯ా 
గొని నశమందుం బెబ్టుకొని కోరక నాడుచు నుందు నచ్యుతా. 255 
మ, ఒక దైనందినకల్పమందు సకలం బుల్లోలకల్లోలమై 
కకుబంతంబులు గానరానియటు లై గన్పట్టు ఘోకాళ్ళిోో 
సకలం ర్ష(పకరంబునోడ నను గాంక్రంేసే రశ్షీంచి త్‌ 
వొకనావ న్నిలువంగం జేసి కరుణాళూ |! నిన్ను 'సేవించెద౯క, 256 
వ జు మనువ మ్మృత్స్యమూ రిని ధ్యానించి "సీవించుచుండు నింక హీర 
ణ స్బయనర్ష వృ త్తాంతంబు చెప్పెద విను మావర్ష ర్షంబునందు భగవంతుండు 


880 (శ్రీకృష్తభాగవతము 


కూర్మరూపుం డె యుండు బితృగణంబుల కథిపతి యగునర్యముండు 
పిజలతోడం గూడి కూర్ముమాలర్షి నుపాసించి, వి? 
చ. అమృతముపాంకు సంద్రము సురాసురు లెల్ల మధ్ధించువేశ న 
య్యమృతములందు మందరమహ్మ[ద్రి మునుంగంగ స్‌వ్ర కూర్శరూ 
పమున సమ్మూరంచి సురవర్యులం (బోచిననిన్నుం గొ ల్బెద౯ 
బ్రమనుండవై నదా మము గృపం గనుచుండుము (ప్రోయ వాండనై, 
పంచ, చరాచరాత్మకప్రపంచజాలముక్‌ వీలాసవై 
ఖరి౯ సృజింపం బెంపం (దుంషం గర్హ భ ర్త హర్ష నై 
నిరామయుండనై వెలుంగునిత్యుం డప్ప'రాత్చరుం 
డురుపిభావుండీవ మమ్ము నోముచుండు మెప్పుడుకొ, బి0 
వ, అని (సార్థించి యర్శ్చించుచుండు నింక్‌ం గురువర్ష 0 బభివర్మింతు నాక్‌ 
ర్శింపు మందు. భగవంతుండు వరాహరూపంబున (బ్రవ్షిల్లుచుండు 
భూబేవి మనుష్యరూపంబున నచ్చటినారిం గూడి భక్రియోగంబునం 
(బార్థించుచుండు వినుము. లగ్ర0 
స్రీ ఇందా)ది దేవత లెల్ల సీరూపముల్‌ 
యాగముల్‌ సీయార్మ యగును దేశ 
స్‌ యజ్ఞ 6బవు సీజ్ఞానళ క్యాదు 
లీసృష్టి శాధారమే తలంప 
'శ్వేశవవాహరూ పాతతఖ్యాతి కై 
శల్ప్చంబు సెల్లింతు కమలనాభ 
భూతజాతమునందు. జూతురు పండితుల్‌ 
వీరూసమే ముక్తిం కేస పొంటె 
తే. త్రిగుణములంచేసి సృష్టీయు స్థిరియు * యము 
నేయుచుందు ప్రపంచళ మేయడలను 
సర్వమునకును సాశ్షివై నిర 
వెల్ల శార్యముల్‌ నీ కివే యేటికోళ్లు, ల్లీగ్ర1 


కే 


వ 


ళ్‌ 


శే 


ట్‌, 


పంచమన్క్మ.౦0ధము 080 


నను రసాతలమునకుం గైకొని గమించు 

నాహీరణ్యాక్షు నాదివరాహారూప 

మునను దెగటార్చి దంస్ట్రగమునను నన్ను 

నుద్ధరించిననినుం గొల్తు నోమహాత్మ, లగ 
త్ర వినులించి హృష్ట నింకం గింప్రధుపవర్షం బభివర్జి చెద 
నవధరింవు మందు శ్రీ రామచందు)౦డు నీ సతాలశ్ష వ ఇహీతుండై. "నెలసీ 
యున్న వాం డాంజనేయుండు వర్ష జనుల గూడి సే సీవించుచుండు భగ 
వంతుం డగశీ)రామునిదివ్యమంగళకధలను గంధర్వులు కిన్నరులు 


గానము 'సేయుచుండం గింపురుషవర్ష జనులలో నుత్తముం డగునార్షి 
గ! 
శ్పీణుం డనువానితోడం గూడి హానూమంతుం డాకధలాలకించుచు. 


దానును, 
శ్రీరామ ! జయరామ ! శీలము వితమును 

సంయతచి తము సాధువాద 
ము _ల్తేమలశక్షణాయ త్తచి త్తుబును 

గల్గవాండం వాత్ళ్శభక్తు లను బోవ | 
బద్ధకంకణుండవు (వౌవ్మాణభ్షి క్‌సీ 

పృాదయంబునం "దెప్పు జెసకమెసంయు 
'రాజూధిరాజవు రఘుకులార్ణ వచం (దుం 

డవు నీ కొకప్పుడు దవులు కొనవు 
రాగమోహాదు లోబేవ.! యోగిరాజ 
వందసీయపదాంబుజ ! పరమఫుకుష 
జానకీమనోరామ ! రాశ్షనవిరామ 
నీ క్రిదే పందన మొనర్హు నీరజాక్ష్మః రైగ్రక్స 
సీవ్రు ధరాతలంబున జనించితి చుర్యుండ నె శరంబు ఫ 
త్నీవిరహో ర్తి నొందితివి నీచమ్భుగావళి చెల్మీ చేసి తో 
"బేవ ! యి దంతయు౯ దెలియ దెల్పును లోకవిడంబ నార్థ తుం 
చీవిధ మెంతయేనియు నుహీజనబోధక మయ్యెడుం గదా, 265 


క00 శ్రీకృష్ణభాగనతము 


కు ఉ త్తరకోనలవాసులు 
చి త్తమునం "జెఫుడు నిన్ను. చేరిచి యుంటక్‌ 
మొ త్తృముగ నెల్ల వారికి 
నుత్తరలోకముల నిచ్చి తోరఘురామా,. లగి 
-+భారతవర్ష ప్రశస్తి 4 
వ ఇట్లు హనుమదాదులు పాస్థించుచుందు రంక మనభౌరతవర్ష (హోస్తిం 
బ్రశంసించెద నిందు భగపంతుండు నారాయణుం డన బదరికావనం 
బున గల్పాంతంబువజకుం దపంబు గావించుచుండును. *' 26 
సీ. అట్లు చేయుచు నతం డాత్మసాశ్రూత్కాంర 
గతికు _త్తమం బగుకర, యోగ 
క్ఞానయోగములు మనోని[గహంబును 
నణిమాదు అెశ్వర్య పణితకృతులు 
ప్రాణజయంబును బాహ్యేంద్రియవిన్యగ 
సామును వర్ధి ల్లైడునట్లు చేయు 
నచట ఫలాపేక్ష యన రాదు లోకర 
మోర్ధనే యిని విజ్ఞా లరయః గలకు 
తే నారదమహర్షి వైదికాచారధర్శ 
ముల ననుసరించి భారతీయులను గూడి 
పొంచరాతా్రాగమమ్ము సావర్శిమనువు 
నకును ము న్నుపటేశించె నయ మెసంగ, ల08 
వ. ఇట్లుపటేశించీ నారదుండు నారాయణుసిదర్శనయు చేసి కృ తాంజలియై. 
సీ లేవు నీకు పడూక్ము లీవ్ర ముముక్షువు 
లకు బెన్నిధానమ వక ఎషుండవు 
క్‌ శ్యాణగుణములు గలవాండవు నమస 
దోవముల దొలంగం దోలినాండ 
వీ నెను నంకోచభావము నొందని 
వొండ వానందరూపమున నుందు 


పంచమన్య ౦0ధము శ 


సర్వభూతముల క్వరుండవు సాక్షివి 
సకలంబునకు నిన్ను సన్ను తింతుం 

తే. జదివియును దారవు(తాదినంగమందు 

సతము తగులొందువారలచదువు తలయ 

వ్యర్థమును వ్యర్థతర మని పలుక వచ్చు 

కూని యగువాండు నీభక్సి మానం డెపుడు* లై(0 
వః కావున నోమహోపభూ ! ల0 
శ, నిరుపాధిక మగుయోగము 

వరమా వేశమున మాకు భక్తుల మనుచుకా 

బరికించి యొసంగు మందున 

"గురుతర మగుమాయవిద్యకుకా నాశ మగు౯, రే 
క, అనుచు ననేకవిధంబుల 

ఫఘనుం డగునారదుండు హూనిగణయుతు. డగుచు౯ 

ముని నారాయణుని నదా 

వినుతించును భారతీయవిజ్ఞలోడక, లలి 
వం అట్టి యాభారతవర్ష మందు మలయము మంగళపుస్థము మైనాశము 

(త్రళూటము బుషభము కూటరము కోల్లము సహ్యాము "వేదగిరి 

బుశ్యమూకము శ్రీశెలము "వేంకటగిరి మయేంద్రము వారిధరము 

వింధ్యము శు క్తిమంతము బుక్షగిరి పారియ్యాతము (దోణము చిత్ర 

శూటము గోవర్థనము రై వతకము కుకుంభము నీలము కాకముఖము 

ఇందికీలము రామగిరి మొద లగుపర్వతంబులు పెక్కలు. గలవు 

మజీయు ననేకశతసహ(నపర్వతములు గలవు వానియం దుదయిరొ 

చిన సదీనదంబులు 'వేనవే లవి యన్నియు. బుణ్యప్రదంబులై యల 

'రారుచుండు నందు భారతవర్షీ యులు కృతస్నాతులై. పవిత్రు లగు 

చుందు రానదులం జెప్పెద వినుము చందపట 'తామపర్డి యవ 

టోద కృతమాల వైహాయసి కావేరి వేణి పయస్విని పయోద శ భే 


శి (శ్రీకృష్ణ భాగవతము 


'రావర్త, తుంగభద్ర) కృష్ణ వేణి భీమరధి గోదావరి నిర్వింధ్య పయో్షి 
తాపీ శేవ శిల సురస నర్భుద చర్మణ్వతి మహానది వేవస్టృతి బుమీ 
కుల్య త్రిసమ శ్రొన్చికి మందాకిని యమున సరస్వతి దృషద్వతి 
గోమతి సరయువు భోగవతి సుషమ శత్యద్రువు మరున్నది నృథ విత న్త 
విశ్వ లోనగనవి మహానదులు సింధువు శోణయనునవి నదంబులు, 
సీ భారతవర్షభూభాగమునం గర్భ 
వశమునం బుణ్వ పాషపకార 
గతు లందుచున్నారు గనుగొన సాత్విక 
కర్శమునళ౯ొా దివ్నగతియు రాజ 
నమున మానవలోకసముఛచితగతియును 
దామనమున నధోభామగతియుం 
బొందుచు నున్నారు ఫప్రుగుషులు౯ా న్ర్రీలును 
వర్షాశమాదులు వజులు నిందు 
శే ధర గ్‌ ర్వములకు నిద్ది "తానకయి 
తలం నిందుం బొనర్చినదానిఫలమె 
యనుభవించెద రితరలోకాదులందు 
దీని కెన యగుతాన మెంబేని లేదు. లత 
శ్రే ఊర్ధ్వలోళ 'ములం దుండునుత్త, ము లగు 
"జీవతలు తాము భారత చేశమహివు 
సతము పొగడుచు వా రిందు, జన్మ "మొందు 
వారివుణ్యము సర్వదా (వస్తులింత్రు. లర్‌ 
ఉ. భారతవర్థమందుం (బభవం బగువారలఫుణ్య మెట్టినో 
'వేదకొనంగం జాల మట వెన్నుండు వారికి దోడునీడ మై 
కోరక దర్శనం బిడును గొంచెము మాత్రము సాధనంబు నే 
వారికి బూనుకోం దగు నవళ్యత గానంగ రాదు తత్కృతిక5్‌, 276 
క, మానవు లెంోసుకృతము 
పూని పొనర్చి, రది గానం బుట్టిరి భరత 


క0] పంచమస్క్యా-౦ధథము శశి 


లైతొ 


మ్మోనిలయమందు మా కా 
మొనవజన స్హంబు నొంద మనసం (డ్రమరుల్‌, లగ 


+ స్వర్ణముకా మేటిగాం జదువుదు రది యన్న 


సుఖశరం బనుట లసూవృతములు 
కామాదులకు నిక్క లేమెయిం జూచిన 

సీత బాహ్యము గర్వనిరతిశయము 
మత్తు లిందియవళు 'అెత్తజి భగవంతు 

నర్చించు కెజుంగ రనంతరతులు 
చాని నొందం గోరి దానముల్‌ వ్రతములు 

యాగముల్‌ పొసరింతు రక్కటకట 
అయిన నిచ్చటం 'జేసినయట్టిసుకృత 
ఫలమె యచ్చట గొందు రాఫలము సెల్ల6 
(గ్రిందం బడం (దోయుదురు పోరు కించు వానిం 
బట్టి యిట్టితుచ్చం బగుస్వర్గసుఖము. ల్లో్ర్ర 


కోరుచుంజెడివారలు వీరిడు లని 

ఇెప్పకయ చెప్పుచుండెడు నప్పను లయొ 

నాకసౌభాగ్యమి పాటి దనుచు మదిని 

మనము తలపోయరాదొకో మౌన వేంద) లం 


* ఈభారతవర్ష మందు సశాళ్వతం బగుమేనితోం జేసినకి ియాకలాపము 


భగవంతునకు సమర్పించి భగవదుపాసకు లై చావ్పువుట్టువులు.. లేని 
వారై పరంథామం బగు నైకుంఠమును బొంది ఫునరావృతి, లేక శాళ్య 
తానందసాఖ్య మనుభవింతు రూర్ధ సలోళములో, గల్పశథతకాల 
మాయు వుండినను బునర్జననంబున శెప్పటి శై నం బోవలయు6 గావున 
నల్చకాల మాయు వుండిన నీలోకంబునం బుట్టి యీశ్వరసమాళాధ 
నంబు గావించి ముకు లగుచుందుకు, విరి 


/ శ్రీకృష్ణ భాగవతము 


నొారాయణునిక థానవ్య (వవావహా మే 
నన్హంబు నందుం (బపత్తి గనునొ 
సాధుసజ్టను లగుసంయము లేచోట 
నారాయణునిసేవ నడువుచుండో) 
మాసోత్సవంబులుం బత్షోత్సనంబులు 
నిత్యోత్సవము "లెట్‌ నడం బడునో 
స గదయా శ్‌ "చసత్క-ర్జముల కవ 
"బేళము నెల వయి తేజరిలునొ 
ఆ. అట్టికర్శ భూమి యమరుల కభ్యర్థ 
నీయ మఖలలోకణేయ మైన 
భ రతవర్ష 'మెన్న( బర మేస్టియును జూల 
డన్న మనల జెప్ప నవసరంబె. బిర్ర! 
చ జగతి ముముశ్షువుల్‌ తమరు సల్పిన దానజ పాదిసత్కి-ఏయక౯ 
సుగతము లైనలోకములం జొ చ్చి సుఖంచి తదంతమందు నొం 
డగుకడ కర్మ శేసమున సయ్యెడుం గావున భారతంబునక్‌ 
మగుడ జనింపం 'జేయు మని-మాటికి. గోరుచునుందు రీశ్వరుకాం 
వ మటీయు నోజిననేజయా ! సగరఫుతులు సవనాశ్వమునక్రై నేలం 
(ద్రవ్వి నిర్మించినద్వీపము లెనిమిది జంబూద్వీపంబునకుం జేరి యున్న 
వవి స్వర్ణ పస్థము బ్ర)ందశుక్ష ము అవర్తనము రమణకము మం దేహో 
చం /థి ౧ ఎలి 
రుణము పాంచజన్నము సింహళము లంక యనునామంబులం బొలు 
పొందుచున్న విది జంబూద్వీష్మపకారం బింకం బ్ల శ్రూదిద్వీపము లెతిం 
గించెద నాకర్ణింప్రము జంబూద్వీపము లవణసము[దముచేం బరివేస్టిత 
మెనట్లు జంబూద్వీపముచే మేరువు పరివేన్షితమైనట్లు నాలవణసమ్ముద 
మి ౧౧ శ గుం గా 
మును "రెండులక్షలయోజనములపిమాణము గలప్ల క్షద్వీషముచే 
నాన్ఫతమై యగడ్తవలె నున్న చాద్వీపమున జంబూనృత్ల(ప్రమా 
ల వ, లా జీ, 
ణము గలప్ల శ్షవృశ్న మున్నది. దానిచేతనే డానికాపేరువచ్చినది, 


పంచమనసన్య్మ-౦ధము శంష 


యళ ప్లతాదిద్వీపములు వాని యౌన్నర్యము 4-- 
సీ అప్ష క్షవృక్షమునభ్యర్థమున నేడు 
జా్యలలు గలిగినవహ్ని 'వెలుంగుం 
దొలిం (బియ(వతునివ్యుతుం డిధ్గజిహ్వుం డా 
ద్వీప మేలెను బెక్కు వేల యేండ్లు 
విభజించి యతం డేడువిధములుగా చానసిం 
దనకొడుకుల కిజెం దత్త దాహ్వా 
యములు శివము యశస్యము: సుభద్రము శాంత 
మును శ్నేమము నభయమును నమృుతము 
కే. నాణ నొప్పెడునయ్యేడు నామధేయ 
ములం బియవ)ితతనయు లాభూము లేలి 
రందు నదు లేడు గిరు లేడు పొందుపడును 
వానినామము 'లెజింగింతు వరుస వినుము. బిర్రిశ్తీ 
వ మణికూటము వ(జకూటము ఇం[దసేనము జ్యోలివ్థంతము ధూ(ను 
నరము హిరణ్య(గీనము మేఘమొలము నాంబడు నవి పర్వతంబులు 
అరుణ సృమణ యాంగిరసి సావితి సుప్రభాత బుతంభర సత్యంభ ర 
నాయుడునవి నదీవరంబు లం దాడినవారికి రజస్త మోగుణంబు లడంగి 
సత్వంబ సంప్రాప్త మగు నందు (బావ్మాణాదినంబ్థ లకు బదులుగా 
పహాంసులు పతంగులు నూస్ధ్వ్యాయనులు స్త్యాంగు లని నాలుగువన్ష 
ములవారునుం గలకు వారికి "వేయివత్సరంబు లాయుకపమాణము 
వారు వేదోక్క కర శ్రములచే భగవంతుం డగుసూర్య దేవు నారాధించు 
చుందురు పాదు లగు నై దువర్ష ంబులందును బరమాయునవు నిరదియ 
పటుత్వము మనో బల దేహబలబుద్ధిబలము లెల్ల వారికి నహజంబులై 
యుండు నింక ఇాల్మలద్వీపవృ త్తాంతము వెప్పెద వినుము. 265 
సీ నాబ్లులక్షల యోజనముల నై శాల్యము 
గలశాల స్ఞలద్వీస మలరు నంత 


క్రిక్‌ శ్రీళృన్ణభాగవతము 


ఫొలత గల్లినను రాజలనిధి చే వృతం 
బగు ( శ్రవృక్షము నంత మైన 
శాల్మలివృత్త వమాశ్ష్యూతలంబునం గల్లు 
చాని కానామ మద్దాన నయ్యె 
విన తాత్మజునకు నావృవ్షము నిలయ మొ 
నాద్వీపమును ముక బ్రియవకనుతుం 
ఆ, కయవయా చాహుం డనునాండు పాలించి 
డాని నేడు "రైనతనయులకును 
"బంచి యిచ్చి సప్వ్‌ వారిపేరలనోడం 
జెప్ప నొ "ప్పె నపుడు వఎన్నుమోాతీ, స్ట 986 
వ, అవి సులోచనము సౌమనన్యము రమణకము 'ేవబర్హ్భ ము పారి 
బర్హము అప్యాయనము నభిజ్ఞాతేము నా వ్యవహరింపంచను నాయీడు 
ద్వీషములందు 'నేడుపర్వతంబులు గల వవి స్యరసము శతళ్ళంగము 
నామ'దేవము కుముదము ముకుందము వున్నవర్త ము శత్యశుతి యనం 
బొలుపొందు నందు నేడునదులుం గల వవి యనువుతి శినీవాలి నర 
స్వతి కుహువు రజని నంద రాక యాని వొప్పం జొవ్చడు నట (శ్రుత 
ధరులు విద్యాధపలు వసుంధరులు నిధ్ధధకు లని నాలుగువర్ణముల 
వారు గలరు వారు వేదోక్త నన్షాశమధర్మములం గూడి పరమఫురు 
వును "దేహం బగుచం్యదుని, శేషుని సారాధించుచు. 287 
నే స్వళరములంేని శుక పశ్షంబునందు6 
(గ్రతుభుజులకును గృష్షపక్షంబునందుం 
బితపులకు నన్నముం బెట్టి పెనుచునట్టి 
(ప్రభువు చర్యదుండు మాకు శివంబుం గూర్చు, 288 
వ, అని పా)ర్ధించుచుందు రింక్‌6 గుశద్వీపవృ త్తాంతము విను మాకుశద్వీప 
మెనిమిదిలశ్షల యోజనముల వైశాల్యము గలిగి సురాసమ్ముదముజే 
శాల్జులద్వీప మావృమై యున్న క్లైనిమిదిలక్షలయోజనములవైశా 


పంచమస్కం౦ంధము శ? 


ల్యము గలఘ్బుత్రసముదిముచే నావృతమై యున్న దందు బ)వ్మాని 
ర్లీత మైనకుశ స్తంభ మొక్క. డగ్నివలెం బికాశించుగుండు నాద్వీప 
*మునకుం చియవ)తునిసుతుం డగుహిరణ్య లేతసుం డధ్ధిపతీయై దాని 
"నేడుగా విభజించి వసువు చానుండు దృఢరుచి నాభిగువ్తుండు సత్య 
వతుండు వి(పనాముండు "దేవనాముండు ననుతన యేడ్వురు కుమారు 
లకుం బంచి యిచ్చి నవి వారిపేళ్ళం బరగుచుండె నం "ేడువర్వతం 
బులు 'నేడునదులుం గలవు (క్రమముగా నవి బభువు జతుళ్ళంగము 
కవీలము చిళకూటము "బేవాసనీకము నూర్ధ్యరోమము (దవిణ మనం 
" బొలుచు నవి పర్వతంబులు రసకుల్య మధుకుల్య శు్రతవింద మి(తవింద 
"దేవగర్భ ఘృతచ్యుత మం(తమాల యనునవి నదు లాకుశద్వీవవాసులు 
కుశలులు కోవిదులు నభియుక్తులు కులకు లు నా నాల్లువర్మంబుల 
వారై యుందురు వారు పర వేశ్వరరూఫుం డగునగ్ని నారాధించుచు. 
మ 'తెగువం జేయుమఖంబులక్‌ ముఖమ వై 'చేవళ్ళకు౯ా హవ్య మా 
యగ మర్య్యాళికి నన్న మోియః దగుముఖ్యం 'బైనదైవంబ వె 
తగి లోకంబుల నుద్ధరించుటకునై తళ్ళొలత్తి తోచేవ మూ 
వగు(మొక్కుల్లొని మమ్ముం బో)చుటకు ని న్నర్థింతు 'మెల్లప్పుడుక్‌. 
వ అని ప్రార్థించుచుందు శవ్వలం బదాణులక్షల యోజనముల నైశా 
ల్యము గలకాంచద్వీప మొప్పు నది యంతియ సరిమాణము గల 
దధినము[దముచే నావృతంటై యుండు నందుం (గౌంచపర్వతంబు 
గలదు. దానిం దొలి ల్లీ కుమారస్వామి భిన్నంబు గావింప స్దది దద్ధిమంధ 
సముదిమునం డాగి యుండి వరుణునిచే రశ్షింపం బడుచేండు 'నాద్వీ 
పంబునందు6 బ్రియనతునిసుతుం డగుషృతప్పష్టుండు పాలించుచు 
దాని నేడుఫాగములు గావించి తనతనయు లగునామోదుండు మధు 
వహుండు మేఘుపృష్టుండు సుదాముండు బుమీజ్యుండు లోహిళాష్టండు 
వనస్పతి యనునేడ్వురకుం బంచి యిచ్చి "తాను దపోవనంబునకుం 
జనియె వారినామములచేత నాద్వీపంబులు దీపించె నందు శుక్లము 


98 శ్రీకృష్ణ భాగవతము 


వర్షమొానము భోజనము నుపబర్హ్హణము నానందము నందనము 
సర్వతో భద్రము నని 'యేడుపర్వతంబులును నభయ యమృతౌఘ 
యార్యక తీర్థవతి తృ ప్లిరూప పవిత్రవతి శుక్ల యనునేడునదులునుం 
గలవు గురువులు బుమభులు (దవిణకులు "దేనకు లనునాలుగుజాతుల 
వారు గలరు వా రానదీజలంబులం గుంకులాడుచు జలరూఫుం డయిన 
పరమవురువుని నుద కాంజలులశో నారాధించుచు. ల] 
అఆ. జలములార మిరు సశ్వేశ్వరనిబేవా 
భూతము లయి వేర్ళిం బొందుచు. (దిభు 
వనములను బవ్విత మొసరించుచుందు నూ 
పాపములం దొలంపః (బౌంజలు లివి, లిరల 
వ, అన్ని పార్థింతు రవ్వల శాకద్వీపం బది ముప్పదిరెండులక్షలయోజనములు 
గలిగి తనమానముచే నొస్పుక్షీరసము[దముచేం బరి వేస్టిత మందు 
మహోన్నతం బగుళాకవృక్షంబు గల దదీ తనఫుష్పములచే నొద్వీప 
మంతయు! బరిమళింప౬ జేయుచు దానికి. దననామంబు గలిగించినది 
చానిస్‌6 (ట్రియ్మవతునిసుతుండు మేధ్దాతిథి పాలించ.చు నేడుగావిభ జించి 
వురోజవుండు మనోజవుండు 'వేపమానుండు ధూ(మానీకుండు చిత్ర 
రథుండు బహురూసప్పుండు విశ్వచారుండు ననుపేళ్ళు గలనేడ్వురు 
కుమూరుల కిచ్చి "తాను దపంబునకుం జనియె. అఆవర్షంబులకు 
నాయానామంబులు గలుగ నయ్యె నందు నీశానము. నురుశ్ళంగము 
బలభద్రము శత శేసరము సొహ(్మస్రోతము చేవపాలము మహోానసము 
ననునేడుగిరులును ననఘ యాయుర్ద ఉభయసృష్టి యపరాజిత పంచ 
పరి సహ్యససృతి నిజధృతీ ననునేడుసదులును విరాజిల్లుచుండు నందలి 
(పజలు బుత్యవతులు సత్య(వతులు దానవతులు స్యవతులు నను 
నాలుగునక్టములవారై యుందురు, వాడ (పాణాయానూదులచే 
రజస్తమంబుల దొలంగించుకొని నిశ్చలసమాధి నుండి వాయురూవ్ధుం 
డగునారాయణు నారాధించి 'సేవించుచుందు రవ్వల శ్రీరసాగరము 


పంచమన్య_౦ధము , శీ99 


నకుం చిమ్మటం బుష్మ-రద్వీప మది యిరువదినాలుగులక్షలయోజన 
ములు నైశాల్యము గలిగి యంతియ (ప్రమాణము గలశుద్ధజలార్థ వ 
ముచేం బరి వేస్టితమై యున్నది. అందు లక్షపత్రములు గలకమల 
'మొక్క-టి గల దది సువర్దమయమై నహ్నివలె మండుచుండు నందు 
బ్రహ్మ చేవ్రం డధివసించి యచట జనులచే సేవింప బడుచుండు 
నాఫ్రష్కరముకారణంబున నాద్వీషము నకం బుష్న-రనంస్ధ కలిగినది 
చానిమధ్యభాగమునం బదివేలయోజనము లొన్నత్యంబు నంలియ 
విశాలంబునుం గలమానసోత్త, ర మనుపర్వత మొకటి గలదు, దానికి6 
జతుర్షిశలందు. నింద) యమ వరుణ కుబేరుల ఫురంబులు గలవు, 
వానికి మోాందుగా 'నేకవునకుం (బదథీ.ణము 'సేయుచున్న సూర్యుని 
రధమునకుం జక్రమై యుత్తరాయణ ద్యశాయణము లనునవయవ 
ములకో వెలయుచుం బరిభ ఛమించుచుండును, అపుష్క-రద్వీపమును 
(బియ్యవతునికుమారుండు ఏతిహ తుండు పాలించుచు రమణక 
ధాతకు లనుతనయిరువురుకుమారులకు విభజించి యిచ్చి "తాను 
దనసోదరుల వలె బరమపదంబు నొందె. ఆవర్ష ముసందలిప్రజలు 
చతుక్ముఖరూపుః 'జైనభగవంతు నారాధించుచు. రి08 
శే నీవు పరమాత్మునకు 'బేవా మివు సకల 
జగములక్ష్‌ సృష్టి చేయుదు నష్ట వైన 
నిన్ను సేవించుచుందుము సన్నుతమతి 
వగుచు మ మ్మెస్తూడుం +గావు మనఘ చరిత, లో 
వ అని బహూ శ గేవునిం బ్యార్థించుచుందురు. లిస్ట్‌ 
"లే, దేవ విను మిది ఫుష్క-రద్వీప చరిత 
దీనితో 'నేడుదీవుల దిన్యచరిత 
నీకుం 'జెన్పీతి నవ్వల వాకొన నగు 
నానినిం 'జెప్పెదను విన వలయు నిచ్చ. వి00 
క, లోకంబునకు సృజియు న 
, లోకంబున కంతరమున లోకింపంగ నె 


లో 


శ00 (శ్రీకృష్ణ భాగవతము 


లోశాలోకం బనుచు౯ 
వాకొన ' నగుపర్వతంబు వర్గ ప నగుకొా లర? 
వ, ఆకర్ణింపు మచమ్మేరువుమధ్యభాగము మొదలుకొని మానసో త్తరభా 
గము "వజకుం గలభూమి యొకకోటియేంబదియేడులక్షలు యేయది 
"వేలయోజనంబులు పిమాణంబు గలదియై యున్నది శుద్ధోదధి మొద 
లుకొని లో కాలోకమువజకుం గలభూమియు నంతియ పరిమితి గలదు 
లో కాలోక పర్వతశుద్ధజలసము[దమధ్యభాగస్థ మగుభూమి కాంచనమ 
యమై నిర్శలమై జనసూన్యమై యుండును "మేరువుమొదలు లోకా 
లోకమువజకుం గలదంతయు లోక మనియు లోకాలోకమున కవ్వలి 
భాగ మంతయు సలోక మనియుం జెప్పం బడుచుండును లోకము 
నలోకము సట్లు వ్యవస్థ చేయుచుండుః గావున నాపర్వతమునకు లోకా 
లోక మనుపేరు వచ్చినది భూతాదిలోకములు మూడును లోకా 
లోకమున. కంతర్వర్తు లె యున్నవి కావున సూథ్యండు మొదలు 
ధ్రువునివజకుం గలజ్యోతిర్శండలము తమకిందుగా నున్నవారికి 
మాత్రమే ప్రకాశము కలుగం జేయుచున్నది. చకివాళము (పతి 
బంధకమై యుంటం చేసి యవ్వలిభాగమునకు ప్రకాశము "లేకుంజె 
చానంచేసి సూర్యప్రకాశము కలది లోకమనియు లేని దలోక మనియు 
'నెబుగం దగు, విర్ర 
సీ, ధ్రవమండలంబును దొరసి యున్నతము గా 

నుంట లోశాలోక ముర్విధరము 
మూడులోకములను గూడ నంతర్భూత 

ములుగ జేసికొనంగం గలిగి లోక 
చునుదానికి నలోక మనుచానికిని మధ్య 

మందయి యెల్ల నా సలిశయిల్లు 
నిట్టభూపరిమితి చేంబదికోట యో 

జనము లంచు నళిజ్ఞ లనుట కలదు 


క] పంచమస్క 0౦0ధము శ్ష01 


అ, చకివాళనగము సరిగం బంజెెండుకో 

టులును నేనుపదులు గలుగు యోజ 

నముల యున్నతిం బ)ణమ్యమై నంత యా 

యామమునం దలిర్చు నద్భుత వుయి. ల$ 
నీ ఆకొండమిాంద నొ 'శ్రైనదిక్కులయందు 


(బ్రహ్మదేవుడు వృషభ మును బుష్క- 
రము వామనము నప రాజిత మనియెడు 

నాబ్లుదంతుల నిల్చె నలువుమోటి 
నాదంతులకును నియదాదులకును బహు 

సామర్థ్య మలవడుచక్కి-6 గూర్చి 
లోకరశ్లకుం డయి -లో శేశ్వరుండు సర్వ 

సంరక్షణ మొనర్చం జూలి యుండు 

కే. జకొవాళమునకు నెనుచక్కి.-యందు 
భూరి యోగపుభావసంపూ్డు లైన 
'యోగివర్యులు మాత్యమే యుకుత రాల్మ 
శ క్తివలనను వసియిం్యతు శాంతు లగుచు. శి00 
వ. మజటియు భూమండలమునకు మధ్యమున సునేకపర్వత మున్నయది 

డానిమోందుగా భూన్య్యూకాశముల నూస్ధ్వాధకర్చరములకు మధ్య 
మున సూర్యుం డుండును సూర్యునకు నండఖితి కీ నెటు మూచిన 
నిరువదిమైదుకోట్ట 'యోజనములపరిమాణము, ఈయండము నశ్వ 
రము గాన మృతండ మని చెప్పంబడు మృతండమువలన నైనవాండు 
శాన సూర్యుండు మౌార్తాండుం డని చెప్పంబడుచున్నాండు. ఈయండ 
మధ్యభాగము హీరణ్మయము కాన (బ్రహ్మ హిరణ్యగర్భుం డనం 
బడును. సూర్యుం డండపరిమాణంబునకే శాక దిగ్విభాగమునకుం 
గూడ నవధి యగుచున్నాండ, సూర్యు డవధిగాం జేనికొని దిక్కు 
లును గగనమును స్వర్లోకమును భూమిని మోక్షప్రబేశములను 


శ్రీ(ల (శ్రీకృష్ణ భాగవతము 


నరకమఘులను సతలాదిలోకములను విజ్ఞలు విభజించి చెప్పుచున్నారు 
సూర్యుడు "జేవతలు తిర్యక్కులు మనుష్యులు లతలు వృక్షములు 
మొదలగుసమ స్తజీవనికాయములను దృగీశ్వరుండై యధిష్టాతమై 
యున్న వాండు, ర01 
-+ఖనోళస్యరూపొదినిర్దయము 1. 
సీ మనుజేంద) వినుము భూమండలపరిమాణ 
మిది దీని తెజుం గెల్ల నెలుగం జెప్పి 
తిని భూమిపరిమాణమును బట్టి గగనమం 
డలపరిమాణము. 'దెలిసికొనుచు 
వేందికో ట్టయి యెసంగు యోజనముల 
యని చెప్పిరి యభిజ్ఞు లట్టిరెండు 
చారాలములకను మధ్యమునం దంత 
రిక్షము గల దంతరిక్షమధ్య 
కే, మందు నుండియు హరిదళ్వు డతులిత్మప 
భానమూహమునంచేసీ భానమాన 
ముగ నొనప్పుచు లోకముల్‌ తగం దవీంపం 
'జేయుచుండును దద్దతుల్‌ చెప్పెద విను, 802 
తరళము, భగవదాత్మక మై తలిర్చెడుభవ్య మై వరశింఛుమవూ 
రగణనాంచిత కాలచ[కవర(పచారఖగాళికి౯ 
భగణకోటికీ. దావలం బయి వందయెన్మిదిమూడు లె 
క్క గొని మండలమండితం బయి (గ్రాలుచుండు నజసముక్‌. 808 
వ ఆఈింఛుమారచ[క్రములు నూటయెనుబదిమూడు మండలాకార శేఖలు 
గలిగి యంతర్వలయ బహిర్వలయ మధ్యవలయము లని మూడు 
భాగములుగా విభజింపంబడి యున్నవి, $04 
నీ. వలయత్రయంబును బట్టియే సూర్యున 
కుం గతిభేదముల్‌ గూడ నయ్యె 


పంచమన్క్మ0ధము 408 


నాద్వాదశాత్ళున కారోహణానరో 
హణసమములు నాగ నగును మూడ 
వస్థ లతండు బహిశీంలయమునుండి యం 
తర్యలయమునకుం దరలు టరయ 
నారోహణం బగు నదె యుత్తరాయణ 
మనంగ విఖ్యాతమై యలకుచుండు 
కే, అజ యరితర్వలయమునయందు నుండి 
యాబహీర్వలయమునకు నరుగుట యన 
రోహణం బగు సద్ది పేర్పొందు దక్తి 


కాయనం బన సంక్థ మై నలరుచుండు* వ0ిర్‌ 
వః మధ్యమండలగతి సమావస్థ యగు నదియె నమకాలంబు సాణకు 
దానినే వైషువతస మని వ్యవహరింతురు, 806 


క, భగవన్నియమిత కాలము 
ఖగనాథుం డతిక 'మింపకయ నియమం బొ 
ప్పంగ వ్మశమం శౌజ్రుంగక 
మొగి నంచారంబు నతతముం బొనరించుకా శ్‌07 


న, అనంచారంబున నారోహాణము, స్మృనకం జిర కాలంబు పట్టుటం జేసి పగళ్ళు 
దీర్ధంబు లగు ేలు (ట్రాన్వంబు లగు నవరోహణంబున శీ ఘగతి 
కలుగుం గావున దక్సిణాయనంబున ₹ేలు దీర్ధంబు లే పవళ్ళు 
(హాస్వంబు లగుచుండు నయనసంధికాలంబున నమగతి యగు నప్పు 
డహోరాత్రంబులు సమంబు.లై యుండు నని మజియు. 808 

సీ, నింమారమునందుం జెలంగుచుండును మక్‌ 

'రాకార శేఖల నమరుమండ 
లములు నశ్ష(త్రములకు నభిముఖ యయి 

మెలంయ నహోరాత్రము లవి (వొన్వ 
ద్న్యుము లగుచుండు6 దద్విధం 'బరితీయు 

వివరింతు సూష్యండు వభ మిధున ్‌ 


జీ0 (శ్రీకృష్ణ భాగనతము 


కర్కాటక మృ శేంద) కన్యకా ాసులం 
దున్నఫ్తు ర్యాతులు సన్న మగును 
రం 


శే అశ్లై సూర్యుండు వృశ్చికమందు ధనువు 


న, 


శహైకా 


నందు మకరకుంభరయుషములందు నున్న 

యిపుడు రాత్రులు దీర్ధము లగు బగళ్లు 

(హైస్వము లగు మేషతులల నగును సమత, వి 
మానసోత్తరగిరియందు మేరుపరిధి తొమ్మిదికోట్ల యేబదియొక్క- 
యోజనముల దూర ముండు నామానసోత్తరమందు వేకుపూర్వ 
భాగమున 'చేవధాని యనువురంబును దశ్చీణమున సంయమనీవురం 
బును బిశ్చిమమున వారుణీనగరంబు నుతృరమున విభావరీపురంబును 
గలవు. సూర్యుండు 'దేవధానియం దున్నప్పూడు భూలోకవాసు. లుద 
యం బనియు సంయమనియం దుండ మధ్యాహ్న మనియు వారుణి 
యం దుండ సాయంకాల మనియు నవ్విభావరియం దుండ నిశీధ మని 
యుం చెప్పుదురు, సూడ్యండు "నేరువును జుట్టి వచ్చును గావున 
'మేరువుదక్తిణమున నున్నవారి వైంద్రిం బట్టి తూర్పు లోనగుదిక్కు 
లగును దద్విధంబునన యుదయాదిసమయము లగును నేకువుపడమట 
నున్న వారికి దక్షిణము మొదలు పూర్వాదిదిక్కు లు నుదయాదు 
లగు నుత్త రమున నున్న వారికిం బశ్చిమము మొదలుకొని దిక్కులు 
నుదయాదిసంవిభాగములును దూర్పున నున్న సారికి నుత్తరము మొ 
దలు దిగ్విభాగాదులును గలుగుచుండు 'నిది భూలోకనాసులకు మా 
(త్రమే. మేరువునం దున్నవారి శెప్పుడును పగలే గాని ర్యాలి లేదు 
కావున దిగ్విఫౌగాదులు లేవు ఏనుము, 210 


, 'మేకువునకు నెప్టు సూరుండు సవ్యము 


గా నంచరించును గాన దాని( 
బద్బుకొనియె దిగ్విభాగాదు లగుటను 
సర్వవర్ష ములకు సరిగ మేరు 


పంచమస్క0౦0ధము శక 


ఛు  త్తీరంబునయండు నున్నది యన నొప్పు = 
"నేపవునకు నాల్లు మేరలందు౭ 
నొనరుపురంబు లొంకొంటికి ర0డుకో 
టులు ముప్ప'ేడులక్షలును 'శొూజ 
$, సములదూర ముండును దీని ద్యుమణి పదియు 
నైదుఘటికలలో దాంటి యవలం బడును 
జంద) తార్యగహంబు లీచందమునను 
నుదయ మన మయంబును నొందు చుండు, క 
వ ఇట్లు సూర్యుడు "వేదమయం _బగునిజరథంపుకో నానాల్లుపురంబు 
లును ముహూర్త ంబులో ముష్పదినాలుగులక్షల _ యెనిమిది. వందల 
యోజనమ్ములుగా సంచరించును, 819 
ఆాశీనూర్యరథవర్షనము $- 
ద్విపద+ అఆసూర్యరథమున క్‌గుం జక మొకండు 
భాసీల్లు దానికి. బరలెడు మాన 
రూపములై కడు రూఢికి నెక్క 
నో ఫుపండెం డర తుండును బుతువు 
లను నేమియు6 (దికాల మనియెడునాభి 
చనెడు నాచక్రము సంవత్పరముగం 
నెంచి యుపాసింతు "కెల్లరు చానిం 
గాంచనాచల మిర్చుగా చానిశీర్ష 
మం దుండు గాలిచే నది బద్ధ మగుచు6 
బొందుపడు౯ జ[కమున నొప్పుచుండు! 
గొన మానసో త్తరకోణంబునందు 
ఘనలైలయం[తము గతిం దిర్టచుండు. శ్రే 
వ. అకాలచ[కపాంతమందలియిరుసు ముండు కట్టంబడి రెండవఫొగము 
ముప్పదితొమ్మిదిలక్షల ముప్పదియేడు వేల యేనూజు యోజనములు 


406 (శ్రీకృష్ణ భాగవతము 


పరిమితి గలిగి వాయుపాశమున మూలంబున బద్ధమై తైలయంతా) 
శ్షమువలె నుండు నారథంబునం దుపవేశస్థానంబు ముప్పదియాటు 
లక్షలయోజనము  లాయావముము దానియుగ్భాము నవలక్ష 
యోజనముల వె శాల్యము దాని కెడుగుజ్ణంబులు పూన్సంబడు నవి 
గాయ్యతి బృహతి యుప్వీక్కు.. జగతి (తిష్టుప్పు ననుష్టుప్పు 
పంక్తి యనుఛందో నామములు గలవి సూతుం డరుణుం డనువీచ్చుకుం 
టతనిరథ్యములు వుఠరోభాగమం దున్నం దాను బశ్చాజ్ళుఖుండై 
రథంబునకుంబూన్ను వాలఖల్యులజువది వే లంగుస్థుపర్వ(పమాణముల 
బుషులు సూూర్యాభిముఖులై భగవడా చేశరంబున నతని నుతించు 
మందురు మటియుం . గొంద అచ్చరలు గంధమ్యలు నాగులు 
యక్ష్యృూలు రొశ్షసులు బేవతలు ననుస ప్తవిధగణంబులును (బలిమాన 
మందును బడునల్వు రేసి సోయిమానభేదమున నామభేదములం 
బొంది యున్న సూర్యునినృత్యగానాదుల మపాసించుచుందు రట్టి 
సూర్వుంకు తొమ్మిదికోట యేబదియొక్క యోజనముల పరిమితి 
గలిగి భూమండలమునకు "రెండు వేలరెండుకో)ళముల. దూర మతిశ 
మించుచుండు ననిన రాజేంద్రుండు మునీందా ! నీవు మున్ను 
సూళ్యుండు నశ్ష(తాభిముఖుం డై మకరాదిరాసులం జరించుచుండు 
నంటి విప్పుడు సూర్యుండు 'నేరువును (భువమును జుట్టి వచ్చునంటి 
విట్లు చుట్టివచ్చువానికి రాసు లభిముఖిం బగుట యెట్లు చెప్పు మనిస 
శుక్సుం డి ట్రనియె. వేత్త 
ఆశీ చంది మార్యగ్రహానత్షత్రాదిసంచారము 4__ 


, చరియించు కుమ్మరిసారె సమొ(శయిం 


చినచీమ చక్రగమనమ న్‌ 
భిన్నగతిం గల్లి వెనం దిక్టచున్న కు 

మృరిసారెపై నది తికుగుచు మటీ 
యొకచోటం దికుగు వేళొకచీమం గలయు నా 


కరణి గొవూములు సశ్షతిములును 


శే, 


12 


పంచమన్య౦0ధము శ్వ? 


నాధారభూత హూనాశింఛుమూరము 
మేరువు (ధువమును జేరి తికుడు 
మకరముఖరాసులును గతిమంతము లయి 
తిరుగు సూర్యాదులం గూడి తిరుగుచుండు 
నదను 'పొదలెడు6 గావున నది తెజు గ 
సంభవం బనుట పొనంగం బోదు, / లేక్‌ 


* అదినారాయణుం డాదిత్యుం డనుపేర 


శీతాతపాదులం జెలలగం చేసి 
కాను బండెండువిధము లై వీదప వ 

సంతాదిబుతువుల సాయం శేసి 
(గ్రుతిచోదితుం డయి సుజనులచేత ను 

పాసితుం డగుచుండి భూసురాళి 
సవనాదు లొనరించి సతతంబు (శేయము౯ 

మోళ్రము నవ్వలం బొందుచుండు 


౩, అతండు మున నుండు 


శింళుమూరమునం దుండి ఇెల్లురాను 

లందు భగణాభిముఖముగా నరుగుచుంట 

వత్సరావయవము లయి- నజులు నెలలు, 816 
అవి చాందిమానంబునం బక్షద్వయ. మనీయు సౌరమానమున 
సపాదనత్ర(త్రద్యయ మనియు బితృమానమున నక్కందినము లనియు 
వ్యవహరింపంబడుం బం డెండు నెలలలోం గూడినసంవల్సరంబునం దాజు 
మాసము లుత్త రాయన మనియు నాజటుమానములు దశ్నీణాయన 
మనియుం 'జెప్పంబడు సూర్యుండు మంద శీను సమగతులు మూడు 
నుం గూడినకాలము సంవత్సరం బనియు6 బరివత్సరం బనియు నిద్వ 
తరం బనియు నిడావత్సరం బనియుం జెప్పుదురు, 117 


ద్విపద నశ్ర(తపతి 'దిననాథునికంళ 


లక్ష యోజనముల లశ్షీంపం బజెడు' 


శ్ర “'శ్రీళ్ళాన్ట భాగవతము 


దూరంబు మిందుగాం దోచి వ ర్తించు 
సూరుండు వడీ గల్లి సొరిదిం బంజెిండు 
శాసులం దాంటినకిమమున నేండు 
భాసిల్లుం జంద్రునిపదియాబుకళలు 
నత్సీణ మగునప్పు డయ్యెడు శుక్ష 
పశ్రంబు శ్నీణమై పస ెడున్లు 
కృష్ణపక్షం బని శీర్తింపం బడును 
జిష్ణురూపుం డగు సీతాంచుపక్ష 
ములు రెండు వీతలకు. బొలుచుేంబవలు 
వలువ నిడి యతండు సౌఖ్యం బొసంగు, 8018 
"కే ఆతం ఉొళ్కొ-క్క-సత్ష మందు జేం 
ముష్పదిముహూర్తములకాలమునను దాని 
చాంటి పదునాజుకలలకో. దనరుమాన 
మునకు నధి దేవత యనంగం బొదలుచుండు, శ0 
వ, అతండు మాసాధిచేవత యగుటంజేసి మనోమయుం డనియు నోష 
ధీశుం డగుట నన్నమయుం డనియు సకలజీవిజీవనంబునకు హేతు 
భూతుండగుటం జేసి యమృతమయుం డనియు 'దేవతలక్రుం చితృ దేవత 
లకు మనుష్యులకుం బశుపశ్షి సరీస్ఫ పాదులకును దరుగులలతాదుల 
కును సుఖము గలిగించుటం జేసి సర్వమయుం డనియు6 న్‌ ర్థింపయిడు 
చుండు నని మజీయును, శ్రిల్లి0 
౨. ఇందుమండలమున కింత మిూందుగ మూడు 
లక్షలామడలపై లక్షిత మగు 
కడ నభిజిత్తుతో ౬ గలసీనయిరువది గ 
యొనిమిదితారక "అెసక మెనంగి 
శాలచక )మునందుం గలిగినవై "మేరు 
వునకుం బ)దశ్ష్చిణమును బొనర్చు 


కలి సంచమస-౦ధము 


నామండలమునకు నవల ద్విలక్షయో 
జనముల దన్వునం దనరు శ్యుకుం 


లే, డతండు రవివెన్మముందుల నంటి నడచు 


నెదుట నగుచుక్కలను దాంటి యీగి నపుడు 
వాన లుండవు "నెనుక నై వజిలునపుడు 
నర ములు భూమిః బడు నని పలుకు (శ్రుతులు. 


చే. బుధగతియు శ్యుకగతికిని బోలి యుండు 


బూహషకును 'నెన్మ,ముందులం బోవ్పచుండు6 
గవికి మాందుగ శెండులక్ష లగుయోజ 
నముల దూరమునం దుండు నని తెలియును, 


త్ష0$9 


శ్రే 


ఫ్రై 


వ. ఆబుధుండు లోకాపకారి యందు రతిచారముచే సూర్యునకు ముందు 
గం జరించినపుశు మహావాయువు విబృంభించు ననియు "మేఘములు 
వ్యాపించు ననియు ననొవ్వవీదోపము సంభవించు సనియు6 న 

షురు ఖై 


గలదు. బుధమండలమునకు మోద సెండులక్ష ల యోజవంబులదూరం 
బున నంగారకమండలం బగు నంగారకుండు పక్ష్యత్రయంబున ఫొవొ్కా 
క్కరాసిగా నెల రాసులు సతిక్భమించుచుండు నశుభగహ మైనను 


వక్రిగమనము లేనిచో శుభకరుం డగును, 


+, కుజమండలంబునకుక మిందు గా రెండు 


లక్షలయోబజనాల్‌ చాంటినపయి 
గురు వగు నతండు వత్సరమున ఫొకరాశి 
గా సంచరించుచు. శ్ష్మూసురులకు 
శుభదు. డామోంద నశుభము లిచ్చుచు రెండు 
లక్షల యోజనాలకు. గడపట 
శని యగు మందుండై కన ముప్పదేసిమా 
నములుగాం బితిరాశి నమరియుండు 


శే, మందునకు మిాందిభ'గమునందు. బదియు: 


నొండులక్షల "లెక్క. నెయోజనముల 


త్రి3 


శ్న౦0 (శ్రీకృష్ణ భాగవతము 


దూరమున సప్తబుషు లుండ్రు వారు (ధ్రువుని 
చుట్టు దికుగుచు నుందురు శుభదు లగుచు. కిలిక 
వః సహ్హా మండలంబునకు మిాందుగా. బదుమూడులక్షల యోజనముల 
దూరమున (ధువమండలము. దీపించు నది పరమపదం బనం దగు 
నందు నుత్తాన పాదునిఫ్యుతుం డగు(ధువుం డధివసించు న గ్నీం (ద(పజా 
పతి కాశ్యప ధర్ను "లఫ్రుడు సగారవంబుగా నాధువునిం (బ్రదషీణించు 
చుందు రామండలంబున6 గాలచ(కంబునం దిరుగు సూర్యాదిగ్రహం 
బులకు నశ్విన్యాదిన క్ష్మత్రంబులకు నాధార మగునట్లు స్థాపింపం బడి 
స్థాణువువ లె (భువుండు చూపట్టుచుండు (గ్రహనత్ష(తాదు లాకాల చక 
మున బహిరంతర్భాగంబుల (భువు నవలంబించి పరభ మించుచుండును 
ఫొందజు యోగులు యోగభారణంబునంజేసి జ్యోతిర్ణణంబునకు 
శింమార మాధార మసి 'తెలియుచున్నారు. మజీయుం గొందజు 
భగవంతుండు సర్బమువలెం దననేను కుండలీకరణము చేసి క్రిందికిం 
దలయును మిందికి. దోశయు నుండం జేసి ఫుచ్భా(గంబున (ధువుం 
డున్నట్లు కొంచెము (కిందుగా (గ్రుజాపతియు వానికి నధోభాగంబున 
నన్నీందధర్ములును బుచ్చమూలంబున_ (బహ్మయుం గటియండు 
సప్తక్టు లున్నట్లును దమయోగమహిమం _ దెలిసికొనుచున్నారు. 
మటియు శించుమారముదశ్షిణథాగంబున నభిజిత్సహీతము లగ్యుశవ 
గాదిఫ్రునర్వస్వంతము లగుపదునాలుగు నక్ష్మతములు సు _త్తరపార్య 
మున బుష్యమి మొద లు త్తరాపాఢదనుకం గలపదునాల్లునక్షత 
ములు నున్నట్లు చెప్పుచున్నారు శింళుమారము పృష్టమున సూర్యుని 
దశ్చి ణాయనము నట గంగానదియును గల దందుకు. దక్షిణమున. 
బుష్యమినక్షత్రము ను  త్తీరమునం బునర్వసు వీబుందులయందు 
నాన్హ్రాశేషలును బాదములందు నభిమిదు త్తరాషాఢలును నేత్రము 
లందును ధనిషస్టామూలలు క ర్లములందును శతభిష్ట్యోష్థలు న్య-ంధము 
లందును మృగళీర్ష రోహిణి కృత్తిక యశ్విని ేవతి యుత్తరాభాద 


పంచమనసనస్య్య౦ంధము ల! 


పూ ర్యాభ్యాద యను నెసిమిదియు దవి.ణపార్యముసందును మఖ 
పూర్వఫబ్లుని యు _త్తరఫల్లుని హస్త చిత్ర స్వాతి విశాఖ యనూరాధ 
యను నెనిమిదియు వామపార, ఛసమునందును 'యోగు లనునంధానము 
చేయుచుందురు, మజటియు దశ్షిణో 'త్తరకపోల్మ పాంత దేశములందు 
నరునగా నగస్త్యుండు యముండును ముఖమునం గుజుండు గుండెల శని 
గళము[క్రింద బృహస్పతి యురంబున రవి హృదయంబున నారాయ 
ణుండు మనంబ్తునం జంద్రుండు నాభి శుకుండు. -ననములం దశ్వినీ 
"బేవతలును (బౌణాపానముల బుధుండు గళమున రాహువును 
స ర్యాంగములం "ేతువును రోమకూపంబుల సమ స్తతా రాగణంబును 
ననుసంధానము చేయుచున్నా రిట్లు భూష్టు నిట్టి  సంకుమారమును 
భగవంతునిరూపముగ నెంచి భ్యానించువా సుకృ తాస్థానంబు 
నొందం గల రని మజియు. విగ్‌ 


శే. పూపకుం బదివేల్‌ యోజనములను (గ్రింద 

రావ్షసుండు సింహీశేయుండు రాహు ననంగ 

నొప్పు నుడు వయి "దేవత్వ 'మొంది వాని 

చరిత మవ్వలం జెప్పెద నరవేణ్య. 826 
జే రవికి మిం దయి 'వెలు(గచం(ద్రమునికొలత 

పదియు రెండు వేలామడల్‌ వానిక్రింద6 

బొదలు సింహిశేయుండు పదుమూడు బేల 

'యోజనంబులు విరివియై యొప్పూచుండు. శి” 
జ్నేప్ప మ్యపంతుల కరములు మించి 

రాహుమండల మొప్పు నారాహు నర్మ- 

చం(ద్రములను నాచ్భాదించు స్వ(ప్రకాశ 

గతుల నొక్కప్పు డవ్వియే (గ్రహణము లగు. 898 
అ, అట్లుకస్పలడినయాచం(దసూక్యులు 

హరిని శరణు జొ! త్తు రఫు డతండు 


శ19 (శ్రీకృష్ణ భాగవతము 


వడీ సుదర్శనంబు వానిపై నిగిడంపం 
దొలయి పోవుచుండు నిలక తమము. వ్ర్‌లిి 


నీ ఘునరాహుమండలమునకును బదివేల 
'యోజసంబుల[క్రింద నొప్పు6 (బే 
భూతపీశాభాదిముఖ్యగణంబులు 
(గ్రవహహీన మగునింగి. గాన వచ్చు 
నది గాలి మబ్బులు పొదలెడునంతటి 
దాం వ్యాపించిన్నదె కన నగు 
నంతరిక్షము నాం నలకుడానికి నూణు 
'యోజనంబుల [క్రింద నుర్వి యెనంగు 


త్తే ఉర్వికిం (గ్రింద వివరము లొప్పు 'నేండు 
"తెలియం బది వేలయోజనములు చదరము 
గలది యొకం డొక్క. డాభూమితలము కంక 
నందు భోగభాగ్యమ్ము లత్యధికము లగు $ఏ౧ 
-+పొళతాళొదిలోక ప్రస్తావము 4 
వ ఆవివరములు వరుసగా నతల వితల సుతల రసాతల తలాతల మహో 
తల పాతాళము లనంబడుచుండు. ఏ. 
మ, అవీ స్వర్షంబునకన్న మిన్న లనుచు౯ వ్యాహారముం 'జేయంగాం 
దవు నం దున్న విలాసముల్‌ విభనముల్‌ (ద్రవ్యంబు వై్వేర్య "నే 
భువనంబందును లేవు తద్దరిమముం బోలించి వర్ణింప నే 
కవియుం జాలండు కార్ద) వేయు లసురుల్‌ గాణాచులై యుం (డటక్‌. 


కే, అందు నుడ్యానననములు నందనమును 
(గిందు పడం జేయుం గేళికాశేహము లవి 
వైెజయం తాదులకు బొమ్మ నైవం జూలు 
నం వొనరువాచుు స్వర్దాదు లానపడరు, $88 


₹ైతొ 


సంచమస్య్య౦ధథము శశి 


* అం 'ెనగుచుండు దాసవు 


లందజు మాయావినోదుై మోద మెదం 
బొందుచు నుందురు మూయా 
నందోహవిశాజి మయుం జెనంగెడు నచటక౯ా కవికీ 


* మయుం డాఫ్రరంబులు మణిమయంబులు స్వర్ణ 


మయములుగా నిజ మహిమః జేసెం 
(బాకారములు గోపురములు సభాభవ 

నములు చతుపష్పథనముదయములు 
రథ్యామహోవృక్ష రాజముల్‌ దర్శనీ 

యములగు నెల్ల, లోకముల శై నం 
గృృత్రిమ భూములుం (గీడాసరస్ఫులు 

శేలిక్రాగను లందు వేలు కోట్లు 


"కే. వనుల శుకములు పీఠములు (భమరములును 


సరసులక౯ హూంనములు బకసం చయములు 

సతళకోలాహలధ్యనుల్‌ నలుపుచుండ 

నచటివా ర్విని యానంద మందు చుండ్రు. $లిఫ్‌ 
అట నహో ర్మాతములు 'లేనివగుటం జేసి 

యాయువు శ్షయించు ననుభయ మాచట నుండు 

వారలకు లేక చిరజీవులై రహింత్రు 

రవికి నచ్చోటుల౯ా విహారమ్ము లేదు. శ86 


+ ఫణిఫణామండల్యపధితమణీగ ణ 


ఇ 


కాంతిచే నచటం జీళట్లు వొయే 
నచ్చటివారు దివ్యామధంబులు రసా 

యనములు సేవించి యామయములు 
పో నడంచియు యావనానంతసంపదల్‌ 
గలిగి వ ర్తింతురు (్రతుభుజు లటు 


శీ (శ్రీకృష్తభాగవతము 


శ్రమము స్వేదము ముదునలితనమును దేహ 
మాలిన్యమును "లేక మసలుచుందు 
"చె వారికి సుదర్శనభయంబు వజిలుః గాని 
యితరభయము లేమియును "లే వతలమంమ 
మయకుమూరుండు బలు డనుమవూయలాడు 
తండి మించినవొండు విద్యాపటిమను. 8? 
న. ఆబలుండు వుట్టించినతో ౦బదితొమ్మిదిమాయలః? ( గొన్నిమా(త 
మిప్పుడు కొందజుమాయావులు చేళొనుచున్నారు. ఒకనాండు బలుం 
చావులింపంగా  వానిముఖంబునుండి మూడుగ్ర్రీగణంబు లుదయ 
మయ్యె వాకు న్వైరణులు కామినులు ఫుంశ్చేలు లనుపేళ్ళం చాల్చి 
రందు స్వజాతిోం (గ్రీడించువారు ప్వైగణులు, ఇతరజాతులనోం 
గూడ రమించువారు శామినులు చంచలన్వభావము గలవాకు 
ఫుంశ్చలులు వాధు, 898 
చ బిలముల శెవ్వం 'జేనియుం (బవేశము చేసిన వానికి మహో 
డె | మగుహాటకం బనురసాయన మానంగ నిచ్చి భోగమం 
దలఘుసమర్థత౯ గలుగునట్టులు వేసినమిోంద వారిశో; 
గలసీ సుఖంతు. రందు6 గలకాంతలు వారు నిరంతరంబునుకా, కిశ9 
ఉ. హాటకపానము౯ా సలుపునట్టిజనుల్‌ పది వేలలెక్క. నౌ 
"మేటీమతంగణాజముల మిక్కిలి శ _క్రిగలట్టిరై గడుం 
చాటవ మేర్ప్చడ౯ సకలపల్ల వపాణులమన్నధామ్తుల౯ా 
మాటికి దీర్చుచుంజెదరు మారటమారు లొకో యనంగ నై. 880 
సీ అట సోటకేశ్వరుం డనుపేర ళదుండు _ 
పరంగుచునుండుం దచ్చరిత వినుము 
న్రుష్ట (ప్రజావృద్ధి సలువు మంచును రుదు 
నకు నాజ్హ యొనలౌ ననంతరమున 
నతండు పార్వలితోడ నతనుశేళిం చేలు 
చుండె వారలవీర్య మొక్క- మొగిని 


పంచమన్క్మ-౦ంధము శ్తీేఫ్‌ 


హోటకి యనుసేర వాహినియై పాథటె 
నగ్నీహో[తుండు దాని నాహరించి 

తే. [కశ్కె నయ్యది హటకాఖ్యను సువర్మ 

మయ్యె వీశలనివాసు లాహాటకమున 

నగలు చేయించుకొని డాల్తు రగధరుండు 

వోట శేశ్వరనామము నంటె దాన. లి41 
"తే, వితలమునకుః గ్రింద సుతలంబతిశయిల్లు 

నందు బలిచక్రవర్సి నిత్యము నివాస 

ముండు నిందాదులకు లేనియురుతర మగు 

వైభవము గల్లీ దేవ తావంద్యుం డగుచు. లలి 
లే బలి త్రిలోకములం గెల్చి (వబలియుండ 

వామనుం డయి వారి వానినైభ వంబు 

నొడిచి కొని యిందునకు నిచ్చి వడిగ నతని 

నచటికిం బుచ్చెం దొల్నింట నలరి యతండు, శిక్షల 
మ, హరి భూదానము సంగ్రహించి బలికి౯ా (బాపి ప్రదానంబు గాం 

గరుణం దా నపవర్ష మిక యచటం గనుకా వదాన్యుండు భ్‌ 

_క్రిరతుం డాబలిచ[క్రవర్హి యతనిం గీ ర్షించుచుకా దద్చిలాం 

తరమం దుంజెను ద్వార పాలకుం డయె దామోదరుం డచొ టక్‌. 
చ, సుతలము[కింది భాగమున శోభిలుచుండు. దలాతలం బట౯ా 

స్థితి గొని యుండు దైత్యకులకిల్సి మయుంకు ఫుర(త్ర యేశ్వరుం 

డతనిని రదు. డల్మ_మెయి నప్పుడు (క్రిందికీం (దోయ నప్పురి౯్‌ 

వితశతయశోవిశాలుం డయి విిశుతికెక్కుచు నుండె దండియై,  శ£్‌ 
క, దాని కధోభాగమున౯ 

జూనొందు మహోతలంబు సంపత్క్మ-ర'మె 

గానంబడుచుండ్రు కదూ 

సూనులు సపెక్కుండు విభవశోభితు లచటకా, శక0 


శ శ్రీకృష్ణ భాగవతము 


న, ఆమహాతలంబు (శోధవశంబునాం జీర్కొనంబడు నందు నర్చేమ్హూో 
కుహకుండు తక్షంకుడు కాళియుడు సుసేబుండు లోనగువారు 
ముఖ్యులు వాహ గరుడభయంబున నట వచ్చి కుటుంబములో 6 
గావురం బుండిరి డాన్నిక్రింది భాగమున రసాతలం బందు దితిదనుసంత 
తులవారు ఫణు లనుపేర వ్యవహరింపంుడుదు రందు నివాతకవచులు 
కాలశేయులు హీరణ్యపురవాసు లనీ మూడు తెగ లే యుందురు, లి 

ఉ. వారు సుపర్వవర్యులకు వైపలు జన్మముచేళనే మహా 
శూరతయు౯ా బలంబు గలశోభనమూర్తుల మ్‌ శలిష్పచుక్‌ 
'వేంకినే నసాధ్యు లయి వీసరవోవనివి[క మయినక , 
సై సృరవిసోరముక సలుఫువా రయి యుండు రసాతలంబునకొ, లిఉరి 

న, ఆరసాతలంబున కథోభ్రాగంబునం బాతాళ మందు వాసుకి శంఖకుళి 

కుండు మహాశంఖుండు శ్వేతుండు ధనంజయుడు ధృతరాష్ట్రండు 

శంఖమాడుండు కంబళుండు నశ్వతరుండు లోనగువారు నర్చరాజు 
లుందురు. వారు మహాబలపర్మాకమసంపన్ను లందు. గొందజు 
పంచ మ టృప్త శీర్ణంబులు గలవారును దళ శత సహస శీర్ణములు 
గలవార్నునై యుందురు వారు తమశిరోమణులచేం దమలోకంబుల 

చీకట్లం బాఫ్రచుందురు, ల 

పాతొాళమున కథధోభాగమునందు (ద్రం 

శద్యోజనముల వై శాల్యము గ 
నంతర మొక్క-6 జొ నందును జామసా 

హఫంకారమునకు నిరంతరం బ 
ధిషహ్రాతయు ననంతథీసంజ్హ గలదియు 

నగుభగవత్కల యగు నొకం డది 
ష్థాతకు౯ా ఖ్రేయమునకు జ్ఞా జ్ఞాన మిడుం గాన 

సంకర్ష ర్దణుం- డని నంజ్హ గాంచు 

తే. మటీయు దాని కనంతీనామములు గలవు 
'వేయిఫణము లడ్డానికి వెలయుచుండు 


కరి] 


ల్‌ 


లై 


ళ్‌ 


పంచమస్క౦ధము శ్ష]%7 


నం దొకశిరంబునకా భూమి యావగింజ 

వలెం గనంబడుచుండు ఇనంయుం డతండుం త0 
'రెండుపరార్థముల్‌ చనిన శేపట సర్వము సంహరింప నై 
మెండగుకోపముం గలిగి మిందిగొమల్‌ ముడివెట్టు నందులో 
నుండి (త్రినే[శ్రముల్‌ గలిగి య్యగులు దోంచి (తిళూలధారు లె 
యొండన కంతేయి నిలయ మొందంగం 'చేయుదు రీశ్వ రాజ్ఞమై. శ1 
అచ్చటిసర్చ రాజు లాసంకర్ల ణుని 'సీపించి జీవించుచుందు రచటి 
నాగకన్యకలు వానినలనం బురుషార్థము లభిలపీంచుచు వొనిభుజంబు 
లకు నుదరంబునకుం గుంకమచందనంబు లలంది సంకర్ష ణుని వదనార 
విందదర్శనంబునం గ్బతార్థ లగుమందు రనంయండును దన లేజస్పమూ 
హముచేం గడల నెలుంగం చేయుచు లోకకళ్యాణ మాచరించు 
చుండును మజియు సురలు నసుకులు నురగులు సిద్ధులు సాధ్యులు 
గంధర్వులు విద్యాధరులు లోనగువారు సర్వదా నమ్మహోవురుషుని 
"సేవించుచుందు రతండును ముదినుండై సుందరమందహాసన పూర్వకం 
బుగా నిజసేవకుల నచనామృాతంబులః దృవ్హులం గావించుచు వైజయంతీ 
మాలావృతుండై నల్లనినస్ర్రము ధరించి ,మక రకుండలమండితగండస్థ 
లుండును సుందరసుకుమూరకరధృతహలాయ.ధుండునునై ధ్యానించు 
చుండుముముక్ష్యృలం దపార్యపేమంబుం జూవుచు హరినయనంబులం 
దును హృదయంబులందును బొందుపడి వారిహృాదయ[గంథ్ధివిచ్చే 
దము గావించుచుండు నట్టిభగవంతుని నారదాదులు బ)హ్మసభలో 
నివ్విధంబున గానంబు చేయుదు రాకర్టింప్రము. తలి 


న సత్వరజ సమోంచనుణంగులు మూడు 
యవి ద 


సృష్టి స్థితిలయ్యప్రసిద్ధకార్య 
టథి థు 
ములం జేయంగ సమర్థములు కాక యున్నచో 
'నేమహాత్మునిదృప్టీ ొనకమెనల 
(బ్రహ్మదిరూపమ్యుల్మ్‌ వడసి సమర్థము 
1₹ళ్న “త్యము "ఆ తలిద్బ 
వ. ము 


ఉ13 (శ్రీకృష్ణ భాగవతము 


ేవాండు తనయందు "చేనమనుష్యాది 
రూపముల్‌ లే కొక్క జేప్రమాజుం 
లే (బ్రకృతిపుకుపాత్మకం బయి వజలువేన్సి 
రూపు (శ్రియలందు నానాత్వరూఢి నొందు 
నట్టిసంకర్ణ ణు ననంతు నమలమూ రి 
నాదిమధ్యాంతరహితు వే నభినులింతు. ఫలి 
చ వనులు సము(ద్రముల్‌ గిరులు ప  త్తనముల్‌ గలభూమి నంతయు౯ 
దనయొకశీర్ణ మందు సతతం బణువట్టులు దాల్చి కంధిలో 
మును/గకయుండం జేయుచును మోయుచు నెవ్వం 'డెనంగునో ఫఘునుం 
డును మహనీయు6 డాతేని. గడుంగడుభ క్షీ నసమస్క-60చెదన్‌ ,. లి5్‌4ీ 
వ అని చెప్పి శుకుం డోరాజూ ! నీకు భూగోళ ఖగోళాద్రులయు 
లోకంబులయు వృత్తాంత మంతయు సవి స్తరంబుగా "వేదో క్ర(శ్రముం 
బునం జెన్పితి నింక నేమి యడుగుదు వనినం బరీశ్షి న్నర పాలుండు 
మహాతా |. భూలోకంబునం జేసినకర ్థములఫలంబు సుఖము దుఃఖము 
మిశము లగుఫలంబు లనియు నవి వారివారి(శద్ధాభక్తులం జేసి 
కలుగుచుండు ననియుంి గామ్యకర్మరూపము _లెనపాపములకు సలం 
బుల కగుస్థానంబు లనంతంబు లనియుం జెప్పితి విషు డానరకంబుల 
వృత్తాంతంబు విననెంచితి నవి యొన్ని యెం దున్నవి యేవిధంబున 
నున్నవి యెజింగింపు మనిన నతం డతని కి ట్రనియె. లీగ్‌ ర్‌ 
ఎలాళ+ీ సరకలోకము-శిక్షాస్మతులు 4 
ఆనరక్‌ములు (బ్రహ టృండమునకు నంత + 
రమునంద యున్నవి శ్షమకుం (గ్రిందుం 
గా జలంబులకుం బైంగా దశ్శిణాశను 
ఘోరరూపంబు లై నారయనగు 
నచట సంయమనీవు రాధినాధుండు సనమ 
వ్నర్ధి యముండు 'రాజ్యపాలనంబు 


రూ 


పంచమన్య్క౦ధము జ్ర 


పొనరించుచుండు నాపొంత నగ్నిప్యా త్త 
ముఖవితృ బేవతల్‌ పొదలుచుండు) 


"కే. జముండు కర్యానుగుణ మయి చ నెడుదండ 


నమ్ము జీవులకుం చేయు నమ్నహి నిరు 
వదియొకం డగునరకముల్‌ పొదలు ననుచు 


'బెప్పుచున్నారు వానిని. జెప్పెద విను, ఓధ| 


* తామ్మినము నంధతామినము రౌరవము మహాశౌరనము కుంభీ 


పాఠము కాలసూ(తము నసీప।,తవనము సూకరముఖము నంధకూపము 
(శ్రీమిభోజనము నందంశము తప్తసూర్భి వ్యజకంటక శాల్మలీ నైతరణి 
పఫూయోదము (పాణరోధము విశసనము లాలాభక్షణము సారమే 


' యాదనము నవీచిమంతము నయఃపానము ననుపేళ్ళ 0౦ గలయివి 


'యీకవింశతినరకంబులు మజీయు త్రూరకర్ణమము రశ్ర్రోగణభోజనము 
శూల్మపోతము దందళూకము నవటనిరోధము పళ్యావర్తనము సూచీ 
ముఖము ననునివి యేశును నరకసంజ్ఞ గలిగి యుండు నివి పాపాను 
భూతిస్థానంబు లింక నేపాపమున శేశరకమో చెప్పెద నాకర్టింప్రుము, 
పరధనపర దారపరనంతతుల నెన్వః / 

డపహారించునో వాని నవలయుట్టి 
కాలపాళశంబులం గట్టి పశేతరా 

డ్భులు సనంయమసికి బట్టుకొనుముం 
బోయి తమోవ్ఫత మె యుండు తామిస్ర 

మునం బడ వెతు 'రావెనుక పర్వ 
తాగము నెక్కీంచి య వ్రు పడం [డ్రా శ్రు 

రంత దండముల. చాడింతు రోలి 


= ఇట్లు బహువిధముల హింస లెన్నూ చేసి . 


యెంత యేనియు బౌధింత్రు జంతు వప్పుడు 
"చేయునది లేక చేసిన చేతలకును 
జింతిలుచు నంతలోన మూర్చిల్లుచుండు. బ్‌ 58 


ట్ర0 శ్రీకృష్ణ భాగవతము 


మ, తనకుం బోపషకుం డై నవానిధనముక౯ చారాదులళ౯ా వంచనళొ 
గొని స్వార్థంబుగం 'జేసిఫొన్న ఖలునిం గొం చంధ తామ్మినమం 
దునొగి న్వైచి గచాసితోమరములక్‌ దొ(టిల్ల గాల జేయ నం 
ధునిచందంబున నై మహా రి. బడు నెంకోవంత శై చింత నై. 859 
న. తామ్మిసముకంపి నంధతామ్మినము కొన్నిమడుంగు లెక్కువయై 
జంతువులదృష్టి సంహారము గావించు నదిగాన దాని కాపేకు నచ్చినది. 
మ. ఇది నామే నిది నాకళ్యత మిది నాయి ల్లిగ్ది నాకై ననేల్‌ 
పదమం చేడు మమత్వముళ౯ా విడక సర్వ(దోహముం జేయుచు౯ 
దుద శేకాకికి వైన వేయకయ బంధుల్‌ తానును న్మక్కుదు 
రదు నాశౌరవముందు వై చిమిగులకా మర్టిత్రు రోశళ్ళతో౯ా, 86] 
ఉ. భూతదోహము చేసి సట్టిదురి తాళ్ము౯ శారవంబందు ని 
ఫ్టాళం బేర్చడ వైవ వానినలనక్‌ రారాపులం బడ్డయా 
భూతంబుల్‌ రురురూపము౯ా బడసి చంఫుం నొమ్ములం (గుమ్మి వి 
ఖ్యాతం బయ్యెను కౌరవంబు రురువుల్‌ గాటంబు వేధించుట౯ా. 86 
న ఇళ్లు మహారౌరపంబునందును రురువులు వచ్చినవానిం జీరి కాటిన 
నెెత్రును మాంసంబునుం దిను నిదియ విజశేషంబు, శింకి 
ఫ్‌ ఎవ్వాండు స్వోదర మే(పొద్దు నిండించు 
ఫొంచును బశుపశ్షీ కోటులకును 
హీంస గావించినహీనకీరాతుని 
రాశ్షసుల్‌ చేధించి రాచి రాచి 
కుంభిపాకమునందు. శూలం ద్రోయుమ వండి 
వచనము చేయగా. బాల్చడుదురు 
వాని నచ్చటం దప్తపాత్రమునం బడ 
(దొబ్బుదు రానూ నెంముబ్బునందు6 
శే గాలస్యూతము నాణడుఘననరకము 
నందు బది వేలయోజనా లాయత మ 


వూ 


శే 


శా, వాం డానిప్పులలోన వేగుచు మహాబాధం బడ౯ లేక నో 


మ గ కాలసూతము నాంగ నీంతగుకాల మంచు నియామ మె 
స్టాలకింపం రానియ ట్లయి యాతనల్‌ పొనంగించు నం 
జాలం బొందినవాని నాలను హోనిచేసీనవానిని౯ా 


అ, 


పంచమన్మ౦ంధము 


'త్మామవన మొండు గల దందు దహనుం డుస్కి- 


మండుచుండు నజ(స మనుందగతుల, 
తల్సి, దం(డుల విప్రుల (యో నేసి 
నట్టిదుష్టు నావనమున యందు మోదం 
బెట్టి క్రిందను మండించి వీతిపో[త్రుం 
గాల్చి ఫుత్తురు (పాణముల్‌ గలిగయుండ, 


క్రీలీ1ే 


864 


శ్‌ 


తేడా! చచ్చితిం బైక వీయు6 డనుచు౯ా జేయిం బవళ్ళార్వగా 


నేండుం బల్క-ండు గుల్క-. డిట్లో పసిమై నెన్నే నెజుల్‌ గల్డునో 


వాం డన్నేడులు నందు నుండి మిగులక్‌ వాపోవుం దాపంబునళ.866 


గూల (దోయుదు లెల్ల కాలము కయ్యి వెట్టుచు నుండ గ౯ా 867 


* వేండు వేదో కళర్శముల్‌ విడిచి వేద 


రహితక। ర్శములం జిక్కి. విహితధర, ి 

మున విడినపాపి నసిష్కతపనమునందు. 
బరుగు లె ల్తిం్యతు నేనెల్లం బగిలిపోవ 
రాజు గాని లేళ రాజభటులు గాని 
దండనార్హు, ( డయినధరణిజనుసి 

వదలి యితరు 'డైనవాని దండించిన 

యతని సూకళరముఖమునయం దిడుదురు, 
సూకరముఖనిరయంబున 

సూశరములు వాని బట్టి సూనరులు బలె౯ 


వాకొనలగ నమలీ యుమియుక౯ొ 


జూకుండంగం జెజకుగడను సామజము వలె౯, 


866 


869 


870 


శీలి శ్రీకృష్ణ భాగవతము 


ఉ, నల్లులు దోవులు౯ జనులనల్లను బీల్చుచు నుండు6 గావున౯ా 
బిల్లలోడ మంచముల బీటల సందుల నుండు వాని న 
ల్లి న! నల్పి చంపు జను లందజిం బట్టియు నంధకూపమం 
దెల్ల నుహావ్యథల్‌ గలుగ నేంచెద రాయమభృత్యు లయ్యెడళ, ఏ. 

చ, అతిధుల కన్న దానము నొకప్పుకు సల్బ్పక పంచయజ్ఞ ముల్‌ 
స్ధితి గలవాండయె యొవుడుం జేయక తా నొకరుండె మెక్కునా 
శీ తిజనునిం (గ్రహించిఖొని చేర్చెద రాక్రిమిభోజనాఖ్యదు 
రతిం బడ "వేయ నాతం డటం గారియ నొందుం (క్రిముల్‌ భుజింపంగ౯, 

స, (శ్రిమిభోజనమను' నానరకము 'వేయియోజనములపరిమితి గల్మకిమి 
కుండమై యుండు నందు 'వేయిసంవత్సరంబు "లెంతయు దుఃఖం బనుభ 
వించు.. నెన్వండు (బాహ్మణాదులధనధాన్యాదుల నపహరించునో 
వానిని సందంశ మనునిరయంబునం బెట్టి పట్టుకార్లం బట్టించి బిట్టు 
హీంసింతుకు దంళమనం గొజుకుట యగుం గావున దాని కాపేకు 
వచ్చినది, మజీయుం బురుషుండు గాని స్రీ గాని పొందం దగనివారిం 
బొందుదురో వారిం బట్టి తప పృసూర్భి యనునరకంబునం బెట్టి కళా 
ఘాతము తట. "కాక్‌ యగ్నితప న్నీ ప్త పుధుషరూపష(పతీమలం 
బరీరంభణంబు గావింపం జేయుదురు, సూర్మియన విగిహము తిం 
చినవిగుహ మని దాని కాపు వచ్చినది లోభగుణంబున నీచ 
కార్యము లాచరించినవారిని( బరలళోకమున వ(జకంటక శాల్మలి 
వృక్షము. నెక్కించి ఫాధించుకు. ధర్శమర్యాదల నలికమించి 
"రాజులు గాని శరాజభటులుగాని (ప్రవర్షించిర మని వారినెం బట్టి 
వైతరణీనదిం బౌజువేయుదురు, నైతరణి సంయమనీఫురికిం జుట్టు 
నగ ్త డవలె నుండునిప్పులయేంటు. ను కు నందు. గొంతలో క 
మూతాదులు పూయము కోణితమ. శేశములు నఖములు నెమ్ము 
కలు మెదడు మొంసము మ స్తిష్కము లోనగువానితో నిండి యుండు 
నందుముహామళ్స్యములు నంచరించుచుం బతికులం బీంకిళొని తిని 
వేఫెంచుచుండును. న $78 


పంచమన్య-౦ంధము శీవలి 


కే. బ్రావ్మాణుం డయ్యు శూదితోం బంచశతుని 
సంగరంబులం చేతి యావారములను 
విడుచునో వాండు సతతంబు విట్టు వ్‌నుచు 
నధివసించును బూయోదమందు డింది. లత 
వు పూయనే యుదకముగా నుండునది పూయోద మందు. బూయము 
మలమూ తాాదులు శ్లేష్మము. రేతస్సు లోనగుదుష్టపదార్థంబులు 
నిండి యుండు నదిపూయోదనరకశము, కఫ్‌ 
తే. విప్రం డయ్యును వే టాడ విల్లు నమ్ము 
లును ధరించి వనంబుల ననుదీనంబు 
మృగములక- జంపు వానిని మొగి వధించి 
(పాణములు గల్లి ఖండింతు రంగళనములు, $76 
+ తన్ను జగము మెచ్చ జన్నముల్‌ గావించి 
పశుహింస వృథగ సల్బ నగువాని 
నైశసనం బనం బడునిరయంబున 
బడవేసి 'వేధింతు) భటులు పట్టి 
మదనశేళిం గడుమత్తి ల్లి (స్ర్రీచేత 
నిజవీర్యపానము న్వేడుక మెయి. 
'జేయించువానినిం జెరివి లాలాభక్ష 
శాఖ్యనరకమునయందు వైతు 
శ్రే రిండ్లు గా ల్బెడువాం(డ్రను గొండ్లి మాటి 
విషము నిడి ప్రొణహింస గావించుఖలుల 
దొంగతనము. జేసెడువాండ)6 దోంతురు వడి 
సార మేయాదనం బనునారకమున, 1 
వ. మజీయుం గగ్గయవిక )యాదులందును సాశ్ర్య మిచ్చునప్పుడు నసత్య 
మౌడినవాని నవీచిమంత మనుదుర్గతిం బడవైచియు- నూజు యోజ 
నంబులయెత్తునుండి తల్మక్రిందగం బర్వతశిఖరం బెక్కించి పడం(దోయు 
దురు వా డందు మేను తిలలంతలైనను మృుతింస కుండు. “శ్రి 


రైతా 


శల శ్రీకృష్ణ భాగవతము 


మ, సుర (దావ న్మదిసేయ్యు బాహ్మణుల శేన్బూడో,- నయఃపానమకొ 
నిరయంబందు బడల్పడ౯ా నలివి వహ్ని న్నీరుగా నైనయి 
నృరసంబుం బటుగార్ల నోళ్ళులం 'దెరల్బం జేసి మొజ్జ్లో యటం 
చరవం బోయుదు రాక్ళ'తాంతభబు లత్యంత(కుధామూరు లై శ్రా 
వ జన్మక ర్మాదులం డాను నికృష్ణుండై వరిష్టు లగువారి నవమానించిన 
వానిం బట్టి శ్షూరళర్షమ మనునరకంబునం బెట్టి యటం దల్మక్రిందుగం 
బాలీ హింసింతువు, వ్ర్ర0 
చ సలువుచు శక్తిపూజలం (బ్రశంసకు నెక్కంయ నర్థకాములై 
పొలంతుల ేవికిం బొలిగం బుచ్చుదురో జను లేరువారి నా 
పొలశతులె రాశ్షసాక సతులు పొంది యనమూలయమందు ముక్క-ము 
క్కలుగను గోసి మెక్కెదరు గజ్జని త్రేంయచునెతు) (గోలుచుక. 
న, మృగాదులం బెంచి వాన్సిని విలాసార్థము నూలాదులకు (గుచ్చి చం 
వుదురో వారిని నిరయంబుల యమభటులు శూలంబులం. గుచ్చి 
త్రిప్పుదురు వాండిముక్కులకాకులు (గద్దలు వానిం చీకి తిను భూత 
దోోహము చేసినవారు దందళూకం _బనునరకంబు నొందు నందు 
చ్రైదాజుమోములు గలసర్పంబులు వాని నిలుకలం బోలె (మింగు 
చుండును బాలురు నంధులు లోనగువారింబట్టినిరోధించి చంవీనవాని 
నిరోధ మనుసరళంబున గోతులలోనం బడందొబ్బి విషవహ్న్‌ ధూ 
మములు వెట్టి నిరోధింతురు, శ్రి 
సీ, తనయింటి కరుగుబెంచినవాని నతిథి న 
ధ్యాగతు నెన డహంకరించి 
నొంచియును దిరస్కరించి తో 9చునొ వొండ 
దంతయు దిగనాడి కొంతలోనం 
బాణంబులను బాసి యశ్రిప వర్త 
మను నరకంబున యందు జేరు 
నాని నట నృదా వద్రితుండములు గృ 
ధ్ర)మ్హులు శకాకముల్‌ రాయబులుగులు 


ర] పంచమన్క్మ0౦0ధము త్తి 


తె పీక తినుచుండు శ్రమచేసి విత్తము గణీ 
యించి యే3కీనిం బెట్ట కింతలోనం 
జచ్చి సూచిముఖంబునం జొచ్చి భటులు 
, తీనదు నే న్ఫూదులం గుట్ట వనరుచుండు, రంల 
మ, యమలోకంబున నిట్టినారకము లత్య ౦తాధియుక్షంబు లౌ 
నమిత గవ్యధ లెన్ని యేనియను. బాపాచారు లౌవారికి౯ 
యమరాట్సంకలితంబు లై గలుగు నిం దై నట్టిపాపంబులం 
దయయో నాం గుడువంగ వచ్చెడిని దుఃఖా కా్రాంతు లై కుందుచు౯, 
స స్వకృతకర్మ శ్ర ఫలం బిట్టు జనము లనుభ 
వించి తచ్చేషమునం జేసి సృథివియందు. 
దగ దనుయాయిధర్శ్మముల్‌ 'తాముం బడసి 
మగుడ వర్తించెదరము భూమిమండలమున. $ిరిఫ్‌ 
వః రాజూ! నీ కిఫుడు నివృతి (పవృత్కి ధర్మువప్మి నుల్మపాప్సీ; స్థానంబు "లెల్లం 
'జెల్లంబు గావించితి మజీయు భూనోళఖగోళంబులు నరకములు 
లోనగు నన్నియుం 'జెప్పితి దీవి నాదరంబునం బకించినవారు విన్న 
వారును భగనంతునిదివ్లరూపమును బెలిసికోం. గలవా రగుదు రని 
శుకుండు పరీశ్షితునకుం జెప్పెనని సూతుండు శౌనకాదులకుం 'జెప్పె. 
పంచమస్క-0ధాంతము, 
మం వరబంగారమగర్భశుక్షి ఫలమై పా్రాంచద్డుణసూూ, తమెై 
పరమోజఃకలితం బనర్ధ్య మయి దీవ్యదా)జలీర్ణోత్తమా 
భరణంబై వరగోప భాలనర దేవస్వాతి నేఘాత్త మై 
కర మొప్పారెడుసూర్య రాజబీకుద ఖ్యాతంబు సర్టిల్లుతేక్‌. ర 
గ ద్య ము 
ఇది (శ్రీ) మహామహో పాధ్యాయ కల్యాపపూర్ణ్మ, కవిరాజ, 
కవిసార్వభౌమ, (ప్రభు త్వాస్థానకవి, శ్రీపాద ళృష్ణమూర్తి ఛాశ్ర్రీ 
(పణీతంబయిన (శ్రీకృష్ణ భాగవతంబునందుం = 
బంచమ స్కంధము. 
ఖీ శ్ర 


20 


ల్ల 


శ్రీరస్తు 
(/ కృష్ణభాగవతము 
కనన నల 
ష ష్ట స్క ౦ధము 
00 
క (శ్రీమ్యడాజకులాంబుధి 
సోముండునై( విభవతులితసుతొముండునై 
భూమి నగుకల్పవృత్షం 
బై మెల గెడుసూర్యు. డొప్పు నభ్యుదయములక [ 
వ అక్క-థకండు శౌనకాదిముహామునుల కి ట్లనియె నట్లు చెప్పిన విని 
పరీశ్షీ న్న శే్యదుండు శుశయోగీంద్రుం గాంచి యి ట్లనియె, ల్సి 
నీ శామాదుల్పునివృత్సి గావుట యనివృత్తి 
"ధర గై మనంబడు దానివలన 
పొందంగం గలయది మోన మనియు క్జాన 
కర '్ధయోగంబులం గలిగికొనిన 
భక్రియోగముచేత వ ము నొంది 
(బ్రహ్మ! ము కీని బడయుదు గని 
"తెలిపితి మును నీవు తెలియంగ సుఖదుఃఖ 
ము లవి సాధనథర ములు (పనృత్తి 
“శే, నూర్గ మనియు సాత్వికులు 'శామసులు రాజి 
సు లనుము త్తొటంగుల పురుషులకు డాని 
యందు నధికారము గలుగు ననియు మజటీయు 
నరళగతులును ెలిపితి పరమవురుషు 
వు మటీయు ద్వీపములు వర్ణములు పాఠానారంబులు పర్వతంబులు నడు 
లుద్యానంబులు వృ్తంబులు భోతల్యపమాణంబును సుతేలాదినివరణం 


కి 


పషషనస్య ౦0ధము శ్రి 


బున సూ ర్యాదిగహసంచార్మ పకా రాదికంబునుం జెప్పతి వాలకించితి 
నందం బయ్యె నిప్పుడు. శీ 

క, స్వాయంభువమను వాతని 

దాయాదులు వంశభవులు డా శేకీతి౯ 

బచాయక కొని ధర యీలిరొ 

యాయాసర్వంబు నాకు నానతి యీవే. గ్‌ 
చ నరకములం దనేకము లనంతము లంటివి తీవ వేదనల్‌ 

నరులకు ద్యత్పసంగతి గనంబడ కుండెడునట్టిమార్లముల్‌. 

గొరకొనురీతులుకి దొరయం దోచినవాన్‌ని నొత్తంప నౌ 

వరగతులుక౯్‌ నచింపు మన వానికి మానినరేణ్యు ఓ డిట్లను౯, 6 

ఎట కుకుండు పాప పనిష్కృతుల్నపకారం 'బెలీంగంచుట 4_-_ 

ఆ, మనమువాక్కు. కాయమనుఏీనిచే నగు 

పాపములను జనుండు వాపుఫొనక 

మెలంగ-వో మదుక్నములు నరకంబులు 

పొందువాండ యగుచుం బొడ వడంగు, 77 
ఉ. రోగము లైననానిని నరుల్‌ దోలంగించుకొనంగ వెద్యముక్‌ 

వాగు జేసికో వలయు (బాణికి సట్టులె పాపనంగతుల్‌ 

రాగం దదుక్త పద్ధతి వరం బగునిష్కృతిం జేసికోంయ నౌ 

నాగతీం జేసికొన్న నరకాధులం బొందండు మొనవుం డిల౯, 8& 
చ ఎజుగకం జేసిన ట్రయిన నెంతటిపాపము నైనం బాఫ్రకో 

వజులెడు నిష్కృతుల్‌ కెలిసి పాప 'మొనర్చినయేని దాని శె 

త్తెజంగున నిష్క్యుతుల్‌ సలుపం దీజెడు నయ్యవి సందియంబున 

న్న జీముజీి సెట్టుచున్నయది యంచు వచించెద హానిసత్త మూ, 9 
మ, కఇదియుం గాక మనుమ్యః జొక్కం జెది యేచే చాపముం జేసియ 

య్యది వో భూసురు లానలిచ్చినటు (ప్రాయశ్చిత్తముం జేసిఫొం 

చదటుం గల్లుట నింద్రియార్థములం బాపొచారుండై "వెండియు౯ 

గదలం న నిష్య్భితి గజస్నానయినుం 1 బోలెడి౯, 10 


శీలిర్రి శ్రీకృష్ణ భాగవతము 


న, అనిన రాజునకు మొనిరా జి ట్లనియె, 1) 
సీ, వినుము (పాయళ్ళిత్తమునం నాపకర్శము 
మొదలంట బోవుట పొనంగం బోదు 
"వెనుక ముం దగుపొపవినరము౯ జానము 
వలెను నిష్కృతు లవి దొలంచ లేవు 
మందు తాత్కా_లికామయములం బలె నవి 
సామౌన్యకలుషముల్‌ నమయః జేయు 
నందునం జేసి ప్రాయశ్చిత్త విధులకు 
వైయర్ధ్యమును జెప్ప వలను పడదు 
కే పరమస్పురుషు సేవింపనివారి పాప 
ములను గొన్నింటి నిష్కృతుల్‌ తొలంయగం జేయు 
"సేవకులసర్వపాపముల్‌ సీవయె నశి 
యంపంగాం జేయు ననుచు నీ వెంచ నొప్పు, [9 
ఛ, పదిలము గాంగ సాపజెడువారికి రోగము లంట బోవు వా 
|! రదె యిదె యంచు నూబజుసమ లాయువు గల్లి పశింతు దర్విపై 
విదితము గాంగ నే నిపుడు వి న్పెడునేమములకొ గణించు చోం 
బొదలుదు -లెట్టిపాపములః బొందనినా రయి సౌఖ్యసంగతి౯, 18 
,వ అచరింపం దగునానియమంబులం జెప్పెద నాలకింప్రము. శశ 
సీ దినము దినంబున్తు "చేహధారణకును 
దగినంత యన్న నే తగును దినంగ 
బుతుశాలముల( దప్ప నితరకాలములందు 
న్ర్రీలం బొందంగ నపేశ్షింప నొప్ప 
దంతరిందియనిగ)వా మ్మాచరింపం నా 
స త్పాత్రచానము సలుప వలయు 
భూతహితం బె పొనరింపణాం జెల్లు 
సతము సదావారగతి గొన నగు 


పమప్పస్క0ధము శీలై0 


తే. గామమును (దోసిరాజనం గలుగుటయును 

జాలిమతధర్శములు గ్ది భూతలమున 

'మెలంగుటయు నివ్వి నియమముళల్‌ సలలితొత్త [ 

వీని. బాటింపం పాపముల్‌ గాన రావు 15 
వ మజీయు ద్వంద్వముల నహించువాండును ధర్శతత్చరుండును శ్రద్ధా 

నము పేతుండు నగుపండితుండు గుణత్రయసంభూతము లగుపాతకం 

బులు పాయం జేసికొనం జూలు జపతపస్స్యాధ్యాయనిరతులై మునులు 

నియమనముద్భూతం బగుభక్తి చే సర్వ(ప్రతిబంధకం బగుష్ఫృశినంలు 

మాయించుకొనం జూలుదురు, మరి 
కే. వాసుబేవువియందు సుస్వాంత మెపుడు 

నిలీవి యుండెడుభక్త జనులసమర్చ 

సలువువారలు పాపముల్‌ దొలంచునట్లు 

శమదమాదులు కలవారు వాల రట్టు. క్ష? 
శా (శేచుస్సాధనకార్య మెద్ది యనుచుం జిత్త ౦బునం 'దెంచుచో 

సీయుర్వీస్థలి భకియోగ మొకండే వీక్షింపంగా నయ్యెడి౯్‌ 

బాయుక్‌ దాన సమస్తదోవములు సంప్రప్తం బగుం సర్వత 

స్పా య క్రేజముకోడి జ్ఞానమును విష్వక్సేనసంయోగము౯. 18 
తే. కృష్ణుని నొకష్పుడేని స్ఫృరింపకుండు 

వసి నెట్టిప్ర+యళశ్ళిత్త మైనం గాని 

పృథ్వినిం బునీతుంగా నొనరింప లేదు 

వరసుగాపగ వారుణీభాండ మట్టు, క్షం 
ఉ. చేత సుదర్శనంబుం గొని శ్రీవనమాల యురంబుపైం దగన్‌ 

బాతరలాడ నల్ల నసవాని నొకానొళనాంటి శేనియుక్‌ 

'జేతమునం దలంచిన నృసింహుండు ప్రేతపతిం దదీయులక్‌ 

(బ్రీతికి నైనం జూడం డని "పెద్దలు 'చెస్పుచునుందు రెప్పుడు౯, 90 
వ, "నశేం్యదా! నరుం జెంతటిపావి మైన నొక్కమాజు నాళాయగిని 

స్మరించినవానికి నొరకాధు లుండ వనుటకు. దార్కాణముగా 


శత0 శ్రీకృష్లభాగవతము 
విష్ణుదూతయమదూతసంవా దాత్మకం బగునొక్క_యితిహానంబు గలదు 
ఇచెప్పెద నాకర్ణింపుము, ల్ల 


_-+ అజామిళోపాఖ్యావము 4€-- 


రీ 
క 


కాన్యకుబ్టము నాగ విఖ్యాత మెన 
జ మ 
"జేశమున నజూమిళుం డనుద్వెజుం డొకండు 
కలండు వాం డొక్క-దాసినిం గట్టుకొన్న 
శాంతంగా. చేని కొని లోకకంటకుం. డయి. లి 
జ. (ప్రానగువంశధ సములు పొ డయి వపోవంగం దల్శిదం్యడ్రులక 
రోసి బహిష్క్య్యతుం డగుచు రోంత జనింపంగ నెల్ల వారికిన్‌ 
దోసము లాచరించుచును దొప్పలు దోరలు మద్యమాంసముల్‌ 
'వేనసర శెల్ల వేళలను "వేడుక మోజింగ స్వీక రించుచుక్‌. బిపి 
ఉ. క తెజదొంగయై పగల కన్నము వేసియు దారిం గొట్టియున్‌ 
అలీ రు ళ్తి 
గుత్తగ జూద మాడియిను గొంపలు దీసియు మోన వేసీయుక్‌ 
మొ ల్తము గాంగ విత్తమును (బోంగులు 'నెట్టియు నిల్లు దీర్చుచుక 
జీ 1 అట్‌ రు ర. “ల 
మె త్త గానిచి _ల్తమున మించులు గానక సంచరించుచుకా. ల్సిశ్మీ 
ర పశుపశ్షీ మృగాదుల దా 
నశనార్థము సంహరించునా[కూరుం డహా 
ర్నిశము పలాని యయి ద్విపా 
త్పశు "నె చరియించు. బాపపంకిలుం డగుచు౯, ల్‌ 
రి 
(శొంచపదవృత్త మ్ను 
ఛాటలు గొళై౯ 'బ్యేటలు మెన్టై౯ా 
_(బ్రబలీనధనికుల పన చెడ నెళ్లై౯ 
బోంటులం బక్హై౯ మేటుల గమః 
బురభవపనములకు బొరియలు నెక్టై౯ా 
వటుల కోర్చె౯్‌ బోటు లమన్చె౯ 
హీతులకు. గడువెత లెటీగయ కూశర్చె౯ా 


జత 


మమ్టస్క్య ంధము 4] 


గూటికి నార్చె౯ మాటికి నేర్చె౯ 
గుజనులపటిం గోని కుతలమునందు౯, విగ్ర 


. కూటసాక్ష్యము లిచ్చుం గులనతులను బుచ్చు 


గుజనులం గని మెచ్చు. గులము (వచ్చు 
టాటోటులను బల్కు- మాటల సుధం జిల్ము- 

బూటకంబునం గుల్కు-( బున్నె మల్కు- 
చాటసారులం గొట్టు బోయటులం జెజుం బబ్బు 

మేటులం గొదం గట్లు మిగుల దిటు 

ట్‌ ట 

మధుమాంసములు మెక్కు- మర్యాదలకు6 దక్కు-6 

బోరాటముల శెక్కు( బొరిగ నిక్కుం 


"శే, బోతరించు. బరారముల్‌ (ముచ్చిలించు 
థి 


జూవముల నాడు గులటల సురత నూడు 
స్మత్కిాయల రోయు దు[మ్మీయల్‌ నలుపః డౌయు 
దుర్షనవ్యూహామును గూడి దుర్జనుం డయి. ల 


- ఇ ట్లజూమిళుండు కూళయై దాసిం గట్టుకొని దానినోం. (్రీడించుచు 


చానియందుం 'బెక్కు మండి పిల్లలం గని వారిం. బెంచుచు నష్టాశీతి 
వత్సరంబులు వయసు నచ్చినవాం డయ్యె నయ్యెడ, ల్ద్ర 


మ. కొడుకుల్‌ వానికి బెక్కమంది గల రాక్ష దోద్భవుల్‌ శారిలో 


గడనొ న్రైనయతండు తండిమది శెక్కుం బొల్బ్చు నారాయణా 


యు 


ఖ్యుడు (వేమాస్బదుం జెల్టనారి కతసిక౯ా గొం చయ్యజామిోళుం గె 
ప్పుడు లాలించుచు గారవించుచు. గడుం బొ *వించు భూమీంచుచుక్‌, 


సీ తాను సాపడునప్ణు తగం గంచమున వాని 


కిని. గల్చి పెట్టి తా ననుశ దినును 
చాను మైరేయను నొనుచున్న ప్పుడు 
మా 
వానినోటం బోసి తాను గౌనును 


ఉలి శ్రీకృష్ణ భాగవతము 


దాను జలక మూడ వానిమై రుద్ది లా 
లను బోసి తాం బోసి కొనును 'నెన్క- 
"తాను మంచంబుపె. దనబేహముం జే్చే 
యు ు 
యును వాని జొమ్మునం గొని శయించు 
కే, నాడునప్పుడు పాడున ప్తడవి కరుగు 
నప్పు జెప్పు జెప్పుడు వాని నప్పతితుండు 
తో నునిచికొంచు నవ్వానిళోనె తనకు 
సర్వ ముండె నంచును వాని సాశుచుందు, ఏ0 
చః ముదుసలీనాండ నైతి నెటు పోవుదునో యెప్పు డెప్పు జెప్పుడో 
తుది యగుదెంచు నం వెడందం దోంపనివాం డయి (బ్రవ్మాబంధు వ 
మ్మదవతిసొత్తు చాయక కుమారులథకోడనె లోక నుంచు మిం 
దిది కేనం జాలనట్లిం డయి బేవుగుగొ ట్రయి పోయం బొలయె. 11 
లు లు సరము 
ఆ. ఇట్టు లున్నవాని కంతలో మృత్యువు 
శిరసుమోంద నాడె చేని డంత 
నంత వేంి వచ్చె నవ్యల దలయీక 
సూపె నంతలోన నేంఫుమోటి. శ్రి 
త్తే, వడు తాళ్ళప్రమాణమై యెగిచి జ్వరము 
య 
'మేనిమోందం దాండవ మాడె మిసిమి దస్నె 
సన్ని పాతము పొడసూపె సన్న మయ్యె 
స్శృ ఫలి వెడియె మాట వాతము చేర నయ్యె. లికి 
ఉ. ఆయెడం (బాణవాయువు తడాస్యములో( (బసరించుచుండ నా 
రాయణ యంచు బుతుపయి (వాలినచిత ముశోడం బిల్చుచోం 
శాన 
బోయెనొ జీవనం బనంగం బోలంగం దోఇెడునంతలో యమా 
క్ఞాయిళులై భటుల్‌ ముగు రజామిళుం బట్టల వచ్చి రట్టిచోకా.శి4 
కే. భీమణవ్యాఘముఖములు పృధులచేహ 
ములును ఖడ్డరో, మంబులు గలుగువారు 


క మష్షస్క్య౦ంధము శిల 


శూలపాశగదాదులు శాలిచి భయ 
దాకృతులనోడం జబొప్పడి రప్పు డచట, ల్‌ 
మ. విష్ణుదూత యమదూత సంవాదము 4 

చ యమభటు లంతలోపలన యాతనికంళమునందు. బాశము౯ 

(బైమద మెసంగం జుట్టియుం గరంబుల లాగుచునుండి రాట్రివి 

(గ్రమభటు లాఘగాము లయి (కచ్చుళొనం జనుదెంచి తత్స బే 

శమునకు నాంగుం డాంగు డని శాసన మట్టులు పల్కి= రల్క-మై. 86 
వ అ ట్లతిరయంబునం బలికి బలాతంరించి (ప్రతిపే.ధించుచున్నవిష్ణు 

దూతలం గాంచి యమదూత లి ట్రనిరి, ప్రి 
ఉ. ఎక్కడివారు మో రటకు నెక్కడి శేగుచు వచ్చినారు మా 

రిక్క-రిణి౯ వచించుచు. బనేతపతిపధితా్ఞ కడ్డు "రా 

మొక్కలులై చరింతు రిబు మోజకు లాటకు నేకతం బగు౯ 

జక్కనిరూపముల్‌ గొని (పశంసకు నైతిరి మిరు వేల్చులో, 88 
వ అని యడ.గ మందహాససుందరవదనారవిందులె గోవిందదూతలు 

'మేఘగంభీర వాగ్గుంభనల ని ట్లనిరి, తిరి 
ఉత్చాహం, ధర్మ రాజళాననంబు దగ వహీంకఠుళేని మోర్‌ 

ధర్శమార్ల మెటేంగినట్టిదంట లొాదు రందున౯ 

ధర్శ్మ మనంగ నెట్టిదో యధర్మ మనంగ నెట్టిదో 

నిర్శలాళ్మ నెంచి మాకు నిర్హయంబు సేయుడీ, త్త 
కే. నరుల దండన మెరీతి నడపం బడెడు 

నకట నితం డెవ్విధి౯ దండనార్త్యు 6 డయ్యె 

ధరణిం గలవార లందజు దండ్యు లండొ 

యరయం గొందబు మా(తమే యం(డొ చెప్పడ, శే 
వ, అనినం గృతాంతదూతలు వారి కి ట్లనిరి, క్తి 
నీ ధర్మము (శ్రుతిబోదితము తద్విరుద్ధ మ 

ధర్త ము నాయడు, ధర బోధ 


శీలి (శ్రీకృష్ణ భాగవతము 


క మగున్యాశ్రుతి హరి కమరు నిశ్వాసము 
వలన నయ్యెను స్వయంప్రతిభ గలిగి 
యిది పరమేశ్వరు నాకృతినా నొవ్పీ 
ధర ము లెల్లను దవిలి చెప్పు 
మనుజు జొనర్చినపనుల నన్నింటిని 
దివియును భువియును 'ేవతలును 
లే జందసూర్యులు నగ్ని సంజలును బవలు 
"కేలు దిక్కులు జలములు కాలము సమ 
వర్తి యగుధర్మ రాజు నవళ్య మెబుంగ 
సాశ్చిభూతులై వెప్తాచుం (డప్పు డపుడు, న! 
వను కావున మేము ధర్శాధర్శము "లెజుంగుచుందుము మాచే నధ్ధార్మికు 
లు మొత్రమ శిశ్చింపం బడుదురు శిశ్రూప్హ్ర "నే మే మిపుడు శిశ్చించు 
చుంటిమి కాని కాసివానిని శిశ్చింపం బూన మాశర్టింపుండు. శ్రీ 
సీ, అవనిజనుల్‌ విషయాసక్తులై ఫుణ్య 
పాపకర్శంబులపాలం బడుదు 
రందులకుం దగ నందం బోదురు సుఖ 
దుఃఖముల్‌ స్వర్ణమందు నరకమున 
గతులందు న్య్యూనాధికములందు వ్యత్యయ 
వినుమయంబులు లేక వెలయు ఫలము 
క'ర్మానుసారముగా ఫల మందెడు6 
బరలోకముల మూర్చ బడక నుండు, 
అ. అట్టికర్శఫలము అనుభవించిన పయి 
జన్ఫమందు దొంటిసంగతులకుం 
గన నిదర్శనంబు గా సుఖదుఃఖాదు 
లొనరు జనములను గొనంగ నగును, కీఫ్‌ 
చ జనుం జెటులంగ లేక తొ, లిజన్ఫమునం దగుకర ్రసంగతుల్‌ 
పొనపచు నప్పు డొప్పుతనఫుట్టునకుం దగ నిత్యకర్శ ముల్‌ 


షషస్క్య౦ధము 4ీలిఫ్‌ 


కనుగొని యాశ్వరుం దనదుకష్టములం దొలంగించుకో మనం 
బును గొనం జూలండై మగిడి ఫుట్టియు గిట్టియు గిట్టిపుట్టియ౯్‌ 40 


*, పదియు నాబుకళలు గూడ బడ నవిద్య 


కర్మమును వొననలు నాంగం గలుగుమూడు 
శక్తుల నెసంగ్‌ లింగాఖ్యం జనెడు మేను 
జీవునకు సంసృతిం గల్లం జేయుచుండు. 47 


4 అట్టిచేహి 'ేహా త్మాభిమానము గలిగి యింద్రియంబుల జయింస 


నేరక తనకుం జేయ వలయు నని లేకున్నను లింగ చేహంబునం జేసి 
పుణ్య పాపమిశ్ర కార్యంబులం జేసి సాళప్రకుగునోలెం దన్నుం ,దానె 
బంధంబు చేసికొనుచున్నా.( డో ఫుణ్యశీలురారా ! చెప్పెద మాల 
కింప్పం డియ్యజామిళుండు. 45 
+ అజామిళుని (ప్రాథమిళ (ప్రవర్తనము $--- 

ఆది వేదాధ్యయనాదికం బొనరించి 

యోగ్య తాపట్టము నొందం నగుచు 
సుస్వభానము గల్లి శుద్ధుండై శాంత్యాది 

గుణములు గలండయి కొమరుమిగిలి 
నతము సదావారనంపతి శె (బవ్మా 

అనీ మం, 
ఇారియె (్రీమోముం జాడం గనక 
య 

యుండు వాం డీతనియుల్లము కోమల 

మిం్యద్రియంబులం గెల్చి నితండు నియతి, 


+ సత్యమే పల్కు- సావ్మితిజప మొనర్చి 


పూతుండై వచ్చునతిథుల వీతిహో[త్రు 
గురువులను వృద్ధులం భక్తిం గొలుచుచుండు 
వొండు గర్వహీనుండు మితభానీ మజీయు, క్షి 


, భూతహితంబుం గోరుచును బూజ్యులకుం దలలోనినాల్క_ నా 


నాతటీ మిత కార్యములయందు! జరించెడివాండు మత్సరం 


శీ శ్రీకృష్ణభాగవతము 


బాతని శెన్న్న్‌ (కోశముల క వ్వల నుండును శత్రు లాక్వ ర్రీ 
పూతచరితు్ర9వంకం గనం బోవరు ప్రొొణభయంబుసెంపునళా నశ్‌0 
వ, ఇ ట్లున్న కాలంబునం దొక్క-నాండు. ఫ్‌1 
ళీ అజామిళుఃడు శ్యూదిం 'భెండ్లియాడినకథ థీఎం 
తరువోజ, తనతండి'యాజ్డ సీతండు వని నుండు 
దర్శలు సమథలు దళములు పూలు 
గొని తేరం జని యొక్కకోమలినోడం 
గోర్కి రమించెడుగోవాని జూచి 
తనపూర్వకర్మబంధంబునం "జేసి 
తగవు దప్పీ యతండు దర్చకు చేతి 
ఘన బాణములు వచ్చి కాయము: దాశ. 
గనుంగాన కీతండు కామాంధుం డయ్యు. ర్‌ి 
ఉ. అమిధునంబు మద్య మధి కాదృతిమైం గొని యున్నదాన నా 
భూమికి నేరు నచ్చుటయుం బోవుటయుం గనం జాలనట్టి దై 
కాముని'శేళి. చేలుచును గాయముపై స్పృహ లేనియట్లు గా 
నామునం గోకలక్‌ విడిచి యాహవముం బొనరించె నుద్ధతి౯. ర్‌లి 
ఉ. తా్రాలినవాయ పూరుషుండు (తావెను (స్ర్రీయును యావనంబునం 
దో.గడువారు గావునను దోడ్పడి యిర్వు రొక ళ్ళొకళ్ళును౯ 
మూగుచుళ(గిందుమో(దగుచు. బొర్షచుదొప్టచు మోముమోమునం 
దాగగం బెట్టుచుకా భుజను లట్టులు గట్టిరి 'నునొకండు గ౯ా 51 
ఉ. మిం దగువాననేను గని మిక్కిలిమాహము మానసంబునం 
దాదటం దారసీంప ద్విజూం డధ్యయ:?గాదులు పూర్వవాసనల్‌ 
కాదను నట్లు గా న్స అతికి గల్లయగ ఓీయక తాను దానినో 
మోదము నొందం గాం దలంచెం బోళడం బెట్టిస్వధర్మకర్ళ ముల్‌ పఫ్‌ 
తరళము, పరుల కూడిగముల్‌ పైన ర్చెడు పాపదాసికులంబునకా 
పరంగునట్టిది కల్లు మాంసము బాన లాదిగం (గోలుచు౯ 


నిరతము౯ జరియించునట్టిది సీచు రా లగుదాని పె 
మకులు కొంచుం దవీంచె డానిసమాగమంబును గోరుచు౯ా, 


క్తి? 


ర్‌ం 


వ, అంతలో నక్కిరాతవిటుండు తన కార్యంబు దీర్చుకొని కిరాతిం బెడ 
బాసి యెటయేనియుం జనియె నజూమిళుండును ద న్నొ కచీజికింగొనక 
తనపంకం జూడక పోవుదాని వెంబడించి తనమనోరథర బెజింగించిన 
నిరాకరించియు నది పునః పున్న పొర్థనంబునం జేసి యెట్టశేల కి టనియె, 


చ జపులకు చేహ మమ్ములొని యూడిగముల్‌ పొనరించుదాననై 
ధరణిం జరింతు నామగండు దయ్యము చెయ్వుల కగ్గమై చనె౯ 
బురుషుని వెండి యొంజోళని పుస్తె గొనం దలపోసి యుంటి నీ 
వరయంగ బాడబుండ వన వచ్చేడు నికును నాకు నె ట్టగుక్‌ 4 

ఆ. నీదుకులము విద్య సీనియమంబును 
నిష్ట విడిచి పెట్టి 'ేండుమొదలు 
నాకు మగండ వగుచు నాచేతియన్నము 
తింటి వేని నిన్ను నంటికొందు. 

భుజంగపియాతము, 
అనంగా నతం డంత యజ్ఞోపవీతం 
బు నొప్పుం బవితంబు ము(ప్రొద్దుసంధ్య౯ 
ఘనబ్రహ్మాయజ్ఞ్ఞ్య ౦0బు గాయతోని౯ భూ 
తిని స్వీడె "వేదంబు "దేవార్చనంబు౯. 


ర్‌ 


0 


60 


వ అంత నాళూద)దాసి చెప్పినవొప్పునం జేసి దానిం బరగ్రహించి 


పాణిగహణంబు చేసె బదంపడి, 
తండి) గణించినధనమంతయుం బెట్టి 
"బీశంబులం గలదివ్యవస్తు 
నముదయం బంతయు గంమముగాం గొని తెచ్చి 
దాసి కప్పనచేసి దోస మనక 
సత్కులజాతయు నద్దుణవతి మైన 
"జీవేరిని న్వీడి తృణము వోతి 


వీ 


ళ్‌ 


01 


488 (శ్రీకృష్ణ భాగవతము 


వ 


ల్‌ 


త్తే 


సింటం గలధనంబు పెంటం గలసినంత 
న్యాయ మన్యాయంబు నరయం బోక 


స్‌ కూటసాక్ష్యము లిచ్చియు నేుటిజూద 


ములను బంబెములం బొంది నుడియ విడుపు 
కన్న గాండును దెక్కలికాండు నగుచు 
ధనము (గ్రహీయించి యిచ్చు నాచాసి కపుడుః 6ల2 


, అడవుల లేళ్ళ దుష్పుల నహర్నిశము౯ా వధియించి మూంసముళ 


బుకుతలు తాను బత్నియును మూడును (బొద్దులు నాహించుచు౯ 
గడుకొని (పాణికోటులకు. గాలయముం డన నొప్పి యెప్పుడు౯ా 

నుడువంగ రానిపాపము లనూనగతిం బొనరించెం గించునాక. 68 
అ ట్లేతండు శాస్త్రం బతికమించి (పవర్తించుచు చానీసంబంధంబునం 
జేసి మహాపావిమై యున్న వాండు. వీనికి యమదండనము నిహితము 
గావున వీని౯ సంయమనికిం గొనిసోవ్రచుంటి మనిన విని విష్ణుదూత 
లి ట్లనిరి, గక 


+ ధర్మతత్సరు లిట్ల ధర ము పర్టిల్దెం 


జేయుట లొప్పు నన్హై యమసభ 
దండనానర్హుల దండింతు రని విని 

కటకటం బకుదు మక్కుట కట కట 
యింతకంశు సధర్మ "నేమి యుండెడు ధర 

మూర్తులు మో యిహ్పోల్కి. మీగుల 
వైషమ్యమున వైన బలుకంగ నుండునే 

(ప్రజ లింక నెవ్వని పొళ్థం బడుదు 
రధికు లొనరించుమూర్లమే యల్సు కాచ 
రింతు రిది మోకుం దగవు గా దంతకుడు: 
సర్వసమనవ ర్తి యపరాధిజనులమా(త 
శక్స సేయు నటం (డిది వెల్లు నోటు, కిర్‌ 


పషషఘ్రస్క 0ంధము శ్తీఫీ0 


మం ఒక డొంజొక్కని విశ్వసించి తొడవై నొప్పించి శీర్ణంబు ని 
(దకనై యుండినవాని భూతమయుంగడై ధర్మాళ్ళుండై యున్న వా 
డకటా! చంపల సెట్టు వా లెడిని (దోహం బిద్దియం చెంచండే 
సుకలుండుక సమవర్తి ధర్మపరుం ఉచొప్పుల్‌ (పశంసించునే. 66 
ఉ. ఈయన పాపముల్‌ సలిపె నేము యమాలయమందు శిశ్రలం 
'జేయంగం గొంచు. బోదు మని ఛెప్పితి రక్కట యొక్క-జన్మమం 
చే యన మెన్నొ జన్మముల నేర్సడి యుండినపాప మేని నా 
రాయణ యన్న నాళ మగు నంచు వచింపవె వేదశాస్ర్రముల్‌. 67 
సువ్ఫ _త్తీము. పారుం డితం డిట్లు 'పాణపయాణ 
(పారంభమం దాల్మజాహ న మైనక్‌ 
నారాయణా యంచు నాల్క-౯ వచించి౯ 
జారంబుం వైకోవె పాపంబు లెల్లక్‌ 68 
శా, ఘోళాభంబులు గల్లినప్పుడు శ్రతుల్‌ పోమీం చెడి౯ొనిష్క్యృతుల్‌ 
గోరశ్రాదులు తీర్థయ్యాత్ర లవి పెక్కుల్‌ సల్పి పాపంబులక్‌ 
చారం బందగం జేయ లేవు భగవన్నామంబు సర్యాఘముల్‌ 
దీరం 'జేయు నిమేషమాత్రమున నిర్ని(దపభావంబునక్‌. (9 
*= యమదూతలార 1 స్వశ్హాపహర్వయు సురా 
పాయి మితిదోహి (బవ్నాహంత 
గురుదార నంటినకూళ శ్రీః జంపీన 
వాండు తండిని రాజవరునిం గూల్చి 
నట్టిండు లోనగునందజు నరయ ను 
హాపాఫు లవ్వారిపాపములను 
నారాయణోచ్చారణము వాపి నట్లు పా) 
జాపత్యముఖ్యముల్‌ పాప నోప 
"శే, వీయజామిళుం డుసురు పై శేసనప్పు 
చాత్సజునిం బిల్చునెషమున నైన హారి న్మ " 


జూ 


శీ40 (్రీకృష్త భాగవతము 


రించె వీనిపాపములు నళించె నెంచ 
నిరయనుల నొందుట కనర్హం డరయ నితండు. 70 
క జ్ఞానము చేతనయీ న 
జ్ఞానముచే నైన రోగజనితాధులచే 
నైనను భగవంతుని లో 
ఛ్యానించినవానిపాప మంతయు€ దొలంగు౯ా, "గ 
సీ, ఆది గాన నోదూతలార! యజామిళుం 
డీతండు నిష్పావుం జెన్నిళొనంయ 
వైకుంఠప త్తీనవాసంబునకు నష్ట 
డిందు సందియ మైన నేగి మాప 
భువు ధర రాజా ధర్మువు వానిసొమ్ము మ్‌ 
రడిగి భూడుండు వాని నపుడు మోాకుం 
'చెలియపచ్చు ననంగ6 బెలిసి వారల్‌ వాని 
విడిచి పాశములను ఏడంటేసి, 
కే, వారి నామంత్రణము చేసి వడిగ వేగి 
యమునకుం జెప్పి రంతయు నంత నిచఓ 
మిత్సికిం గాక్ట యయ్యి జామిళుండు కడల 
విష్ణుదూతలం గని (మొక్కి- విీనయమునను, 79 
వ వారికో నేదియో ప్రసంగింపం నున్నయంతలో వా రంతర్థానంబు 
నొంది రంత నతండు విష్ణుదూతయమదూతలసంనాదంబు సర య! 
విన్నవాండు గావున భ గ; న్నా మధ్యాన్న పభావం బెజింగ్‌ యుండుటంచేసి 
"తా నొనర్చినపాపంబులం దలంచుకొని పళ్చాత్తాపకప్తుండై త 
మనంబున, శ 
4 అజామిళుని పశ్చాత్తాపము 
మ, అకటా! యే మని తిట్టుకొందు నను నే నారీత్మిబహ్మత్వము౯ా 
రే లా రాధ్యపదంబు (బ్రహ స్రమును "లేళం టబైనం జర్చింప కా 


క] పష్షస౦ధము డ్షర్ష1 


ణా 


సకలంబుక * చెగంటెంపు చేసికొని దోషపాపి నై ళూదినో 

నొకనంసారముం గల్లీ కొంచు. జెడి నే నున్నాండ నీచుండ నై "గ 
మ, కలు దా్రావం గలదాసిశోం గలియుట౯ గ ల్శృద్యముం (దావియుక్‌ 

బలలంబుం దిని (క్రొవ్వీ వన్యములం జంప న్నేర్చి పాపాత్ళుండై 

నలువుర్‌ నింద యొనర్చం బీను/సవలె౯్‌ నాయున్కి యయ్యెం గటా 

తలిదం(డ్రుల్‌ ననుం గంట కెంత లఘముల్‌ కార్‌ చేసి యున్నారొకో 
చ. పరమసవితురాలు గుణవద్వని తాజవకీ ర్త రనీయ సుం 

దరి సుకుమార చేహ పతిదైవత దాని నినేషమ్మాతలోం 

నొరంి సునర్డ మళ్ళినటు తోయట ను ని నేనిదాసిని౯్‌ 


యలు 


బరిణయ తశవ పం డవంగవ చ్చెడు బహ్మపలంబు 17 
కు ఈలోకము చెడిసోయకా 

'బైలోకముం 'జెడు నటంచు. బలివెడు నయ్యో 

యీలోకమె నా కగుపా 


టాలోచింపంగ దుఃఖ మగు నకట కటా, 77 
వ, అని విచారించుచు6. దన శాలో నం బంతేయు నంత 
రంగంబునం జింతించుచు, 78 


ఉ. ఇప్పటినా'పకార మది యెంతయు నచ్చెరు. పట్లు తోంచెడి౯ 
'జెప్పంలగ లేను స్వప్న మది చేరంగ వచ్చెను మేల్యనంగ నీ 
చొప్పున గానవచ్చెడినొ సూనరు లెవ్వరొ వచ్చి (తాళ్ళతో 
నిప్పుడు నన్ను౯ గట్టి రివు డెక్కడి శేగిరొ కానరా రయో. 79 
పాఠబద్దునిం జేసి న౯ా బట్టిలాగు 
కొనుచు వారలు పోన నుండినయెడ నలు 
చేతులు గలారు నల్వురు చేర వచ్చి 
నన్ను విడిపించి రవ్వారిం (గ్‌న్నం దోలి. 80 

+ అజామిళుండు విష్ణుసాయుజ్యము నొందుట 1 

వ అయ్యో నే నట్టిప్రణ్యప్రరుషుల సందర్శించియు. ఫలంబు నెందం 

జూల నెతి వా 'రెందః వోయిరో యని కొందలం బందుజెందంబునః 


డీ(ల (శ్రీకృష్టభాగవతము 


లా 
ళ్‌ 


గొట్టుళొనుచు. నేను వృషలీసాంగత్యమ్మునం జేసి (బ్రహ్మమును 
(బావ్మాణ్యమును విడిచి నిర్ణజ్జుండనై వీతృవి తామహాగ్టిత మైనపుణ్య 
'లేశమునకుం గాని వాండనై పావినై పారాడుపీనుంగు వలె నున్న 
వాండ నాజీవనంబు వ్యర్థంబు వశ్వరం బగ్యుపపంచంబు నమ్మి "ంటికిం 
'జెడిన శేవండినై చేవ చెడియుంటి సిక నా శా చతుర్భుజులసందర్శ 
నంబున వా వచ్చినది విషయాఖిలాషంచేసి సంప్రాప్తం బయిన 
నంసారబంధంబు (లెంచుకొని (పాణేంద్రియవ్యాపారంబు "లెల్లం 
(బ్రయత్నంబున నిగహించి దయాళుండ నె భూతహితుండ నై "నీను, 
నాదియనుమిధ్యాజ్ఞానంబుగా శాల్మజ్ఞానంబున భగవన్నా మసంకీ ర్వనం 
బుచేయుచుం గాలంబు ఫుచ్చెద ననీ పళ్చా త్తాసతప్తుం డై సర్వనంగపరి 
త్యాగయి గావించి గంగా ద్వారంబుకడకుం ఉని సొధుసందర్శనంబున 
భగవదృ్శ క్రియోగంబు సమా[శయించి యిం(ద్రియంబు లింద్రియార్థం 
బులుం జయించి 'చేహాదులనుండి (పత్యగాత్మను విభాగించి మనం 
బందు. బొందుపజుచి జీవాంతరాళ్ళ్మ యగుపరమాళ్మను ధ్యానించుచు 
భగవచ్చ్శబ్దవాచ్య మగుపరమ తేజంబునం డాళ్ళ్మ నిల్లునం జేసి సుస్థి 
చిత్తుండై థ్యానించుచుండె నంతలోం దొంటివిష్ణుదూతలు దర్శన 
మిచ్చిన వారిపాదారనిందంబులకు నందనం బారతి గంగాద్యారం 
బునం గశేబరరబు విడిచి త్యదూపంబు నొంది నారో వచ్చిన 
విమానం బెక్కీ యర్చిరాదిమార్షంబున వైకుంఠధానుంబునకుం 
జనియె నని శుకుండు 'వెండీయునుం 81 


సర్వార్డ ధర ముల్‌ సమయ సజూమిళుం 
డట్లు ళూద్రిం 'శజెండ్డి యాడి' కూడి 
ర ౧౧ 
యార్యనిందితకర్శ మాచరించుచు నిర 
యమున (దోయంబడుసట్టేం డయ్యు 
నారాయణా యని నాల్క నాడీంచిన 
యంతన._ వెకుంళఠ మందం గలిగెం 


మష్టన్మంంధము జీ4 
సంసృతిబంధసంసక్తు లావారిని( 
దరియింప నిశ్వరన్న స్టరణమ తగు 
శ్రే, సీయుపాఖ్యానమును భక్షి నెవ్వ శేని 
వినినం జదివిన వారలు గనరు నరక 
ములను వైఠకంరనాసము పొందం గలుగు 
ననిన శుకుం గాంచి రాజేంద్రుం డనియె నిట్లు, 8 
చం తనభటు లట్లు చెప్పంగం గృ తాంతుండు శాంతం యయ్యెనో యెపే 
ననియెనొ వెసవుల్‌ తనదునాజ్ఞ (ప్రవ ర్తిలకుండం జేయుట౯ా 
గినిసెనొ యేమిచేసెనొఫొ కీడ్సండం డాతండు వానియాక్ఞ శ్రి 
వను వితధత్యముం గలుగుసోల్కి. పీనంబడ 'దెట్టపట్టునళ. 88 
తరువోజ, అనిన శుకుం డను యమదూత లట్లు 
హారిదూత లనుటచే నాప్రయత్నంబు 
పొనరింపం గా మాని పోయి కాలునకు 
(యొక్కి- యి ట్లని రీశ! భువనంబులందు 
ఘనుం డగునీయాజ్ఞ కాని యొండొకండు 
కా దని మాశెదం గలుగును గాన 
వినిపించుచుంటివి వృత్తాంత మొండు 
విని సందియము దీర్చ'వేండుదు మనఘ. ర్క 
ఛా నీచేయాళ్డి సమస్యలోకములకు౯ా సీయాజ్ఞ వరించుట౯్‌ 
గాబే సర్వము తు ర శ్లవూశీక్షలం ము. సీ 
మి(దం గట్లును భార మ్యోపభువరా! మే మిప్పూ డొండొళ,_చో౯ 
పన. దలం ధరించి ఖలునిక బేరంగ నొండొళ్ళని౯ా 85 
క, నరలోకంబునకుం జని 
వురువునిం చాపాత్ళు నొళని. బూని రయమునళొ 
నిరయమునకు6 'దెచ్చెడుచోం 
“ బుకుషులు నల్వురు జగ(త్ప ఫూజితరూవుల్‌, , 86 


కకత (శ్రీకృష్ణ భాగవతము 


"జే, దండము వహించుటంజేని దండధరుండ 


వెననీయాజబి 6 గా దని వాని బోోచి 

యూ న 

మమ్ము. చోచిరి మే మిట్లు ముమ్ముటి మగు 

'తాపమునం జేసి పల్కుదు మోపగిదిని రి 


= అనిన నంతయు నెజీంగి యున్నక్ష్మ స తాంతుండు సంతసీంచు మ దూతలం 


గాంచి యి ట్రనియె, 88 


స ఎవ్వనియందు విశ్వ వింది యెల్ల బటంబునం దంతుకోటుణ 


్రైవ్వలన న్యిడం బడక యేక్పడి యుండునో యెల్ల కాలమం 
'దెన్వనిశక్సి భూతములు సృష్టియుం బుస్టీయు సప్టీ4 గబ్లునో 
యన్వరమూర్తి సర్వమున కాథ్యుం డనధ్యుండ నెబ్చ వారిక౯క, 89 


*, అతని యాజ్ఞ సెలు నఖలలోకములందు 
గా ౧౧ 


"నేను నిర్భతి వమణుం డిందు9( డగ్ని 

శూతి గాలి బ్రహ్మ + సూక్యండు చందుండు 

వాని'లెంక లెల్ల వాకు దలయః ర) 
ఎల్లరును మాయామోహితులై వాని నెజబుంగం జాలక జూలిం 
గుడుచుచున్నవార మింకం దక్కి-ననారిం జెప్పనేల జీవ్రలయం దంత 
రాళ్మరూవుండై సత్యాదిగుణంబులచే నపరిచ్భిన్నుండై చిదచిడాళ్ళ 
కం బగుజగంబుకంకు విలక్షణుండై సమస్తమున కధీశుందై నిరతిశయ 
ప్రభావము గలవాండై నారాయణాదినామంబులం బొలుపొందు 
చుండు నాతనిదూతలును. నాతనివంటి వారు 'లేజళ్యపభావసంపన్నులు 
బ్రహ స్హదివందనీయులు. నా ెం బెందుం గలఫుణ్యాత్ముల మృత్యు 
ముఖంబునుండి విడివడం జేసీ రశ్చించుచుందురు వినుండు. ర 


శా, మిచేతం గొన నైనపూరుషుం డజామిళుండు పాషాత్మకుం 


తై చూపట్టియు విష్ణునామమును (వౌణాపాయకాలమ్మునం 


+ కొండొకచో నీదూపమునున్న ది, నామ మగుటఓునేమా ? 


షషస్క్య0౦ధము శ్వీ్షస్‌ 


"జీ చిత్త, ౦బున నైనం బల్కె నదియీ హేత్వర్థమై ఫుణ్యము౯ 
వొచింపం గలంటడె వీకంరనగరిక౯ా వాసింప నయ్యెం జుడీ, రై 
వ, మజీయు నాకర్ణి వుం జాభాగవకధర్శము పరమగోప్యము దాని 
నెజణుంగుట నెంతవారికి నసాధ్య మయిన నేను హీరణ్యగ మండు 
నారదుండు శివ్టండు సనత్కుమారుండు. కవీలుండు స్వ్యాయంభాస 
మనువు ప్రస్తోదుండు జనకుండు భీమ్ముండు బలి శుకుండు మాత్య' 
'మెటీంగి యున్న వారము దాని నెజింగిసనారికి ము క్తి కరతలామల 
కంబు నారాయణనా మోచ్చారణంబునం జేసిన న యోగమే భగవ 
ద్ధర్ముం బని యెజుంగుం డదియీ ముఖ్యధర్మ మదియే పుకుషులు 
నెధింపం దగినది యది యుండనిండు భగనన్నా మోచ్చారణ[పభాని 
మెట్టిదియో పాపాత్ళుం డగునజూమిళుండు ముక్తి నొందుటరీ- 
మికు సోత్ష్యు మిచ్చుచున్నది కావున భగనన్నామము స్ట్పరిందు 
వాప నాొదండనమున 5 ర్ద్ము లు కాం జూలరు వారిపాపము లన్నియు 
నామోచ్చారణంబునం బటాపంచ లగు నోభటులారా ! మి రి 
వారివంకం బోక వాసుచేనపాదారి విందవిముఖు లగు పాపాత్ములను 
మాత్రము పట్టి 'ఇెచ్చుచుండుం డని భటుల కాజ్ఞావీంచి నైకుంఠునిం 
ఓలంచుచు ని ట్లని విన్నవించె. / ఖ్రి 
శా ఓనారాయణ ! యోవురాణపుకుపా ! యోభక్నమందార ! యో 
క్ఞానానందమయస్వరూప ! వినుమా నాభక్తు లొక్కింతయే 
జనం బన్నది లేక భక్తునియెడ౯ా గావించినా రాగముళ౯ | 
దానికా సంచి యనుగిహింప్రు మనుచు న్బా్రార్థింయ న(శాంతముక౯*? 
వ ఇట్లు ధర రాజు భటులు కానించిన తప్పూ సంపు మని తా నాహకిం 
బ్యార్థించె. డానంజేసి తన్నామప్రభాఛ మిట్టి దని "తెలిసి యున్నది 
గదా శాజేంచ్రా ! పాపపరిసారంబునకు, నామోచ్చారణముకృన్న 
నితర ప్రాయశ్చిత్త, ము 'లెవ్వియుం జూల'నని తొల్లి యగస్తుర్థంకు 
మలయపర్వతంబున నున్నప్పుడు పరమగుహ్యం బగునియ్యుతిహాసం?0 


ఉగ్ర (శ్రీకృష్ణ భాగవతము 


నక్కా-ణించె ననిన విని పరీశ్చీ న్న రేంద్రుండు మునసీందా) | స్వాయం 
భువమన్వంతరమున నై నస్ఫష్టికథమంబు సంశ్షేఫించి ఇెప్పితి విష్పు 
డది సవిన రంబుగం దెలియ జెప్పు మనిన శుకమహర్షి యి ట్లనియె. 
వాలీ యె (గి 
న మన్వంతర కాలసృష్టి శ్రమము ఖయాం 
నీ (ప్రాచీనబర్హి యక్‌ రా 'జే్య్యదునకుం (వే 
నులు పదుగురు ఫ్యతకులు గల రని 
(పాచీనబక్తి నారదునుప దేశంబు 
వో 
కతన నివృత్తిమార్షము నహీంచె 
ఎని ౧ 
నని చెప్పితిని మున్ను విను మాపచేతసుల్‌ 
జనకాడ్డి సాగరమునకు నేగి 
తన సధ్యమునం జబ్బు దట్టముగా నుంట. 
గని నోట నగ్నినిం గలుగం జేసి 
కే, దానిచే వృక్షములః గాల్చుచో నెణింగి 
యబ్లుం డరుదెంచి దీనము లెనవీనిం 
గాల్బ నొప్పునె భూతరక్షణముపొంచె 
సీశ్వరుండు వీని. జేసెమి కిట్లు తగదు. రగ 
న, నాయీశ్వ్యరత్యమున నున్నవీని నిట్లు కాల్చ నొప్పదు కాచిపుచ్చుండు 
మిరు మిజనకుని చేం (బ్రజాసృష్టి గావింప నియమింపంబడితి రిట్టిమి 
, కీఘ్రార కార్యం బొప్పదు మిరు మివితృవితామహ(ప్రవితామహుల 
మార్గం బనలంబింపుండు స్థావరజంగమాత్మక 'మైనసర్వభూత 
సంఘాతంబునందును బర మేశ్వరుం డుండు నివి యన్నియు నాతనిశరీర 
ములు గావున నీభూత్మదోహము భగవద్దోోహ మట్టి దగు నని 
యొఖింగ్‌ శాంతి వహీంపుండు మికు శుభం బగుం గాక యని 
మజీయును. గ! 
శా, ఈవృత్షంబులు "ెంపంగా. బెటిగౌ నీయిండీవరాశ్షీ మణి౯ొ 
బేవానుగ్రహప్యాతభూత యగుచుకా దీవించునీమారిషక 


పష్టస్క్క్య 0ధము క్త 


ేవింగా వరియింపుం డంచు నిడి దానిం బోయె వా రంతట౯ొ 
వ్యావిష్టాధృతి డాని నందజు వివావాం ైరి చం(దాజ్ఞమై. ర 
న. అనంతరం బ్యాపచేతసుల కామారిషయం దాదికాలంబున (బ్రహ్మం 
గుష్టంబునం బుట్టియు రదాపరాధకారణంబున శవ్తుం టైనదవ్షండు 
ఫత్రుండై వుట్టి  ప్రాచేకసుండు నాం బిఖ్యాతిం గాంచె లోకత్రయ 
మం దున్న వొరు సామాన్యముగా _ నందజు నాతనిసంతతివా శే 
దుహీతృనత్పలుం డగునాదక్చ్రండు చేసినసృప్టిం 'జెప్పెద సావధా 
నుండనై విను మని మజీయును. ర 
తే. మున్ను దశ్షండు నభమందు భూమియందు 
జలములందు వివిధ్యపజలమనస్సు 
వలన సృజియించె వారు చేవతలు నూన 
వులును ర్య్య్యాసు లాదిగా నలకువారు, 100 
న, అమనుసృష్ట చర్జిల్లనిశారణంబున నతండు వింధ్య(పత్యంతపర్వతంబున 
కుం జని యట నున్నయఘమర్ష ణపఫుణ్యతీర్థంబునం (దికాలస్నానంబు 
నొనరించుచు ఘోరతపంబు గావించుచు నారాయణు నారాధించుచు 
నొక్కనాండు హంసగుహ్యూక మనుస్తోతుంబు గావించె దాసిం 
జౌప్పెద నవధరింవుము, 101 
ఆశ దక్ష్రండు చేసినహాంసగుహ్యాకస్త వరాజము 4__ 
నీ ఎవ్యాండు' తెలియంగ నెప్పుడు చిదచిత్తు 
లకు విలక్ష్రృణు డయి లలి దలిర్చు 
సెవ్యానినంకల్ప 'మెప్పుడు జీవుల 
సంకల్ప మట్టులు సమసి పోదొ 
యెవ్వాండు (తిగుణంబులే కేతువుగ నగు 
(మృతి "జీహాము గాథం బరలసవాండొ 
యెొవ్వాండు సర్వవి శ్వేద్ధనృన్టికి పహేత్రు 
భూతుండై యొప్పెడువురుషవరుండొ 


శీర ్రుకృళ్ల భాగవతము 


శ్రే అట్టిపర మేశ్వరున కనాద్యంతమూర్హి 
కఖలలో శేశ్వరునకు ననంతునకును 
నవ్యయున క్యపమేయున కచ్యుతునకు 
"నే నమస్కార మొనరింతు నూనసమున, 109 
కే జేహి జీవాంత రాత్ళుండై 'శేజరిల్లి 
రత్నములకుం "బేజము వోలె రమణ మెజియు 
'నేమహామహాననిం జీవుం జెటుంగల జూల 
కుండు నో వాని శేటికో ల్యొసంగుచుందు. 108 
మ, తనువుం (బాణము చిగ్వవృత్తులును భూతంబుల్‌ పృథివ్యాదు లె 
పను దమ్ము గనుచుండు వాని. గనుపెంపుం దక్కి యున్నట్టు "తె 
వ్వసిజివుం జెజుంగండొ త న్నరయిచుక్‌ వర్తించుచున్న౯ జగ 
(త్పణుతుళొ వానిని నే భజించెదను సంప్రార్థించుచుక్‌ _మొక్కుచుక్‌ ం 
సీ, మదికి స్వప్నావస్థ వడలి సుషువ్నీగ 
ల్లినయప్పు జెన్వాండు గొనల నగునొ 
రాగాదులకుం గాక రమణించుజ్ఞానము 
కలిమిం బొందంగ నయి 'ెలియ నగునొ 
నంకుచితము గానిజ్ఞానంబునం జేసి 
యనిశంబు పరిశుద్ధం డగు నెవండొ 
సతత ముపాసనాజ్ఞానశుద్ధి 'నెవండు 
ంతనన్నిహితుండై వజిల నగునొ 
"శే ఎవండు పండెండు శక్తుల నెనక మెసంగి 


యరణి నన్ని వలె౯ .హృదయాంతరమున 
నణంీ యింద్రియాగోచరుం డగుచు నుండు 
నట్టిస్వేశ్వరు భజింతు నాత్మయందు, [06 
దండకము, ఎవ్యాండు మూయావికారంబు లేగంగ నమ్మాంద మోదంబు 
తోం యోగికిం భీతి నిర్యాణసౌఖ్యంబు గల్లించునో యెన్వం 'జెన్నన్‌ 
మనోవాక్సరిచ్ళేద్యముల్‌ గాని శక్తుల్‌ గలాడౌట చేవిశ్వరూవుందు 


క] పషవ్దుస్క్క ౦ధము శీశ్త0 


జ న్నను న్వేనిరూపంబు శడ్దాదిబోధ్యంబు (పజ్ఞాగ్భహీతుబు 
స శ్వేంద్రియ(గ్రాహకంటై ప్రివర్శింప శెల్లప్పు డుత్పత్మికిం గారణం 
టై నస త్యాది కార్యంబులం జేసి లక్సీంపంగా. రానిదో యట్టి బేవు౯ 
నుదిం నొల్ఫి సేవించెద౯ా 'బేనిచే లోక ముర్పన్నమై బేనిచే వృద్ధి 
గావింపనై చేనిచే ఖ్యాతినిం బొందునో యట్టి శేజంబు రూపంబు గా 
గల్లుస శ్వేశ్వరు నృర్వపూర్వు నడా భక్తి ఛావింతు నెవ్వాండు దా 
విశ్వ చేహుండు విశ్వుండు నై యట్టివిశ్వంబుకం'మెం బరుం డంచు 
భావింప రాండో యెవం డీమహాసృప్టీశి౯ మున్ను విస్పష్టముం గాని 
సామంబు రూపంబునుం గల్లి సూ ్షమ్మాళ్ళతిం బొల్చి యొక్కండయై 
యుండునో వాండు నా దిక్క-గు౯ావానిశే (మొక్కౌదళా (మొక్కెదళ్‌ 
మటజీయు (గంథనిబంధసముచే వాదులాడు వె శేపిశాదుల కెవ్వాని 
శక్త లగుభూమ్యాదులు పరస్పర విరుద్ధ వాదములకు విషయము లగు 
చున్నవో యెవ్వానిశక్తులు లోచనగోచరంబు లగుచున్నను జగము 
పరమాణుజనితేమా? (ప్రధానజనితమా! నిళ్యమా! యనిత్యమా! 
భిన్నమా! యఖభిన్నమా! యని వారికి వారికి మోహంబు కలుగు 
చుండునో యట్టికళ్యాణగుణున కాదినాశాయణునకు నమస్కార 
మతీం[ద్రియు6 డైనయీశ్వంరు డుండె నని నిర్ణయించుటకు6 (బనూణ 
ముగా స్వీకరింప బడు వేదాంత నాక్యములచేం ఉరమాత్మ యేక 
రూఫ్రుం డనియు. నపరిచ్చిన్ను. డనియుల. 'దెలుపం బడునో యట్టి 
పరనాళ్ళ్మ మాకు ది క్కంగుం గాక యని యిట్లు (పాచేతసుండు 
(ప్రార్ధింప భక్షవత్సలుం డగుభగవంతుం జాయనుమర్షణ శ్నేశ్రమున 
సొశ్షాత్కరించె నప్పుడు, 107 


నై యుండియుం. దద్దతాఘంబులం బొందండో యామహాోబేవుం 


వ 


+ దక్తునకు భగవంతుండు ప్రక్యక్ష మగుట +--- 
సీ అజానులంబు ల శాజిలు సెనీమిది 
ము లా 
శరముల శంఖచ[కోములు గచయు 


క్షగ0 (్రీకృష్ణభాగవతము 


వీల్ణమ్సు జ్ఞలును డాలు విఖ్యాతఖడ్డము 
పాశమ్మునుం దాల్చి (పతిభ పొరయం 
బసిపచ్చ నగు మేలుపట్టుపుట్టము గట్టి 
సల్లసమైదాయ నలువు మిజు 
వత్షమునందు (శ్రీవత్సము కౌస్తుభ 
హోరము వనమాల నంటి మెజబియ 
"లే మెబుంగువామనవాయనా మేను దనరం 
గరములం గంకణంబులు గల్లు మనంగ 
శిరమున న్నేటి బొమిడీక మరిది గాంగ 
మోహనాంగుండు విస్ణుండు (మోలం దొచె, 108 
వ అప్పుడు నారదుండు నందుండు లోనగువారు పరి వేస్టీంప సిద్ధగంధ 
శ్వాదులు గానము సేయం జూరణులచే నుతింప బడునామహోవిష్ణు 
వా(పాచేతసున్మిపక్కంం బొలుచుటం గాంచి యతండు సంతుష్టాంత 
రంగుం డై దండ(పణామంబు గావించి యొంజేమియుం బలుకల జాల 
కుంజె నప్పుడు సర్వజ్ఞం డగుభగవంతుండు సంతానకాంతశ్రి యగు 
భక్తునిం జూచి యి ట్లనియె, 100 
ఉ. సేవ మహానుభౌవుండవు నీదుతపంబున శేను మెచ్చితి౯ 
"దేవత లైన ని౯ దొరయ నేరరు నీతప మేను మెచ్చితి౯ 
నీవలనక్‌ శుభంబులను నే విన నెంతు నజస) మివ సీ 
భావము నాదుభావ మొశపంథన పట్టిన విట్టిస్టునళ, 110 
వ (బవ్మాయు శీవండు (ప్రజాపతులు మన్వాదులు నియ్యదాదులు మొద 
లగువారు భూతజాతంబు సంవర్థింపం జూలినవా రని పలికి మజియును, 
నీ తపము నాహృదయము జపము నాబేహము 
యజ్ఞ ర్‌గ్ర ములు నాయంగకములు 
దా నాదిధర్భముల్‌. నా నెమ్మునము దేవ 
తలు నాద్ముపాణముల్‌ తెలియ వినుము 


పష్తస్క్య 0ంధము ,శీర్‌కే 


సృష్టికిం బూర్వము చెప్పం బడనినామ 
రూపముల్‌ గలిగి చ్మిదూవి నగుచు 
నే నొకండన యుంటి సియ్యెడల౯ా (దవ్య 
మింతేయు లేదు మే నేరుపడని 
కే, దగుచు నవ్య క్త మొక్క-ండు తగవు. మజచి 
నిదివోయెడునట్టులు నెగడుచుందె 
నపుడు చిదచిచ్చ్భరీరండ నయిననాకుం 
గలిగె మేను (బ్రహ్మాండాళ్మకంబ యగుచు. శ్ర 


వ దానివలన జతుర్ముఖుండు వుక్షై నతండు న. ంజేసి సృస్టకర్య 0 
బునం బ్రివృత్తుం డయ్యు సమ్థండు గాకుండు కెటింగి నేను దపంబు 
చేయు మని బోధింప నతం డట్లు చేసి సమర్ధం డై సృష్టి చేయం 
దొరకొని మునుమున్ను (ప్రజాపతుల మిమ్ము సృజింపం గలిగెం 
బరంతపా పంచజనుం డన్యు[పజాపతికి నసిక్ని యనుకన్య గలదు దాని 
నీవు భార్యగాం బర్మిగహించి పిల్లలం గనుము డానంజేసీ (ప్రజాసృష్టి 
వరిల్లం గల దని పలికి పలుకుచుండునంతలో - నంతర్ధానం బయ్యె 
ననంతరంబ, శి 

సీ ప్రాచేతసుం డల్ల పొంచజనిం బొంది 

హర్యశ్యు ల౯ేర నలకచుండు 
వారినిం బ్యుతులం బదివేవురం బుతి) 

కలం జదివేవురః గాంఛెం (బి 
నాదశ్షసుతులు వితాజ్ఞ ను బాలించి 

ప్రజల సృష్టించెడువార యగుచు 
సంధునదం బబ్ధిం 'జేంనచోటను 

నారాయణసరస్సు నలువు మిజు. 

కే. స్పర్మమున సర్వపాషముల్‌ సమయః జేయు 
నన్నదతటంబునందు హర్యశ్వు లుండి 


పి 


శఫలి (శ్రీక్ళృన్ణ భాగవతము 


తండ్రియాథ్థను దల డాల్చి రప మొనర్చి 

సలిపిరి ప్రజాభివృద్ధినై జతనములను, 1 తీ 
+వ, అంతలో నటకు నారదుండు. నచ్చి వారిం గాంచి యి ట్లనియె, 115 

పళ వారదుండు దక్షసుకులకు బానోపటేశము చేయుట 4. 

ఉ.. గాలకులార! మిర లొకపాటి యెజుంగనివార లాటచే 

'జీలతనంబునం దపము వీరిడులై పొనరించుచుంటి రీ 

లీలను ఛార్థివంబు లయి లియ సము లయ్యెడునట్టి చేహముల్‌ 

పోలగ న్య సృష్టి చేయుటకు న ౧ జేసితి రక్క టకంటా, 116 
చ, తనువు లళాశ్వతంబు లనుత త్తే మెజుంగనివార తాటచే 

జన్నుల సృజించు కో౭కను సల్పితిరిట్లు లెజీంగియురిడిన& " 

మనమున నీ యటంచు. గొజిమాలినదీనికి బూన కజ్ఞగం 

బును భవబంధము౯ 'దెగడి పొందంగ నెంతుడు మోకశ్షలక్షి త్త 
న్‌ సృష్టీయును దల్లయంబును జేయు మాయః 

బంచవింశతిత _త్వ్వరూపమున నొప్పు 

జీన చేహసంబంధముం జెప్ప వినమిః 


బండితులు గానిమి రు పడితి రకట, 1168 
న, అని నారదుండు పలిశీన హర్యశ్వులు విచారళ మ గలవా రగుటంజేసి 
తద్వచనమ్ము నలు విమర్శించి నిశ్చితమనస్కు లై, 110 


శ్తే పుణ్య పాపనిబద్ధమై పొనరుచుండు 
"దేహా మిది పార్థినం బని కెలియం బడును 
బుట్టువుం జావు కి లకేకామును బొనర్ను 
కర మును “ట్రుంపం జాలకు క్టు లకట, [20 
న (పకృతిపూరుషులకు( న డయి క్టాన 
వె రౌగ్యమడ్డుణవంతుం.డై సతను 
నకలదోపములను సమయింపః జేసి 
సంసారసంధికి శత్రువై వజలు 


పషష్పన్ము౦ధము జీక్‌రి 


నక లేశ్వరునిం జి త్తజలజంబునందు 
సతము పూజింపనిజనునిజన్మంబు 
సుక మన రా జెప్పుం జూచినం గష్ట 
నంగతివై శో సంసృతియందు. శ91 
స్కీ అయ్యయో మాయ మహాప్రవాహమువంటి 
దిహాపరలోకము లెన్న6 దటము 
ల్యాపవాహము తన కై నవస్తువు వేగ 
నశమున నిం దందు. బడంగం జేద్చు 
నన్లై మాయయు జీవునందందు! బడ వైచుం 
దద్దతుండై యుండుదాన నట్లు 
శాకున్న( దద్భయ కారణం బుండదు 
శాన దాని జయింపం గొ వలయును 
శక్తే అత్మపరమాత్మవిజ్ఞాన మలవడంగం 
దృత్త్యమును మున్ను సాధింపం దగును మనము 
విషయసుఖముల నాశింప 'నెడలకుండ స 
జ్ఞానపాశమునం చానిం గట్ట వలయు. క్షేవ2 
ఉ. కాలము (బవ్మా దొట్టియును గల్లినసర్వశరీరథారులక్‌ 
గాలునివీటికిం బనుపం గాం గలదై కపణావిహీన మై 
(శాలుచునుండి యజ్ఞాల కఖండభయం బొడలూర్చు విజ్ఞు విజ డా 
శాలము నింతలో గెలువంగాం గలం డీఘుననుగ్రహంబునక. 128 
ను అని హర్యశ్వు లనేకవిధంబులః దత త్త ్వవిమర గ్థనంబు చేసి నారదు నా 
మంత్రించి వివిక్న 'చేశంబునకుం జని పరబ్రహ్మ పాసనంబు చేసి 
ముక్షీం బొంది రంత సారదుండును హరిపాదపద్శంబులు చిత్తంబున 
నిల్చుకొని భక్తి భరితుండై యెప్పటియట్లు లోకరబులం బర్మిభమణంబు 
'సేయువాం డయ్యె నంత నక్క_-డ దశ్చండును దనప్యుతులు నారదోప 
'బేళమ్మునం చేసి సృష్ట్యుద్యోగంబునుండ్‌ విరక్తులె ముక్నిం గాంచు 


డీడీ (శ్రీకృష్త భాగవతము 


శటింగీ దుఃఖంచుచు నింత శాంతి వహించి పాంచజనియందు శజ 
శు లను వేనవ్రరు పుతు౦లం గని వారిం గూడం (బజాసృష్టిం జేయ 
నియమించె నాశబళాశ్వులు సన్నలు వోయినచోటికిం బోయి ఫఘోక 
తపంబు గావించుచుండి రవుడు తొంటివలి నారదుండు 'వెండీయు 
వచ్చి హర్యశ్వులకుం 'జెప్పినచొప్పునం జెప్పి పోయిన వారును దదుప 
"దేశంబునం దమయతశ్శ్నలన లె నివృత్తి మౌర్షం బనలంబించి మోక్షంబు 
నొందిరి, దక్షం డథీయును గన్హాక రి కగా విని నితాంతచింతాసాగ 
రంబున మునింగి యుండ నంతలో. దనచెంతకు నచ్చిననారదు నిరీ 
వంచి కోపానలడందహ్యుమానమొనసుండై | [లిక 
ఎ దక్షుంయ నారదుని శపించి (ప్రజాసర్టమ చేయుట ఖిలా 
శా ఓరీ! సాధువు నా నటించెదవు ధన్యుం డీతండం చె ల్లరుక 
జేర న్వచ్చి భజించి యింత యిడి వాసిం గూర్చ నో చెల్ల లో 
శారాధ్యుండనొ నీవు తంత్రములు నీయం దెన్నియే నుండె నీ 
పేకుం జెప్పిన పాప మంటు నని చెప్పె 'న్నాకు నాచిత్తనే,. 1కు 
పంచ, ప్రవృత్తిమార్గమందు నున్న వారి నాకుమారులకా 
నివృత్మి నూర్గమందు నిల్పి నీవు వారు నన్యసిం 
ప వాకు చేసి నన్ను దుఃఖవార్థి ముంచి తక్కటా 
భవత్క్భ తాపదార మెన్న( బౌరహీన మయ్యెడి౯. [90 
న్‌ ఫుతు9 డగువాండు వేదోక్త పుణ్యకర్మ 
ములను బొనరించి చేవ తాదులబుణములు 
దీర్చు నని వుకై డానకో బేవ్చలాడి 
తండి వారల. బొందంగం దలంచు గాదె, 12 
క _త్రౌరుణ్యము దీర్చనిచో 
వారలకుకా ముక్తి లేదు పానీ ! యిచటళ౯ా 
నోరికలు దీరం బిదపన 
వేకును మోక్షంబు నొంద "ెడలుట, లొప్పు౯, ! 


వః 


ఆకా 


శే 


వ 


పషఘ్రస్క్యంధము ఉక్‌ 


ఓరీ దుష్టాళ్మా ! దుక్చుద్ధులు గజిపి నాఫుతుల శివహాపరలోకంబులు 
"రెండును లేకుండ. జేసితి కరాస్టసక్క చిత్తుండ నగునాకు దుస్సహ 
మగునపకారంబు గావించితి వది కారణంబుగ నీ వొక్కచో నిలిచి 
యుండక సర్వలోకసంచారి వై పోం గల వని నారదునకు శాప 
మొనం”గ నారదుండును శాంతుండై సమస్థుం డయ్యుం (బతిశాపంబు 
వలుకక శాపమును స్వీకరించుచు నంకసించుచు మహతి వాయిం 
చుచు నీశ్వరుం బాడుచుం జనియె నంత దక్షుండు ఫుతశోకసంత ప్త 
చిత్తుండై యుండ బ్రహ్మా బేవుండు వచ్చి దుఃఖోపశమనంబు. వేసి 
పిజాసర్లోపాయంబు వెప్పి చనియె సంత, 120 
దశ్షుండు దుఃఖము న్విడిచి తత్సరతం గొని సృష్టిం గోరి స 

ల్ల తణలక్షి తాంగి యయి లక్షి యనం జనునయ్యసిక్నీ యం 
చాశ్రణమంద ఫ్యతిక ల నర్యదిమందినిం గాంచి వారికి౯ 

రశ్షణముం బొనర్బె రుచిరం బగుదివ్యపదార్థసంగతిక౯- 4 180 


, అటు సపెంచినవార లర్వదిమందిలో 
రం 


బదుగుర ధర్మ దేవతకు మజీయు6 
బదు మువ్వురం గళ్యపప్రజాపలికిని 
నిర్వదియేడ్వుర నిందుసకును 
నిష్వు రిర్వుడు గాయనార్వర రుదా9ంగి 
రఃకృ శానులకు భార్యలుగ నిచ్చి 
మిగిలి యుండిననల్వు రగువారి6 చాష్ట్ర్థన 
కిచ్చి వివాహము లెసంగం జేసి 
నంత నొంతటిలో వారినంతతియు న 
నంత మై త్రిలోకమ్ములు నాక్రమించె 
వారినామభేయంబులు వపసవోడ 
నిపుడు వివరించెద న్విను మేర్చడంగ, కేల 
అందు 'ధర్ముండు ఛానువు లంబ కకుప్పు జూమి విశ్వ సాధ్య మరు 
త్త సతి వసువు ముహూర్త సంకల్ప యనంబడు పదుగురను బెం డ్డి 


450 (శ్రీకృష్ణ భాగవతము 


యాడి భానుఫునందు 'వేదుండు బుషభుండు ననునిరుఫురం బ్యుత్రులను 
లంబయందు విద్యోతుం 'డనువానిని గకుప్పునందు. గీకటుని జామి 
యందు దున్తాభిమాన దేనతలం గొందజను విశ్వ్యయందు వి శే జేషు 
లను సాధ్యయందు సాధ్యగణమును మరుక్త స్రతీయందు మరుత త్తం 
తుండు జయంతుండు ననునిద్దజ నీజయంతుంజే వాసు బేవాంఛమున 
నైనయుపేందుం డని ఇప్పుదును వసువునం దష్టవసువులను ముహూ 
ర్ర్రయందు ముహూర్తాభిమాను లగు చేవగణంబును సంకల్పయందు 
సంకల్ఫుండనువానింుట్టించె నందు బుషభునకు నింద)సేనుండు నవి 
స్ట్యోతనునకు న న సృనయిల్నువు లనుకొందజు సుతులును గీకటునకు సంక 
టుండును దున్లాభిమాని'చేవతలకు స్వష్టడు న నంది యనునిర్వురును 
సాధ్యగణమున కర్థసిద్ధుండు సంకల్పునకు6 గాముండును బుట్టిరి వసు 
వ్యుతు లగునష్టవసుఫులు (దోణుండు (పాణుయ (భువుండు నర్కుండు 
నగ్ని వోషుండు వసువు విఖావసువు ననువారు వారిలో (వోణునకు 
నభిమతి యనుడానియందు హద్టండు శోకుండు భయుండు లోనగు 
వారు పుట్టిరి ప్రోణున కూర్ణస్వతి యనుసఖియందు సహుండు నాయు 
వు ఫురోజవుండు జనించిరి (ధువునకు ధరణి యనుదానియందు, 
బురాభిమొని'చేవతలు "పెక్కురు వుట్టి రర్కునకు నశన యను పల్ని 
యందు దర్తాదు లనుసూనులు జన్మించి రగ్నికి వసోన్ధార యను 
నారియందు. ద్ర)విణకుంయు లోనగుసుతు లుదయించిరి మజియు 
నయ్యగ్నికిం గుర్వికలందు స్కందుం డుదయించె. నాతనికిం గార్తికే 
యుండు పాణ్మాతురుండు నగ్నిసంభవుండు కునూకుండు సనునామం 
బులు కల వాస్కందునకు విశాఖాదు లుదయించిరి దోషునకు శర్వరి 
యనుకళత్రమందు నారాయణాంశమున శింశునూరుం డుదయించె 
వసువ్సన కాంగిరసి యనుసాధ్వియందు విశ్వకర్ముండు పొడమి శిల్పా 
వార్యుండై (పసిద్ధిం గాంచె విశ్వకర్మనికిం జూతుషుం డనుమను వుద 
ముంచె నతనికి విశ్వులు సాధ్యులు ననుకువూరులు పెక్కు-.రుజనించిరి. 


కరి షమషస్టన్క్మ ౦ధము శీర్‌? 


విభావసు వనునష్టమమనువునకు నుష యనునతియందు వ్యుష్టుండు 
రోచిస్సు నాతీఫుం డనునారు గలిగిర,  ఆతప్రునకుం బంచయాముం 
డనుదినాభిమాని చేవత వుక్లై నాపంచయామునం దే సకలభూతము 
లును జాగరూక ములై వర్షించు నిది ధర్వు స్థనిప్ముతపా(తసం'తాన మింక్‌6 
గళ్యపచం(ధ్రుల క్‌ నంగిన దశ్షకన్యలసం తానాభివృద్ధి పదంపడిం 
జెప్పిద రదభార్య యగుసరూప కోటానంగోట్ల ర్ముదగణములం 
గనియె, అగణములకు( బదునొకం(డ్రు ర్యదులు సాయకు లైల, 
వారు రైనతుండు నజుండు భవుండు. భీముండు వాముండు న్యుగుండు 
వృషాకపి యజైకపాత్తు సహిక్చుధ్నుండు బహురూఫపుండు మహం 
తుండు, ననువారు మటీయు రుదిపారిషదగణములు (గేళులు వినా 
యకులు నాగం గొన్నిగల వివి యన్నియు రుదునకు నన్య యగు 
భార్యయందు జన్మించె. నాంగీరసుండు తనయిరువురు భార్యలలో 
స్వథయందుం చితృగణంబులును సతియందు నధ ర్వాంగిరసుం డను 
“వేడాభిమానిప్రకుషునిం గనియి! గృళాళ్వుం డర్చి యనుసతియందు 
ధూమశేతుని భీషణ యనుదానియందు. వేదశిరుండు. బేవలుండు 
వయునుండు మనువు ననుసుతులం గనియెం దాష్ట్ర్యండు తననలువురు 
పశ్నులలో. బతంగియందు. బతగు లను యామినియందు శలభులనుం 
గనియె సుపర్ష యనునామాంతరము గలవినతయందు విష్ణువాహన 
మైనగరల్మృంతుండు సూర్యసారథి మై మైనయనూక్తుండును బుష్ట కదు 
వుకుం బలువిధము లగునాగులు వుట్టి 1182 
ఉ. ఇందుండు కృత్తికాదు లగునిర్వది యేడ్లురం బెండ్లియాడి యా 
సుందరులందు రోహిణిని. జూచి [పియంబున నొడ్డ రోయంగా 
నందణు దంశికిం 'దెలుప నాతండు నాతనిః గుష్టరోగిం గా 
నుందు వటంచు శాపము మహొో(గగతిం బొనరింవెం గించుగళా, 188 
శే, ఇందుం డందున రోగిమై కృ త్తికాదు 
లందు బిడ్డలం గనం జాలం డయ్యె నప్పు 


శకరి (శ్రీకృష్ణభాగవతము 


డసితపక్షమునక క్షయ మైనకళలు 
శుక క్షపశ్షమున న్వెండి ని సోభపు నొంద. ఏ! 
న ఇట్లు దక్షుండు నరం బొనంగె నవ్యల కళ్యపుం డదితి దితి దనువు 
శాష్ట యరిష్ట్ర సురస యుళ ముని కోంధవశ 'త్యామ "సురభి సరమ 
లిన ల బడసె వారిలో .దిమి యనుచానియందు యాదో 
గణము ఫుక్లై. ససమయందు శునకములు వ్యాఘ4ములు మొాగ్జాల 
ములు లోనగుజంతునులు ఫుళ్లై సురభియందూ  మహిపములు 
గోన్సులు లోనగు భిన్న ఖురజంతువులు వుక్తై. తామియందు ్వేన 
ములు గృధిములు లోనగునవి ఫుళ్లై. మునియందు నచ్చరలు 
పుట్టి కోఛధవశయందు సర్చాదులు వుక్లై నిళయందు నృక్షములు 
ఫుకై. సురసయందు యాతుధానులు ఫుట్టిరి. అరిష్ట్రయందు గంధర్వులు 
పుట్టిరి కాష్ట్రయందు నశ్వగర్జభాదులు వుసైం 'దనువునందు నేకషస్టీ 
కుమారులు ఫుట్టిరి వారిలో ముఖ్యులు పదు నెనమండు) వారు 
ద్విమూస్ట్రండు శంబకుండు సరిష్టుండు హయగీివ్రండు. విభావసుండు 
నయోముఖుండు శంకుశిరుండు స్వర్భానువు కపిలుండు నరుణుండు 
ఫులోముండు వృషపర్వుండు నేకచకుండు సుతాపనుండు ధూమ) 
శేశుండు విరూపాశ్షుండు వి(ప్రచి త్తి దుక్ణయుండు ననువారు వారిలో 
స్వర్భానువుతి యగుసుప్రభను నముచి పెండ్డియాడె.. నహుషు 
ఫుత్రుండగుయయాతి వృషపన్వునివుతి)ి యగుశర్మిష్థను బెండ్రియాజె, 
వసుసుతుం కైనవై శ్వానరునకు నలువురు ఫుతికలు వారిలో నుపదాన 
విని హీరణ్యాక్ష్రండును, (గ్రతువు హయశిరసను గశ్యపుయ ఫులోమూా 
కాలకలను 'బెండ్తియాడి రందు( బులోమాకాలకలకు. బొలోమకాల 
శేయు లనునతువదివేవ్చరు దానవులు పుట్టిరి. 185 
ఉ. వారు నిరంకుశత్వమున న ర్రిలుచుక్‌ న నవనాదిస్మత్మి.యా 
వారము నర్వముం ప, వా రయి వారక యొల్లలోకముల్‌ 
'కారియ నొం్వి కుందు నటు కార్యములం బొనరించు చల్ల బృం 
దారకకోటికి౯ "బెదరు తాంకంగం జేయుచు నుండి రెంతీయుక్‌, 186 


క 


వం 


న, 


పషమవ్వస్క౦ంధము శ్రీఫ$ 


నీతండ్రితండి) విజయు౦ం 

డాతజి స్వర్గమున శేగి యమరులపంపుం 

'జేతమునం జాల్చి వారి౯ 

ఘాతుకులం దునిమివైవె ఘనశ్‌ "ర్యమునక-. 18 
విపచి త్తి సింహికను బెండ్డియాడి నూజువురు రాశ్తసులం గాంచె 
వారిలో రాహువు జ్యేస్టుండు. వాండు దానవుం డయినను భగవ 
దన్ముగహంబున గోహంబులం. జేరె నింక నదితివంళఠముం. జెప్పెద 
ననధరింపుము. అదితికి వివస్వంతుండు నర్యముండు పూషండు త్వష్ట 
సవిత భగుండు ధాత విధాత వకుణుండు మితు్ర౦ండు శతుంండు 
నురుక్రుముండు ననెడు పన్నిద్దజు ఫ్యుతులు పుట్టిరి. వివస్వంతుండు 
సం యనుసతియందు శ్యాద్ధ దేవుడు యము6౬ డనుఫుతు9లను 
యమునయనుఫుత్సికం గాంచె. సంజ్ఞ యే బడబారూపము. నొంది 
యశ్వి చేవత లనునానత్యులం గనియ భాయ యనుదానియందు 
థ్‌ నైశ్చరుండు సావర్థి మను వనుసుతులును దపతి యనుసుతయుం 
గలిగిరి తపతి నంవరణుని, బతిగా వరించె నగ్యమునకు మౌొతృక 
యనుసహధర్మచారిణియందుం గర్భశీలు రయిన(ప్రజలు పుట్టిరి వారి 
మూలమున మానవజాతి భూతలమున6 బ్రివ ర్తింపం గలిగె. 1808 
పూమండు దక్షృుకో 6 గలహముం గొని యుండిన రుదు జూచి సం 
భాషణ మాచరింపకయ ఫక్కున నవ్వెను దంతపు కిలో 

దోషము దోంపం జేయుచును దోంచినయప్పూడ రుదిపార్ష దుల్‌ 
రోపముళోడం దదిదనరూపము రూపణిం జేసి రీసున౯ 180 


| గన్వ లు పండ్లు గలగల రాలంగ 


బోసినోటివాండ మ్‌ నవు రీ 

పిండిమాతు తినుచు నుంజెడివాం డయ్యె 

బూషుం జెటిలిఫొంకు భూత లేశ, కేశ్ర0 
అట్టిం చైనపూషుండు నంతానము "లేని వాండయ్యెం ద్వష్టకు దడానవ 
సోదరి యగురచన యనుపత్నియందు విశ్వరూవుం డుదయించె 


ఉం శ్రీళృళ్ణభాగవతము 


"బేవతీలు శారణాంతరంబున బృహస్పతిం గా డని విశ్వరూపునిం బుగో 
హితునిగం ఫైగొని రనిన రాజు మునిరాజుర జూచి సురాచార్యుం 
డయినబృహాస్పతి దివస్పత్మిపభృతుల జీవతల౯ విడిచి పోవుటకుం 
గలకారణంబు సెప్పు మనిన నతం డకని కి ట్లనియె, క్షే 
ఆ + బృవొస్పతి యిందు్ర)ం బరిత్యజించి పోవుట 6-- 
ట్‌, ఇందుండు ముజ్జిగంబులకు "నేలిక గావున దుర్శదాంధుం డై 
సాందవిభూతి నొప్పుచును సాధ్యులు రుద్రులు నశ్వినీసుతుల్‌ 
చంద)దినేందు్రలుక్‌ సురలు సన్నుతి సేయుచు నంటి ళొల్వ ని 
స్త్యదత సింహపీఠమున సై సరత నుండెను గొల్వు దీర్చుచుక్‌, 148 
వ అప్పు డచ్చరలనృత్యంబును గంధర్వులగానంబును (బ్రహ్మవాదుల 
"చేదనాదంబును వి ద్యాధరులవినయాభినయంబులును వి స్తరిల్గుచుండ 
శచీసమేతుండ్రై. 'పేరోలగంబు సేయుచుండె నాసమయంబున సర్య 
'బేవతాచార్యుండును బరమపూజ్యుండు నగబృవాస్పతి సభొభవనంబు 
నకుం జనుటెంచె నప్పు డిందు9ండును 148 
ఉ, ఆతని. జూచి యాసనమునందున యుండియు 'లేవనట్టిండై 
చేతుల, నైన మోడ్చుటకుం జిత్తము సేయక చూచుచున్న వేం 
బీతి. దొజంగి గీప్పతి జరీన గమించె మరల్చి మో మొకం 
డాతటి నాడ కోడక సమక్థండు గొన నహంకరించుచుక్‌ , కేశ 
స్వాగళము, "జీవతాధిపతిచేశికుం జేగ౯ా 
చౌవులం దగనిత త్తజ పాటక 
భావమందు€ గడు బమ్మెర గల్గలా 
జేనం దప్పి యిటు చింతిలం జొచ్చెక్‌, 14ీర్‌ 
ఉ. అక్క-ట కష్టకాల మిటు లయ్యె నయో యి నేమి సేయుదుక్‌ 
మిక్కి-లితప్పు చేసితిని మిందు 'లెజటుంగనివాండ నైతి నా 
ప్రక్కన యున్న టేశికునివైప్రు కనుంగవ వేయ నైతి ర 
మ్మక్కండ విశ్యుమింపు మన నైతి గరంబున నైన మత్తుండకా,. 146 


క 


హా 


మష్లున్క 0థము శే 


మూచియు6 జూడనియటులు 
ట 
శాచరికపు శేవోడ రాజ్యమదమునళ 
నావేసినతప్పునకు౯ా 
ధీచతుగుండు గురునికాళ్ల దెసం బడుమె తగు౯. కట? 
. సాత్రకంబయిన భాస్వత్స్వభానము, గలబేవ 
* తల శేను విభుండనై తగనిరాశ్ర 
సస్వభావము గలజాల్డుండనై యిట్లు 
మనలితి నైశ్వర్యమత్తుండ నయి 
మూ ఆటీ 
నాకంచె నధముం జేలోకంబునకా లేడు 
దీనికి నిష్కృతి "దేశికవర 
పదరజోధారణ మది గాక యొండొక్క- 
'జెదియు లే దని నిశ్చయించి యవుడ 


ష్‌ యిందు డావిబుధాచార్యునింటి శ్ష 


గురు నరయుచుండ నంతలో గురుండు యోగ 
బలమునం దిరోహితుం డయి వొనవునకుం 
గాన రాండయ్యె "వెదకినం గాని యెందు, శీర 


ఇట్లు 'బేవేందుం 'జెల్లకడల గుడు నన్వేషించుచు నెల్ల శాబికీయంబు 


లుం గన నొల్లక విచారాందోళితమనస్మ.ండై కందుచు 'చెంబరవిత్తు 

చందంబున విహరించుచుండె నిది నందని యొజింగి రాక్షసు లందలు 

శుకప్రేరణంబున సమరసన్నద్ధులె నానావిభోయుధంబులకోం జతు 

ర్విధసేనాసమేతులై వచ్చి టా ముట్టడించి 'జివతలతో 

ఫఘోరయుద్ధంబు గావించి రప్పుడు, క్షశ0 
వైళ్యు లింద్రువై చాడివచ్చి యోడించుట + 


మః కరవాలంబులు భిందివాలములు ఖడ్డంబుల్‌ సవా(నఘ్నులు౯ 


బరశువ్రాతములుం బరశ్వథములుకొ బవ్వాస్ర్రశ్‌శ్ర్రంబులు౯ 
సుర సైన్యంబులమింద నేసి దనుజుల్‌ శుంభన్మహారంభములే 


పరంగ న్నాంచి కలంచి కెల్లరు భయ(భాొంశార్చు లై పొటింగ౯ా 150 


క్షేగ్రల్లి (శ్రీకృష్ణభాగవతము 


ను ఇట్లు దనుజమక్షితు లై 'బేవతలు దే వేందు)నిం బురస్క-రించుకొని పర 
'మేస్టిపాలికిం జని (పాక్థించి సర్వంబు నివేదించి శరణు జబొచుటయు 
నతండు శ్యతువీడితు లైన్యదిదళులం జూచి జాలిపడి యూరడించుచు 
ని ట్లనియె. 151 
ఉ. మిరు మహాపరాధమును మిందు లెజుంగక చేసీనారు త 
'త్మారణమూలమై యిటులు కారియ గల్గగ సయ్య న్టు లాం 
గీరసునిం ఇరాభవవికీష్ణనిం జేసితి రట్టి తత్తిర 
స్కారఫలంబపో యిటులు కల్గంగ వచ్చుట మోకు జూడంగళా 152 
అ, వార లలతులైన భార్షవుం గొలిచెడు 
కారణమున నిట్లు గండుమిగిలి 
"కేమి వెప్పువాండ నేం3ె బీ తేద నాదు 
నాలయంబుం గూడ నాకమింతు), 158 
వ అయినదాని కిఫ్ట డనుకొనిన ఫలంబు లేదు కావున మి రివుడు 
త్వష్టకొడు కగువిశ్వరూపవుం బురోహితునింగా వరింపుం డతండు 
చానవపశ్ష పాతి మైనను వరింపుండు పొండు మోకు విజయం బగు 
ననిన వాప వాని వీడ్కొని విశ్వరూపునికడకుం జని (పార్థించుచు 
ని ట్లనిరి, కేళ4 
ఆశీ దేవతలు విశ్వరూపఫుని. బురోహితునిగ వరించుట $-- 
వ అతిథులమై భవత్సముఖ మందంగ వచ్చితి మొాదరించి మా 
కతిథిసపర్యలం జరిపి న ట్టయినళా శుభ పూను సీకు సీ 
థీతికిని నీడుపూర్వులకు సేమము చేకురు నిట్టినేము సీ 
వీతరులవంటివార మని (కేముడి. జూపుము మాపయి న్నునీ, 165: 
సీ అచాక్యం డిశ్వరునట్టిండు తండి) వి 
ఛాతకు దీటనం దగినవాండు 
సోదరుం డిందునితో, దులందూంగొడు 
జనని భూబేవికి నవతు వచ్చు 


వమన్మ౦ధము ఉం 


నాత్మసోదరి సుదయారూప్రురాలు తా 
మాజిట ధర ముమొది యతిథి 
తనరూపనే యని తలపోయ వలయు న 
భ్యాగతుం డగ్నిరూపష్మపధితుండు 

* అనుచు వీరి నారాధించి కని భజించి 

పూజ గావించి సేవింపం బోలు ననుచు 

శాస్త్రములు చెప్పుచుండు నో మ్మాసుశేరద 

మాకు నుపకృతిసేయుట నీక చెల్లు, 156 
= నే మిపుడు శతువీడితులము నీ కతిధులమై నచ్చినారము నీకు మే 
మ త్యాదరణీయులము సీతష్యపభావమ్యు స శతులిరస్కారరూప 
చుగుమాదుఃఖమును దొలంగించి మ మ్మాదరింపుము (ుహ్మజ్ఞాన 
సంపన్ను(డ నగునిన్ను మే ముపాధ్యాయునింా గురువులా నాచార్యు 
నిలా వరించితిమి వృతోస్మి యని నీవు మౌ కార్యంబుదెసవాండ వె 
శ్యతుజయంబు చేకూర్చుము. నీవు చిన్న వాండ వయిన వేదాధ్యయన 
సంపన్నుండవు గావున బెద్దవానిగ నెంచి నీ కిదె నమస్కరించు 
చుంటి మని బహువిధంబులం బ్యార్థించిన విశ్వరూపుండు. వేల్పు 
లారా! పౌరోహిత్య మంక మంచిది కాదు (బహ శ్ఞవర్భసము నడంచు 
న ట్లయినను బితృతుల్యులు మా (ప్రాక్థించుటం జేసి నిరాకరింపం 
జూలక నేను దానికంగీకరించితి ధర్మముచేం (ఛౌాణమువే మాయర్థం 
బులు సాధించి మూయభిలవీతంబులు దీర్చుచుందు నని పౌరోహిత్య 
మంగీకరించి స్వీకరించి శుక్రిరక్షిత మగు దైత్యసంపదను నారాయణ 
,శవచమంత)బలముచే నాకర్షించి 'బేవే్యద్రున కొనంగియు నవల 
నతని కతండు నారాయణకవచమంత్రం బుపదేశించె దాన నతండు 
గండు మిగిలి టైత్యసైన్యంబుల టైన్యంబు నొందించే ననిన 'రాజే్యదుం 
చట్టిమహోన్నతం జయిననారాయణక। వచపభౌవము విన నెంచితి నా 
శెజింగెంపు మనిన శుక యోగీం్యమండు విశ్వరూప్రుండు టే వే్యద్రునకుం 
'జెస్పినచొప్పునం జెప్పు చుంటి నాకర్ణింప్రు మని యి ట్టనియె,... 157 


ఉరీ (శ్రీకృష్ణ భాగవతము 
4 నారాయణకవచపు) భావము $_- 


త్తే వర్మము జవింపం దలంచినవాండు మున్ను 
స్నా నసంధ్యాదికృత్యముల్‌. సంతరించి 
కుశలయం దుదబ్బుఖిం డయి కూరుచుండి 
వార్చి వాడ్నీయమంబున వలయు నుండ. 158 


వః అష్హాక్షర ద్యాదశొత్షర మంత్రంబుల నంగ న్యాసకర న్యాసంబులు 
గావించి పద జూ నూ రూదర హృద యోరోముఖ శీర్ణంబు లను 
నష్టాంగంబులం (బణవసంఘట్‌ తై శై కాక్షరంబుగ పడవ్లరి౯ా సన్య 
సించి యస్త్రాయఫ ట్రని దిగ్బంధమ్ము వేసి నారాయణభ్యానంబును 
ల మిత్యాదిపంచవ్రూజయుం బొనరించినపదంపడి* 150 


ద్విపద, కరుణనో నాశ్రితకష్టముల్‌ దీర్చి 
లు 
గడడి మూంున నెక్కి ఖడ్డము౯ డాలు 
శంఖ చకింబులు శార్జంబు గదయుం 
౧ 


బుంఖానువుంఖముల్‌ భూరిశ రాళిం 
ఛాశము నెనిమిది బాహువులందు 

'వేశ మేర్చడ దాల్చి వివిధవిభూతు 
లందియు వాతపాఫుం డగుచు నన్నింటి 
యందు జగన్మయుండై వెలుగొందు 

పర మేశ్వరుండు నన్ను( బ్రతిపదమందుం 
గపణమై రశ్చించుం గాక యాదోగ 
ణమ్ములకును వారుణము సాళశమునకు 
సమ్మాతిమై నుండ జలమందు మత్స్య 
మూూలర్తియె. వెలుగొందువురుపో త్తముండు 
కీర్గించు నను నీట శేయూత యిచ్చి 
పౌలించుం గావుత భళా ర్లి. బాపం 


పషషపస్య0౦ధము శీ[5 


ఫై ని 


జూలి వామనుం డగుశౌాం స్థలంబు 
లందు నకొ గాపొడు నం[ఘ్రి(త్రయంబు 
పొందుకోరికిం 'జెల్చి మూడులోకముల 
నాక్రిమించిన బేన్రం డలత్రివికృముండు 
విక సమ మెసంగ నక విన్నునం బో9చుం 
గాక రాక్షసులకు గర్భపాతంబు 
వీశమైం గలుగంగ భీషణుం డగుచు 
సట్టహాసము వేసి యసురులం జించి 
సట్టినృసింహుం డత్యంతదుర్లాట 

వుల సంగరంబులం బుశ్లైడుఖీకిం 
దొలంగించి ననుం గాచుం దోడునీ డగుచు 
వరయజ్ఞ్ఞ మూ ర్థియై వజలి దంష్ట్రలను 
ఫర నుద్ధరించుభూ దారరూఫ్రుండు 
మార్గముల న్నన్ను మని చెడుం గాక 
భార్గవాన్వయమందుం బ్రభవించి మించి 
చుష్టశిక్షణమును దోర్దర్చ మొప్పం 
గష్టములకు నోర్చి కాళ్యపి యెల్ల 
ముయ్యేడుమాజులు పోయి శోధించి 
శయ్యంబు లొనరించి శ్రాలురాముండు 
కరుణ మైం దా నెల్ల కడలను నన్ను6 
బరికించి రశ్షీంచువా: డగుం గాక 
దశరధ'రాముండై ధరణిపైం గల్డు 
పశుతుల్యు లగు దైత్యపతులను గూల్చి 
భర సురక్షితముగా దనరించినతండు 
వరదుండై న న్నేలి పాలించు. గాక. 


కూ)రధర్య (ము లని వోణి వ్ధల్ల 
నారసి మూ 'ర్థికి నాళ్ళజుం డగుచుం 


466 (శ్రీకృష్ణభాగవతము 


ద్‌రి జన్మించి తద్భీతి వోం జలుఫు 

నారాయణుండు కూర్చి ననుం గాచుం గాక 

'యోగవిరోధులై యుండినవారి 

ఆయూోగపారగులు గా నొనరించి నట్టి 

ఘనుండు దత్తా తేయకంజాయ తాశ్షు 

డనుకంపమైం నన్ను నరసి రక్షించు 

జ్ఞాననము(దుండై కర '్ర బంధముల 

పూని ఛేదించెడుభూరిసామర్థ్య 

మున నొప్పుఘనుండు నత్పూజితమూ రి 

తను నాశఫయించినం దగ 'నేలునట్టి 

కప గలవాడు లోనై కబంధుండు 

కవీలుండు నాపట్లం గరుణించు. గాక 

కామని[గ్రహుం డయి ఘను డయి మోక్ష 

కాముండై కృతలోక। కళ్యాణుం డగుచుం 
')లుసనత్కు.మార(బహ్మా స్తనాది 

పాలించు నను గాముబాధ లడంచి. 

కవములానసనాదులం గన్నొజుంగి లయ 

నమయమునక- (శుతుల్‌ నననన్నం గొన్న 

మధుకైటభాదుల మర్షించి మించి 

విధువు హాయ్యగీవవిఖ్యాతుం జెపుడు 

న న్నేలుం గావుత నారదమూ ర్తి 

నర్ను తాచారము సమకూార్చుుం గాక 

అ(శితార్తిహారుండు వారి కూర్మమరూర్హి 

ప(తితుని న్నన్ను. బాలించుం గాక 

వెద్యుండై యమృృత మన్వవ్వుల కిచ్చి 

హృద్య మాపన్హతి నొప్పుధన్వంత 

రిఖ్యాత దేవుండు (వీతిన న్నేలు 


పష్తున0౦ధము 407 


సఖ్యంబు నాయెడ నంధిల్లం జేసి 
విజిలేంద్రియుం డగువృషభుండు నాదు 
వృజినంబులం బౌపి 'వెలయించు. గాక 
సర్వాంతరాత్ళు తై చనువిమ్టుమూ ర్హి 
సర్వాధు లడంచి నక సాగొడుం గాక 
దుగ్టన శాధలం దొలలించి పాప, 
వర్టితుః డగు బలభదుండు నన్ను 
పరమదయాళుండె పాలించుం గాక 
యురగాధిపతి యయి యొప్పుశేషాహి 
యురగ బాధలు వాపి యోమెడు నన్ను 
పరమ పావను డైనవ్నా సుండు నాకు6 
ధర్మోప దేశము దయ సల్పుం గాక 
దుర్శోహక్షము లయి తోంచయపాషండ 
ధర ్టబంధమునుండి తప్చించి నన్ను 
గృపానీంతుండె యేలు 
దుష్టశిక్షూర్ధము తొడరి జన్మించు 
శిష్టుం డక్కల్కి- న౯ా జేకొని పోయ. 160 
సీ ఉదయకాలమునందు గదం దాల్ని కేశవ 
స్వామియు నంగమసమయమందు 
"వేణువుం దాల్చి గోవిందుండు పూర్వ్యాహ్హ 
మందు శ క్తిగొని నారాయణుండు 
విష్ణువు మధ్యాహ్న వేళం జ్మకముం దాల్చి 
యపరాషహ్షమునం జశ్రహాస్తుం డగుచు 
మధుసూదనుండును మజియు సాయమ్మునం 
దొడరి మాధవుండు పిదోపమందుః 
“శే. వతి వ్యమీకేశుంయును నర్ధరాత)మందు? 
బద్మనాభుండు కడరాత్సి పజిలునప్పుడు 


శర శ్రీకృష్ణ షభాగవతము 


టొ 


ల 


(శ్రీధకుండు ప్రత్యూవము చెలంగునపుడు 
(శ్రీజనార్జనుం జీలుత చేజ మెనంల. 161 


+, మజీయు6 (బతినంధ్యయందు ఊామాదరుండును (బభాతమందుం 


గాలరూవుండును విశ్వనియంతే యగుభగవంతుండును రశ్షింతురుగాక, 


* (ప్రళయాగ్ని కక్టంబు బలె శాశవులం గూల్చు 


చశ్రరాజమ! నన్ను సాశు మమ్ము 

పిడుగునా నుల్క-ల విడుచుగదాదండ 
! 'సేవకుండ నన్ను నర్శిలిం గని 

కూ శ్మాండయక్రరశ్షోఘోరభూతపి 

ఇావాళిం (దుంచి న౯ గాచు మమ్మ 
(హయాబ్దగర్జ నాం (బతిఫలించెడుశంఖ 

నర్గమా! న న్నేలు భయము బాపి 
త్మీవధారో(గ్రఖడ్లమా! (లెచి 8ివుల 
నాభయంబును 'బెడబావి నాదుకష్ట 
ములను దొలంగించు దానవై మొనసీ నాకు( 
దోడునీడవు గమ్ము సంతోష మిడుచు. 168 
మజీయు నీవు నీప్రకాశంబునం బాపాత్యు లల జూవుల నరికట్టి వారి 
నేతుము లపహరింవుము. ధూమశేతుగిహాదులయు చోరాదు 
లయు సర్పాదులయు భయంకరభూతములయు జాధలు భగవంతుని 
నామరూపాయుథాదిసరణంబున హరించుం గాక బృహ్మదథంతరాది 
సామంబుల స్తుకింపం బడుచు ఛందోమయుం కై నగరుత్మంతుిండు నక 
లాపదలనుండి నన్ను రశ్షీంచుః గాక విష్వశ్సేననామంబులు శ్రీవారి 
నామంబులు రూపములు వాహనవ. 5లు నాయుధములు పార ర్ష దజనం 
బులునుగౌస్తుభాద్యలంకారములును నాబుద్లి స్థ యింద్రియములుమనన్సు 
పాోణము లోనగువానిని రశ్షించుం సళ చిదచిదాత్మక మగు 
నీజగ _త్తంతయు నీశ్వరాధీన మని నమి ల ప్రార్థించునాదునాపదలు 
నాశనం బగుం గాకు భగవంతుండు నం 


పుషున్మ0ధము 469 


ములు లేని వాం డయ్యు నాయుధాలం కారముల ధరించునట్లు రామ 
కృస్ణాదినామరూపము లొందుచుండె నని తలంచుచు (భౌక్థించు 
నా_ప్రార్థనలు సత్యములు గాం జేసి సర్వకాలములందును సర్వ(ప్రదే 
శములందును స ర్వావస్థలందును సర్వదా నన్ను రశ్రించు గాక దశ 
దిశలందును నూర్ధ్యాధోభాగములందును శరీ రాంతర్చహి ర్భాగములం 
దును గాన నచ్చుసరసింహమూ ర్తి నిజ లేజంబున సూర్యాది తేజంబుల 
నాచ్చాదించి నెలుంగుచునిజభ కృజనులభయంబు వాయం 'జేయుంగాక 


, ఇది నారాయణకవచము 


విదితం బగుదీని నీకు వినిపించితి ని 

య్య్యది సీదుకవచ మళ్లై 

సదమద మొనరించు నెల్ల శ్మాతవచయముక. 16ఫ్‌ 
ఈనారాయణకవచము 


"నే సరు దేనియుం బఠింప నెల్లభయంబుల్‌ 
గానంగ రానివై చను 


దీని జపింప్రము జయమ్ము దీపింపంగకొ, 166 


*, మజటీయు సీవిద్యా[పభావముం "'జెలుప)ు నితిహోసం బొండు గలదు 


చెప్పెద వినుము, 167 
నున్ను కొశికగోత్రమున నై నవ్మిపఫ్రుండీ 
విద్య 'ెజింగినవిబుధు. డగుచు! 
గాలము తీఆ నొకానొకనిర్థల 
స్థలమున మే నీలి చనియె దివికి 
నంత జితరధుండు శకాంతాసమేతుండై 
"బేవయానంబున దివిం దిరుగుచు 
ద్విజక శేబర మున్న దేశముపై నుండి 
పోవుచోం గూలె నాబేవయాన 


"లే, మతండు వడి ేవురించుచో నటకు వాల 


ఖల్యముని వచ్చి కాశికుశల్యములను 


క్ష?0 శ్రీకృష్ణభాగవతము 


శ్‌, 


మూవి కవచ్యపభావము శోయం జేసి 
వీని నది వేయు (శేయము 'నెలయు నీకు, 168 
అని చెప్పిన జత్రరథుం డాళల్యంబు 'లెల్లం గొనిపోయి సరస్వతీనదిం 
బడనైచి తొ, ౦టియట్లు విమానం బధిష్టించి యశేచ్భం జనియె నని 
చెప్పి యిందుండు విశ్వగూవునివలన సీవర (టు నొంది రాక్షనసం 
హాోరంబు గావించి శ్రైళలోక్యసామాజ్యలక్షీ గ్రగనేతుం డయ్యె నని 
శుకుండు 'వెండియు, 169 
ఆశ ఇందుండు విశ్వమాఫుని సంహరించుట 4__ 


- అమరపురోహితుం డగువిశ్వరూపున 


కమలరెడు సోమపీథ మనియును సు 
రావీథ మనియును నాపయి నన్నాద 

మనియు6 బేళ్ళళా మూడునౌదల లగు 
న్‌ం డవినీశుంై యవల నూత్మ్మపయు 

_కృస్నేహమునం బరోక్షముగ రాక్ష 
సులకు సవనభాగముల నిచ్చుటలు గాంచి 

యిచ్చలో, నోపము 'పెచ్చుపెటుగ | 


శే వజి యక్కపట మెటింగి వానితలలు 


వః 


న్నీ 


దజీగె సందులో సోమపీధము కవింజ 
లము సురానీధము కలవింకమును మూడ 


వ దగునన్నాద మది తీతు వగుచు నెగసె, 170 
అట్లు విశ్వరూపుం జంపి బేవేంద్రుండు "దేవ తాపరినృతుండై స్వర్దంబు 
నకు నిర్షమించె నంత, క్షే 


అలీ (బ్రవ్మనళ్య యింద్యుని వెన్చ ంటి తరుముట 4 __ 
అతిఘోరరూప మత్యతిరౌ(ద్రన్మేతము గ 
లోకభయానపహోలోక సములు 
భీకరదశనముల్‌ వికృతశివోజముల్‌ 
కృష్ణపింగళవర్ల మున్లరోచి 


పమష్రన్మ్య ౦ధము 1. 


వీరనల్క-లములు భూరికపాలమా 
లలు గల్లి వెతుకు లొలికళొనుచు 
విశ్వరూవునినుండి "నెలి నచ్చి నిప్పు క 
న్గవరాల సృక్యముల్‌ నాంకి కొనుచు 
"తే. నాసుకీరూపమున (బ్రహ్మహత్య గదలి 
శక్ర నరయుచు నాతండు స్వర్షమునకుం 
జనుట సెజిలినదై వాని ననుసరించి 
కొంతలో బై నతండు లోం గుతిలం గుడువ, గ్ర 
వు ఇట్లు (బహ్మహ త్యానురోధితుం డగుఫ్రదుహూతుండు భీతుండై పజుచి 
పోయి యొక్క-జలాశయంబున బినతంతువులం దంతువయై పెక్కేండ్లు 
డాగియుండె (బ్రహ్మహత్యయు నని ననునరించియ యుంజె నంత 
నిస్తేజస్కుం డగునిదుండు దానిరంా వొలంగించుకొనునుపాయంబు 
గాన కొక్క నాండు వీతామహునిపాలిక్షిం జని (పాంజలిమై విన్నవించు 
నంతలో వెన్ను. దన్ని వచ్చి న(బహ స్థహత్యం దిలకించి హిరణ్యగ ర్ఫుండు 
సాంత్వనపూర్వకంబుగా మృదుమధురస్వరంబున ని ట్లనియె, [78 
ఆశ బ్రహ్మా (బ్రహ్మహత్యం శ్రాక్థించి ఇెడంచాపుట 4 
అఆ, మ(శ్చియం బొనర్బుమతి గలదానవై 
విబుధనాథు నితని విడిచి పుచ్చు 
మేమి కోర్కి- నీకు నెనలెడినో చెప్పు 
మేను దీర్చువాండ నింతలోన. క్షే 
ఉ. నావుడు (బహ్మావధ్య యను నాకొళకోరికి యుండం బోన్ఫనే 
సీ విటుసంతసించి కరుణించితి వింతియ బాలు బొ మ్శునం 
బోవుదు నీబిడొజసునిపొంత వసించుట మౌని కాని నా 
"ేవిధ మైనవాస మెట నేర్పడం జెప్పెదొ చెప్పు మబ్దజా, 15 
వ, అనినం బితామహుండు దానిని నాలుగువిధంబులుగ విభజించి 
భూమియందును జలమందును వృశ్తములందును ్ర్రీలయందు నుండు , 


క్షి (శ్రీకృష్ణ భాగవతము 


నట్లు నియమింప నాబహ్మహత్య భూమియందు జవుడుగాను 
జలంబులందు బుద్భుదంబులు నురువులుగాను సృక్షములందు నిర్వా 
సముగాను ్ర్రీలయందు మాసమాసము రజోగుణము గాను బివే 
శించె నప్పుడు (బహూ శ దేవుండు. 16 
నీ భూమిపై గ 'రృముల్‌ పొడసూపె నే నవి 
తమయంతనే పూడి యమరుసట్లు 
జలములకు (ద్రవంబుం జలువయుం గలిగి జ 
గజ్జీవనంబు లై (శ్రాలు నట్లు 
వృశ్షనుల్‌ సజికిన "వెండియును సహస) 
వలుశములం దాల్చి నజలు నట్లు 
(స్త్రీలకు మాటికిం జెలువులతోం గూడ 
భోగయోగ్యత గల్ది పొలుచు సట్టు 
"శే లరసి వరముల నొనంగి స్వయంభు వెల్ల 
వారి వెస నంవి పుచ్చిన పదపడి సుర 
విభుని గన్లొని సీ వింక విగతభయుండ 
వగుచు నాకాధిపత్యము నందం జనుము. క్ష 
వ, అని యంవిఫుచ్చిన ని్గదుం డట్లు (బహ స్థహత్యం 'జడబాసి పీతా 
మహాజ్ఞాతుండై పాయ మేధంబుగావించి శుద్ధిం గాంచె ననంతరం 
చాత్వష్ట తనతనయుం జంవినయిందు)౦ జంప నెంచి జంపం గలవానిం 
బుట్టించువాండై తవించుచు నగ్ని హో(తమునందు హోమముగానవింభె. 
ఆధ శ్వష్ట వృత్రాసురుని బుట్టించుట ఫీ 
నీ, ప్రళయ కాలానిల్మపజ్యలదగ్ని నా 
"వెలు(గుచుంజెడు మేనితళుక్రు వోండు 
డా వాన్నీ దద్ధభూధ్రము పోల్కి నకలఖభీ 
మాకారమునం జూడ వైనవాండు 
మహిత ళ.ధ్యందినమా ర్తాండుం డన మండు 
చుండుగుండ)నికన్ను లొప్పువాండు 


60] షష్తుస్మ్య 0థము క్ర 


అనలసంతప్తము లగురాగితీతల 
పోొోంగులో య నెడుశ్శశుగవుల వొండు 
తే. చేతిలోనిత్రిళూలము చివరం బెద్ద 
"పెద్దయేనిక లం (గచ్చి "వేరెములను 
(దిప్పుచుండెడువాండు పృథ్వీధరంబు 
లవిసి కూ లెడునట్లు "పెల్లార్చువాయ. 1/0 
= అడుగు వెట్టిన నేల నదరంగం జేయుచు 
నాల్యవేం జక్కుల నాశీ కొనుచు 
విన్ఫ తాస్యబిలమున "వేయుచు నాకా 
మంతయుం జేదోయి నాంగికొనుచు 
దంష్టా)క రాళాన్యదర్శనంబున మృళ్యు 
"జేవతశే భీతి. చెలుప నగుచు 
నడసొండ కైవడి నడయాడుచును. గాళ 
రాతికి౯ భీతి గూర్చంగ నగుచుం 
శే గవాకహధ్యని సేయుచు గండుమిగిలి 
మెలంగుచును వాండు ముల్లోకములును భీతి 
వృతము లగున ట్లొనర్చినబిరుదు గాన 
వృతు)6 డనుపేర నొ స్పై నారా(తిచరుండు. 180 
వ. వాండు ధర్భవికోధిమై లోకదున్సహుండై న ర్తిచుచుండె. నాని 
నోర్య౯్‌ ేవతాశేేస్టు లందఅును బొందుపడి వచ్చి తమతమశస్తా) 
శ్రుము లొక్కంపెట్ట వానివైల బ్ర యోగించిన వాండు వాని నన్నింటి 
నొక్క-నడిని మ్స్రింగి వైచి దిక్కులు సూజె వానిం జూచి "చేవతలు 
మిగుల వగలర బొగలుచు నర్వభూ తాంత ర్యామియు స శ్వేశ్వరుం 
డగుభగవంతు నంతరంగంబులం దిడుకొని యిట్లు పాగ్థించిరి. 181 
ళీ దేవతలు వృతుని. కోడీ ప్‌స్ణువుం ట్రోక్థిచుట నూ 
సీ వాయ్వగ్ను లుదశము వసుధయు "మేమును 
బ్రోహ్మదులును నీకు భయపడుదుము 


రైతా 


క? (శ్రీకృష్ణ్టభాగవతము 


నీశాసనమునంద నిలిచి ని౯ సేవింతు 
మంతకుండును నీకు ననుచరుండు 
నీకన్న రక్షకుల్‌ మాకు నెవ్వరు "లేకు 
సర్వరత్తకుండవు స్వామి వ్‌వ 
శామాదు లన్నియు గలిగినవాండ న్‌ 
రాగళూన్యుండవై (శ్రాలుచుందు 
త్తే వెల్ల రకును శరణ్యుండ వీవ కావె 
బుద్ధిహీనుం 'డెవండేని యిద్ధ తేజు 
నిన్నుల గా దని సెరలను సన్నుతింప 
నున్నవాసి కధోగతు 'లెన్న వచ్చు. 189 
చ. విలయసము[దమందుం బడి (్ర్‌లగ నుండినభూమివౌక నీ 
'వెలమిని మత్స్య మూ 'ర్థి నయి శృంగముసం గొని వచ్చి భూతకో 
టుల కగునాపదల్‌ కడుపటుత్వేమునం దొలణగించి నట్టి సీ 
వలసెడు మమ్ముల (బోచుటకు నౌ దని ని౯ శరణంటి మిశ్వరా, 18 
కే, (పళయకాలమునక్‌ నాభిపద్మమందు 
జనన మందినబహ్మ (పచండవాయు 
వాతి ధ్వనించెడుఘో రాబ్టి సరసి బెగడు 
నతని నేలిననీవు మా కగుత దిక్కు. 184 
క ఈవే మాకు శరణ్నుండ 
ఏవే రకుండ వీవె యీశుండ వగు దో 
జీవా! మా కభయం బిడ' 
శావే వృ(తాసురుండు రొయిడీ వెట్టు౯, 18% 
వ అని యిట్లు సురలు (ప్రాక్థించినం (ట్రసన్నుండై పర మేశ్వరుండు పాంచ 
జన్యసుదర్శనాదిసాధనంబులు డాల్చి భక్తులసమత్షంబున సొక్షూత్క- 
రించిన వారును నందాదినేవితుండై (శ్రీవత్సకొన్తుభాద్యలంకా రాలం 
శృతుం డై మనోహారాశారుండై శాన వచ్చెడునాపరమాత్ముంజూచి 
సాష్టాంగదండ( ప్రణామం 'ాచరించి లేచి యి ట్లని వినుతించిర.. 18 


పుష్టుస్క-ంధము కస్‌ 


కే ఈవు షాక్షుణ్యసంపూర్ణుం డీవ జీవ 
సంఘమునకు చ్రాష్యమ వయి సతము పప 
కుండవు నాథారుండవు ,నయి కొమరుమిగులు 
చుంటి సర్వలోకములకు నొడయుం డీవ, 187 
వ మజీయు నీవు జగ త్కారణుండ వచింత్యపభావసంపన్నుండను మంగళ 
స్వరూవుండవు ఫురుహో త్తముండవు పరులదుఃఖములు చూచి 26ప 
లేనివాండవు లో కై కనాథుండవు. పరమహంసుండవు. పరమాస్తుండవు 
పరంజ్యోతివి పర(బహ్మాంబవు _పరాత్పరుండవు పరమనేశ్వరుండవు 
నీలీలావిపోరాదులు మృత్కు-లాల్లాదులవ్యాపారముల _ నంటివి 
శాకుంకుటచేం చెలియ రానివగుచున్నవి కులాలుండు ఘటనిర్మాణము 
నకు భూరూపాభారము నపేక్షించు నీ వేయాధారము నపేక్సింపవు 
ల ఈ ల 
నీకు నీవ యాధారమై నృష్టి గావించుచుందున్స సీవు కర్మకునివంటి 
వాండవును, క్లూననిష్టునివంటి వాండవును గావు కర (ఇనిష్టునిన లెం గ 
ఫల మనుభవింపకుందువు నృష్ట్యాదు లొనరించువాండ వగుటచే 
జ్ఞూననిష్టునివలె నుడాసీనుండవును గావు నీవు కర్ణనిస్థులకు జ్ఞాననిష్టుల 
కంతరాల్ళుంయవై వారికంయె విలక్ష్రణుండవె యుందువు. 188 
ఓ... రి 
సీ ఆరయ నీవు క్ఞానాదిసద్దుణములం 
బరిపూర్టుండవు జగద్వరముం గచ్చ 
కళ్యాణగుణములు గలవాండ వీవు క 
త 
ర్భణ్ఞాననిష్టులమహిత చేత 
నముల నంతర్వ ర్తి నమితమాహోళ్మ్యము 
గలవాండ 'వేరోగములును 'లేని 
బాండవు నేకరూపకుం డవు మాయచే 
తం దిరోధానము నొందుగుందు 
కే. రజ్జవును జూచి సర్బ మక్‌ భ్రాంతి. గొంద 
రొందుచుందురు ఫొందటజు పొంద ర్లు 


6 (శ్రీకృష్ణ భాగవతిము 


రజ్జువుగ నెంచుచుందు రీరనుణ నిన్ను6 
గురిచి వాదోపవాదముల్‌ ఫకగుచుండు, 180 


, నీవు సర్వపరిపూళ్హుండ వయి యుండియృను నిర్వికాకుండ వై యున్న 


వాండ విట్టినిన్ను రాగాదిరహితు లై (వ్రవ ర్హిచువరమభాగవనో తము 
లందబు నీమహిమొవృతసము.డ్రంబువందలిబిందు ఫొక్క-ం డాస్వాదించి 
నిరతిశయానందసుఖ మతుభవించి మైహికాముమ్మికసుఖ లేకములను 


శుచి నీచరణపేవ చేయుచున్న వాకు నీవు (తివికముండవు సూర్య 


చండాిగ్నులు నీవ్మేతమ్లు లట్టినీ కిదే నవ్రుస్కారము. 190 
జానవుల్‌ ధ్రైళ్యులు మానవులును నీవి 
భూతుల నాకి ఇంవుటలు తగవు 
కా దధి యున్నవోం గలుగుళోకోవద) 
వము గాన ఘున్లు వీవు వానునాది 
రూపములం గ్షాల్చి రూఫునూవితి ధుష్టు 
అగుఇారి భృతు) డీయవనరమున 
జగము లేర్చెకు వానిగ్రంహార మైన్టరిఇచి 
ప్రుజళి కథ్ని9పవే పయోబాక్ష 


* నేము నీసేవకులమును సామతత్చ 


రులము భవడథీనులము సీరూవువాగ 
మగుట మాపయిః గృహం జూాఫు టగునటంచు 
'వేండు కొన వచ్చినార మో వేడప్రషమ, 101 


- అని యిట్లు "బేవతలు (పస్తుతించిన భగవంతుండు సంతసించి వార 


క్రి ట్రనియె, 19ి 


స్టా మోాస్తోతంబున శే (హొం తయితికా మ్‌ావై( (బయం బయ్యె నీ 


నాస్తోతింబున సర్వమానవులక్రు౯ా నాభక్తి నంప్రాప్త మూ 
నసోకం బయి క్ట్‌నముం గలుగు నాశానంద మ్‌ద్దాన నా 
న్వస్ని స్వాస్థ్యము లేను వారలకు మేల్‌ సంధానముం జేయుదు౯ా.108 


మవ్వన్క్య-ంథఢము శ? 


క న న్నిట్లు మోర లిప్త ఫ్ర 
సన్నుని గాం చేసిఫొనియు శత్ర్రుజియం బ్‌ 
సన్ననికోరిక కోంతి 
రన్నన్నా 1! తగని దిద్ది యని నే నుధుక. [94 
తే ఇందియాథీనుం డగునాతం జెజుంగం దగిన 
యట్టిష్రకుపార్థ "నేదియో యరయం జూల 
శెట్టు లెట్టులొ మెలంగు నే నట్టివారి 
పట్ల. దాటస్థ్యము వహించు వాసి గలిగి, 195 
ఉ రోగి యపధ్యవస్తువు 'లెజుంగక "పెట్టు డటంచు 'వేడిన౯ 
రోగగుణం బెటింగిన పరం డగు వైద్యు: డపథ్యవస్తు వా 
రోగికి. బెట 'బెట్టనట్టు లితరుల్‌ బలె నోరనడాని మీ కీడం 
గాం గలవే మహళోన్నతసుఖం బిడం గబ్లుకు: గాని నిర్జరుల్‌, 106 
న అయినను మిాపార్థనము లోకహి తార్థ మంటిరి కావునం జెప్పెద 
నాలకింవ్రండు, 197 
+ మహావిష్ణువు వృఠవఫోపాయం 'బెలింటించుట $-- 
చ కలడు దధీచినాముని జగతియనిశుత దానకంకణో 
జ్జ జపమాలికాకలిత దశ్చీణదోవుండు దోవతూలికా 
వలిబహులజ్యలద్దవవిభావసు వేషుండు 'వేషశూన్వపే 
శలగుణజాలపోవి.తయళుపివి శేషం డశేషనోషుం డై. 198 
వః సకలజగ జ్ఞ యమా నమ హాతపోధనసంపన్నుండగునమ్మహానుభావురిడు. 
ఉ. నామ గభస్తినా బడల నా నలరారెకునేకపల్ని సు 
శ్యామ యగస్తు నాలు చెలియల్‌ సవాధర్మిణి గా వరించి గో 
డామహీ నాహితాగ్ని యయి 'తాపనవ్యత్తి తిని గార్ల ర్హధర్మగుం 
డై మహిమూతిశేకమున నాఘటయోని యన న్మెలంగెడుక్‌. ల00 
దోషుందు జ పొస్మమగలవాండుు విఖావసు = అన్ని పవిశేసుండుణఅతిశయము 
గలవాడ్యు గో దాజగో దావరి; శార్ట్యధర్మమణగృహధర్మము) భఘుటయోని=అనప్వ్యుండు; 


8 (శ్రీళృళ్త భాగవతము 


అ, 


అ 
ద 


వ్‌ 


తత్పభావగరిమం దద్దండకాటవీ 
సలులం జొరదు దైత్యదానవాళి 
థు ము 
జూతినెర ముడిగి జంతువు ల ర్తించుం 
రు బా 
గల దటః దృణ కాప్టజలనమృద్ధి, లగ] 


. అల్నదథీచి యెంతీయు సమస్థుండు వాసిశిరీరశల్యముల్‌ 


చెల్లును సారవంతమయి చేఫొనుం డిచ్చును బోయి వేండిన౯ 
సల్లలిత్యపభావనిధి సంయమిచం(ద్రు(డు బ్రహ్‌ ్రనిద్యయం 
జెల్ల విశేషముల్‌ టెలిసి యింపెసలామచునుండు దండిమై, లలి 


కే, ఆదధీచిమహోముని యన్మదీయ 


కనభవిద్య నెశింగినఘను(డు దాని 
త్వష్ట కొనంగె నాతయ తన తనయుః డైన 
విశ్వరూవున శెంతయు టబ్రీతి నిచ్చె. 908 


్య అవిశ్వరూపుండు దే వే్యదుండవును శిష్యుండ వయిననీ కొనంగె దాని 


నలన నీ వధికుండ నయితి వోయి వానవా! నీవు పోయి (ప్రాక్థించిన 
వో దధీచి (పత్యాఖ్యానంబు సేయక తప్పక నీకు. దననయవయనం 
బుల నిచ్చు నవి నీవు విశ్వకర్మ కిచ్చి శన్త్రములు గాంజేయించి 
నారాయణక। వచప్రభావభాసురంబు లగునాశల్యాశ్ర్రంబులకో నృత్రా 
సుకని సంహరింప గల వని దే వే్యద్రపువోగము. లగు చేనతల నంపి 
ఫవుచ్చె ననంతరంభు చేవత లందజు సధర్వణవుతు9ంకును మనన 
శీలుండు నగుదభీచిపాలికిం జని దర్శనం బిచ్చుటయును. ల0% 


మా+ దధీచి బేవతలకు నిజల్యా్త్రుము లిచ్చుట 4__ 


* తెనవని "కగుబెంచుసురతల్ల జులం దగుదవ్వు దవ్వులం 


గని మునికుంజరుం 'జెదురుగాం జని శోడ్క్కబని నచ్చి వేండుకం 

దన రెకుభ(దవీకికలం దార్చి సతీయుతుండై విధ్మికమం 

బున గృహాక్మ సత్యము 'లెలగం బూడి లొనె న్‌ బృథక్చృథక్కుగ౯ాం 
వేకపల్ని=పతివత్య నోదాబభోదావర. న న 


పష్రన్క్మ 0ధము శర 


క పూజతులై భదాసన 

రాజతులై యమకునమరరాజులం గవి య 

వ్యాజవినయమలిం గుశలం 

బాజటిరా జడిగి యుడుగ కానందమునక, ౨00 
ఉ. ఎట్టితపంబు తొల్లి చనునేభవమం దొనరించినానొ! మూ 

యట్టిమహానుభావు లమ రాథ్యులు దర్శన మోయం గె నా 

యట్టివి వేకహీనున కహా యిం మత్ఫల 'మేవి చెప్ప నే 

ఫుట్టుళొలంబునో నివుడు పూతుండ నైతి భవత్పడార్భనక. 207 
వ, అని వీనయంబునం బలుకుమునిం గని మనంబున నంతసించుచు న్ను 


స 


నల వాని ననుసరించుచు. వ 
ఉ. కూరుండు వృత) డళాదనుజకుంజకుల శొక్కండు వుట్టి భూరతళ 

మారి మసంగినట్టులు నమ స్తజగచ్చయ 'నుద్చోచుండి బ్బం 

చారకు లైనమాపయికి ధైర్యము శౌర్యము వీ్య్య 'మేర్చడకా 

'జేరం గ వచ్చి నొచ్చునటు చేసెను మాశరముల్‌ హరించుచుక్‌. 
చ వితరణలుప్త కల్పప్పృథివీికహూ నీమెయిం గొల్చుశల్యశ 

శ్ర్రళతుల శ(త్రుపింజ మతిసత్వరమాొనని విందు మందునక౯ా 

యతివర! పాపమంచు నిసుమంతయు! గొంకక మేనువేయ వ 

చ్చితి మిటు లుండునే భువి నిసీ యని రోయక చాసమియచే. 210 
ఉ. భూతదయాసనేతు లగు భూరియశస్కుుల కీయరాని దీ 

భూతలమం చొకింతయును 'బోలంగం దోంపదు (పాణమన్న నో 

యేతజీనిం (ద్రుణంబువలె నెంచెద రంచుక కొంచకుం డ్రిలక్‌ 

ఖ్యాతియె వారిబేహ మని స్వాంతములందు: దలంతు శెంతయు౯. 
శ్ర ప్రొతవత్ర్రము విడి కొొత,వస్ర్రములను 

డాల్చునట్టులు విజ్ఞాని తనదు దేహ 

మళ్వరం బని యెటింిన యతండు గొన 

తణములో విడు గ్రొక్య 'మే౯ గైళొనుమతి. ల] 2 


శృరి0 (శ్రీకృష్ణ భాగవతము 


న, అని యనేకవిధంబులం బలికి చ్యార్థించుటయు నమ్ముని నెమ్మనమ్మున 
సంతసించుచు మందహాసంబు గావించి వారి కి ట్లనియె. లకి 
సీ, నాశాధిపతులార ! (పాణముల్‌ తీపని 
కొటిగియు మోరిట్టు "లెజుక విడిచి 
నం చేహపడక యన్మ్రేహశల్యము 
నిమ్మని వేండితి రిట్లు తగునె 
యది ధర్మసాధన మయినది యదివోవ 
ధర్మార్జనమునకు ఊరి లేదు 
మారు నీదేహూ మి మ్మూోయంట సాహస 
మని నేను పల్కు-దు నమరులార 
కే, అని వినో జార్థ మింతసే పతండు పలికి 
నెనుక వినయవినములై విన్నవించు 
నవ్వియచ్చరులం జూచి యక్క-టికము 
గలుగుటంజేసి యి, ట్లని పలికె మజియు* ల 
ఉ. ఊరక యిట్లు మోకడ హుహూ ! యనుచుం గనుచు న్విలాసనా 
దోరణి నాచరించితిని గోరక లీరిక నెత్తు చుండినళ్‌ 
మిరు మహోనుభావులరు మా కొడ లిచ్చుటకంటు నొండొకం 
డీరసం బుణ్యకార్య 'మొకందేనియు నుండుటం జెప్ప నచ్చునే.. 215 
సీ, సురలార నామేనం జూపశ్షైడు కశేరు 
కమ్ము లోనగు నెమ్ముకలను గొనుచు 
శ్ర్రమ్ములగువాన సంగతి౯ వృతు)ని 
(రికి వధియించి వెలయుచుందు 
రని యోగమునం జేసి ప్రాణముల్‌ ఏడ నెంచి 
కర్ణనానన లెల్లం కడకు (దోచి 
బ్రవర్టీను నంధానపరుః డయ్యె నంతలో 
బ్రహ్మాధంధ్రమునుండి పవన మరిగెం 


61 షవష్వస్క-౦ధము 431 


లే. దదశు లమ్మేని శల్యముల్‌ దీసి విశ్వ 
కర [చే శస్త్రరూపము గలుగంచేసి 
కొనిరి కోలెమ్ము వజ్రమై ఘనత శెక్కె 
నిందు డద్లానిం గైకొని యెసకమసలౌ. ల( 
వః పదంపడి ముదంపడి బేనతావారంబు సర్వసంభారంబులు సంతరించు 
కొని యుద్గస ద్ధసన్నద్ధమయ్యె సింద్రుండు నైరావణంబు నధివ్యీంచి కమా 
రు న బలంబులెల్ల 6 బరినేస్టింప వతు) నెదిరింప 
దాడినెడలె నయ్యవసరంబున. ల? 
4 ఇందుండుూ వృత్రాసురుని సంహరించిన కధ ఫీ 
న్స ఆదిత్యులు౯ రుదు లశ్వులు౯్‌ వసువులు 
సిద్ధులు సాధ్యులు చేరి కొలువ 
శతమన్యుః డాయుధథ ప్రితతినోదంభోళి 
తో నెదిరిప రా దోర్చలాథ్యుం 
, జైన వృ తొాసుకుం డాసుర సైన్యస 
మేతులై నముచి పొహేతి పే 
నృషపర్వ శంబర విపచి త్తి పులోమ 
కపిల వృషధ్యజ శాలకల్చ 
త్త పల్వ "లేల్వల కాలనాభ ప్రభృతులు 
వెల్విడాననం యోని. 0 దవీలి వేల 
కొలంది గా నస్ర్రశస్తా[ి లగ కొనుచు 
మూంగి నడువ నిందుని డీళొనం బోయె న్గపుడు. లగి 
వ ఇట్లు కోటానంగోటులు దైత్యదానవసేనాసమూహంబులు న్‌్యాల్‌ 
లేకంబునం గేకలు నాకంబు ముట్ట సట్టహాసరిబు "సేయక ముసల 
ముద్గర గ దాసీ తోమర కం పరశు పట్టసాది నానావిధాయు 
ధంబులు ధరించి దివౌకమ్సైన్యంబు. నెదిరించి వివిధాస్ర్రళస్ర్ర పాతం 
బులంజేసీ వాసిమెయిం బోర్శాడం జొ. చ్చి రాసమయంబున, 219 


శం (శ్రీకృష్ణ్ల భాగవతము 


న ప్రేంఖన్మహాన్ర్రముల్‌ వుంఖానుపఫుంఖము 
గాం గోట్లు మేట్లుగాం గదనమందు 
దెక్యదానవభటుల్‌ భెర్యంబు శర్యంబు 
"ెచ్చిపెటుంగ నేసి విచ్చలవిడి 
వివారించుచుండి రవ్వేళ నిర్ణరసేన 
కాండపాతంబునం గప్పువడియు 
నొక్కింతలోనన యుక్కు-మిగిలె నిర్ణ 
రలు దురయు లగుచు. గూ)రశ న్త 
కే, సంచయంబున వారలశస్త్రనమితి గోతి 
సమసిపోం జేసి రపు రాక్షసులు గండు 
మిగిలి వృక్ష పాహాణముల్‌ మేఘము లనం 
బెల్లు వర్షించి రాబేనవీరులపయి. బి0 
క, “అవియును వితథములై పో 
దివిషద్యరశ శ్ర్రసమితి "తెప్పునం దాంకళా 
బ్రవిడారణమున నిల లే 
క వడిం బడి పాజె నసురగణము భయమునకొా, ల్లి 
వ, ఆసమయంబున ధీరాశ్యేసరుండును వీరాధివీరుండు నగువృ త్రాసు 
రుండు గండుమిగిలి పో రీగి పోవ్చతనవారిం జూచి యోహో |! విప 
చి త్యాదివీరులారా ! పరా[కమైకజీవను లగుమి ర్లు ' నెన్నిచ్చి 
పోవుట వీరలక్షణంబు కాదు నేండు గాకున్న "రే పయిన బుట్టిన 
వానికి గిట్టుట వె న్నంటియ యుండును గావున సిట్టు (పాణభీతిం జేసి 
పాజుట సం్య్యపదాయంబు గాదు మరలుడు రండు నంరంభింపుండు నే 
నిదె మా కభయం బిచ్చుచున్నవాండ ననిన బరాజ్ళుఖు లగువా 
రందణజు ముందటియట్ల మొనసి ర్య స్టైర్యంబు లినువముడింప మడమ 
థ్‌ 


తప్పక నిలిచి పోరశాడం “జొచ్చి రప్పుడు, బలల 
ఉ, వృతు9డు సింహనాదము సువిశ్రతమై దివ మెల్ల మోయం జె 
ల్లాతోము నొందు దైత్యులక్రు నా షముగా నొనరించుచు౯కా గడుం 
మ స న్‌ా 


పష్టుస్క్క్య0ంధము శీరిలీ 


జితము గాం యుద్ధమును 'జేయం గడంగిన బేవసైన్యముల్‌ 
షోతిము వీంి మూర్భృపడి చచ్చినమచ్చున నుండె నయ్యెడక..228 
ఉ. శూలము శేలం ద్రిప్పుచును శూరుండు వృతుండు గోత్రభిచ్చమూ 
పాళిని. దొలం జ్ఞొచ్చెను మ్యగావళిం గోల్పులి వోలె లీలమై 
జాలి వహంచె నెల్లసురసంఘము లయ్యని నిల్యలేమి కై 
శాలికొలంది పాతుటకుం వైతొన దయ్యును సి స్లొకింతయుక్‌ బ్రితెడ్వ 
తకువోజ, అది చూచి దే వేందు)6 డంతరంగమున 
యందు సైరింపనియట్టిం డై బెట్టు 
గుదె తిని వృతు)నిం న్‌ బి ట్ట 
వొట్టిన గి నక్ష "సాని కడశేల 
మదనముత్తీ మగుదంలీమాది) బృంభించి 
వమానవాదుం డిందు9మదగ జేం్యదంబుం 
గదియంగ నె నై శిరోగ్రంబున బెట్టు 
గాం గ్‌ోక్రై నె హూ కాల్వలు గట్ట గట, బిగ్‌ 
శే చాని కోపక యభ)మాతంగ మడలు 
గుడిచి ఛాత్యుప్రపూర్ణ్మ మొఫొండ యనంగ 
నెనుక కిందునిం గొని యేడువిండ్లదూర 
మరిగె ముర లెల్ల దుఃఖతులై తలంక, వలగ్ర 
న, అంత నిందు9ండును, రి 
మ. అమృతంబు౯ా (సవియించుహ స్త్వములనో నై రావణాంగంబు స్ప 
రము గావించెను దాన జాధ తొలగ స్వాస్థ్యంబు గైకొంచు నా 
గము యుద్దాభిముఖంబుగా నడచె నక్క-ల్పంబున న్వచ్చునా 
సుమనో నాధునిం జూచి వృతుం డనియెం జూండంగ నెమాటల౯, 
శా. పరీ ! నీ వొక జీవి వంచు మదిలో నూహింపంగా నొప్పునే 
సారావారుని నాదుసోదరుని దోషజ్ఞు౯ గురుం జంవీ పా 
పారంభంబున కైతి నిన్ను. గనినం (బొపించు. సాపయు నా 
కూంరాసి న్నినుం గూల నేసి పగ వోం గోర్కెం (బవ్తించెద౯.2౨9 


క్తీరిక (శ్రీకృష్ణ భాగవతము 


సీ నాలోదరుండు బ్రాహ్మాణ(ప్రవరుండు "వేద 
“వేజారగచే త్త వెలయునాండు 
నది గాక ేశికుం డై నీకు గూర్చి న 
వాండు నసవనదీక్ష వజలువొండు 
.శరుణారహితుండవై కడ లేర్చితివి వాని 
శావివి సీవంటిపాపి యొకండు 
ఫుట్టయడు గురహత్య పొరద వచ్చెను నిన్ను 
గాల్ప నోపం డగ్ని కాన నిపుడు 
శే, ఖండములు చేసి నీనును కాకులకును 
గద్దలకు వేసి భాత్యాణ మద్ది మూల 
ముట్టుగా న్షినో వీర్చినట్టి డగుదు 
ననుచు ళూలము బైషొని యశ్షై కదిసి, 980 
ఉ. నూలముం (దిప్పిగొంచు లయకోభితకాలయముండు నాంగ నై 
కాలము దీజె నీ కనుచు గట్టిగ సార్చుచుం పెద్దపెట్టునక్‌ 
వేలువు జేనిీర్ష మున వేం కగునట్టులు వేసె వేసినక 
జ్యాలలు (గక్కు. కొంచు నది వచ్చీపడె౯్‌ వడి నుల్క-యో యనక, 
క్షే దానికి. జలింప కింద్ర0ండు ధార లొకం 
నూజు గలిగినదంభోళి. బాబు జూచి 
వినరి వృ(తునిళూలము విజిచి బాహు 
దండమును గండడం చె నఖండపటిమ, లిఫ్ట్‌ల 
సీ బాహువు తెగిపడ్డ నోవాటిల్లక వ్యతుం 
డ్యాతమునం బరిఘాయ ధంబు 
వట్టి నెట్టన వజిపాణి యానిందుని 
రహి ఘీంకరించునై రావణమును 
మళ్చించె నందున మరుదభీకుని చేతి 
శతకోటి నేలెపె జూరి పడియె 


వపష్వస్క౦థము శీ 


హా తి గీపెట్టుచు నటిటు నడయాటెం 
అలీ టి టబ 
దల్ల డిల్లిరి 'వేల్పు-లెల్ల నపుడు 

కే, సిగ్గుపడి చానిం కింద్రుండు డిగ్గి గజిము 

నవనిం బడియున్న వ(జము నంది కొనరోం 

బరిహాసిం చెను వృ్యతుండు బవర మేల 

నీకుం బోపొ మ్మటంచును వాకు లిడుచు. ల్లిల్రిఫ్రీ 
ఉం నవ్వుచు ని నాకరమునం గలవజ్రిము జారి పోకకు౯ 

నవ్వుచు నున్నవాండ వొళొ నాకరవాలము నీదుహన్తముక౯్‌ 

(ఠెవ్వణగ నేసి నేలయుడి (తెహ్కొనం జేసినదాని కితయే 

నవ్వ న బేమి (కొవ్వినజిసంబుల కొప్పెడు నివ్విధం బి౯ 284 
తే వృతు)6 డొండొక్కం డాడక "వెస (గ్రహించి 

వొమహన మున౯ా లోహపరఫఘ మొండు 

(త్పి యిందు?నివై నైవెం 'దెగువ దాని 

నడుమం (దుంచెయుం గడమశేల్‌ వడిగ నటి లిక్‌ 
ఉ. నెత్తురు వజ్జునకా మునింగి నీల్లుచు నాకస మ్చిపెద్దనో 

రత్మతిం 'దెర్బి హు మ్మనుచు సాశనినాగము గాంగ నిందునిక్‌ 

మొత్తము ముద్దగా నసురఫ్రుంగవు డంగిలిం జేర మ్రింగి లో 

కోత్త రకార్య మిద్ది యని న మెచ్చిరి నొచ్చి రందజుకా, 
వ అంతం గొంళలోన, వివి? 
మత్త. నృత్రుగర్భము నందు. జొచ్చినవీరనర్యుః డొకింతయే | 

నా(తముం గొనం బోక వగమహాయుధంబున దైత్యరా 

ద్గౌత్రము న్వి ఎళించి తానును గంధసింధురము౯ వడి౯ 

జ్యతవైఖరిం దత్సదంబునం జేరె నివ్యలి కువ్వునక్‌. 9086 
అ. ఇట్లు వెలికి వచ్చి 'యొల్ల(ప్రజాపతుల్‌ 

సురలు మే లనంగ ళూరుం డతండు 

వానిశిరము నజికె వజమునకా బలా 

శ్కాారమునను బాహుసారమునను, 1 లఫ్ర0 


400 (శ్రీకృన్ళ్య భాగవతము 


క. వాండి యగునూటు కోటుల 
వోడిమి గలదయ్యు స్వమవు మొక్క-లుం డగునా 
(పోడగళము గోయుటఫొక 
య్‌ డయ్యెను దానిగట్టి యే మన వచ్చుక్‌. విశ0 

వ, అట్లు కూలి మ్భుతుం క్రైనన్న తాసురునిమేనినుండి జ్యోతీరూపంబునం 
(గాలుచు నొక్క- వెలు గెల్లరుం జూచుచుండ సూర్య మండలంబందలి 
వె కంకనిం బొంటె నిల్లు న్న్యతాసుకుని సంహరించిన దే వేందు)ని'దేవ 
తలు మునులు. వినుతులు గావించిరి "చేవదుందుభులు (మోసెం 
బుష్పవర్షములు. గురిసె ముల్లోకములవారు. నిరతిశయానందముం 
బొంది రిట్లున్న నింద్రునకు సుఖంబు లేకపోయె నని చెప్పిన బరీశ్చీన్న 
శేర్యదుం డ ట్లగుటకుం గారణంబు.. ఇెప్పు, మనిన శుకయోగీందుం 
డి ట్లనియె. బ్రతక 

మత్త విశ్వరూపుని సంహరించిన వేళవచ్చినపాస మా 
విశ్వ యోనికృపాకటాక్షను పేర్మి నెట్టులొ వాపనై 
విశ్వ మెన్నంగ నుంటి నిష్పుడ్తు వృత్రహత్యను ఛాప నే 
యీశ్వపం డగు నాకుం నిత్తటి నెట్లు చేయుదు నయ్యయో. లలి 

వ, అని యింద్రుండు వపగచుచున్ననమయంబున* బలీ 

ఖీ (బవ్మాహత్య యింద్రునిల జుష్టుముట్టుట +. 

మ. అనివార్యం బయి (బ్రహ్మ స్రహత్య సు నలోశాధికుని జుట్టుకో 
జనుదెంచెక్‌ మును పట్టిడాసవలనక్‌ సోల్వడ్డవాం జాలి నా 
సుమనో నాథుండు తత్త తించి మిగులకొ నోకంబు పాళంబుగా 
మనమం ేమియు. దోంపనట్టిం డగుచు! మా నేజె నాం డాదిగకా 

సే, ముదుసలితనము చే వదవడగలాడెడు 

స ర్యాంగక, సులి నంచలింప 
శతయరోగమున జేసి సగ మైన మేని, 
దగ్గ కుంచెడుకుళ్ళు దగ్గుఖోడ 


పషష్టస్క్క 0ధము త్తి? 


నెజిసిన వెండు)కల్‌ నెజి దప్పి కను దోయిం 
గప్పి 'వేసెడునట్లు గంతు లిడగం 
జొల్లు గారంగ నోట 'వెల్లువవలె నూప్ప 
గాలి దుర్వాసన లోలిం బర్యం 
లే గుళ్లుకం పెల్ల దారులం గొట్టుచుండం 
బడుచు లేచుచు వెలివాండ పడంతి వోలె 
కహకహధ్యని "సేయుచు గదియ్య వచ్చె 
వృతహత్య యొనర్చిననృషుని నపుడు. బైకేఫ్‌ 
క. వెలివాడ నెలది. వోల౯ 
బలుకులు నడకలును 'వేవఖామలు గలుగకా 
నిలునిలు మెక్క-డి శేగదు 
కలియంగ నే వచ్చుచుంటిం గను మిదె నన్ను౯, లి( 


వు ఇట్లు మొర్షనిరోధంబు వేయుచు నతం 'జేదిక్కు.నకు 'నేగం జాను 
నాదిక్కు-నం బ్ఫిత్యక్షం బగుచు వెన్నుదన్ని యున్న బ్రిహ్మాహత్యం 
జూచి భీతిల్లి 'చేవేందుం 'డెం దుండుటకును స్థిమితత్వము చిక్క-మిం 
'జేసి యు త్తరదిక్కు.న కరిగి మానససరోవరంబున సూశ్త త్రొవుండై 
యొక్క-సరోజ నాళరం(ధం 'బాశ్రయించి బ)ిహ్మాహత్యకుం గానరాక 
"వేయివత్సరంబు లాతూండునం గాలంబు గడపె నక్కా-లంబుని నింద్రుం 
డగునహుషుండు. ల్ల? 


మహా. ననుపొందక్‌ స్వాధిష్యోన్నలి కయి దినము నృర్వసంపక్సమృద్ధు 
_లనరం బాలించుచు వన్స్‌ యన శచిని౯ దా వరింపంగ నాన్ర్రీ 
జనళారత్నంబు నా కేశ్వరగురునుడి_నాజాల్బునిక్‌ (బహ్మ్నవాహం 
బున రా రమ్మన్న వాం డప్పుడుమునిజనులనో యగానిల్పుకొంచుక్‌.. 


వ, చతురంతయానంబెక్కి. శచికడకుం జనుచుదారిలో నిజాపదొరంబునం 
జేసి శఫ్టుండె కొండచిలువయై నేలం గూలె ననంతరంబ. ఇ40 
అలీ కా ఎ ఓ... ఆ 


408 శ్రీస్ణస్ణ భాగవతము 


ద్విదము. ,ఇందు)నివృత్తాండ మెల్ల శ్రి కేవి 
సాందుదయారసస్యాంతయె విష్ణు 
గజేవ్రనకుం జెప్ప 'బేవచేవుండు 
"జే వేందునిం బ్రవ్మాటేవునిచేతం 
"చెప్పించి పాపంబు "కెజి లెడుపొంకు 
నప్పుడు హయమేధయాగ మొనర్పం 
గాం జేసె నద్దానం గలుపముం జాసి 
జేజేలరోయండు వెన్నలరారె. లి్ట0 
నం ఈమహాఖ్యానంబు పర్వంబులం బ6ంచినవారు సంవత్సమృద్ధియు 
రివ్రజయంబును యశంబునుం గలిగి చిరాయువులై యుందు రసిన 
శుకునిం గాంచి రా జి ట్లనియె, లే 
ఉ. పాపి రజ స్తృమోగుణవిభావితభావండు వతు) డక్క-టా 
పాపపథంబులం బజెడువా6 డని యెంచల వచ్చు నట్టివాం 
జేపగిడి౯ మహామహుల శేనియుం బొందంగ రాని వైష్ణవం 
బై పరమోతత్తమం బగుమహాపద మొందగ నయ్యెం చెప్పవే. 252 
"కే అనిన శుకుం డను నీవు న న్నడిగినట్టి 
చాని ఫొశయితిహోసంబు దనరు చుండు 
నది వినిన నీదుసంశయ మంతం దీజబు 
నాలకింప్రము చెప్పెద నవహితు6 డయి. ల్సి్టక్రి 
ళీ వృ్రుని ఫూర్వజన్మము _ చిళొశేకు చరితము 6-- 
'నెనుకటిభవమున వృ్యతుండు 'తెలియంగ 
శూరశేనము 'లేలు భూరియశుండు 
చిత కేతు. డనంగం జెప్ప నొప్పేడునాండు 
వానికి 'వేగురు వనిత లుండు) 
సంపత్సమేతుండై సౌరుమిఅునతండు 
సంతతి లేమిని. జంతపదుచు 


62 మపుస్క్క్య0ధము శ్వీశ9 


నుండు నాతనికడ కొకనాండు నంగిరో 
మునిఫుంగవుండువచ్చి పూజిశుం డయి 
తే. శ్షేమ మడిగిన నారాజు ఇెప్పె నిట్లు 
సళలసౌభాగ్యములు నాకు సమకుజీయును 
నాత్మజులు లేమిం జింతింతు నార్య నాకు, 
నట్టిభాగ్యము గలిగింప నర్థి నగుదు. ల్లీ 
మ అని యాచింపంగ బిహ శప్రుత్యుం డగుచు౯ా హర్యొందుసయ్యంగిరో 
ముని తా నప్పు శొనర్చి త్వాష్ట్ర చకువు౯ బొల్పొందం బూజించి త్వ 
ష్టను దచ్చేషము పెద్దభార్య తనం బెట్టం జూలె నజ్జేవి దా 
నిని భక్షించెను జత) శేతుమన మెంలే సంతసం బందంగక౯, 255 
న ఇ ట్లంగిరసుండు యాగశేషం బగుచరువు వాని వేగురుభార్యలలో 
జ్యేష్టురా లగుకృతద్యుతి యనుదానికిం బెట్టి రాజుం దిలకించి 
దీనంజేసి ఫుతు9౦డు పుట్టు వానివలన నీకు సుఖదుఃఖంబులు సమంబు 
లగు నని యభేచ్భం జనియె నంత గృతద్యుతి గర్భవతియై నవమా 
సంబులు నీకుుమోసి కువూరుం గనియెం దండి'యుం జాలక ర్మాదులు 
నిర్వర్తించి భూసురాదుల కనేకదానంబు లొసంగె లేకలేక వుట్టి 
వాండు గావున దల్గిదండు్ర)ల కావుతు్ర)నియం దఠ్యంతానురాగయు 
పుటం జేసి త బేకశరణ్యులై యొం డెజబుంగ కానందసాగరమగ్ను లై 
యుండి రక్కా లంబున, బగ్ర 
ఉ. తక్కిన రాజపత్నులును దాము కుహారులం గన్నవారు కా 
కొక్క మొగి న్విబారమున నుల్లము పల్ల టిలంగ నుండి రా 
జక్క-టికంబు పీల్ల6 గనువామపయిం దవులంగం జేసె నిం 
శెక్కడివల్డ, భత్వ మని యొక్క-టిదుఃఖము నొందుసట్టిరె. ల్‌? 
దీనికిం బ్రతిక్రియం 'జేయనలయు నని యెల్ల సపశ్నులు నేక గ్రీనంబుగ 
నిశ్చయించుకొని పాపంబునకు శంకింపక పాఫనికి. బాలలో విషము 
కలిపి పెట్టిరి దానంజేసి యతండు. నిర్గతజీన్రర డయ్యెం దల్శితండు) 


ల్‌ 


ఉరి (శ్రీకృష్ణ్టభాగవతము 


వః చువోళ్ళులారా ! మిరు సనత్కుమారసార దాంగిరన చేవ లొసిక 
వ్యాస మార్కండేయ కవిల దత్తా'తేయ పరాశర వసిస్ట వామ ేవ 
శుక భరచ్వాజూదులలో నెవ్వరో యెజుంగం జూలకున్న వాండ నేను 
మూయుండ నజ్డానాంధేకే మసంబునం బడియున్నవాండ నాకు డ్జున 
దీపం బొనంగి దారి చూపం డనిన నంగిరసుం డి ట్లనియె. 207 
మ. భగవంతుం డగునారదుం డీతండు నేం బల్భాజు సీ చెంతకుకా 
మొగి విచ్చేయుదు నంగిమండ సుతుని౯ ము న్నిచ్చితి న్నీకు నా 
దగున్నార్టిజ్యము 'పెంవ్రన న్మజిచి త్రీ వజ్ఞాన్నినె దుఃఖ నై 
తగునే నీ కివు డాల్మకోకమున నేతద్రీతి వర్తెంచుటల్‌ 200 
తే ఉత్త ముండ వీవు నీదగునుత్త లంబు6 
నుడుప వచ్చితి మిట్టు నే నుడివియుంటి6 
గొడుకు సుఖమును చుఃఖంబు గూర్చునట్టి 
వొండగు నటంచు మజుచితే వసుమతీశ, విగ్ర0 
సీ జ్ఞానోపచేశము గాఏంప నెంచియుం 
బుతా)ి వగు నీ కవుడు మనమున 
శిక్క-ం బోవ దటంచు నే విరమించితి 
నిప్పుడు వైరాగ్య 'మెనంగుచుంట 
నాయుపబేశము నాటుకోం గల బెదం 
గొడుకు ము౯ సుఖ మిడి కూర్చి దుఃఖ 
మిళ్లై భార్యాది నమృద్ధు లెల్లను దొఃఖ 
మున కగు నని యెన్నుకొనంగ నొప్పు 
కే. సర్వమును స్వష్నతుల్య మాసమయమందు 
ననుభవించెడున ట్లుండు నవల సున్న 
లోకము వినళ్వరం బని లోం దలంచి 
నికిని జింత చేయండు జ్ఞాని యెపుడు, లా0 
వ ఈనంసారము చేహికి౯ా బహువిధదుశఖంబులం గూర్పునట్టి దని 
తెలిసికొని దారవు తా్రాదులందలి'స్రేమానుబంధంబుం దెంచుకొని 


వమవ్వన్క్మం0ధము శ90 


స్వస్థ చిత్తుండ వై జీవాత్తునివిలక్షణునింగాను బరమాత్మకు శరీరభూతుని 

గాను 'దెలిసిఫొని విషయసుఖంబుల విడనాడి వై రాగ్యంబ భాగ్యం 

బని విశ్వసించి పర మేశ్వరా రాధనంబు గావించి కృ తార్ధండవు క 

మని ఇెప్పుచుండ నారదుండు రాజుదిక్కు-మొగం బై యి ట్లనియె, 
ఈ. నీకు మంత్రరూప మై కన వచ్చెడు 

నుపనిషత్తుం జెప్ప నుంటి దాని 

నేడురాతు) లీవు నెద ధారణ పొనర్చం 

కేభన్చండు నీదుకెలనం బొలుచు. వి 
తే. బ్ర)హ్మశర్యాదు 'లెవ్వనిపాదమూల 

మాశయించి మహామహా త్యాదికంబు 

పొందనై యుండిరో యట్టియింది రేశు 

నాశ్రయము నీకు లభియించు నవనినాధ. లిపి 
వ అని చెప్పీ నారదుండు నంగిరసుండును మృతుం డైన బాలుం దెప్పించి 

వీనిచేతం జెప్పించెదము చూడుం డని యెల్లసు నాశ్చర్యమగ్నాల్ము 


లై చూచుచుండ నారదుండు. విశ 
శ్ర, ఓయి జీవాళ్ళ నీ కాయు వుండె నింక 
“ నివు నీజేహమును బొంది నీదుబంధు 

వులకు నానందమును గూర్చం గలుగు మన్న 

నట్లు గావించి జీవుం డి ట్లనియె నవుడు. ల్లిగ్‌ 


శీ చికు శేతునకు మృళబాలఃండు బితికి యుపదేశించుట 4-__- 
దండకము. నే నెన్ని యో వుణ్యముల్‌ పాపముల్‌ కర్శనుల్‌ చేసి కర్ళా 
నుసారంబుగా 'ేవతల్‌ మ ర్య్యలు౯ దిర్యగాదుల్‌ యమొదల్‌ గా ననే 
శంబు తాజన్మముల్‌ పొందియుం బొందుచున్నాండ నాజన్మకోట్లందు 
నా కశకెందలో తల్లులుం దండు)లు- జాంధవుల్‌ లోనివా గల్లి 
రీచితు శేతుండు సీతన్వియుక్‌ కేటిజన్ముంబునక దల్లిదండు)ళ్‌ మెం 
"'దెందజో తల్లి దండ్రుల్‌ విన౯ వత్తు శ్కీతేరికిం బుతుండ౯ మిత్రుండ౯ 


శ్రరీక శ్రీకృష్ణ భాగవతము 


'వేలునుం గోట్లు జన్ముంబ్యులై యురకుటక్‌ జీవికి౯ గొందజో యెం 
దజలొ బంధులై శాని గోత్రస్థులై కాని మధ్యస్థులె కాని యాన్‌ 
యులై కాని విద్వేషులె కాని కాకుండం బో ీను వేశ్వేరి శ్రేర్రిప్రి 
నే న జాట్టంబ్యునై యెట్లు వ రింటీంగా నేతు నాణెంబు లొండొక్క-చే 
నుండి యొ. కొక నిం చేసచున్నిట్టు లీజీవ్రలుం బెక్కు. తలా యోనులం 
'జేకుచుకా మాజుచుకొ దాక్తు చుంకుకొ పచారిప మ _ర్యత్యమం 
దుండుజీవుండు సశ్వామలకా ఇాశ్వ్యతవ్రీతి వాటింప కుండకా గ్రియా 
ద్యంతసంబంధమే కాని వేళలొండు సంబంధ ముండంగం బో దట్లు గా' 
శెన్న నీమ _ర్యసంబంధ ముత్యంత మై నిత్యమై యుండు జీవుండు దేహా 
ఛిమూనంబు లేసట్టిం గయ్యు్‌ నిజం బేనకర్శంబునకా చేసి చేవాది 
'చేహంబులం దుడీ వీతాాదులం గాంచి నావాకు ఏ రంచు భావించి 
భామీంచు చున్నాండు తశ్చేహము౯ వీడి నంతం దదీయాప్తులందు౯ా 
మమత్వేంబు గానింపం డీజీవ్రం డాద్యంతముక లేనివాండై జలాగ్నా్యా 
దులా నాశనం బందం బోం డొక్క-ంై యుండి = బుస్టంద్భేయపా)ణ 
ఛి లృంబులం గూడి నిత్యుండ్నునై వెల్లు జీవాళ్ళ నాజేదజేస్టడు త్తే 
న్యమాప్రుంకు నత్యుండు నిత్యుండు సత్యాదిసంపత్తి చే 'దేవమ ర్యాది 
రూూపంబులం బొందంగాం  జేయుచుక విశ్వక _ర్భృత్వముం గాంచి 
వెళ్లొందుచుండు౯. బరుం డిష్టుం డక౯ాభావ మామూ ర్రికి౯ "లేదు 
నర్యాంత రాత్ముండు స న్వేశ్వరుండుం జిదానందరూవుండు గర్మాను 
సారంబుగాం జీవుల౯ బుణ్యముక్‌ చాప్రముం బొందు చందంబునం 
జేసి శా సాశ్షిభూతుండునై యుండు సృష్టిన్వరాపంబు నైవమ్య 
ముం ళొంది యున్న ౯ బరంధామునందుక౯ా సమత్వంబు పో బోదు 
న్వ్వజ్ఞా డ్‌ డొవాని కేప్టణ్యముం చఛాపముక౯ ముట్టగో రా వుదానీనుః 
మై యుంగు నాజీవుండుకా గర ్థరూన్యుండు గాబట్టి ప పుణ్యంబు పాపం 
బునుం జీయ బేహూంబె యాం గాని తాం గర్తంగా డిట్లు జీవ్రండు 
తా సీశ్యరుం బోలి యున్నళా గ్రియారూప పూనాఫలం బొందంగా 


వమషునస్మ౦ంధము శీ$ీఫ్‌ 


నుండు సశ్వేశ్వరుం డట్లుగా జెల్ల జీవస్వరూపంబునుక- స్వన్వరూపం 
బునుం జూచుచుకొ స్వప్రుకాళశంబున న్వెల్లు నాతండు విజ్ఞానరూపుండు 
దేహాత్మవిభ్యాంతి లేనట్టిండై యుండు నే నాపరంధామునిం బొందంగా 
బోయెద౯ా బోయెదక౯ా,. ౨76 
నీ, అని యిట్లు జీవ్రండు వినివించి విడి పోయెం 
,. ఇతశేతుం డెద నచ్చెడవుపడుచు 
బు తానుబంధంబు వుటుకునం 'బెగందెంచి 
బాలచేహూమునకుం పారతంక్య) 
ములు క్రియ లొనరించె మునులను 'సేవించి 
విషము పెట్టిన జేని వెలందు అల్ల 
"వెలయు(ప్రాయళ్చిత్తముల 'జేసికొని రంతం 
మోహము౯ విడనాడి ఫుడమితేండు 

"కే, యమునకుం బోయి కడునియమము సెలంగ 
స్నా నసంధ్యాద్యనుస్టానసమితి దీర్చి 
నారదునిం జేరి యభివందనం బొనర్న 
నాతం డాతనిశిష్యత్వ మొధిగమించి, లొ 

క ఘనమంళో)పనిపద్వి 
ద్యను నుప దేశం బొనర్చి ధరణీశుని'పై 
ననురాగాతిశయంబున 
వీనిపించెద దాని వినుండు వీడనిభక్షి ౯. ల్సి 

“4 నారదుండు మంత్రోపనివద్విద్య "నెటీంగించుట $-- 

వ, చేనబేవా! వాసు బేవవ్యూహము (ప్రద్యుమ్నవ్యూహము ననిరుద్ధ 
వ్యూహము సంకర్ష ణవ్యూహము ననునాల్గువ్యూహముల వర్తించు 
నీ కిదె నమస్కారము. నీవు విజ్ఞానరూపండవై రాగ జ్వేషాదిరహి 
తుండవై యొష్పుచు స్వాత్మ్మానంద మనుభవించుచున్న వాండవు 
మడూర్ములు లేన్లివాండవు,. నీ వింద్రియంబులకు నింద్రియాధిష్టాన 


ఉ౦| శ్రీకృష్ణ భాగవతము 


"చేవతలకు నియామకుండ ననంతళక్తులుగలవాండవు నీ కిదె జోహారు 
పరమేశ్వరా ! వేదములు ని న్నెజుంగం గోరి పోయల్నించియు సమ 
ర్థములు కాకపోయిన విట్టిని న్నెవ్వరు తేలియంగలరు, సీవు జ్ఞానైకా 
కారుంఢవు నిస్పముండవు నిరధికండ విట్టినీవు మ మ్మెల్స ఫుడు రశ్షిం 
చుచుందువు గాక చిదచ్యిదూసక మగునీజగమంతయు. నీవలన నుద 
యించినది నీయందు వర్వించుచున్నది నీయందే ల్రీన మగుచున్నది 
యిట్లు సృష్టిస్టితలయము లొనర్పునీకు సొస్టాంగవందన మిందిలేశా ! 
౧ అథి ట 
నీవు సర్వత్ర వ్యావించియు నాకాశరూపుండనై యున్నవాండవు 
నిన్ను మనో బుద్ధంద్రియము "లెజుంగం జూల వట్టినీ క్రివే యేటికోళ్ళు 
సత్యస్వరూపా ! దహానునికి దాహశకి గలిగించునట్లు 'చేహేంద్రియ 
శే. అలి ౧౧0 
పా్రొణమనోబుద్దులకు నీవు జ్ఞానకియాశక్తులు గలిగించుటం చేసి (శ్రియా 
థి ఇ కా 
కలావంబు లొనరింప సమర్థము లగుచున్నవి జీవ్టుండు స్వలిస్పిద్ధజ్టాన 
శక్తి గలవాండు గావున జ్ఞానవిశాసమును బొంది నిన్ను సాశ్షాత్క 
రించుకొనం గలుగుచున్నాండు నీవు జ్ఞానాదిసక్టుణముల నిండియున్న 
వాండవు మహాపుకుషుండవు మహానుభొవుండవు భక్త కరకములోప 
లాలితచరణకమలములు గలవాండవై పరమస్థానమం దున్ననీ కిజే 
నమస్కారము గావించుచున్నాను. లి/0 
ఆ, అని నుతించి 'చేనముని భూమినేత క 
మ్మాంతివిద్య దానితంతుములును 
'ెలియ నానతిచ్చి “చేవలోకంబుల 
కరగ నంగిరసుండు సరన నెనంగ, విర్ర 
వ, అనంతర మాచి[తశేతుండు, విర్ర 
ఆ + చిక్రిశేశుండు కపీంచి ఛగవత్స్రసాదము నొందుట 4-- 
ద్విపద, జలము లాహారించి నంయమిం[దుండు 
తెలిపినయావిద్య 'లేజ మాజింగ 
"నేడుదినం2ుల వేగన్‌ ఈ గను 


05] మష్షస్క్యంధము క? 


(ప్రోడతనంబునం బూని మం్యతంబు 
చలనంబు లేనిసుస్వాంతంబుకోడ 
తలంగక్‌ జపీయిం చెం దత్స్రభావమున 
వితరణళీలంబు -విద్యాధరాధి 
పతితయు బహువి _త్తధాగ్యము గలిగి 
కామగతిం జని కాంచె నాతండు 
కోమలనీలదుకూలము గట్టి 
యంగము లందు గడాద్యలంకృతులు 
లి 
సీంగారముగం చాల్చి సిన్టేష్వరాది 
'సేవ్యమానుం డయి చెలగం బాతాళ 
భవ్యలోకము[కిందం బరంగుసంకర్ష 
ణునిదర గ్థనంబున నున్న పావుండు 
ఫఘను; డయి మైం బులకలు (గమ్మి కన్ను 
గవయందు. నానందకణములు రాల 
సవినయంబుగ వానినసరశకు నేగి 
యడుగులప వ్రాలి యంబలి సల్పి 
ర 
కడుభక్సి స్తుతియించెం గమలాక్షు నతేసి, త్ర 
భీ చితశేశుడు భగవంతుని స్తుతించుట +-_- 
నీవు దుర్గభుండవు నిర్జరావళి వైన 
సులభుండ వే సాధువులకు. 'దెలియ 
నిపష్కాములై నిన్ను నెజిం గొల్చువారికి 
సర్వ “మొసంగుదు సౌరసొక్ష ! 
వారియంచే నీకు వాత్సల్య ముండును 
వశముగాం గైకొండు వారు నిన్ను 
సు 
సృష్టీయుక్‌ లయనుును ష్లికియును మోశ్రంబు 
సీదువిభూతులు నిఖల వేద్య 


4038 (శ్రీకృష్ల భాగవతము 


'తే. సృష్టిలయములు విధిశివుల్‌ చేయుచున్న 
సీదునంశములే జాత వేదునకును 
మిడుగుజబులవంటివార లోజడజనాభ 
నీవ సర్వాధికారివి నిఖలమునకు, విల 
ఉ. సొన్నము కారణం బగుచు సొమ్ములరూపము దాల్చి "వెండియుకొ 
సొన్నము గానె యుండునటు సూవె జగచ్చయమూల మైననీ 
'వెన్నగం గార్యజాతమున నేర్చడి యొండుగ వెండి తొంటీయం 
దున్నటు లుందు నిన్‌ దెలియ నోపరు యోగివ శేణ్యులేనియుక్‌, లిరిజీ 
మ. అపరిచ్చిన్నుండ వెల్ల ల్లవస్తువ్రలలో వ్యాపించి యుం దెన్లు భూ 
తపరిల్లి ష్టములై యనంతములు నై తళ్కొత్ముబహ్ముండముల్‌ 
సుపరిష్మారముతై భవ త్తనువునక జూపట్టునణ్యాకృతి౯ 
గృప రశ్నింతు వజాండకోటి నకలశ్షేమంకరా ! శంకరా, లిరిఫ్‌ 
మ, సక లేశుండవు నీవు సర్వమునకుక్‌ స్వామిత్వముం బొంది డిం 
దక 'నెల్లొందుచు నుండ నజ్ఞులు నిను౯ చొదవ్వులం దోచి కొం 
ర్‌ యిండాదులః గొల్తు రర్థపరులె లై మ్మ్మైభర్త రలం గొల్చి వా 
రొళన్రు పోవం దదా్రతులి ఇసుక బో నుందు ర్ని రాధారు లై, ౨86 
సీ, సీయుపొసనమె నిర్ని[దమై ఫలియించు6 
'బెర లగ్ని వేంచినబీజము లటు 
ఫలియింప 'నేరవు పర మేశ ! జ్టానాది 
శక్తుల కాశ్రయస్థాన మైన 
నిన్ను సేవించిన నిఖలదుఃఖంబులు 
నళియించిపోవు క్షణంబులోన 
దుచ్చసుఖంబులందు న గ్సతి 'సీయ కా 
"త్సొరాము లగుమునుల్‌ చేరి విడక 
తే. సత ముపాసింతు) నిన్ను మోశ్రంబుపొంయె 
నీ వనునరింతు వారిని నిన్ను. బోలె 


్క 


మస్టస్క 0ధము శ్తరి$ 


భక్రపరతంత్రుం డవు కృపావార్డి వ్ర 
నిన్ని చే కొల్లు సేవింతు సన్నుతింతు. 28% 


మ. భగవద్భ క్తుండు నారదుండు కరుణాపాథోధి యై చేర్చి మం 


త్రగతిం గూర్చినదాన నాకిఫుడు నిధన్యాకృతిం జూడం గ 
శె గతాఘుం డయితి౯ా బవ్మిత్రతయు భ్‌ _శీగ్రద్ధలు౯ గస్లె నే 
ను గృ తాస్థండను ధన్యుఃడక- సకలమాన్యుండళ్‌ మహానాయ కా.206 


ఉ, జ్ఞాననమ్ముదు లె తనరు నారదముఖ్యుల శైన నీవు వి 


జ్ఞానము గల్లిం జేయుటకు. జూలినమేటివి నీకు సర్వము౯ 
గానం వచ్చు మాపలుకు గాధలు బోధములు౯ (బభాకరా 
స్థానముసక మిడుంగంబు విధంబున వెఖెడు స్టి దయ్యెడి౯- ౨80 


వ అని యిట్లు వినుతించువి ద్యాధరవల్ల భుం డగుచ్వితశేతునిం. గాంచి 


భగవంతుం డగుసంకర్ష ణుం డి ట్రనియె, ల్లి్ర0 


మ ల నీకు నారదు డంగిరస్సును నెమ్మి విచ్చినవిద్య నే 


నే కృపం గలిగించినట్టిది సీకు నిచ్చుట నానుతం 
బే కువూర ! కృ తాష్టం జెలి విం శీల పల్కగ నీపయి౯ొ 
నాకుం (బేముడి యయ్యె నీ విశ నానుడింబడి నడ్వుమౌః బి01 


* నాకును జీవకోటికి గనంగ ననంతర మింతయేనియు౯్‌ 


వాఫళొన రాదటంచు మది ఫావన సేయుచు నన్ను( దన్ను6 గా 
భూడం గల్లి భజియింపంగ నుంకునో వాని నేనుసు 
క్లోకునిం జేసి ముక్తి సిడి లోం గొనం జూచెడువాండ నయ్యెదకా, 


* చిత్రుశేహా! నీవు నావాక్యంబునం కేసి యా త్మానుసంధానమ్ము 


సేయుము దానంచేసి నీవు సిద్ధుండననై యిసీ రిం (బనర్హింత వనీ 
వొని నా శ్వాసించుచు నంతర్షానంబు నొందె ననంతరంబ విద్యాధర 
పతి యగు చిత్ర శేతుండు యటనుండి గగనమార్గంబున నచ్చటచ్చట 
సంచరించుచు. నింద్రియపాటవంబునకుం దగువిధంబున భోగ్యవస్తువు 
లనుభవించుచు సిద్ధదారణాదులు తన్ను బరివేస్టించి కొల్తున 


క00 శ్రీకృష్ణ భాగవతము 


సుమేరుకందరంబుల విహారించుచు విద్యాధ రాంగనలచే మృదుమధుర 
గానంబున హారికీ _రృనంబు గావించుచు సుఖహప్రసంగతిం గలకాలంబు 
గడవ నీదె నప్పుడు. వరికి 
ఆశీ నర్వి యగుచికి శేతుని గౌరి కపించట 4+__ 
ని ఒళనాండు హరి తనఫొనణిన చేవయా 
నము నెక్కి. తిరుగుచు నలుగడలను 
సురలోకమున మునివరసభామధ్యము 
నందు. గాతాంయిని నంటుకొనుదు 
మందాశ్ల మెజుంగనిచందంబునం గూరు 
చున్న శివుం జూచి చిన్ననవ్వు 
నవ్వి యొల్లరు విన నారితో సీరీతిం 
బరిరంభణ మొనర్చుపగిది నిండు 
"తే. హూరుచుండె లోకములకు గురువు ధర్మ 
మునుపటేశింప నోపీనపురువుం డిట్లు 
నిండుకొలువున గూర్చుండె నండనుండు 
దండివారు నహించి రీదుండగంబు. బి0 
ఉ. మాసలు నెంచి గడ్డమును మిక్కిలిగా నొనరించి నె కిపె 
వాసెనకట్టునా జడలు బ ర్వగుమోపనం గట్టి బూదె నైం 
బూసి మునీందుండో యనంగ బొల్బెడునీతండు కామవారి యై 
చేసె ననంగరా దిటులు చేసె దపంబు మహోన్నతంబుగళా. 295 
వం అని యిట్లు నిర్భీఘండై పలుకుచున్న చిత్ర శేతునిపలుకులు విని పార్వతి 
(కోధశామాక్షయై తా నొక సిద్ధప్రమషుండను దురభిమానంబునం 
గొట్టుకొనువాని నుదేశించి సభ్యలు ల్‌న ని ట్రనియె, 296 
మ, అవురా వీ 'జెవయో మముం గనుచు రత్యాశార నేపారం గా 
నవుచుక్‌ శిక్ష న మ వలె ్టానంబుం (బదర్శించుచు౯ 
'చెనడె౯ా ఏం డిట శేల వచ్చనొ శివులభీక్షింప నే వచ్చెనో 
యెవనరుం బల్కరు కాదు కూడ దని వా యెత్తంగం బో రత టీకా, 


పషవ్లన్యం ౦డ్జము ర్‌01 


క ఇచటఃంజతుకు సఖుండు మజేయిందుండుచర్యదుండునయ్యు పేందుండుక 
సుచరితు లుతృముల్‌ భృగువు సూరివ రేణ్యులు నారదాదులు౯్‌ 
(బ్రచురమహత్వముం గలిగి నర్తిలుచుండిరి వార లైన ని 

= ట్రుచితము కా దటం చన రయో గిరజాహ్మదయేకు నాడుటల్‌.208 

క, ఈతనికి దెలియవచ్చిన 
యీతత్త సము నార దాదిబుపీ.వర్యులకు౯ా 
వేతములం జెలియన టగు 
సీతండు ధర్శస్వరూపుం జేమోా తెలియక, విరి 

ఉ, కందజు నర్వలోకపతు లీమపహూసీయుని. గాలకాలుని౯ 
'డెందములందు భక్ని యది జెప్పరమై కుదురంగ లోకరక్షకుం 
డందురు 'దేవబేవుం డని యందురు మొక్కు-దు రర్బ సేయుచుం 
(డిందజకన్న నిల్తులువ యొక్కునవాండ నటంచు నిక్కెడు౯ా 00 

స్కీ నిక్కముగా దండనీయుండు వీండు దు 

రాళ్ళుండు పరమేశ నవమతిమెయి 
నరసి కాజులు వల్కె నందున నీతండు 

రాక్షసుం డయి పోవు నీక్షణమున 
ననుచు శాపము బెట్ట నాచ్వితశేతుండు 

"చేవయానము డిగ్గీ 'చేవికడకుం 
జనుదెంచి పదసరోజములందు. బడి (మొక్కి. 

యీ నొనంగినశాప మేను భక్సి 

కే, నంజలి (గగ్రహించుచుంటి నోయమ్ము యిటులు 
స్మిగహాను[గవాములకు నేను జేసి 
యున్నకర్త మే కర్త గా కొరులు గారు 
కర్మఫల మొంది నంతనే కలుగు ముక్సి, 01 

ఉ. పాపఫలానుభూతి తరువాతన కళ్ధైడు నాకు ముక్తి నీ 
శాపము ముక్షికారణము శౌంకరి నీవు శపించి తంచు లోం 


క03 (శ్రీకృష్ణ భాగవతము 


గోపముం బూని నిన్ను నొకళొంచెము నేనియం నాడ నొల్ల నో 
కోపన ! నీవు చేసినది కొంచెము నా కుపకారమే యగు౯ా, ల0ి 
కే, నేను జేసినదానికి నీవు చేసి 
నట్టిక ర్జు పూర్వక ర్యార్జితంబు [| 
శాన నీవును వూవలెం గర్భబద్ధ 
వు నఖిమానము గలిగితి ననుట లొప్పు, 08 
సీ, అరయ శాపానుగొహము లన నేమి స్వ 
శ్షసుఖంబు "లెన్న నొక్క-ండు గాబె 
సుఖదుఃఖములు శ₹ెండు భూపట్టు "శెంటీయం 
దును శెండు నంటి యుండును 'బెలియంగ 
స్వర్ణ మందినపయి వచ్చును దుఃఖము 
నిరయాంతమునం గొంత నిమ్మియు నగు6 
గర్మానుసారముగా బంధమోశ్రము 
లుత్త మాధమజను లొందు వగ్గును 
కే, వీడు (వీయుం డనియుక్‌ వీడు సూ డనియును 
వీండు జ్ఞాతి యనియు వీండు వే జనియును 
శాగవి'ద్వేనములును "లే వాగుణాథ్యుం 
వైనపర మేశ్వరున కని యందు నేను. క 
వన, జీవులకు సుఖదుఃఖరూపక్‌ మగునంసారమును "మోక్షమును జనన 
మరణంబులు గలిగించుటకు గర్భమే కారణ మగుచుండును గావున 
నో చేవీ ! నీ వొసంగినశాప ముపసంహరింపు మని నిన్ను( (భౌాక్థింపం 
గాని నే నజ్ఞండనై నై పరమేశ్వరుని గూ! పలికిన నీందా వాక్యంబులు 
పైెవు ణ్‌. నిన్ను సీమ హేశ్వరునిం (౫ ర్థించుచుంటి నని వారి కళ్ళి 
వందనంబు గావించి విమానం బెక్కీ 'యొగ్క్‌జేనియుం జనియె నంత 


నంతకాంతకుండు  చేనమునులు సిద్ధులును సాధ్యులును వినుచుండం 
జార్వతి కి ట్రనయె. 805 


పషషప్టస్క్క 0ంధము క్‌0 


శ్ర. విష్ణుభక్తులు వినయవి'వేకములును 
విప్రలమహీమము గలవారు వేనియందు 
రాగమును 'బ్వ్యేషమును "లేని యోగఫ్టుకుషు 
లందులకు జత శేతుండ సొశ్షి సువ్వె, 8016 
తరువోజ, అనందమూర్తి యానాభగవంతు 
నందు భక్తి ౦0 గబ్జునందణకును 
నానందమ యగు బేహాభిమానంబు 
నక్షాభిరతియు నాయాగుణవిష 
యానుయాయిత్య మహంకార మెఫవుడు 
నన్ఫతభాపషణము నన్యాయపథంబు 
మౌానసవ్యధలును మాటకు నైన 
మనసలంగం బో వనుమాట నిక్క-ంబు, 807 
నీ 'జేహేశ్వ రాిమానాహంకృతులతో డ 
నున్న నేనును బ్రివ్నా స్రయును ననత్కుూ 
మొరనారదముఖ్యహౌనీం(దు లిందుండు 
వాసు బేవునిమహత్వం బొకింత 
-'కెలియనివారమై మెలంగుచు నుంటిమి 
పరు 'డెవ్వం డతనికిం బరంగం బోడు 
సకలంబునందును సమదృష్టి గలవాండు 
చిత డు విశిష్టమూర్తి 
కే. అతనివలె మేము భక్తల మచ్యుతునకు 
జత) శేతునిచర్య కచ్చెపవు నాకు 
సుంతయేనియు మది దోప దింతయు హరిం 
గొలుచుజనులస్వతస్పిద్ధగుణము లగుట. 00 
చ అని యిట్లు శంకరుండు పలికినపలుకులు విని పార్య్వతియుం దక్కిన 
వారు నచ్చెజువడి చిత కేతుని మెచ్చుకొని రని చెప్పి శుకుం డో 


ధక (శ్రీకృష్ణ భాగవతము 


రాజేందా) | యట్లు శప్టుం డయినచిత)శేతుం జే త్యష్ట్రుయజ్ఞ ంబున 
దశ్చీణాగ్నియందు న్స'త్రాసురుండై తొంటిజన్మమున_ విష్ణుభక్తుండు 
గావున నాజన్ఫుమునందు నట్టీవిజ్ఞానము గలవాం డయ్యు. వ్‌09 
క ఈయాఖ్యానము చదివిన 
. గ్రీయను సంపదయు యశము (శేయోవిభవం 
నాయువు నాపై సీశ్వర 
సాయుజ్యము గలుగుచుండు జనులకు నెఫ్రుడుక౯. 810 
--+సవికృవంశపవచనాదికము €ా 
వ. అకర్ణింపు మాకళ్యపున కదితియం దుదయించినద్యా ద శాదిత్యులలో 
నేనవవాం డగుసవితకుం బృశ్ని యనుభార్యయందు సావితి లోనగు 
నభిమాన బేవతలును సోముండు నగ్నియు6 బశుయాగాభిమాని చేవ 
తయు6 బంచమహాయజ్ఞాభిమాని చేవతలును బుట్టిరి భగునకు సిద్ధి 
యనుదానియందు నంగుండు మహిముండు విభువు [వభువు ననునల్టురు 
సుతులును నాళీ స్పనుసుతయును బుట్టి! ఛాత యనువానికి గుహువు 
సినీవాలి రాక యనుమతి యనునలునుగు పత్ను లందులోం గుకూ 
"బేవియందు సాయ మనువాండును సినీవాలియందు దక్కుండును రాక 
యందు బాతలాహ్వ్యయు(దును ననుమతియందు: బూర్జి మాసు 
డును బుట్టిరి వీధాత యనువానికి( (గయ యనుసతియందు నగ్ని 
ఫురీష్యాదులు పుట్టిరి నరునకు6 జర్షణి యనుపత్ని యందు. దొల్లి 
(బవ్మాప్యుతుం డగుభృగువును వలీ '్రోమునం బుట్టిన వాల్మ్మీకియుం 
బుతు)లై మగుడం బుట్టిరి మ్మితునకు లేవతి యనురమణియం దుత్స 
గ్గుండు నగిష్టుండు వీస్పలుండు ననువారు వుట్టిరి మితావరుణు లొకప్పు 
డూర్వశిం గనుటచేం గామంబుసం గలిగిన చేజ స్సాకకుండయం దుంచి 
రందున నగస్తుండు వసిష్టుండు నుదయించిరి ఏరు మితా్రావరుణులకు 
ను బ్యుతు లైరి శకుకిండు శచీదేవియందు జయంత బుషభ. విదుషు 
లనుముగ్గురం గాంచెం (దివికముం డురుకముండు నాంబడువామను 


64 మష్టుస్క0ధము కస్‌ 


నకుల గీర్హి యనుపల్ని యందుం బృహచ్శోకుండు వుళ్టై బృహచ్భో 
కునకు సౌభగాదులు ఫుట్టిరి 811 
క ఇది యదితిపంశసంగహ 
ము దగం బెలిపితిని నింక ముద మెద బొదల౯ా 
విడిత మగునట్లు దితివం 
శదగ న్వర్షి తు వినుము తన్నాతలనాధా, థి 
--+ దైర్య దొనవస౦ప త్తి 4. 
వ దితికి 'దైశ్యదానవు లనునిరువురు కుమారు లుదయించిరి. వారు 
ఘు 
హీరణ్యాక్షహిరణ్యకళివు లని (పని్ధి గాంచి రందు హిరణ్యకశివుండు 
జంభాసురునివ్యుతిక యగులీలావతిని 'బెండ్లియాడి దానియందు. (బహ్లో 
దానుహ్లాద సంహ్లాద ప్లోదు లనువ్యుతులను సింహిక యనుప్వుతికను 
గనియె సీంహీక్‌ విప్రచిత్తిని బరిణయమై రాహువుం గాంచె నతండు 
"బేవతలలోం గలసి యమృతపానము. 'సేయ్మచుండ విష్ణువు వానిశిర 
మును జక9ధారచే భేదించె సంహ్లాదునకు మతి యనుసతియందుం 
బంచజనుండు. కలిగె స్లోదునకు దమనియం దిల్వలుంయు వాఠావి 
యనునిర్వురు ఫుట్టిరి, 8018 
"కే. అందు నిల్వలు డధికమాయావి యగుచ 
తమ్మునిం జంపీ మాంసము తజిగి వండి 
ముని యగస్యునకుం బె్రై గని యతండు 
జీర్ణ ముగం 'జేసిఫొనియి భక్షించి వెనుక. లి14ీ 


వ, అనుహ్హాదుండు సూర్శ్య యనుచానియందు బొప్క-లమహిషు లను 
నిర్వురం గనియెం బిహ్లాదునకు దితి యనుసతియందు విరోచనుండు 
ఫుక్తు వానికి బలిచ్యకవ్షి జన్మించె బలి శమన యనుకొమిరెయందు 
నూర్వరు ఫొడుకులం' గనియె వారిలో బాణాసురుండు. జ్యేష్టుండు 
వాండు శివు నారాధించి శివభ క్తులలో నగ్రగణ్యుం డయ్యె దితికి 


606 శ్రీకృష్ణ భాగవతము 


మటజీయు మరుత్తు అనునలువదితొమ్మం(డ్రు కువూరులు గలరు వారల 
కిందు96డు 'బేవత్వ మొసంగె ననిన రా జి ట్లనియె, కి15 
4 మరుత్తులు చేవత్వ మొందినళథ 4-- 
చం గుకువర జన్మసిద్ధ మయి కూ)రతరం సగురాక్షసత్వముక 
దొరంగి మరుత్తు లింద్రుం డిడ దొడ్డతనం బగు దేవ తాత్వముక్‌ 
దొరళొని శీటికో వినంగం దోరమ యయ్యెను నోర్కి. గావున 
గపణ దలిర్బం జెప్పు మనంగాం నంతం డి ట్లని చెప్పె నొప్పుగకొం 
న జిష్టుని(ప్రార్థనం జేసి విష్ణుండు హిరణ్యాశ్షహిరణ్యకశిఫుల సంహరించె, 
డానం'జేసి దితి బ్యుతశోలోద్టీవతం బగుకోపంబున మండిపడుచు 
నావు(త్రులం జంవీంచిననిందు ెట్టులెన మి త్తివాతం బడ వేయుట 
పోలున ట్లొనర్చ సమష్థం డగువ్యుత్రుం బడయుదు నని నిశ్చయించు 
కొని తనమనోవల్ల భుం డగుకళ్యవునిచెంత కరిగి పరిచర్య సేయుచు 
నతని మోహింపం జేసి సంభోగార్థ మంగీకరించునట్లు సలిపి వాని 
తోడం గూడె నఠండు దానికి (బ్రీతుండై యి ట్లనియె, 817 
ఉ. సంళసమయ్యె నోసుదతి స్వాంతము చక్కలుడంగ నయ్యె సీ 
శెంతయుం భీతితో వరము నే నిడ నుంటి మనంబు బెల్పుమా 
యెంకటిదుర్దభం బయిన నిచ్చెద నిచ్చళొలంది నావుడు౯ 
సంతన మందుచుం బలికె జల్లనిముచ్చట 'లెచ్చం 'జేయుచుకా 8168 
సీ, నీమాటలంజేసి నామన మలరాగెం 
జౌప్పెద వినుము యోజీవి లేశ 
నాక న్న బిడ్డల నాకాధినాథుండు 
చంనీంచె నది నేను సప కంటిం 
బ్యుతకోకాగ్ని చేం బీడితురాలను 
నీకు నావైం గృప నెగడునేని 
శతనున్యునిం జంప జూలినవరవ్యుతు 
దచయ'సేయ వే నాకు దయ దలిర్చ 


షష్పస్క్మ౦ధము క? 


"శే, అనుచు బలికినపలుకుల నాలకించి 

కళ్యపుం డీట్లు పలికె నోగరితమిన్న 

కరుణమాలినదాన నై కడు నధర్భ . 

మాచరింపం దలంచితి వక_ట కట. 0 
క్‌. (శ్రీస్వభావము కడుకూ)9ర మౌొస్వరాబ్య 

పట్టభ దు) నీ "నెట్లు పాసబుద్ధిం 

జంప నేమిటీ కీరీతి తెంప్రం జేసి. 

పలుకుచుంటివి నీ కింతయలుక యేల. 820 
శ శ్రీవశీకృతుండై దీనుండై "వెడం గయి 

నే నధర్మము నొనరించుదాని కైతి 

నింతపాపము చేయ నీ వెట్టు తెగువ 

చేసితివి ఇెప్పవే యేమిచేటు వచ్చె. లే 
చ నతులముఖంబు శారదలసద్విధుబింబము నోలెం గాంతమై 
స్తుతులకు నిక్కు. వాక్కు సుధశో నమమై కుచియించునట్టి దై 
కుతుకము గూర్చు బంగరునొకో యన నై మెయి. తి గూరెడుక్‌ 
శిత మగుక తివాదరకుం జేరికచుట్టము నెమ్మునం బయో, వ! 
తనదుకోర్కి దీర్చుకొనుటకుం బతి నైనం 
చోడబుట్టు నైనం దోడు నైనం 
గన్న బిడ్డ నైనం గడ తేర్చం గా నెంచు 
రమణి యనంగ (బ్రహ్మరాక్షసి కద ల) 
నావచనంబు వ్యర్థంబుగా కుండునట్టును చేవేంద్రుండు వధాష్ట్యండు 
గాకుండునట్లును గార్యంబు నంఘుటించెద నని తనలోం ధన్ను. దిట్టు 
థొనుచు దితిం గాంచి మించుబోీ! నీ కింద్రుని. జంప జూలు 
ఫ్యుత్రుండు వుట్టు దానికై నే నొకవతంబు సెప్పెద నది యొకసంవ 
త్సరంబు సలుషం దగినయది నీ వట్లు' చేసితి వేని నీమనోరథంబు 
సిద్ధంచుం గాచేని నీకు. బుట్టినవాండు "వేలుఫ్రులం జేకు ననిన- దితి 
దాని కంగీశరించి వచించిన గళ్యపుండు, 894 


అఆ 


న 


08 శ్రీకృష్ణ భాగవతము 


ఉత్సాహ. భూతహింస సేయ గాదు పోతరించువారినే 
'ేతటీ౯ దిరస్కరించి యోాయరాదు శాప మే 
(ౌత్నినైన నిజము గానిపల్కు- పల్క- రొదు దు 
స్టాతికోడ నాడరాదు చాడి కూడ దెప్పుడుక్‌, క్రి 
ఉత్సాహ. గోళ్ళు నెజులు పట్టి (త్రుంపం గూడ 'దెప్టకు నెన్ముకల్‌ 
వేళ్ళ ముట్టరాదు సంజ వేళ బండరాదు దో 
సిళ్ళతోడ నీళ్ళు ద్రవం జెల్ల 'జెన్టు శేశముల్‌ 
నీళ్ళలోన ముంచియాడ నెలంత కొప్ప 'దెప్పుడుక్‌. 8920 
వః మజీయు సాయం పాతకాలములయందు. దిగంబరవు ముక్త శేశవుం 
గాకుండవలయు. దడిగలకాళ్ళవోం బండుకొనుటయు నుత్త రశీర్ష 0బు 
గాం బండుకొనుటయుం జేయక నియతన)తంబున నొక్క-సంవత్సరంబు 
వుంసవనం బనువ)తంబు నిర్వర్నింపు మ ట్లయిన సీ క్రిల్మదునిం జయింపం 
గలప్ముతుండు ఫుశ్లైడు నని కళ్యపుండు చెప్పిన సంతసించుచు. దితి 
తదనుసారంబుగం బ్రవర్శి ంచుచు గర్భంబు ధరించి వ్రితంబు నిర్వర్శిం 
చుచుండె నానసమయంబున నింద్రుం డదియంతీయు నెజీంగి తననవతి 
తల్లిం జేర వచ్చి [వతము చేయుచున్ననామె కుపవారంబులు గావిం 
చుచు సేవింప నారంభించె నప్పుడు, ఫ్రై” 


చ, వనముల శేగి శాయలును బండ్లును దుంపలు తూంక్షు పత)ముల్‌ 
ననలు సమిత్తులుకా జలము నాండును నాండును తెచ్చి యిచ్చుచుక్‌ 
గనుంగవం 'చెర్చువూత్ర)మునం గాగలకార్యము లెల్ల దీర్చుచు౯ 
ఘనుం డమ'ేందుం డమ్మకడం గాలను ఫుచ్చెను 'సీవ సేయుచుక౯్‌ 


ఆ, వేంటకాడు మృిగికి వేంచి యుం డెడునట్లు 
చిన్న తల్లి (వతము చెడంగ ఛిద్ర 
ములను రోయు చిందు): డలకాళ్య పాశమ 
మందు వేంచి యుంజె నట్టియెడల, 899 


వషను-6ధము రట 


వన, వృతపరాయణ యగునాదీతి నియమంబు "లెల్ల జెల్ల (వతంబు నిర్వ 
ర్హించుచు నొక్కసాయంసమయంబునం జాదప్రశ్రూళనంబు గావింపక 
యశుచియై యొక్కచోం బండుకొని నిదినోయె నదియ యద సని 
'వేచియున్న వాస్తోప్పతి తన యోగసామర్థ్యంబున నొడ "లెజుంగక 
నిదురించుదితిగర్భంబునం జొచ్చి యం దున్నగర్భమును నజ్రంబునం 
జేసి యేడు (వక్కలు గావించి మజీయు వాని నే డేడుగా ఖండించి 
“మారోదీ” యని పలికి వెడలి వచ్చె నంలో నానలువదితొమ్మిది 
ఖండంబులు కరచరణాదులం గలిగి వెలికివచ్చి “వూరోదీ” యను 
టంచేసి మరుత్తు లనుపేరం బ్ర)కాశించుచు "దేవ ల రఫు డింద్రుండు 
దితిం జేర నరిగి సమస్క-రించుచు ని ట్లనియె. లిలి0 


శా. తల్లీ! నీయుద రాంతరంబునను బుతిప్రయుండం గాన నే 

నొ లం బోవక్‌ చొచ్చి నా కవల మృత్యుత్వంబు వైకో గవ 

ర్టీన్లొ జొచ్చిననీదుగర్భమును నిళ్ళేదించితిం దవ్వునా 

వల్లం గల్లెను మైయ 'వేండుదును నీపాదంబులకా (వాలుచుకా. లికి! 
ఆ. పా్రొణరత్షపొంకె పాటిం దవ్పీతి సెట్లు 

కన్నతల్లి వీవు గాచి పుచ్చు 

మమ్ము వీర్యడు నాకు దమ్ములు నాతోడ 

వత్తు రీ వొసంగ వలయు నాక $8ిలి 


వ, అనిన దితి యొండాడక తనగర్భంబు విచ్చిన్నంబు గాక్‌ వర్థిల్లినందు 
లకు సంతసించుచు నిజపోణరత్షణార్థ మట్లువేసినయిందు నొండు 
యు క. 
పలుక కాదరించి ఫుచ్చె నిం్యదుండును మరుద్దణంబు గూడి మౌాతృ 
'వందనంబు గావించి స్వర్షంబునకు నిర్ణమించె నిది మకుత్తులజన్మవృ త్తాం 
తం బింక నేని చెప్పవలయుం జెప్పు మనిన రాజే్య్యదుండు. ఆోగీం 
దిదిక్కు. మొగం దితి గావించినవుంసవనం బనుషముహావుతంబు 
ప్రభావంబువిన నెంచితి నన నతం డి టైనియె, 408 


ఫ0 శ్రీకృష్ణ భాగవతము 
--+పుంసవనప్రభొవకథనము 4 
నీ పుకుహార్థముల నెల్లం బొందింప జూలునీ 
ఫుంసవ)తంబును బూని మార్గ 
శీ మోసంబున శితపక్షమున శుభ 
తిథి భర్మ్వయనుమతిం దెలియ నొంది 
(వ్రతము స్రొరంభింప వలగఖను శ్రీ మొట్ట 
మొదట మరుత్తులపుట్టుగడను 
విని వి(ఫ్రునానతి గొని దంతధావన 
మొనరించి నూత్నవననము గట్టి 
శ్రే పా్ర్థాభోజనమునకుం బూర్యమునయందు 
లఫ్రీ శ నారాయణుని పూజ లశ్షణముగ 
నాచరించి పదంపడి నధికభక్షి 
నలిపి చేమోడ్చి (ప్రక్థింప వలయు నిట్లు, బెల్లీ 
ఉ. నీవు సమన్తభూతులకు నేతవు (తాతవు సంవిధాతవుళ 
నీవ్టు తలంచు మొతముననే సకలం బగు శార్యసిడ్దులుకో 
జేవ నోనర్చగాం గలవు చెందితి వెల్ళ్వమనోభిలాషముల్‌ 
నీవు మహానుభావుండవు నీ కిదె వందన మోజగత్బతీ. $85 
చ, ఒపలపు వేరికిం బడయ నోషనిభూరినమర్థ తాస్థితుల్‌ 
గరిమము నష్టసిద్ధులును గల్లి మహాగుణనంతుం డైనయీ 
శ్వరుం డవుసర్వసాక్షి వయి వరి లుచుంజెడుబేవబేవ యూ 
ఫురవవశేణ్య ని న్నిదె “నమోనమ” యంచు భజింతు మెప్పుడుక్‌-. 
వ అని లక్షీ శ నుద్దేశించి, 837 
శా, ఓతల్లీ ! సకలపిపంచముల నీనొప్పారు చెన్నేనియు౯ా 
జేశోమోదమునోడ శక్తులను వాసిం గాంచి సల్ల శ్షణా 
తీతఖ్యాతి వహించి మించెదవు సీదివ్యప్రభానంబు వి 
ఖ్యాతం బెల్లజగంబులం దిబె నమస్కారంబు సశ్వేశ్వరీ, లిశి8 


పమష్టస్కం 0ధము స్ట 


వన, అని న మన్క-రించి మజీయును. శిలి0 


న 


ఓీనరహరి నీ $జే నమస్కార మా 

వాహన మొనరింతు వాసుబేన ! 
ఆననం బిజె కొమ్ము భాసుకమూ రి! పా 

ద్యం బొసంగెద నిదే హరి నుకుంద 
అర్ధ్యం $ ఫొను మాచమనీయ మి 

య్యదియె దేవా ! నిషిన మాచరింపు 
వన్ర్రయుగ్య (సం బిచే నైకుంఠ (| 'తాల్పుము 

యజ్ఞోపవతి మియ్యద్రియె కొనుము 


శే, చందనం బిచె కైకొను సారసాత్ష 


భూపణంబులు హోరముల్‌ పుష్ఫములును 
ధూపదీపోపహారము లోపైేశ 
తమలము పిదశ్షి ణము లివే రమణ: గెనుము. వ్‌ 


. అని పోడకోపపారంబులం బూజించి నమస్క-రించి హవిస్సుం జేసి 


“ఓన్నమో భగవలే మహావురుపాయ స్వాహ” యని ద్వాదళవా 
రంబు లగ్నిలో హోమంబు గావించి సర్వాభీష్టంబులు గోరువాకు 


గ. 


లశ్రీనారాయణుల "సేవించి యిటు పొ)రింపవలయును, వెళ! 
౪ నగ /భి 


ఓశమలాలయా ! యోకమలావ్ష, ! యో 
లోక బాంధవులార ! మోకు సర్వ 
లోకముల్‌ బేహము మికుం గా శేదియు 
నణుమాత) 'నేనియు నరయ రాదు 
ప్రకృతి యీయిందిర ప్రక సతికి స్‌ వధీ 
" శుండవు యజ్ఞ్ఞస్వరూవుండవు లక్ష్మి 
యిష్టీస్వరూపిణి యీవ యాగఫలంబు 
ననుభవించెడునాండ వాదిబేవ 


రం శ్రీకృష్ణ భాగవతము 


"వే తవు జీవశరీరమ వీసము[ద 
తనయ సర్వేరద్రియముల శాధార మైన 
దీమెనామరూపంబుల నెల్ల వేళ 
నిర్వహిం చెడువాండవు నీవు "దేవ. 849 
న, అని యిట్లు లక్షీ శ్ర గా యణుల నన్నుతించి నిర్మాల్యవిసర్దనంబు చెసి చేసి 
మతం దొంటియట్ల పూజించి యాగావశేష మాఘాణించి 
'వెండియుం బూజింప వలయు నీపూజ భార్యాభర్త లిరువురుం గాని 
వేటు వేుగం గాని చేయం 'జెల్లుం (బారంభించి విడుట తగదుగావున 
నె ట్టయిన సమా _పినొందింప పక (బతిదినమ్మును (బౌహ్మణు 
లక్రును బ్యుత్రవతు 'తైనము శ్రైదువ్చలకు భోజన ఫొజన తొంబూలదక్షి ణ 
లొసంగి దంపతులు హవిశ్శేషము భుజింపం దగు ని ట్లొక్క-వత్సరంబు 
గడవపీ పీదప నగుకా ర్తికమాసంబున నంతినుదినంబున నుద్వాననము 
చేసియు నామణునాండు. లోల 


"తే, ఉదయమున లేచి జలమాడి యుచిశరీతి 
తొంటివలె స్వామిం బూజించి తోడునోడం 
బదియుెండు హోమముల్‌ పరంగం జేసి 
పిదప! బన్నిద్దజం చల్చి వ పవరుల, లైష4 


శే ఇష్టమృహ్రైన్నమును బెట్టి యెలమిం దిలలు 
లట లు ల 
గుడము లాజలు జలమును గూడికొనిన 
ప్యాత్రములు దశ్షీిణలళోడ వారి కిచ్చి 
"తాను భుజియింపం దగు బంధుతతులతోడ, కిట్‌ 


వ ఆ(వ్ర తాంగహోమమ్మునందలిచరు శేషము యజమానపత్ని భుజింప 
వలయును దీని బురుషుండొనర్చి యఖభీష్సి తార్థమును (్ర్రీమొనర్చి 
సౌభాగ్యము నంపదయుః బుత్యపొ ా0భివృద్ధియం జరజీవితమును 
గ్‌ర్డియు గృహారామాదీస్టవస్తు స్తుష్రలునుగలుగునుగన్యవీనిటొనర్చెనేన 


65] పషష్తుస్క్క్యంధము రశ 


సర్వలక్షణలక్షితుం డగుభర్వ ను బొందం గలుగును బ్యుతార్థిని 
ఫ్యుతులం బడయు. రూపహీన యగుస్ర్రీ యిీవితం బొనర్చి 
రూపవంతురా లగు రోగి పొన౦ంంచి యారోగ్యంబు నొందు (శ్రవణా 
దీంద్రియవికల్తులు దీని నాచరించి యింద్రియపాటవంబు నొందెద 
రీయుపాఖ్యానము జదివినవారు వినినవారును సమృస్తవాంభితంబులం 
గొందం గలిగి సుఖంతు రోకురూద్వహో! సీ వడిగినపుంసవన(వత 
వీధానముం జెప్పితి నింక నేమి చెప్పవలయు నని శుకుండు రాజు 
ననడీ”గె ననిన విని నైమిశారణ్యవాసు లవ్వలివృ త్తాంతంబు చెప్పు మని 
సూతు నడుగుటయును. వం 


పష ష్టు సంధాంతము. 
మాలిని, తెలుంగుధరణియందు౯ా దివ్యసంపత్సమృద్ధిక- 
'వెలసినతుని చెంత౯ా పీరసేన్యంబు తంగే 
డలరెడు నట సాగిఖ్యాత రా జే్యదచందు)ల్‌ 
పలువురు గల రందుకా భోసిలు౯ా సూర్యం డిచ్చకా.. 84? 


గదంము 
ఇది (శ్రీ మహామహో పాధ్యాయ, కలాప్రపూర్ణ్మ, కవిరాజ, 
ల్‌ 
కవిసార్వభౌమ, (ప్రభు త్వాస్థానకవి, (శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రీ 
(పణీతంబయిన (శ్రీకృష్ణ భాగవతంబునందు 
షష్ట స్క_ంధము, 
శ్రీశ్రీ శ్రీ 


శ్రీరక్తు 
భ్రీ కృష్ణ భా గవతము 
వటట 
సప్తమస్క౦ధము 
న 
క, (శ్రీమ త్తం గెడునామ 


న డగుచు. గరుణాళుండై 
భూమిం బాలించెడు హారి 


ప్రేమక మాసాగిసూర్యవిభునింబోచుకా _ 1 
వ, అక్కథకుండు కౌనకాదిమహోమునుల క ట్రనియెనట్లు త న్నడిగినశుక 
యోగీందు) గాంచి పరీశ్లి న్న శేందుం డి ట్లనియె, లి 


ఖీ పరమేశ్వరుని సర్వసమత్వము శ్రీజా 
సీ సంయమిశ్యర నన్ను సంచేహ మొక్కండు 
వీడించుచుండె నాపీడ నీవు 
దీర్చంగ వలయును "దేవ బేవుండు సర్వ 
సముండెల్లరును వానినంతతి యగు 
నొళచోట మిశత యొకచోట శ్యత్రుత 
వహియించు పేమి చేనతలం (బోచి 
రాశ్రసులం బట్టి రాచెడు నిది యేమి 
విపరీత మిది యేమి విధమొ చెప్టుము 
"కే, అనిన శుకుం డను న్న మతులితంబు 
వారిచర్మిత మూహింపంగం దరము గాని 
యంతసూ శ్ష్మార్ధమును బొంది యలపచుండు( 
దెలిసినట్లు వచించెదం "చెలియ వినుము, 


సపమన్క్మ-0ధము ఫేక్‌ 


న నలేశ్వరా ! యీశ్యరునకు శాగజ్వేహెదులు జన్టుక ర్మాదులును లే 
నతండు ప్రత్యక్ష(పమాణాగోచపండు చిదచిదాత్ళుక మైన(ప్రకృతి 
పుకుషులకంకొ. బర మైనవా! డయినను స త్యాదిగుణముల ననున 
రించి చేవాసుుుల కంత రాళ్మయై ప్రవ ర్తిల్లు చానంజేసి బాధ్య బాధక 
భావములు గలుగుచున్నవి, శ్రీ 

శే, అది ప్రకృతిఫుకుషులకంయె నతివిలక్ష 
ణ మగుపరమాళత్మ నొందంగ నమరెడునది 
కాదు సత్వరజ స్సృమోఖ్యాతగుణము 

,_ లరయం (బకృతివ కాని కా వాత్మవి గన, గ 

స్కీ స్వఃపురవాసులు సత్య(ప్రథానులు 

రాక్రసాదులు రబోరూక్షమతులు 
యిక్షాదులు తమోవిలశ్షణుల్‌ "తెలియంగ 

స్వే ము(దేకించుసమయనుందు 
జయము బేవతలకు సమకురుచుండును 

రాక్షసు లోడుదు రాక్షణమున 
కర్శమునం జేసి కలుగు నిగ్గతు లెల్ల 

సత్వ మనుసరించి చను మురారి 

శే, జయము వేలువులకు నపజయము రౌశ్ష 
సులకు హరి కూర్చు ననుటలు వలనుపడదు 
వారికర్మమె కర్త యస్పట్ల *ౌరి 
కర్త యనుటకు భాంతియే శారణంబు, 6 

ఆ. కాష్ట్రములను వహ్ని కలిగి తద్దోషము 
కలిగిఫొనంగ వేజటుగ సయి వెలుంగు 
స్లు "దేవమానవాదులం దుండియు 
(బ్రభువు తద్దుణములం బడయం బోడు, 7 


ఉ. జీవ్రలకు౯ా శరీరములం జేయ దలంచి రజోగుణంబునుకొ 
బ్లోవం దలంచి సత్వమును బోకడం బెట్టం తలంచి తొమసం 


16 శ్రీకృష్ణ భాగవతము 


చావహీలంగం జేయు. ధన కగ్గము కాలము గానం దద్దతి౯ా 
'దేష్టండు కర్శమార్గమున (ద్రిప్పుచునుండు సమ స్తజీవులక్‌. 8 
ఉ. కాలము 'ప్రేరితం బగుచుం గర ము సత్యమయంబమై కడుకా 
గాల జయంబు 'వేల్చులకుం గ బొడు నై రజ న్తమోధ్గికం 
బై లలి దుష్టపాళి కజయం' బగు నింతియ కాని పక్షపా 
'తాలసుండై మెలంగు. బరమాత్ముం డటంచు. దలంచొటొప్పునే 9 
న ఈయర్థంబు "తేటపడ నొక్కయిదిహాసంబు గలదు తొల్లి ధర్మరాజు 
రాజసూయంబు గావించునప్పుకునారదుండు సెస్పె నది నీకు జెప్పెద 
నాకర్ణింప్రము. 10 
స రాజసూయాధ్యర'రాజంబునకా ధర 
రాజు శాంతనవపేరణమునలన 
వాసుబేవ్చని సభాపతి గాంగ నెంచి పూ 
జించుచుండంగ "లేచి వేదివిభుండు 
ళృద్ధుండై కృష్ణునిం కూర వాక్యంబుల 
సిందింపం జొ చ్చె నానందునందు. 
జ్మకధారళా గ్భృమ్షుం డ(కమవ_ర్థియా 
వానిశీర్ణము వడి (వయ్య జేసె 
తే. నపుడు శిశుపాలు చేహామునందునుండి 
"కేజ మొక్కండు నెలి వచ్చి దివ్యప్రురుషుం 
డ్రైనళృష్ణునిలోం జొచ్చె దానిం జూచి 
శమనసంభవు. జెడంద నాశ్చర్య 'మొంది, శ్షక్షే 
వ సభాసదుం డైననారదుం జూచి యెల్లన వినుచుండ్‌ నీ ట్లనియె.. 19 
మ త్తమయూరము, 
(పకృతిపురువవిలక్షణుం డీయి (పస్తుతించంగ్యనెనయీ 
సుకృతప్రకుషునియందు. జొచ్చెను జూడ్‌ సీశిశుపాలునం 
దకలుపషమయి వెలుంగు తేజ మహో యి దెంతయు వితయ 


ఢి 


సకలజగదభివర్ష శమై తగె సాధుసజ్జనగేయమై, కేశి 


సపమస్క్య-౦ధము 


మ. భగవద్భక్తుల కైన దుర్గభమ యేవంరీతి సాయుజ్య మా 


జగతీనాథుండు జ్జాన మెచ్చిన మొదల్‌ సాపత్న్యముం బూని యీ 


భగవంతుం డగుకృష్ణునిం "'జెగడుశు (పజ్ఞావిశేషంబుగా 


గ్‌? 


నెగడం జేయుదుం బొవి పి యయ్యెం చమక సీచ్రుండు వీ6 డక్కటా. 


ఛా 'వేనుం డీశ్వరధిక్క్ళృతుల్‌ సలువుటక్‌ బ్వేషించ్చి భూ బేవతల్‌ 
వాని౯ నారకకూపమందు ఏడంగా వాక్రుచ్చి ర ట్రీఖలుం 
డానంళ్యంబులు నారకాధులకుం గానె యున్న వాం డజ్జరే 
"తా సీరీతిని బొందంగాం గలి” వీడా శార్హసాయుజ్యముక. 
శే. ఏీయనుం దంతవ రృృం డీషృథివిం గువ్హ 
రోగమునం గుళలి తెగటారి రోత శెన 
గంగి మా 
నరకకూపములం (దో నవయ నైన 
వార లిటు కృష్ణుం "జెంది లేకారణంబొ. 


క్‌ 


16 


వ, అనిన నారదుండు నభానదు 'లల్జరు పినుచుండ ధర్భ రాజుదిక్కు 


మొగంబై యి ట్టనియె, 
నీ నిందాస్తుతు ల వెన్న నెమ్మేనిశే గాని 
యాత్మకు "లే వన నగును జున్వె 
మజీయు 'చేహాళ్ళాభిమానముచే జీవం 
డది యెల్ల దనయందు నదుకునట్లు 
'మోఫుకొనుచునుండు నా'పెని బరహీంస 
ము 
లకు దిగు నజానలక్షణముగ 
సశ్వేశ్వరున కిట్టసంబంధములు లేవు 
కర్యాభిమానము కలుగ బెప్పడు 
కే, కానిపించుచు నుండ నీకరణి యదువి 
భునకు 'ేహాభిమానము వొసంగ దనుట 
యెట్టి దాతండు తిళ్లుం ద న్నితండు గొక్సె 
శా లు ట్‌ 
నందు వే. జెప్పెదను విను మిందుకులజ, 


క్ష? 


[8 


కే శ్రీకృష్ణ భాగవతము 


ఉ. లోకవిడంబనార్థ మిలలో. (బభవించెను గృప్ట బేవుం డీ 
వీశను దండనాప్ట లయి (వేలెడువా రట దండ్యు లంచు నీ 
లోకు 'లెజుంగుపొంకు | ననిలోం దలపోయంగ రాక్షనత్వము౯ా 
బోకడ బెట్టి భక్తువకు మోక్ష మొసంగుట కి ట్లొనర్చుటల్‌,. 19 
వు సంసారులకుం, బోళ భగవంతుం డగు(శ్రీకృష్ణుండు నిందాస్తుతులు 
'లేనివాయ. కావున దన్ను నిందించినశిశుపాలునకు మోక్షంబు 
పసాదించె. ల్సి 
ఉ, తిట్టిన మోశ్స మిచ్చు నని దీన నెణుంగంగ వచ్చు నందువే 
నట్టులు కాదు వైరము నిరంతర మై పిబలంగ నెప్పుడు౯ా 
లట స ము 
బట్టి శవించినటింయను భక్షనియటిండ యటివానికి౯ 
ట్ర ట్‌ యూకీ ట నో 
నెట్టన మోక్ష మిచ్చుం గరుణించి యటంచు నెంచ నౌ. లే 
వ భక్షిచేత ము కిని నంపాదించుటకంక నిట్లు తనృయత్వము నొంది 
నప్పుడు వైరమే శీఘ్రము క్రి నిచ్చు నని తెలియం దగు ముక్తి 
కీశండును మారము లగుచున్న వందు దన్మయత్వ్య మొందించు వైరమే 
౧ రు 
ముఖ్యమని నాయభ్యి పాయం బని మజటీయును, 20 
ఉ, తుమ్మెద కీట మొండు తశనతొజ్జకుం "దెచ్చి ఛభయంబు కొల్పుకు౯ా 
జుమ్మని శబ్ద మెప్పుడును (శోత్రయగంబునం బర్వం జేయ గీ 
టమ్ము నిజస్వరూషము సడల్బుచుం 'బెల్బన చంచరీశరూ 
పమ్మును బొందు నన్నె పగవాండు హరిత్వము నొంద నయ్యెడి౯,28 
ఆశీ వైరాదులును ముక్రిహేతువు లని. చెప్పుట $__ 
నీ భ క్థిచేతం గాసి భయముచేతం గాని 
'స్నేహృవెరంబులచేత: గాని 
కామముచేం గాని మూమనోహప "కమ్మ 
నమ్ముసం కాదుకొనంగం జేసి 
సంతతధ్యానము నలివీ కామాదిదో 
మమ్ములు వాసినసాధు వగుచుం 


నప్తమన్క్మ౦ధము కం 


బరమ యోగులకును బడయ శక్యము గాని 
పరమపదంబును ఇడయ వచ్చు 
కే, అట్లు ముకి బొందినయట్టి ఘనులు 
"పెక్కుమంది కలరు పృథివీకళత) 
విష్ణునామస్మృరణ మిట్టివ్‌ధ మటంచు6 
"దెలియుచున్నది ప్రత్యక్ష ఫలము గాలు బిత్త 
సీ. శామమునళొ గోపీకాన్త్ట్రీలు భయమునం 
గంసుండు '్వేషంబు గలిగికొనుట 
శిశుపాలుం డాదిగా శ్చీతిపతుల్‌ పెక్కురు 
బంధుత్వేమున యదువంశజులును 
నిండు మై(తిం జేసి పాండవుల మిరును 
పూర్ణ భ క్తింజేసి మునుల మేము 
భగవంతుం డగుకృష్ణపరమాత్మునందు నె 
మ స్హునము నిశ సృలముగా నునిచి కొలిచి 
శ్రే ముక్తు లయితీమి ధర్మజా పోల్చిదూడ 
వైరము వహించినను శిశుపాలముఖ్యు 
లకును మోక్షము లభియించె లఘుగతులను 
సందియం బంద నిట ననసరము లేదు, ల్‌ 
న ధర గ్‌ా || శిశు పాలదంతవ క్ర్రులు ముక్త లగుట వైరానుబంధమే 
కాళ మటియు నొండు గల దాకర్ణింప్రము వీరు మున్ను శ్రీమహా 
విష్ణువుద్వార పానకులు జయవిజయులనువారువి.పశాపంబున ని ట్లుర్విం 
బుట్టిరి భగవదృక్తులగుటం జేసి భగవంతు డను(గహించి మోకు మూడు 
జనములలో 'వైరంబునంజేసి మిశాపంబు వాయం జేసి మోాపదంబు 
మిోకిచ్చెద నని విశాపంబు వలికినంతవారు హీరణ్యాక్షహిరణ్యకశివు లై 
పుట్టి రందు హిరణ్యాన్షుని హరి వరాహరూపంబున సంహారించె నంత 
వాస రావణకుంభకర్డులై ఫుట్టిరి హరి వారి శీరామావతారం బెత్తి 


క్‌్త0 (శ్రీకృష్ణ భాగవతము 


సంహరించె ననంతరకాలంబున వారే యిప్పుడు శిశు పాలదంతవ క్రు లై 

ఫుట్టిరి వారి నిట్లు వారి శ్రీక్ళమ్ణుండై సరహరించె ననిన ధర్మసందనుం 

డావ్ఫ క్తొంతంబు సవిస్తరంబుగం జెప్పు మనిన నారదు౦ డీ ట్లని చెప్పం 

దొడంగె, - లి6ి 

_-4"జయవిజయులశాపొదికము 4 -- 

త్త జయవిజయాఖ్యు లిర్యు రనిశంబు రమాధవ పార్శ్యవర్తు లై 

భయమును భక్తియుర గలిగి (ప్రస్తుతి కెళ్కంగ నుందు రొక్కునాం 

డయ మొదవంగ నప్పుపషు లప్పురుపషో త్తమమందిరంబునక 

నియమితు లై 'మెలంగిరి వీనీతమతి న్మాగసాలం గాచుచుకా లి 
క, అవుడు దిగంబరరూపము 

సుపరిష్కృృతే మగుచునుండం జూడంగ నైబేం 

ద్గపడుచులో యన సనకా 

దిపరంతపు లచటి శేగుదెంచిరి కడిమి౯, లి 
శే. లోపలికి జొచ్చి చనునంతలోన నచట 

చాభరపాలకు లాలి రవంలకుం జొరల 

నీక హరిశౌసనము గాన నింతీమా(తం 

గనలి వారలం గని వారు కటకటపడి, లి 
ఊఉ. మేము సమ స్తలోకముల మెట్టుచు సిట్టియెడ౯ రమాధవు౯ 

(బేమమెయిం గనుంగొనెడువేండుక 'పెంపున వచ్చినార మా 

హో! మదవృ త్తి మిరు మము నాంగితి రందునం జేసి వాసి నో 

భూమి సపా(త్రగర్భమునం బుట్టుండు గిం డటంచు6 దిట్టుచు౯. శం 
మ, మదమాలత్సర్యవిగర్జి తాత్కు లగుమో ర్మానాథునిం బొంది యి 

స్పదమం దుండంగ రాదు వీడి మదిరాపానపమ త్తాసురీ 

పదదాస్యం బొనరించునట్టి రగుచుకా వర్షింపుడీ యంచు నా 

విదితాతు సై ల్ఫనకాదిసంయవమింనరు ల్విచ్చేసి రిబ్భాగతి౯ా. 81 
"లే. అంత వారు పద్యభష్టు లగుంచుం గుయి 

వెట్టి హూలెకునప్పు డావిమ్ణు వెజింగి 


64] 


వ, 


సపమస్క్య౦ంధము ర్‌ి] 


మూడుజన్ముముల నె సరమునను నన్ను 
ర్ల 
మరలః బొంటెద రని పల్కి కరుణం జూసపె. క్రి 


, శాపోపహతు. లగువా. రికున్టుతును భగవత్సన్ని ధానంబునకుం దవ్పి 


యప్పుడు భూతలంబున దితికిని గళ్యష్మపజాపతికీనిం బుట్టి హిరణ్యకశివు 

హిరణ్యాత్షు లన బొలిచి కాలశ్రమంబున గండుమిగిలి జగత్మ్కంట 

కులై ప్రవర్షిల్లి రందు. 83 
--+4హిరణ్యాక్ష్రహిరణ్యకళిపులక థా 

అరయకా లోకభయంకరుం డగుహిర ణ్యాక్ష్రండు 'తామావ్షుండై 

సరిపంథ్మిపకరంబులక: రణమునకా బల్భాజు నించి "తా 

ధరణీచ[కముం జాపచుట్టి జలధి౯ డాలె స్వ ్థహోపస్ల వం 

బకుదై శోంప వరాహరూపముసం డున్మాడె న్విభుం డోతనిక్‌, 84 

అనుజని న్చూకరాకారుం డై: న్శేరి 

వైరమునం జంపె నని పీన ఘోరక్టోష 

వహ్ని దందహ్యమా నహృద్వప్ట శ్ర డగుచు 

గనలి ఘూర్షిల్లుచు హిరణ్యకశిపుం డపుడు, ర్‌ 

జటాసము శ్పాటనామర్షి తహర్య శ్రైూధ్యక్షునిం జోలి పెల్లు గర్జి ల్లినిటల 

తటఘటితకుటిలభూకుటియై కటంబు లదరం బండ్లు పటపటం గొజు 

కుచుం (బయానలజ్వాలాజాలంబునుం బోనిళూలంబు.. శేలం 

(దిప్పుచు నిజసభాభవనంబున నిలువంటడి శక్సుని శంబర శత బాహు 

(తమ స్తక (తిలోచనాదిమంతివర్షంబులం గని, ఏ 


గ ఎమ్మొలు మాట లోకముల నెంతయు. బంతముతోో మెలంగునా 


తము ఖని సూకరం బగుచు దైత్యవిరోధి విరోధ మాళ్ళలో 
ముమ్ముర మై కలంచుటను బొంచి మళలంచి నధించె నంట నే 
నెమ్మెయిం డాళియుండం గల నీపగం దీర్చక పేర్చ' కిం కిట౯, 87 


+ "బేవతాస్వభావ మావంతీయును లేక్‌ 


ఆశీవలంబు పశువుగా "వెలువడి 


కిరి (శ్రీకృష్ణ భాగవతము 


నాదుతమ్ము చాలు నడిసందిమునం జంపె 
నట్టివానిం (దుంప శెట్టు లుందు. కం 
శా, పాతాళంబునం దూటె నే మజీ నభోభాగంబునం బౌఅె నే 
స్ఫీళాంభోనిధి డాణగె నే న్టసల కు ద్వేగంబుమై నేగనే 
భూత పేతపిశాచశాకినులతోం బోరాడంగా మూల నే 
నేతన్నాతములోన నాహరిం గిరిక హింసించి యేతెంచెద౯, $9 
క, కరవాలథారం దునిసిన 
హరికంళమునుండి 'వెడలునస్మపతలి౯ 
మరణించిననహజునకు౯ా 
బరంగం దర్చణము చేసి వడి శాంలింతు౯. త్త 
చ, మునులు మఖంబులు న్సురలు భూసుకులుం దపము స్టపంబులు౯ 
ఘనకృతులు౯ (శ్రుకు (ల్వతులు గాం గలకార్యము "లెల్ల జ్యకి వె 
తనరెడు నానియం దతండు త్దయు మగ్ను౦డు గానం దద్వినా 
శనమునం దద్వినాశన మసత్యము గాదు నిజంబు చెప్పితిన్‌. _ శ్ర1 
అ ద్విజు లొనర్భుస్మా ర్తవిధులును (తక 
ర్శములు విష్ణువునకు నమరు చేహ 
ము లవి వోవ నతేండు పోయిన ట్లని యెంచ 
నగును గాన వాని నడప వలయు, త్తి 
చ, ద్విజులను బట్టి చంపినను చేశములం 'టెటనేని యజ క 
ర్త జపము ళెవ్వి యుండవు సురల్‌ సవభుక్కులు యాగభాగముక౯ా 
భజనము "లేక్‌ యుండినను వారలు తిండికి లేక చళ్తు శ్రా 
విజయము సంభవించు మన వీటికి నాంటికి దైత్యకోటికి౯. ఉలి 
తే. మిరు మిమిధళంబులం గూరుచుకొని - 
(మ మరయం బోవ కాయాస్థలముల కరిగి 
మించి వ్మికమముస విజృంభించి ముడ్జ 
గముల ధ్యంసంబు గావింపం గడంగుం డిఫుడుం క్షీ 


నపమస్క౦ధము గ్‌లికి 


వ, అని నుడికారం బెనంగ నాక్ఞ యొనంగిన వారు నపారసే 
నావారపరివృతు లె కదలి, జర్‌ 
మా 


మ, పరమర్షి (పకరంబులం దజీమి వ్మిపవాతముం దోలి మే 
ల్పురము ల్లాలిచి గోఫురంబులును గుళ్ళుం గూల్చి గోనంఘముల్‌ 
మరణం బందంగంజేసి యజ కృతుల న్న రించి దిక్సాలురకా 
సురల (సుక్కలం జ్జేసి ముజ్జగంములక్‌ దూలించి రత్యుద్ధతి౯ +- 46 
వ. అంత హిరణ్యకళిపుండును దమ్మునిపోకకు శోకించుచు నాతనికిం (చేత 
శార్యంబులం దీర్చి ఫక్చుని థకంబర చార్జి భూతసంతాపన వృ కాల 


నాభ మహానాభ హారళ్ళళు పరత సోదరప్యుతులను 
వాగ్షితల్లి యగురుషద్భానువును దనతల్లీ యగుదితిని దుఃఖవిముఖులం 
గాపింఛచి యూరార్చుచు ని ట్లసియె. త్న 
మ, అతిలోకుండు మహాబలుం డగుహిరణ్యాక్షుండు పదా గమనిక 
(బతి 'లేనట్టిపర్యాక మంబున నని౯ా చాహాబలప్రొఢీ భూ 
తశత్తుల్‌ మే లని మెచ్చ వమూాటుకొని దుస్చెవంబునం ద్రెళ్ళ నై 
యె 


శతి బాసె౯ రణళూనుం డాతని కిటుల్‌ చింతింపంగా నేటికి౯, &8 
సీ, "తెలియంగ సంసృతి చలిపందిరిని. బోలు 
ప్రజలు "పెక్కురు జలపానమునకు 
నట వచ్చి పాంథనికటమునం గూర్చుండి 
పనిం దీర్చుకొని వీడి చనియెద రటు 
లీభూతజాతము సీశ్వర(పేరిత 
మయి కూడు వీడు నింతియ చుండి యిది 
మే నస్థింం బాత శా నెప్లు స్ట్‌ మగుః 
జచ్చె జీవం డంట సరిగ [భమయె 
కే. సీటం (బతిబించితము లగుమేటి చెట్టు 
చేమలు చలించి నట్టులు చిత్త, మునకు6 


ధిక" శ్రీకృష్ణ భాగవతము 


'దెలియ వచ్చెడు నారీతి జే యిది యని 


యొఅుగుటం జేసి యే దుఃఖ మిట్లు పడుట, శ్రి 
వ. ఈయర్థంబు కేటపడం (బేతబంధు యమ సంవాదరూసం. బగు వితి 
హోనంబు కల దాకర్షి ౦ప్పుడు, . ర్‌0 


ఆశను యజళ్టోఫాఖ్యావ ముఖా 

ఉత్చాపా. ము న్ను శీర బేకముందు భూవిభుండు సుయక్ఞ్యనా 

మోన్నతుండు రివులోడ యుద్ధ మాచరించి త 

ద్భిన్న చేహుంకై మృతించి పృథ్యిపైః బడంగ, నై 

యున్నయన్లు వానిజ్ఞాతు లొల్లం బోయి' నట్టిరై. ఫ్‌! 
వ కీనంబు పడియున్నకడకు వచ్చి రప్పు డదియును, గి 
చ చిరింగీనరత్నకంచుకము చిందరవందర లైనభూపలు౯ా 

పజియలు వాటి రక్త మున బర్వినవశ్షము బేహయసష్టియుక 

ధర విడంబాజణుశేశములు దష్టరదచ్భద ముగిభంగికై 

కరములు (థెస్స "వేలం బడంగాం గన వచ్చె నుశీరకుం డట౯, $58 
వ ఇట్లు కుణపం బై పడియున్న రాజుం గాంచి యెల్ల జాయాదులుం జుట్టు 

ముట్టి బెట్టు వాపోవ సాంగి రప్పట్టునం దాళని పట్టంవు దేవ్రలును. గ్‌ 
చ. ఉరములు మోదికొంచుం గడు నున్నత కేశశలాపముల్‌ విడ౯ా 

విరు లవి రాలి నేలం బడ వెల్లువ ల ట్లయి పాజు న(శ్రువుల్‌ 

ధరణియు నాకనంబులు విదారిత మయ్యొడినో యనక రవం 

బరు దయి పర్వ నేడ్చిరి గతాయువు భూపతిమి,ద (వాలుచు౯ా, 55 
"చ. దయ యనుమాట లేక నిను. దామరసానను6 డిట్లు కూల్చి మా 

యయము లి వెల్ల. (టం బడునట్టులు చేసి వధించునట్టి. 2 

వ్రీయపడుచుండె నా తనధు(ప్రేయసి మైనమదీయుం డంచు నీ 

పయి. నెనరుంచుమంచు నిజభర్తకుం 'జెప్పళ సోయె నక్కటా. 56 
వా ఓ్మపాణేశ్వర ! మమ్ముం గా దను చిటుల్‌ (పాణంబులం బాయుటక 

మ్యపాణంబులు పోయినట్టివ యగు౯ మావల్ల భా మాూపయిళొ 


నపృమనసన్క్మ-౦ధము ఫ్‌ లక్‌ 


స్మీపేమం' బది యీమివేసితి వయో నీపిల్ల లుం జెల్లలుకా 
సీప్రావుం గొనువార లెట్లు మనంగా నీ వెంచినో ఇెప్పునూ, 5? 
వు అని రాజపత్నులు భర్తశవంబుపైం బడి పరిపరివిధంబులం బరితపించుచు 
దహననంస్కారంబు సలువుట ఫొడంబడ కుండి రంతలో సాయంతన 
సమయం బగుదెంచె నాసమయంబునం గాలుండు చాలుండై వారి 
కడకు వచ్చి యి ట్లనియె. రర 
ల 
చ నయనునం బెద్దవా రగుచు వర్రనముల్‌ భువనంబునందు నే 
నయమునం సాగుచున్న యవి నల్వురకన్నను భిన్నరూప మిం 
దయి కనిపట్టుచున్న దనునాగము చూఫపుదు-రే సమస్తముక 
లయనుగుం గాని యొండొకం డిలం దిరముండుట మిరు విందుళే,59 
శా, ఈనాం డీతండు -శేఫు మోారు మృతులై యేగంగ నున్నాప మ్‌ 
పై నామిత్తికిం గారవంబు గలబే (పాల్మాలి "తా నుండునే 
శకానం జూలరు లోకవృ త్త త్తమును మోకంయెం గడుంజిన్ననె 
నే నున్నగ దలిదండు లీల్లినవుజేనిం గుంద లే దిగ్గతి౯, 60 
నీ వినుం 'డెవ్వం డీజగంబును జేసి పెంచి ల 
యింపం జేయుచును దా నింద యుండి 
యాట లొడుచు నుండు నామహనీయుం డా 
యావసువ్రులనోడ ననుదినంబు 
జాన్‌ 
నాటలో వసువు లటిట్లు పడుచుండు 
ఎలి లట 
నిక్లై భూతము లని యెజులగ వలయు! 
గావునకా జచ్చినం గారాదు భేదము 
ఫుట్టిన౯ మోదము బొంద రాదు 
శే. 'దైవరశ్షితుం డగువాండు దా సరణ్య 
గతుండు మందులు లేకున్న. బ్రతుకు దైవ 
ము 
హతుండు గృహమున నావషధతతులు గలిగి 
చచ్చు దైవవిలాస మిసరణి నడుచు. 61 


5968 (శ్రీకృష్ణ భాగవతము 


వ కావున టేనికిని మనకర్శృత లేదు మి రిట్లు కాలధర్భము నొందిన 
వీనికై మరణించుట 'వెట్టేతనము మటీయు నిట్లు 'వేయేండ్లు దుఃఖంచి 
నను బోయినవానిం "బే లేకు మారునుం బోయెద రీయర్థంబు "చేటపడ 
నొక్కకధ గలదు చెప్పెద వినుండు, (లి 

_-+కలవింకములకథ + 

కే, కలడు ము న్నొాకవ్యాధుండు కారుటడవి 
నాలుబిడ్డలతో నుండు నాయటిల్లు 
గట్టుకొని కాఫురంబుగోం బిట్టలకును 
మృగములకు( గాలయముం డయి మెలంగు వాడు, 68 

ఉ. వొం డొకనాండు జూలమును వైచి పత్యతులం బట్టుచుండం గా 
నొండు తదంతికంబునం దినకా వీహరించుకుళింగి యొక్క-డా* 
గోడగువాగురం బడియెం (గూరకిరాతుంు దూరవర్సి యె 
మూడండు దాని నయ్యదియు శోకము పాఠము. గాంగ నేడ్చుచుక్‌. 

శ్రే, తనదుబిడ్డలు మగండును దాను బోయ 
వలను జిక్కినదెజబుంగక వచ్చునిప్పు 
డిదిగొ నదిగా యంచును జూతు రక్కట కట 
యనుచు వారల గతి కది వనట నొందు. 6 

వ, అంతలో మేంతకుం బోయినకుళింగము వచ్చి గూటం దనకుళింగిం 
గానక మిక్కిలి యుక్కివం బగుచింతాసాగరంబున మునింగి యెట్ట 
శేల కక్కుళింగి నుర్తేశించి, 06 

సీ, ఎచట నుంటివొ వలీ ! యింతపొ ద్దొకచోట 

నను బౌసియుండుట నాయ మటనె 
యీకారణంబున నేమైతినో యెండ 

యేపఫునం 'జెగితివో యిగురుబోడి 
నవుటాల శీపజ్జనన యుండి న న్నిట్టు 

లాడించుచుంటినో యలరుగొమ్మ 


సప్తమన్క్మ-౦ధము ర్‌ి? 


నిను: బాసి యేనొక్క- నిమిమమాతిం భైన 
నెమ్మేనం (బౌణముల్‌ నిలుపం జూల 


కే. నింటి కిఫుడవత్తొ యిశ నెవత్తునొ యంచు 
నాసవట్టి యెచట నలుకుం జైన 
నోళ్ళు చెజుచి నీదువిల్లలు వాపోవు 
వానివనట దీర్చ నైన రావె, 07 
చ. కడుకొని జేయునుం బవలుం గష్టము లంటంగ నీ సౌఖ్యముల్‌ 
దొడరంగం జేయుచుం బయలం దోచెడ్యుపాణమ వై మెలంగు నీ 
'వెడసిన బోటి నాకు సుతు లేటికి. గాఫ్రర మేటి శేరు మె 
శ్చెడునది మే ని బేటి కికం జీటికి మాటికి మాట లేటికి౯, 68 


వ, అని వికలరవంబునం బలికినతన చెలువునిపలుకులు విని యక్కి-రాతుని 
ఛిక్కంబునం జిక్కి. యున్నయాడుపక్కి. సన్నంవుకెలుంగునం దాను 
వలం జిక్కియుంట తనమగని కెటింగించి విధికృతంబునకు వగవం బసి 
'లే దుడిగి విల్లలం జూచుకొనుచుండు మనిన నమ్మ సగసిచ్చుక చచ్చిన 
దానిమచ్చున వైతన్యంబు వోయినయట్టిద మె యెట్టశేల శీంచుక్‌ 
'తెప్పింల్లీ యప్పలుకులు వచ్చినవలను బటిపోయి కనుంగొని కంటికిం 

రం ట్ర 
గడ వెడునిళ్ళు గా వలవల వలపోయుచు ని ట్లనియె, 69 


మ. అకటా యొక్కనిసొత్తు గాని వనమం దావాసముం బొంది యొం 
డ్రకు కీ జెన్నండుం జేయ కాకు లలము లృక్షించుచుం గాల మి 
ట్లాక చందంబున వెళ్ళంబుచ్చుమన కయ్యో దయ్య మోర్వంగం జూ 
లక యిప్పాటులు సంఘటించె గదె వాల్లంటీ ! యిం శేమందునే. '70 

ఉ. నెత్తురగుడ్లు పిల్ల లవి నేరవు నోళ్ళను డెర్చి మేత లో 
గుత్తుక 'వేసికొంటకును గూడ సమర్థము లంచుం జెప్ప లే 
నిశ్తజి వానిరక్షణ మదెట్టులొ తల్సియు నివ్ణు తండ్రియు౯్‌ 
మితికి నెన వానిగతి మొందట నే మగు నక్కటక్కటా, | 


గ్రరి (శ్రీకృష్ణ భాగవతము 


వు అని యొడలెజుంగక నేడుచుచున్న దాని దవ్వులం గని క్రిరాతుండు 
రివ్వున వచ్చి చెచ్చెజ దాని నొక్కకోలం గూలనేసె నోసుయజ్ఞ్హ 
బంధువులారా! మినాకుళింగమువ లె మింద వచ్చుమృుత్యువు నెజుం 
గక చచ్చినఏనివై నేద్చుచున్నవాకు మీ రిట్లు నూ 'జేం డ్లేడ్చినను 
జచ్చినసుయజ్ఞుండు రాబోండు. వానితై మా రిట్లు పడుట తగ 
దూజుడిలు. డని మాయా బాలుం డదృళ్యుం డయ్యె నంత సుయజుని 
గిం వొ కా 
జాతులును బుటినవా శల గిట్టుట నిశ్చయం బని నిశ్చయించి 
ళో ట్‌ ౧ ట్‌ 

రాజునకు ను 'త్తర్మకియలు గావించి శాంతి నొంది రని చెప్పి హీరణ్య 
కళిఫుండు తల్లి లోనగువారి నూజడించి పదంపడి తాను నర్వసమర్థుం 
డయ్యు. దన కజరామరణత్వంబును న(పతిహతళూరత్వంబురు దిగ 
(ద్రాజ్యవిభుత్వంబునుం గోరి, "79 

ఉ. వయవి చేయ లేనిపను లేయవి పొందంగ రానికోర్కులో 

'జుయవి దాంట కానిగికు లేయవి యీందంగ శాని యేజులో 
యాయవి యెల్లం గ నైజచునంతటిలో నెజువేర్చ వచ్చు నిం, 
వ. ది 
దాయజునత్కృపారసను నందు తపం బొనరించువారికి౯ 78 
ఖీ హీరణ్యకశిపునితపళ ప్రకారము ఫీలా 

వ, అని నిశ్చయించి మందరమునకుం జని యందుం గామ్మకోధలోభ 
మోహమదమాల్సర్యంబులు విడనాడి దయా సత్య ఫౌచ బ్రహ్‌ శ 
చర్య త మౌర్జవ ధృతి మితాహారోదిమహాగుణంబులం గలిగీ యమ 
నియ మాసన (పాణాయామ. (ప్రత్యాహార ధ్యాన ఛారణ సమా 
ధులం దగిలి యత్మవతరబ.న నెక్కచోం ఇతుర్దిగంచి తాగ్ని కుండం 
బుల మహోగ్ని జ్వాలలు నిగుడం దన సధ్యంబునం గాలొపెను చేల నేల 
నిలువంబడి మూర్ధ్వ చాహుండై (వభౌశాకరబింబంబుపై నంబకంబిడి 
(పళయకాలహుతాశనుని యాకారంబున 'నేరికిం "దేతీ భూడళాక 
బహ్కీరిందియవ్యా సౌరంబులం "దెగడి _్రలోళ్యసం తాపరం బుపనటి 
ఎనీ, బి 
చారుణతపం బోనరింపం దొడంగె, 74 


67] సప్వమన్మ0ధము క్ర 


చం జడధులు వట్టి పో నిఖలసన్యములుం జెడి పో దవాగ్నితోం 
దొడుసుగం గాయు నెండలకు దోడ్చడుచు న్వడగాలి గొట్టుచో 
మిడమిడలాడు వేసవిని మే న్లడు నాపదమ స్తకంబుగా 
నుడుకం గృ శానుమధ్యమున నుండి తవీంచె నతండు మెండుగ. 5 
ఉ. ఉండినవోట నుండి మజి యొండొకచోటికిం గాలు మెట్టి పో 
కుండంగం (దాంయలం జదల నొత్తుగ (వేలగం గట్టినట్టు సీ 
ర్కుూండలం (గుమ్మరించునటు కొ శ్రైుడువార్షి కవానరంబులళ౯ా 
బండల నుండి పె౯బయట బాఢతపం బొనరించె సెంచగ౯, 6 
చ, చదలునం బుట్టి కోలువులి చందమునం బజతెంచి మంచు భూ 
పదమున నెలెడం (బబలి పెబడం బౌజుడు నెట్టివారినే 
వదవదలాడం 'జేయుహిమవత్సమయంబున గొంతుబంటిగా 


నదులజలంబుల న్నిలిచి నాకవిరోధి తవీంచె మించంగకాం "77 
వళి ట్లధికనష్టాగరిష్టుం డై య నేకదివ్యనర్షంబు లనన్యసామాన్యంబుగ 
నత్యు(గతపంబు గావించె నంత, ౯78 


మ. ధర గంపించె. బయోనిధు ల్లలలౌం చాతాళంబు భేదిల్లె ది 
క్కంరులుక (యమొగ్లౌ ననంతుండు నృడియె రిక్కఒల్‌ రాలె భూమి(ధము 
ల్విరిసె౯ విష్ణుపదంబు "పలిపగిల౯ వేవెల్లు- రే వెళ్లునుం 
దిర మేదం గతి దప్పి రెల్టకడలం దీపించెం బెంజీకటుల్‌. 79 

చ కడిమిం జరాచరాత్మకజగ్మతయ మల్ల తపోనలంబ్తునకొ 
బడిబడి మండం బాటుడు సుపర్యవముఖ్యులు సత్యలోకము౯ా 
వడిం జని యందు "బేవమునివర్షము గొల్వంగ భూతసర్ణముక్‌ 
నడ పెడునప్టజుం గని విన్యమత దోపంగ (యొక్‌ చక్కటి౯ా, 80 

చ. తెలియ నను[గ్రహింపు మిటు దీనుల మొజ్డలు 'దేవబేవ ! పెం 
ఫులగనియై హిరణ్యకశివుం డను ైత్యనశేణ్యుం డుర్వి ని 
శృలమతిమయై మహాతపము సల్పుచు నుండెను దాని వేండికి౯ 
నుబమలమాండి పోతి మిశ మాగతి యేమి ? వచించి (ప్రోవవే. 81 


క8ి0 (శ్రీకృష్ణ భాగవతము 


వ అని విన్న వించుసుర( శేన్దులకు౯ా సురజ్యేస్టుం డి ట్లనియె. 8్రి 
క సురలాగ "నే నెజుంగుదు 

సురవైరి యతండు నన్ను స్తుతియించి తపం 

బరుదారం జేయుచుండెను 

వరముల నిడి వానికపము వడి నుడిగింతున్‌ 8కి 


వ, మీ రింక నంతరంగంబులం జింత దక్కి యుండుం డని వారి నె ,ల్లర 
నంపివుచ్చి దా నొక్కరండ హంసవాహనారూఢథుండై. మంవ 
రంబునకు వచ్చి బా హ్యేంద్రియవ్యా పారళూన్యుండై తపంబున్న 
హీరణ్యక శిపుం గని బోధించుచుం ద న్నెజింగించి యి ట్రనియె,. 84 

చ కటకట మిందిశో ల్చితికి శాయ మపాయముగా నెలుంగ కీ 
తృటమున నింతకాలము నుతంబగుభంగి మహాతపంబు (వ 
స్ఫుటముగ నన్ను గూర్చి (శుతిచోదితమార్షమునం బొనర్చి వ్రీ 
వెటులు సహించితో వెతల కీలుగ నెలివి జాలి సుకెడున్‌, 65 

న్‌ లట 

వ, అని యిట్లు పలికి (ట్మా తనకమండలుజలములం జలి వానికి జవ 

గ ౮ 
సత్యంబులు గలిగించి, 80 

క వేండుము వర మిచ్చెద నీ 
'వేండుకకుం దగ మునీందవినుతవిచారా 
మూడు జగంయులలో నీ 
శీ జెవ్వండు మెచ్చినాండ నీతసమునకున్‌, 87 

వ, అనిన నతం డల్లనం గన్ను విచ్చి యన్చీ తామహునక్రు సాష్టాంగ 
నమస్కా-రంబు గావించి. 88 

సీ. (పళయకాలమున సర్వ్య్యపపంచము దమో 

మయ మయి యుండునమయమునందు 
న్వ్య్యపకాశమున నెవ్యాండు (పకాళింపం 
జేసెనో యొవ్వాండు సృష్టీయు స్టితి 
ఏ. థు 


నపమస్క౦ధము ర్‌రికే 


లయము నాలిడుశక్తులను బూనుటకు సత్వ 
మును రజంబును దమంబును నహించి 
ముమ్మూూర్తులై సర్వభువ నేశ్వరుం డయి 
యెవ్యాండు 'నెలుగొందు నెల్ల కడల 
తే అట్టినీకు నమస్కార మాచరింతు 
సకలకారణ కారణ పకటితుం డయి 
సకలకార్యనిర్యాహక స్థానము నయి 
నామనోరధములు దీర్న నాదుమనవి. 80 
ను నీవు సకలాంత ర్యామినై యుండి 'వేద్యతయముచేం జాతుర్హో(తాదు 
లను మంత్ర)ములం చేసి యజ్ఞ ములం (బవరర్హింపం 'చేయుచుందువు నీవు 
యోేశ్వరుండవు యోగవిద్య వెలయింపం జేయుదువు నీవు బేశ 
కాలాపరిచ్చిన్నుండవు నీవు సర్వాంతరాళ్మ వైన ని న్నెట్టిదోషంబులు 
నంటరావు నీవే కాలంబవు కాలనియామకుండవు నీవే పరమాత్మవు 
నీకు జన్మాదులు లేవు చరాచర్యప్రపంచ మంతయు నీస్వరూప 
మోయిశ్వరా నీకు దండ్యపణామము. ర్ట 
చ కలితచ రాచ రాత్మ్మకజగ త్త యస్యప్టి విధానహేతు నె 
వెలసిననీవు 'వేలువులవేలుప వై వెలుగొందుచుందు సీ 
నలలితరూపదర్శనము సర్వఫల్మపద నేను ధన్యుండ౯ా 
గలిగెను నీకు నాపయి సఖండకృపాంస మోవీతామహా, రై 
వ అదికావున, ర 
ఫీ హిరణ్యకశిపుడు వరము లంది విజ్బంభించుట $-__ 
ర అమరేంద్రత్వముం గోరిత్రి 
నమరత్వము తోడ మటీయు న(ప్రతిహతశౌ 
ర్యముం (దిజగద్విజయము నిడు 
మమరార్చిత 1! కరుణ గళిగనా నామోాందళ్‌ రి 


"శే. అనుండుం జతురాననుం డను నసురనాథ 
నీకు నమ రాధినాథత్వ 'మేకశీటి వగు 


ఫలి శ్రీకృస్త భాగవతము 


నోయి యసురాధినాథత్వ ముండెం గాదొ 1 


"పెద్దపడ దది దీనికి బున్ది జరయ, రో 
న, అని పు త్యాఖ్యానమ్ము చేసిన దానికి దితిసుతుండు తనలో. దాను 
గర్హి ంచుకొనుచు మజీయును. రిస్ట్‌ 


చు నల దమశేశ్వరతే మది వాగధినాధ ! సురాసురాళి చేం 
జెలగొడున్ర్రశ శ్ర్రములచే మృగకోటులచే నరాళిచే 
జలముల నేల గాలిని గృశానువునకా దివి రేం బవళ్ళ ది 
క్కుల మృతి లేనియట్లు దయకుం దగ నిమ్ము వరమ్ము "వేయెద౯.00 
న మజీయు6 చ్రాణరిహీతము లగునవి కాని (పాణసహితము లగునవి 
కాని నన్ను జంప లేకుండునట్లును యుద్ధములందు నా శెదుకు 'లేకండు 
నట్టును సమ స్తపాణులకు నే నధిపతినై యుండునట్లును మహాయో 
గీశ్వరసాధ్యము లగునణిమాదిసిద్ధలు : నాకు సిద్ధంచునట్లును. వరంబు 
లను(గ్రహింఫవు మని వీన్న వించి ప్రార్థి ంచినం (బ్రనన్నుండై పరనేస్టి 
వాని కావరంబు లోనంగి సిద్దముని నంఘంబులు గెలువ నజ. 
రంబునకుంజనియె నంత హెరణ్యకళిప్రుండును హేరణ్యగ ర్భద త్తనర దుర్వి 
దగ్ధుందై గండుమిగిలి, ర 
చు బలమ్వులు ఎగొల్య లోకములం శుర్వినసర్వసుపర్వముఖ్యులకా 
బలమదనిన్షి తారు లన సముట్యు నాగముఖ్యుల౯ా 
"గెలిచి నలా 'ర్రివహించెం బరాక్రమంబు ది 
క్కంలం గలయంగః బర్వం వనకుం బ్రతి "లేక జగ _త్త్ర్వయంబునక.06 
ఇందలోకము జేరి యిందుని నోడించి 
యగ్ని లోకము జని యగ్న్ని లిచీ 
యమలోక మున శేగియముని వినిర్టించి 
సిర్భతిలోకము: జేరి నిషృతి నొడిచి 
వరుణలోకము. జని వరుణునిం గరుణించ 
పవనలోకళముః గని పవనుం (దోలి 
ధనదలోకముం జూచి ధనదునిం దూలించి 
రుదలోకము నొంది రుదు గదిసి 


సప్తమస్క 0ధము ఫర 


జే మజియు బ్ర)హ్మవిష్ణ్వాదులం దిరిగి గెలిచి 
తనర సీలేడుజగములు తనవళంబు 
గాయం వైకొని యేంకిం గాక కండ 
కావరమ్మునం దిరిగె నాచేవనెర, ర్ర్రి 
వు మజీయు గరుడ గంధర్వ విద్యాధర సిద్ష ద్ద సాధ్య (పభృతులం గెలిచి 
భూత శతవిశాచశాకిన్యాదులచనవకంద గావించుకొని లోకపొలా 
స్థానంబులాక్రమించిస నకలసంపత్కరం బగునందనపనంబున వెలుగొందు 
వా ల బొ చ్చి విశ్యకర్శ (నిర్మోమై సర్వసంపత్స నేత మై 
పకాశించునింద)భ వనంబునం (బవేశించె నదియును. 100 
న్నీ చితచ్మితాసన (శ్రీవిరాజతమును 
నరరత్నకంబళ పరివృతంబు 
నరమణీసోపానపరిచితంబును దిన; 
మరకతమణిగణ మండితంబు 
నృటికనిర్మితకుడ్య భానమానంబును 
భర గక వాటసంభావితంబు 
వైదూర్యనిగ్ని త నలభీయుతంబును 
కుంభన న్ధణిస్త ౦భ సంభృతంబు, 
శే, హూక్తి కామలహార సమంచితంబు 
మణీకలితకాయమాన నము సైతతలంబు 
లలితకౌశేయగణ సమలంకృతంబు 
వాననోన్నతభవనంబు వాసి మింజు, 101 
శే పాలనుర్వులు నాం 'దెల్లడాలు చిమ్ము 
వరదుకూలముల౯ గప్పం బడినహంస 
తూలికాతల్పములతోడ (శ్రీల నీను 
చుండుశయ్యాతలంబుల నొప్పుచుండుం 00 
ఇట్లుమహా వైభవంబున విరాజమూనంబగు మహేంద్రమందిరంబునం 
(బవేశించి పర్మాశ మైకధనుండును మహాబలసంపన్ను౦డును నిరర్షశ 


స్‌లెక్త (శ్రీకృవ్ల షభాగవతము 


సంకల్పుండు నగుహిరణ్యకళిపుండు నీప్క-0ంటకంబుగా నాధివ్యాధిజరా 
మర ేతి బాభారహితంబు గా నిఖలలోకంబుల నేలుచు సి్యదాదుల 
(శ్రిందుండై గండుమిగిలి యుండునంతే. 108 
స, సిద్ధులు సాధ్యులుక సిద్ధర లచ్చరల్‌ 
వి ద్యాధరులును సేవింతు రతని 
యోాయజూకులు వేయు యాగములం దాది 
పూజ వాసిద యయి ేజు మాటు 
వానిపాలనమున వసుమతి యంతయు 
దున్నకుండగం బండుచున్న దయ్యె 
సప్తసమ్ముదముల్‌ గుష్వధనము లైన 
(శ్రీమణుల్‌ జెచ్చి యర్పించుచుండు 
'కే"సమయ మనుమాట లేకుండ సకలవృక్ష 
ములును బూలును బంగ్లు మ్యుప్పొద్దు వాండు 
కోరకుండగనే తెచ్చి కోట్టకొలంది 
యిచ్చుచుండును నానిలీ తెచ్చి యుంట, 104 
వః ఇట్లు (ప్రపంచశేశ్వకం డయి సర్వసౌఖ్యంబు లనుభవించుచు జితేంద్ర 
యుండు గామి వైశ్వర్యమదమత్తుండై. నై నెదికమార్షంబు లెల్ల వ్మ్‌భ 
ష్టంబు లగునట్టు వేయుచు సజ్జనుల హింసించుచు6 దపహోధనులం 
రలు జండ డశాననుంతై యుండె నంత నిందాదిబ్బందారకు 
"లెల్ల నారొక్ష సేణ్యదుని శాం ౦కి తవ్పించుకొనుట శేయుపాయంబును 
నో మిగుల వగలం బొగలుచు సర్యలోకళరణ్యుం డగునారాయణ 
"బేవ్టు శరణంబు 'వేండుట మన కిఫుడు కర రృవ్యం బని సర్వభావంబులం 
దలంచి యొక్కసొా డుదగ్జిశాభిఖులి ౯ చని చని ముందట. 105 
ఆశీ దేవళలు వైకుంఠమున 560% మొబజ్టపెట్టుట +-- 
మ కని రావేల్చు లనల్బకౌతుకమునం గళ్యాణరత్న(పథా 
జని తౌస్లోదము సంభృ శామృతరసస్వాదంబు చందా)దిపా 


నప్తమస్క౦ధము ఫక్‌ 


ననదాయాద మతిపిసాద మపనిర్వాదమ్ము సుక్రీదముక్‌ 

వినిరూఢోన్న తనాద ముద్భృతమహా వేదము శ్రీరోదముక. 100 
వ ఇట్లు కనుంగొని వా రప్ప యోనిధ్యనుభావంబునకు సద్భు తామోదం 

బుసం బొందుడెందంబులం. బొందుగం బొగడుచు మందగమనం 

బంగీకరించి. 107 
చు హరి యిటనున్న వాండు నెనరార మిముం గరుణించు రం డటం 

చురుతరమారుశోద్ధతమహాో  సుహ స్తపరంపరాధికో 

్రీరళితసంజ్ఞ ఘూర్జి త ముదా _తృఘనస్వర వా[కృ స్‌న క్షీగాం 

'బెరిమ నితం డొగి ననల బిల్చెడునాం బొలుపొందుం గంటిే, 106 
వ ట్లన్యోన్యవ్యాక్పృసంగంబుల రంగదభంగ తుంగతరంగపరంప రాతిశ్ళం 

గారం బగునయ్యంబునిధి ననేకభంగులం గొనియాడుచు. నొంతద 

వ్వగిగేశ్రంతం దన్మధ్యంబున న నేకళశతసపహనకోటియోజనవిశాలభాజ 

నం బె శ్వేతద్వీపంబు దీవీంచు నదియను. 101! 
చం తరగలరావీడిం బొడమి తేద్దయు ముద్దగం జేరి వేరి పెం 

పర మయి పాలవెల్లి నుముం దన్ఫవెన్నయె వెల్ల దేని యై 

తిరపడె వెన్క. వేల్పు లుదని న్మథియింపంగ నౌసుధారనం 

బరుదుగ నాండు దానిపయి నారి పరంగ' మెజుంగుపూంతయె, 110 
వు అమ్మహాద్వీపమధ్యమ్మున. 11 
మ, అకుడార న్మణిభర్మనిర్థితమహాహర్శ్య(పభాపుంజముకా 

వరణస్థాపితనూల్నరళత్న సురుచి (వాతంబునుం గూడి భా 

స్కర కోటిద్యుతుల౯ా హాసించుచును వేడ్కం బొల్బి వైకంర మ 

న్చురరాజంబు విరాజమాన మగు సంపూర్ణ(ప్రభావంబునక్‌, కల 
6, పాలనెల్లి నడుమ బద్భుంబు నా నొప్పు. 

"తెల్ల దీవియందుం చెల్ల మగుచుం 

గర్గి కాశమంబు గలిగి 'నైకుంఠంబు 

శాంతి నెనంగు. బుణ్వకాండ ముగుచు. క 


న ్రీళృష్ణ్టభాగవతము 


క విరజానది నైపంళము 

పరిసరమునం బౌటుచుండుః. బొనన మగుచు౯ 

బరికింప సర్వపాపము 

లరుదుగ నాశనము నొందు నంతటిలోనక్‌, [1జీ 
ఉ. అందటు నూ సృపుండధరు లందజు వామనవాయ మేనివా 

రందుజు శంఖచ[క ధరు లందజు పన్నగవైరి నెక్కువా 

రందణజు నల్వం గన్నదొర లందజు నాలుగుచేతు లున్నవా 

రందణు సర్వలోకపతు లందజు వైస్టవమూర్తు లప్పురి౯. 115 
శా, ఆ వైకుంఠపురంబు నట్టనడుము౯ మైమంపుళబాకార మా 

లో వాలాయము వాణు కాల్వ లట నాలోకింపనౌ బారిజూ 

'తావిచ్చిన్న సుగంధబంధురవనం బం దిందిరాసుందరీ 

గోవించాంచితదివ్యసౌధము పొసంగు౯ా భ -క్రృహృద్బోధమై, 116 
వ, అప్రొసాదరాజమధ్యంబున, 117 


సీ, సీలంపుజాలడాల్‌ డీలింపం జూలుమె 
హోొంబట్టు₹ంయెంబు డంబుమిోజి 
నునుబోరం గౌస్తుభమునం గా్రాలుపేరు ఖా 
శక్కారుమెబుంగునా. గరము దనరం 
గెంగేలం దలకట్టుసింగాణి వలమురి 
గుడుసువా బ్లుదెయును గొమరుమిగుల 
నెలమి చే వేరులై కలివిలేమయు నీల 
యును 'నేలబామయుం దనరం గోలువ 
మొగి సనకసనందనముఖమునులు వొగడం 
జిలువయెకీమోని మేని పైం జెన్నువిాజి 
న 'ల్తమిల్లి న వెన్ను ని6 దత్తజింబు 
పొనంగం గనుయాని దేవళ్ళు పొగడి రు, 118 


68] సప్యమస్క0౦ధము ర్‌ం? 


నీ హంసాయ వాజ్శానసాతీతరూపాయ 
నిర్ణణాయ గుణాత్మనే న మోజస్తు 
అదిమధ్యాంతళూన్యాయ వేదాళ్ళనే 
'ేవాదిదేవాయ తే న మో౭ఒస్తు 
భశ్తార్తిహారిణే భగవతే వనమాలి 
నే సరశేసరిణే న మోఒస్తు 
శీరాస్టీశాయినే శ్రీవత్సకొస్తుభ 
శినిఛ్ళృతోరసే కే న మోజఒస్తు 
తే. ఛవకుశేశయనంభవ పాకళాస 
నాదినిర్థర మకుట వన్య స్తపద్య స్స 
రాగమాణిక్యకాంతి సీరాజితామ 
లాంఘికోకనదాయ తుభ్యం న మోజఒస్తు, [0 
ని క్లానాదిపద్దుణాస్థానంబనై యుందు 
వీ సర్వ్యాంతర్నాలె క వేద్యు. 
కై వెలుంగుచు నుందు వానందరూపుండ 
వవ్యయుం డవు నీకు నక్కటికమె 
భూపణ మాశ్రితపోషణ'మే నీదు 
నహాజధర, ్గ్మం బయి సాంగుచుండు 
(బహ సర దాదిరూపముల జగత్స ఖీ 
సంహారములు 'సేయః జాలి యుందు 
నీవు స్వేశ్వరుండవు నిఖలలోళ 
మిీవ పోషీంతు రశ్షింతు వీవకర్త 
వీవ భర్తవు ని న్నాశ్రయించి నార 
మేము మామొళ్డ లాలింపవే ముకుంద, మల 
శా, తండ్రీ! తల్లి మజుంగువీల్ల లవ లెం ద్వతో ఎమణం బందిమే 
మౌాం(డ్ర౯ బిడ్డలం గూడి నేంటిదనుకళ౯ హోయిం (బవర్తి! ంతు మే 


ర 


స88 (శ్రీకృష్ణ భాగవతము 


వాండ్రుక్‌ దాయలు లేమి నిప్పటికి నీవారెల్ల (మగ్గంగం జూ 
ల్యేండ్రం బైనమహాోర్తి వచ్చెం గరణ న్విఖించి రత్షింపవే, 121 
శ దితిజండు హిరణ్యకతిపుండు 
వితామవానమాత్మవరము పెంవున గర్వ 
(పతిహతమతియై లోక 
(శితయము వేధింపం జొచ్చె 'జేవవశేణ్యా. [లలి 
= వ(జి రక్క-సికిల గప్పము గాల సర్వస్వ 
మర్చించి మొగసాల నాలంగా! 
ననలు6 డంధంక రుం జె రనవంతంబు 
గా వండి పెట్టు "'రావ్రసునియింట 


రైతా 


జము. డనాయువ్వుని జను నైనం గొంపోక 
నివ్వెజు వరవుళ్ల' నిలిచె నచట 
నిర్భతియు 'బెదరి నే నీవాండం జూ యని 
"సేవించు నానల్ల6 (దావు వాని 
"శే, వేగ ననయం బపాంపతి వోంగ ధూళి 
యల్లదుర్భ '్రతివొకి లే నీళ్లు చల్లు 
నీంద వానికి వీంోపు లిడుచునుండు 
(్రీదుం డీశానుండును వాని జేరి మనిరి. క్ర 
"తే ఇంద జివ్విధమున నిచ్చ 'లేమరకయ 
సాధ్వసాతిశయావృతస్వాంతు లగుచు 
గన్నుసన్నల మెలంగుచు నన్ని పనులు 
తీర్చుచుండిన బలువంత గూర్చుచుండు. కలి 
వ. దీనరశ్ష కా ! భవదత్షకం బగునిజ్ఞగ(త్రయంబునకుం గలిగిన గుకుతరో 
ప్మదవం బుడ్లివీ త్వ దేకళరణ్యుల మగుమ మృగణ్యానుకం పాతిశ 
యమ్ముసం గాచి రక్షింపవే యని యనేకవిధంబుల వేండికొనిన విని 
భ్‌ క్త లోక్‌పరాయణుం డగునానారాయణుండు (పనన్నుండై వారి 
కి టనియె, 19క్ష 


సపమస్క్య౦ధము స్‌ఫ9ి 


కే. ఎలుంగుదు హిరణ్యకశిపు వాం జెజుక విడిచి 

బ్రహ ్ఞవరగర్వమునం జేసి (పబలుం డగుచు 

జగము లేక్చుచునున్నవాం డొగిని వాని 

నదమచము'సేయ యత్నింతు శంక విడుండు. కేల 
= అని వారినెల్ల నంవిఫుచ్చి యచ్యుతుండు దైత్యవధోపాయం బంతరం 
గంబునం జింతించి యంతరం బరయుచుండె నంత నక్క-డ, 127 
మ. అజమదాచ్యుతు లంతవారి నయినళా స్వాంతంబునం దెన్న శ్ర 
విజయంబుం నొని యక్ష రాక్ష సమరుద్వి ద్యాధ రా ద్యాజులక 
ద్రిజగన్నాధుండయై ప్రభుక్వగరిమళ౯ా దీపించుదై త్యేశ్వరుం 
డజతుండై చరియించె నెల్హకడలం దన్యాహతపుజ్ఞండె. న్‌ 
వ, ఇట్లు మవశాన్నత్యంబున దితిసుతుండు రేజరిల్లుచున్న నమయంబునం 
గొంత కాలంబునకు, శేల( 
ఉ. ఆవిబుధారి బేవి విబుధాంగనలు న్సజీ పన్న గాంగనల్‌ 
భూవలయాంగనల్‌ తనకు ముచ్చట 'లెచ్చంగ నూడిగయు సం 
భావన మోజు జేఫ్టలును మాఫవులునుం బొనరింప బెంప్రున౯్‌ 

చా విలసిల్లి యెల్లసు ముదంపడ గుర్విణి యయ్యు నయ్యెడ౯. కశి0 
క, నెల దప్పెం గోర్కు లొప్పెను 

బలుకులు నడకలును జాల బడలికం జెప్పె౯ 

బలువేవి ళ్‌; గిల గప్పెను 

'వెలనెలనై మోముకళల విష్పుం 1ఫప్పె౯ా 181 
క, అలలిడు తేజమునోడ౯ 

'వెలుగొందెడకొడుకు లోన వెలసీనకతన౯ా 

నెలంతుకయొడ లయ్యెడలం 

దళతళ మనుకాంతి నలరె, దగం బరికింపకొ, 182 
ఆ, అట్లు సీరుమోసి మైదాజు నెల లైన 

"నెనుకం జకళధరుండు 'వెలందిమిన్న 


క్‌4) శ్రీకృష్ణ భాగవతము 


కలను 'బోలం దోంచి గర్భస్థుం డగునర్భ 
కునకు బోధపజిచి చనియె నిచ్చ 188 
మ, నవమాసంబులు నిండ నంతం (దిజగన్నాథోప టేశంబునక్‌ 
భువనాలీతమవా తత _త్యవిలస త్పూర్గ(ప్రభావంబున౯ా 
(బవసం డైనకుమారు( డారమణికి౯ భాస్వన్న గృహాలగ్నమం 
చు వగం బుక్లైను సర్వలోకములు సంశోషంబునం గాంలంగకా కేశిటీ 
ను హీరణ్యకశివ్రండును బుక్లో గదయంబునం (దిజగంబులందును మహో 
త్సవంబు చాటించి బంధుమి తామాత్యపరివృతుం దై శుశాచార్యో 
క్స్‌ (క్రమంబున నాత్త గ్మేజాతునక్తు జూతక ర్మాదిసంస్కారంబులు నిర్వర్తించి 
సకలజగ్యత్చహ్లాదుం డగుటం బేసి ప్రసహ్లాదుం డని నామకరణంబు చేసె 
నంత న్యాప్రహ్లాదుండును, శి 
న! ప్ర ప్లోాదచరి త్‌ ముథీంా 
సీ శదలండు మెదలండు కమ లేశ్వరునీ లోన 
సేవించుచున్నట్టిజీవి గాన 
నవ్వండు (త్రుళ్ళండు నారాణుని లోన 
స్నరియింఛుభున్న టిజాని గాన 
నాం యనం క్త యనం 2 లోన 
గర్థించుచున్నట్టిమూ ర్‌ గానం 
జూడండు పలుకండు సురరశ్షకుని లోన 
జూచుచుండినయట్టి సూరి గానం 
కే. బడండు లేవండు విద్ధెము లిడంగ బోడు 
తినండు (తావండు సుద్దుల ఫీనంగం బోండు 
లోకరత్షకుం డై నలక్ష్మీకళ్యతు 
లోన ధ్యానించుచుండినమొని గానం కేశ్రీగ్ర 
వ ఇ ట్లాదెత్యకుమూరుండు శుక్ల పక్షశ్న పాళరునిచందంబున డీనడిన (పవ 
ధ్థమానుం డె, 1౪ 


సప్తమస్క౦ధము ! 


సీ కలనైన నన్ఫతంబు పలుకండు జంతుహిం 
సాకర స్‌ మనంగనే శౌరి. దలంచు 
నవి వేకు లభిముఖు లైన మాటాడండు 
వృథగ వాగ్య్యయము గావింపం బోండు 
శతుమిత్రుల నొక్క- సమతమైం జూ చెడుం 
బరుల బాధలు చూచి పరితవీంచు 
జననమరణము లసహ్యంబు లని యెంచు 
నిహసుఖం బన్న చో నేవగించు 
శే, భూజలస్థము లై యాజ 'దేజరిల్లు 
జంగమస్థావరంబుల సంఘమందు6 
బరమగురుబుద్ధి నిలిపి ఇం బరలగుచుండుం 
బంచవర్ష వయస్కు-6 డ బ్బాలకుండు. 1808 
వీ పరమేళ్వరుని భక్తి భావమునం గొని 
యొ, స్థృరించుచు నెసంగుచుండు 
"వేదంబులును 'వేదవిద్చాహ్ముణులు వాని 
శెంతయుం బతికి నిక్క లరయః 
దను బోలె నెల్ల భూతములను దిలకిందు 
సమబుద్ధి నాతండు సదయహ్మృదయు! 
డమలచిత్తుండు దీను లగువారియెడ లోనం 
నికర మెంతయేం గలుగువాంయ 
"శ గురువులలా దైవ మని భక్సిం గొలుచుచుండు 
గర్వ వమాళనిమది శెస్ట్ర గలుగల బోదు 
శాంతభావుండు లోక నుశాళ్వత మని 
తలంచుచుండు! (బహ్లాదుం డా దైశ్యసుతుండు, 19 
సీ వాసుబేవుని మది వర్షించుచుకొ బాహ్య 
మగ్యప్రపంచమువరిక నరయః బోడు 


న. శ్రీకృష్ణభాగనతేము 


తినుచు. (దావుచు "లేచి తికుగుచుం బండుచు 
బర మేళశ్వరధ్యాన పరత నుండు 
నొకపరి నను నింొకపరి నేడ్చు వెం 
అొకపరి నృత్యము నొనసరం జయు 
నొకపరి బిలిచిన నో యన కుండును 
దా నెక్కడనొ యున్నవాని నలెను 
న్‌ డన్దయుం డయి మజిచి యంతేయును లోన 
మాటలాగుచు నుండును బాట పాడు 
చుండు నాగర్భవిష్ణుభక్త్యుదితుం డగుట 
వన్నె కెక్కెను (బహ్హాదు( డన్నియెడల, 1జ0 
వు అంత హిరణ్యకశిపుం డా బాలునకు యధాశాలంబుగం. జెళలోపనయ 
నాదినంస్కారంబు లొనరించి విద్యాభ్యాసము 'సేయింప గుకు 
కులంబునకుం బుచ్చుటయు నతం డచ్చట. [క్ష] 
చ పరమహితోపచేశ మిది భకిమెయిం బఠియింప్రు మంచు న 
స్థమవసం డొండు చెన్పిన నొకండు విను న్ఫృణీ మొంకు నల్కు లో 
నరయు 'నొకానోొకం డనఘు. డవ్యయుః డచ్యుముడ(ప్రమేయుండె' 
హరి యుదరాంతరాళమున నంతయునిండి వెలుంగుచుంగుటకా, 149 
న, మజీయును, 143 
ఆ (ప్రహ్లాదుని విద్యాభ్యాసము $- 
సీ, చదివింపం బోయిసం జదువ నొల్లం డొజ్జ 
చదివీనచదు నెల్లం జల్టు పడంగం 
వాడింపల బోయినం బొడ నొల్దం డ్‌ొడ్జ 
పొడెడుపాటలు పదట గలియ 
(వొయింహం బోయిన (వాయ నొల్లం జ్‌ొజ్జ 
(వానిన్మవాంతలు మౌసి పోవం 
బలిింపం బోయిన బలుక్‌ న్‌ొల్లం డ్‌ెజ్జ 
పలిశినపలుకులు బయలు పట్షం 


సపమన్మ 0ధము రల 


శే, దన్నుం గూరిచి యిట్టు లాదైత్యగురువు 
పాటుపడుచున్న 6 జెప్పినమాట యొకటి 
వినండు చదువండు పలుకండు కనండు వినండు 
భ్రిం బరవశుం డాదైత్య బాలకుండు. క్షత 
వ ఇట్లు వాననావగంబునం జేసి పరమై రాగ్యభాసమానహృదయాబ్ట 
కోశంబున (శ్రీవాసు చేవచరణాబ్టయుగళీంబు నిలిపి సర్వంబును మజుచి 
త చేకధ్యానపరాయణుం డై సవయస్కు_ 'లెనసవాశ్రోతలం గూడి 
విదాాఫెనము చేయుచున్న వొండు నోలెం (బవ ర్రించె నంతం 
గొంతకాలంబున కా డైత్యకల శేఖరుండు తనతనయుం 'డెట్లు పఠించు 
చుండెనో గురువు లెట్టు పఠింపించిరో భూచెదం గాక యని పిలువం 
బంచి తనయుత్సంగంబునం దనయు గూర్చుండం 'బెబ్టుకొని ముద్దు 
లాడుచు నుపలాలించుచున్నసమయంబున నకలజనాహ్ల్షాదక రం డగు 
+ (ప్రహ్తాదుండు తండి క్రి ట్టన్‌యె, 145 
వా, సర్వజ్ఞుం డగునీశ్వరుం "జెలసీ విజానంబునం దోంగుకు 
నేరక విద్వలకు౯ా ఫలం బగును గానీ కీర్తి నొందంగం గా 
దుర్వి౯్‌ గర్వి నశించు గావునను నే నో విద్యల నేర్చితి౯ 
“సర్వం విన్గుమయం జగ | తృనుచు న(శ్రొంతంబుం జింతించుటల్‌. 146 
ఉ. ఆగమముల్‌ బడి న్నుడువు నాదియు నంతము లేక లోకముల్‌ " 
వీయక నృష్టిచేసియను 'బెంచియుం (దుంచియు లీల నాడుచుక్‌ 
డా గతిై మెలంగెడు నుదారత నచ్యుతుం డంచుం గాన నా 
'యోగివశేణ్యునిం "జెలియు బొక్క-6 డెజింగితిం దండి | విద్యలక.147 
కే. మాసవుండు చేహోత్మాభిమానమునను 
మాననమున స్వతంతాభిమానమునను 
విషయసుఖముల నభిలాష విజక యుండి 
యంధ తామ్మిసమున బడు నవనినాధ, కశ్మీప 
శ, సంసారాంధువునం బడి 
ధ్వంసం బయి పోవ్ఫగతికిం దార్కొనళ రహి౯ 


ఫ్‌డీడీ (శ్రీకృష్ణ భాగవతము 


హంసస్వరూనవు నీశ్వరు 

శంసించుచు నడవి నుంట చను నని తెలిసె౯, క్షం 
వ అనీ పలుకక డిల్లపడి యుల్లంబునం గలయుల్లానం బది యెల్ల 

నాసిరిల్ల దనుజవల్ల భం డల్లనం (బ్రహ్లాదున క్రి ట్రనియె, 160 


చ అరయంగ సీచర్మిత మిది లు వింతగం దో నక్కటా 

సరు 'లెవ రిబ్లు నీమదికిం బట్టంగం జేసిరి కోజెకాండ ఏ 

వీరనము లెట్లు నేర్చితివి 'వెన్నుండు ఉఊానవజాతి కంతకుం 

బరమవిరోధి వాని నిటు పాడి శెడంబడ నేటి కాత్మజూ, |! 
వ అని పలికి తనమనంబున, 159 
చ, అభము శుభం బెజుంగ 5వ రన్నది విన్నది విన్నయట్లు గా 

(ప్రభు వనుఖీతి "లేక నుడువం గల రిగ్గతి బాలు రక్కటా 

శుభముం దలంచి యొం డొకండు చూడక బేశికునాలయంబునం 

దభయుండ నై వసింప నిడి యాజడి చేసితి వీని నక్కటా 168 
ర (పచ్ళన్న వేషు లగుచుక్‌ 

సచ్భా(త్రులు వోలె వచ్చి సద్దురుకులమం 

దిచ్చ్ళం జరింతురు వారీ 

స్వచ్భాత్నుని మతము మార్చం జాలిరొ కట్టా. [ట్వ 
న, అని చింతించి విచారించెదం గాక యని ఫురోహితుం బిలున నంచి, 
చ గుకవులు మూరు మాకుం గడు గూర్చినవారలు విమ్గు 'మే మెదళొ 

నిరతము. గొల్బుచుందుము వినీతులమై యిటు మాకువూరుం డీ 

కరణి. గృ తాప రాధుం డగుకష్టుని దుష్టునిం బెద చేసి మూ 

గరువ మెబుంగం జూలం డిటం గారణ మేమి తలంప నయ్యుడి౯ా.156 
వ. అనిన గడగడవడంకుచు నుపాధ్యాయుండు వాని కి ట్రనియె. కేక? 
తరళము, 'ెలియుచే కద దాన వేశ్వర దేశికోత ము లైనమా 

వలన "నేమియుః దప్పు లుండవు వైరిం జెస్పము మేము మి 

కలిమి. గోరినవార మిాపలుగాశి బుద్ధులు వీవిశే 

కలిగె నైనను దిద్గి 'తెతుము గాక సెంపుము దీనికి, పన్‌ 


60] సపమస్క-౦ధము నట్‌ 


, అని వాని నొడంబడలగా 

నొనరిచి (ప్రస్లోదుం గొనుచు నొజ్జ యతని ( 

జని నిజశేహమునం డిడి 

కొని యి ట్లని బుజ్జగించె. గొనకొని వాని౯ా కక9 
. వినుము కుమార ! నానుణులు వినుల కొప్పంగ జెప్పుచుంటి నీ 
జనకుండు ముజ్జగంబులకుం జాూలినవాండు పర్మ్శాకమంబునకా 
మునుకొని పాఠకశొననుని ముట్టడి వెట్టి జయించినట్టిం డా 
తనిపెనుదాడి కోడి మును దామరసాక్ష్రండు వాజెం బోరునక 
- అతనిపేరు విన్న నజ రుద వి సి సందు 

లడలు గుడుచుచుందు రతంజె నేత 

యతంటె (శాత విష్టపాలికి స్స కట్టి 

తండి విడిచి పగతుం దడవ నేల. కేగ 
స సత్యము చెప్పు నే రయినం జక్క-టు లాడుచు నీకు నీక్రియక్‌ 
వ్యత్యయముల్‌ నచించి రన వచ్చెడి నైస్టవుం డెవ్వం డే నిటక్‌ 
నిత్యము వచ్చి పోయెడినె సీవిటు లౌటకు పేతు వే మయో 
ప్రత్యయ మౌానహీల్లు నటు పల్కుము కల్క-మెనంగ కండంగక౯ా 
* అనిన బ్రహ్లామం డతని కి ట్లనియె. 168 
*, తొను బెరవాండు ననుబుద్ధి మాననమున 

భాాంతునకుం గట్టుచుండును వాండు నేను 

నొండు గా దీశ్వరునిరూప మొక్క-6 డనంగ 

నిట్టిచో నిట్లు పిశ్నించు కేటిమాట. 164 
= గురువరా ! యిట్టిభ్రాంతి పర మేశ్వరునిమాయాప)భావము గాని 
మజీయొక్కటి కాదు దీని నెలుంగుట భగవదనుగహంబునన కాని 
శా నేర దిను మయస్కా౦తముకడ భ్రమించునట్లు నాబుద్ధియు 
భగవంతునియొద్దం బరిభ్రిమించుచుండును గావున భగవదన్ముగహము 
వలననే నా కిట్టిబుద్ధి సంభవించినది కాని యొకులబోధము కా దని 


న్‌( శ్రీకృష్ణ భాగవతము 


విన్నవించుచుంటి ననిన శుక్రిపుతుం డవక్రవికమంబునం 'జేశ్ర 
నొళ్కశిక్రూసాధనంబు గొని'చూవి జడివించుచు న్వెల్లరువిన నిట్లనియె, 

అ, సండుపంటి దైత్యనంశంబునకు వీండు 
వహ్ని యట్లు వుక్షై వంశ మెల్ల 
వీనికతన నాశ మూ నని యెంచెద 
ఛ్ష క్ట 6 డిట్టి చెనంటికొయ్యా. 166 

వ అని య'నేకవిధంబు లగునుపాయంబుల బుజ్జగించి బోధించి దిద్ది 
మటీయు వానితల్లి చేతం దిద్దింప నెంచి లిలానకికడకుం గొడుకుం దొడి 
కొనిపోయి. చెప్పుటయు నప్పతివిత సుతునిం గాంగిటం గదియించి 
చుంచు వుడుకుచు ని ట్లనియె. 167 

చు కడుపునం నన్నబిద్దడవు గాని యొకండవు గావు తండి! నీ 
కిడుమలు రా ఛవజ్జనకుం జేటికి. జెప్పెడి జెప్పినట్లు గా 
నడువుము డానవాంతకు మనంబున వీడుము వీడకున్న నీ 
పడియెడిపాటుం జూచి యొకపాటిగ నే నెటు తాళి యుంజెదకొా 

త్తే ఉజిడు మో6యన్న యిందా)ది యోధవరుల 
నున్నయ ట్లుండి కోవిచు నశ్నునిన్నా 
క్‌ండుగం చును దల్లికిం గడుఫుకోక 
మిడక వేవేగ హరిభ క్తి విడువు మన్న, క్ష(9 

వ అని చెప్చీ కొడుకు నొప్పీంచితి ననుకొని గురున కప్పగించుటయు నతం 
డాతనిం గొని గృహాంబునకుం జని సహ పాఠకులలోనం గూర్చి నిత్య 
కర్శానుషహ్టైనంబున నై యెడయుటయు నఫు డా దైత్య ఛాలకుల నెల్లం 
దేర జీరిం ప్రహ్లాదుం డి ట్లరియె, 170 

ఆ ప్రహ్గాదుడ డైత్యవాలకులకు జ్ఞానోపదేశము కేయుట $ -- 

మ (పతిదిష్టంబును వేనవేల్‌ పిజలు చానం జూదుచున్నార మో 
(గ్రుతులు౯ శాశ్ర్రముల్లుం బురాణములు వస్తువ్రాతముల్‌ (పాణికి౯ా 
మృతి లేకుండంగం జేయం జూలునె జగన్మిధ్యాత్వ మూహించుచుక్‌ 
మృతియుక జన్మము లేనిచొప్పుం గొన నీమింద న్వివారింపుతీ, 


సప్యమస్క౦ధము వ? 


ఉ కావు గురూక్త పాఠములు కావు గృహంబులు కావు సంపదల్‌ 
కావు (పభూతరాజ్యములు కావు జయంబులు కావు శార్యముల్‌ 
కావు సతీవిలాసములు కావు శుభంబులు 'ేహాభారికి౯ 
జూవును బుట్టువుం వొలంచి శాశ్వతసౌఖ్య మిడ౯ా సమర్థముల్‌. [గలి 

చ తలంచిన నోకిలింత లగుదట్టపుజెట్టను నొట్టుకొంచుం బే) 
గులు నరముల్‌ పొర లృ నమకుత్తుకకు న్మెయికిం గడంకమై 
దళముగం జుట్టంకెట్టుకొన దారి యొకింకేయు "లేశ వేంగుచుకా 
'వెలలం దరంబె పో ఫొలంిపె౯గడు పకా చెటిసాలయం దొగి౯, 178 

చం బితికినయన్ని నా ళ్శిటులు బాములశే యగుకాపురంబు నా 
వితయగు'పేరునం బీబలి వీగక మంజెడుకారుచిచ్చులో 
సతముగ నేగి వే మిశుతచందమునం బడి వేంగి వేంగి యా 
మళేకరి చచ్చి ఫుట్టు నది మానెడుదారి యెజుంగం బోలదో, 174 

శా, అయున్టాయము నూజువత్సరము లం ఇాక్యు ల్వచిం తిందు ని 
దా్రాయోగంబున సోము బాల్యమున వ్యర్థం బొల బీబేం ద్రాటల౯్‌ 
వ్యాయామాదులచేం బచేంద్లు చనం జేయం గల్లు నంత్యంబునం 
ఊజాయాసాదుల నిర్వచే ద్దుగుం బై నౌనాపదేంద్లే కదా. 175 

నం ఆపదియేడు లైనను భగవ త్కాలశ్షేసంబునకుం గాక జనుంకు గృహ 
శృ త్యామలందగిలి కామాదిరిఫు చాధితుండై కొట్టుమిట్టాసచుం బొట్టం 
బోసికొన నిస్టునప్టుం దిుుగులాకుచుండుంగాని తన్మబనుకు శా నెబుంగ 
నుండు నాకర్ణి పుండు. 170 

ఈ బతుకు తరగలాట పసిజవ్యనము కొన్ని 
నాళ్ళమాట సుశము సీళ్ళమూట 
బోంటి సొమ్ము కొడుకు నేటిమెజప్రుందేట 
యేట కయ్య ! యిట్టిపాటి బాట. 177 

శే. శాంపుర మనుకడలి నీద నోఫుడారి 
ఇొట్టిగొదలను దీర్చెడునట్టి దారి 


సరి (శ్రీకృష్ణ భాగవతము 


వుట్టిచావనిసుక మిచ్చునట్టిదారి 
బమ్ము మరయుట యని లోన నమ్ముః డోరి. 178 
న. అని సహపాఠుల కెల్లం ద _త్వేళ్షునోప టేశంబు చేసి మజీయు నోవాల 
కులారా ! మనగురుం డుప టేశిం చెడిధ ర్యార్ధకామములమార్షంబులు 
నన్వీక్ష శీవిద్యయును దండనీతిం 'జెలుఫుశాన్ర్రంబులును నాకు మున్న 
"జెలియు నవీ పురుపార్థసాధనంబులు శాం జూలవు పర మేశ్యరునకు మన 
యాత్మ నివేదింపనలయు నని చెప్పునుపనిషత్తులుమా(త నే పురుషార్థ 
మును సాధించును నే నాసాధనమును మూతనే కోరుచుందు సోమా 
న్యదుర్గ భంబగునీజ్ఞునమును నారదుండు నా కుపబేశించె సని చెప్పిన 
"నెజింగుపడి దైత్య బాలకు లోయి ప్రహ్లాదా ! నీవువమూయంతవాొండవు 
మన మశ్షరాభ్యాస మైసది మొద లొక్క-గుకువుకడనే పకించుచుంటి 
మి ట్లుండ నీకు నారదుం డుప బేశించె ననుట యెట్టిది వానిగురుత్వము 
నీ శెప్పుడు కలిగెం జెల్పీ మాసంచేహముం దీర్చు మనిసం (బహ్లో 
దుండు వారి క ట్లనియె. 179 
వే వినుండు బాలకులార ! మును విన్న తెజంగు నే 
మాతృగర్భమునందు మసలుచుండ 
మాళఠండి తపియింప మందరంబున నున్న 
తీ నిందు. జల్లుకమై డాడి నచ్చి 
చూతల్లిం 'జెజఉంగొని (కి 'ేగుచునుండ 
నాఠరదుం డాతని డారి నడ్డి 
మాయవ్వం దనయా(శమమునకుం గొనివోయి 
శ వోమీంచెం బ్యుతికాబుధ్ధిం జేసి 
నే నెనుక నమ్ముని గర్భమం దొసరునేు 
వినంగ నమ్ముహోసాధ్ధికీ ననుదినంబు 
జేసె దశ్యోప దేశంబు వాసి మాజి 
దాన నిసుమంత నా కిట్లు జ్ఞాన మళ్ళి. కం 


సపమన్య_-0౦ధము రం 


న, అని బోధించిన వారును జ్ఞానసంపన్ను లయి సర్యంబునుం 'దెగడి 
నారాయణభ క్తి దగిలి యుండి రది యంతయు నాళాగ్యు "అెజిగ్‌ 
తలుగనికినుకం గొని హీరణ్యకశివునికడకుం జని తమకంబున ని ట్లనిరి" 

మ, దనుజాధీశ్వర ! ! నీసుతుండు కులతి కృ, కం బేరికిం గాండు చె 
స్పీనమాటల్‌ ఇెనిం బెట్టం డన మతము డండు దుష్టత్వముం 
గొని వర్పించుచుం దోడీ బాలట్‌లం గైకోం జేసె సె దుర్చుద్దు లా 
తనిమూలంబున నెల్ట రాక్షసులకుం దల్చిబ్బు గా నయ్యెడేకా, 189 

ఆ. అనిన నులిశిపడుచు నమరారి యే నేమి! 
చేటుకాల మళ్యు నోటు 1 కడుపు 
వెడంగం బుట్టి కొడుకునుడి. గొన్నయరి గాని 
కొడుకు గాండు నాకుం గూళ వొండు, 188 

బాధ హీరణ్యకశిపు పుడు పస్లోదుని శిక్షించుట $ _ 

వ, అని కల్పానల్పగభీర భెరవసద్భ కంత శాక 'సే్యదుండు తక్షణంబ 
రాశ్షసులం బంచి ప్రహ్లామని రప్పించి రూశ్షేక్షణంబుల నిరీక్షించి 
ధిక్కరించి యి ట్లనియె, 1684 

శా. వరా! రావ్రసవంశనాశకుండ ! నీవే కాక సీశోటిపా 
టారత్తస్సుతులుం జెడం గజపితే యన్యాయమాగ్షంబునం 
'జేరం దుర్గుత మెంత చెప్పినను నీచిత తంబు దుర్వ లిమైం 
చారం బందుట లేదు నీవు బ్రతుక౯ా వాంఛింపవా దుర్శతీ 185 

శా. ఓరీ ! మూఢథుండ ! నీ కిటుల్‌ తెలిపె నేడో సర్వలోకంబులుకా 
శూరత్వంబున గెల్చి సర్వవిభు తాశుంభత్సభావంబునన్‌ 
రారాజై చనుకన్నతంి నను నారాజత్యము న్మెచ్చం బో 
చ. రాక్ష సనంశదూపకుని సీఏ స్తెంతు వజ్ఞుండవై. 18% 
ళా, సా శేడుకా వచియింప లేదు పరు లన్యాయంటే తన్నిందలుకా 
నాశే ఫుక్రైను 'జేటుకాల మనుచు౯ మౌ దేశీకస్వామితో 
వాకొంటి విని. యుంటి దుర్శతివి నాపాపంబునంచేసి యే 
నాకుం బుట్టితి ఫ్యుతరూపమునం గౌన న్వచ్చుకాలుండ వై 8 


ఫల్‌0 (శ్రీళృష్ణభాగవతము 


చ, గడగడలాడు లోకము లొ కానొకనాంటికి నేని నానుడి౯ 
గడచి నడంగంబో రజుండు గాని జనార్జనుం మైనం 'గాని ర 
దుగండ యగు గాని నాదయినదోర్చలశక్షి కి నోడి వాడి వో 
నడవులు పట్టి సోయిరి భయంబున నింతయు నీ వెజబుంగవో, 108 
శా నాయాజ్హం గొని కాని గాలి కదలళ౯ా రా దగ్నియు న్మండం బో 


దీయాకాశమునందు 'వెల్లం డరుణుం జేపొద్దు వైవస్వతుం 

డాయా(పాణులం జంపం జూడండు సమస్తాశావకాశంబుల౯ా 

చాయం బోక మదీయ తేజము దలిర్సం 'జెల్లు నెల్ల ప్పూడుక. 180 
క. నానుడి మెలంగవ యేని౯ 

సూనుం డని భూడ కింత శూల్యప్రోతుం 

గా నొనరించెద నొంచెద 

మౌొనసమున నింక నెటుంగుమవూ నాశక్షి ౯, 190 


న, అనిన (బహ్లాదుండు జడియక తండి కి ట్రనియె. గర 
చ, వెడి చెజబుపంగ లే దొరులం జెప్ప నొకప్పుడు దుష్టబుద్ధు "లే 
ర్పడంగ జగ త్త్రయంబునకు భర్వయు హర్తయుం గర్హ మైనవి 
న్దుండు మనకు౯ా శరణ్యుండు గనుంగొనువారి!ి మోశ్షమార్ల మా 
తడు కరుణించు నంటి నిది త ప్పనుచుంటివె తండి! చెప్పుమూ. 199 
మ, బలవంతుండను నేన న న్ననిమొనకొా బాధింప వేధింపం గా 
బలవంతుం డొళరుండు ఘుడ్దగములక్‌ భఛామీంస లేడంటినీ 
బలము౯ నిన్నును నన్ను నెల్టజగముక్‌ బలొబజు గాలించి మి 
క్కిలి పేర్మిం గలవాం శొళం డతనిళ క్రి స్నీవు భావించి తే. 108 
చ. ఇలం గలయెల్ల శాత్రవుల వేంచి జయించితి నంటి వయ్య నే 
"'తెలియంగ సీదులోసలం (బకిఫ్టితమై ₹సశతుషట్క-ము౯ 
గెలువంగ లేకపోతి కద శేవల*ోర్యమ, వొలదందు వా 
రలను జయించి తేని నినం (బజ్ఞిగలాం డన వత్తు రన్నిట౯, 104 
ఈ, జనుల శెంతకాలమున వైన మృత్యువు 
తప్ప దింత వగవ చాని శేను 


నప్త్వమస్క౦ధము కఫ] 


మాననమున లోకమాన్యుండు హరి యుండ. 


బరులనలనిభయము పడంగ నేల. 105 
వు అని "తెంపరియై పలికిన నలుక నొడమి రాక్ష సేశ్వరండు నిర్ణయుండై 
రావ్రనవీకుల నిరీశ్చించి. 10% 


ఉ, వ్యతుండు గాండు వీ. జెడంద బుట్టినపుం డ్‌ని క్ల మయ్యె నా 

శత్తు్ర)ని సంస్థృరిం చెడిని సంతకముం గడుం బెద్దం జేసినా 

పాత్రతం జూడంబోం జెదిరి పల్కె-డు వీనికతంబున స్సహ 

గోత్రము దూూలు నిట్టిచెడుగు న్వథియించుట పొడి తండికి౯ం 107 
చ. కరచరణాదుల౯ విణము గల్లి యసాధ్యమ మైనచో భిష 

గ్వరుం 'డలయంగకంబు దెగ వైచి విశిష్టశరీరరక్షణం 

బరుదుగం 'జేసినట్టులు కులాపశదుం డగునిద్దు రాత్ముని౯ 

మరణము నొందం జేసి కులమాన్యత ధన్యత నిల్వరిం చెద౯ 103 
క, శావున మోరలు వీనిం 

ఛ్రావమునం గనికరించి ప్రభుసుతుం డనుచు౯ 

బోవక "పెడకోఏవల వడిం 

'జేవమెయిం జంవీ రండు జీండ్రం 'బేగ౯ా [199 
న, అని యాజ్ఞాపీంచుటయు శూలహాస్తు లగుషప్రహాస్తాదిరాక్షస్మ పవరు 

లాప్రహ్లాదుం బట్టుకొని గిట్టింపం దలంచి, లి00 
చ పలువురు రాక్ష సాధములు చౌహుబలంబున6 బట్టి ముట్టి క 

త్తులను గటార్ల శొలముల దొస్పలుదోరలు నెత్తు రూజు మి 

క్కిలి వెత చేర బాలకునిం గ్రిందయబడం బచరించి నొంచినం 

దలణం డతండు లోన హరినామము నేమజి కుండి దండియై.. 201 
చు కలగలయ 'వెచ్చనూర్చండు వికారమునొందండు బీతుం జెందం డె 

వ్యలనను గంట సీ ర్యిడండు వాటిండు వేరండు తండ్రి చెంత శ్రీ 

యలమటయుం గొనం జెడంద హో! పర మేశ్యర 1 హా! రమేశ ! హో! 

నలలిశమూ గి ! హో ! సుగుణసొాగర ! యంచు వచించు నెంతయు౯. 


2 శ్రుకృష్ణ్టభాగవతము 


వ, అట్లు పిహ్లాదుండు. చెక్కు చెదరకున్నం గని తండ్రి కనికరంబు లేక 
కనలి కనలి మణీయును. 208 
సీ. కాలనర్పములచేం గజపించి కఅపించి 
కత్తులచే బెట్టు మొతి మొతి 
మదగజంబులవేత మట్టించి మట్టించి 
గంణోపలంబులం శెండి చెండి 
దున్గాగిములనుండి శో9యించి శోయించి 
మన్నీటితరగల ముంచిముంచి 
వీతిహో[తునియందు వేయించి వేయించి 
విషసముత్కరములు పెట్టి పెట్టి 
"కే. యిలను బాంతించి పెనుగాలి కెదురు నిలివి 
గదల మొ శ్తించి బలం గట్టి కొట్టి 
నవబిలంబులు మూయించి నవయ నొంచి 


తనయు వేధించెం (గోధించి దెల్యవిభుండు. లీ 
న, మజియు ని ట్టనేకవిధంబుల "వేధించియుం గొడుకుకా వధింప నేరక 
నిర్విణ్ణుండై హీరణ్యకశి పుండు తనమనంబున. లింగ్‌ 


మ, మడియింపం గడుమార్షముల్‌ 'వెదకితి౯ మాయించితి న్నాంచితి౯ా 
జడియం బోవండు బావం జేవెతయు నెంచం.బోండు వేసారితి౯ 
బడు గీతండు మహపభౌవనిధి నా భావింపంగా నయ్యె నేం 
డిడుమల్‌ వచ్చెడు వీనిమూలమున రాని మ్మేమి సీయం దగు౯ా,206 

వ, అని మిగుల నగలం గొగులుచు భెర్యంబు 'దెచ్చుళొని (పస్లాదుం 
బితీశ్చించి యి ట్లనియె. ర్ట? 

చ జనకునిళోడ నైర మొగి సల్పుచు నల్పపుంగారణంబునం 
దనువు చెడంగం గార్యము లొనద్బ్పుట నీకిపథంబు గాదు పు 
(తున కటు బేల నీ కసురదూపకు. డాహరిమాట మాని భూ 
జననుత మైననామత మజ[నము నమ్మి భజింపవే సుతా, లిం 


70] సపమస్క0ధము కరి 


వ. అనినం దండిికి. గొడు కి ట్లనియె. 209 
మ అమ్భృ తాస్వాదన మాచరించుచు మహాహ్లాదంబునం దోంగును 
త్తీమభార్మి తుండు గంజి (దాగుటకుం జి ' త్తంబందు వాంభించునే 
సుమనసృంఘసమర్చితుం డయినవిస్ణుం భక్తి భావించునే 
నమరారీ ! యెటు లైనం గాని విడి యన్యంబుం గనం బోదునే, 210 
"లే. అనిన రోమించి సురవైరి తనయుం జూచి 
'యోరి పలుగాకి ! త్రజగంబు లుల్ల మందు 
నానుడి యనంగ నెజిగందు. గాని నీవు 
ధిక్క-రింతువు నీ శేరు దిక్కు సెఫుమ ల 
వ, అనిన బ్రహ్లోదుండును. వేలి 
ళీ నరసింహావతారఫుట్టము ఫీ 
ఉ. ఎవ్వనిలీల సీజగము లిన్నియు 'నేర్పడుచుం దలిర్చునో 
యెవ్వండు సర్వభూతముల సెప్పుడుం ద్రిప్పూచు నొప్పుచుండునో 
యెవ్వండు సర్వసాత్షి యయి యీక్షణము౯ వెలుగొందుచుండునో 
యవ్వరమూర్తి యచ్యుతుం డనంతుండు శాంతుండు నాకు దిక్కగు౯్‌. 
చ. అనవుడు రాశ్ర సాధము. డహంకృతి మిజంగ హుంకరించుచుక్‌ 
ః... జనయిత రోసి చంపీినను జచ్చెద నంచును మొండిక సై చఇెవై 
వనరుదు వోరి నీతలంచువాం డెవం డెచ్చట ము జూవు మా 
తని నిను నంటం గట్టి ఘనదావమునక్‌ బడ వైచి వుచ్చెదక్‌, ల! 
వ అని గర్వించి పలికిన నంతరంగంబున (శ్రీహరిం జీంతించుచుం. బ్రిప్లో 
దుండు తండి క్రి ట్లనియె. లేస్‌ 
ను, ఒకచో నుంజెడు నుండం డొక్కకడ వేజొండొక్కచో నుందు నిం 
కొకచో నుండండు నాంగ నేమిటికి "బేనోత్త్యంసుం డావిష్ణుం డా 
సక లేశుండు చరాచరాళ్మకజగజ్జాలంబుల న్నిండి యుం 
డి కడుం బొల్చెడు వానినిం వలంపం దండ్రీ ! మేలు సేకూరెడి౯. 
వ అని పలుకుచున్న సమయంబున హిరణ్యకళీవుండు రోషకపాయితా 
త్షుంకై కరవాలంబు 'శేలం గీలించి సింగంపుగద్దియ గద్దన డిగ్గ నటికి. 


1 


రక4ీ (శ్రీకృష్ణభాగవతము 


ఇా'ఎందుంజూచిన నందు నిందిరవిభుం డింపొందు నం వాడి తీ 
విందుం జూఫుదు వే కులాపశద నే నీశ్చింతు నీ వన్నయ 
ప్పందం జూపకయున్న నీశిరము నాబాహాసి ఖండించి వే 
(మందింతుం గను మంచు (వేసె ఘననంరంభంబునకా స్వృంభము౯- 
ఇట్లు (వేసిన నాసభాభవనస్తంభంబు (హోయకాలవలాహాకనిస్థురని ర్లా 
తనిర్ధోసంబునం 'బెటిల్లునం బగిలె నందు సహ్య(సకిరణ సహకోటి 
(పభాభానమానానమాన 'జీహధగ, ద్ధగితసకలా ళావ కాశంబును భ్రీవత్స 
కొస్తుభవైజయంలీ[పముఖ మహోలశ్షణలక్షీ తవశ్షస్థలంబును గఠోగ్ర 
ఫఘోరదంస్టా)క రాళవిషృతవదనగహ్వూరంబును దై త్యపశుబంధనబం 
ధురయూపాయిళోరుయుగళంబును వజిసదృశఖర నఖరకూ)రంబును 
సంవర్త నమయసప్త జివ్వా జిహ్వ కాసమనుహ*జి హ్వోంచితంబునుసంధ్యా 
రాగసదృశమహోన్న తసటాచద్భటంబును గన్టాని నాదనిర్షళితాశావ 
శాశంబును మహారోషభీషణ వేషంబును మహోన్నతంబును నగు 
(శ్రీమన్నృృసింహరూపం బావిర్భవించి విజృంభించె నంత హరిభక్తుం 
డగు(ప్రహ్లాదుండు భయసం(భమంబులు "పెనంగొనంగ నిర్విణ్ణుం డగు 
తనతండ్రి కామహానరసింహవి(గహంబుల జూవుచు. ల్షే0ి 
సీ పదియు నార్వ్యన్నెల బంగారమును బోలు 
పింగళన్మేతముల్‌ బిగువు సూప 
మోముపై మెడలపై ముసరుకొనిన కేస 
రములమో సెంతేయు రమణ మెజటియః! 
జందువంకం బోలి చండమై దండిమై 
వజ్రిదంష్ట్రలు నోటిపిక్కలం దగ 
శతకోటులకు దీబు సలుపంగం జూలిన 
ఖరనఖరంబులు గండు మిటి 
తే నిక్కువీనులు వరఖద్డనిభరసనయు 
ముక్కు-రంధ)ములు౯ నోడు భూధ్ర)గుహల 


వ 


సపమస్యం౦ధము రర్‌క్‌ 


పగిది. దెజవం బడి వెలుంగ బర్యతంబు 
నా శృృహరి వెల్లుం జూచితే నాదు తండ్రి, ల్ర్ర0 

చ, సనకసనందనప )ముఖసంయమిచందుల కైన నెమ్మదిం 
గనులగొన రాని వేల్పు మనకశ్హైమట న్నరసింహమూర్తి యై 
కనుంగొౌన నయ్యి ధన్యుల మి(శళా గరువం బెడలక౯ొ భజింపు మో 
జనక! దయామయుం డితండు శతు)వు వైన ననుగహిం చెడుక్‌.. 28] 

అ. అనుడు6 గ్రిందు మిందు నరయం జూల కతండు 
వాలు6 బలుక( బూని జంలనమందు 
మిడుత నోలె నృహరిమోంద నుంకించిన 
నాతం డొడిసి పప్పె నతని స్తై, రిల 

ఎ నరసింహమూలర్చి హిరణ్యకశిపుని సంహరించుట 4 --- 

చ గపండుడు సర్చముం బలెను గండరగండని వాని బట్టుడుక్‌ 
గరములపట్టు తప్పుళొనం గల్లి సురారి జరీలున మింది కేగ గా 
సుర లది చూచి బీతుపడి శోకము పాకము గాంగం గుంధుచుకొ 
చికుసుగలాండు వీ జెటులొ వీని వధించుట లంచుం గించులై. 2కి 

ఆ. పగచుచుండి రఫుడు వాం డది హరిహేల 
యని తలంప శేన ఘనుండ వీని 
నింతలోన నడంతు హోొంతకారిని నేన 
యనుచు విజ్దవీంగు నంతలోన, గ! 

వ గుప్పున యుప్పరంబున 'కెగసీ యప్పరమపుకుషుండు "పెద్దపెట్టున సట్ట 
హాసము చేయుచు నన్షై పట్టుకొనినం బట్టు తప్పించుళొన నేర 
కి ట్టట్టు కొట్టుకొని వజ)కాయుం డయ్యు నారక్క-సుం డుక్కు. దక్కి- 
కుక్కినపేను వలె మొక్కవోయి యుంజె నప్పు డానారసింహుండు, 

సీ, చాహుపాశంబుల బంధించి బంధించి 

యూరుతలంబునం దుండం జేసి 
ఖరనఫరంబుల నురము వ్రయ్యలు "సేసి 
రక్త ప్రవాహంబు వ్యక్త పజచి 


రర (శ్రీకృష్ణ భాగవతము 


హృ్యాదయకోశము విచ్చి యద నెంచి సకలాంత 
ములం ద్రుంచి గుండెకాయలను (కెంచి 
కంఠమాలికలుగాం గడశం బ్రేవులు డాల్చి 
'మెదడుగందము తీసి మేన మెత్తి 
కే, పవలు జేయును గాక సంజవడుతటిని 
మహీయు గగనంబు గా కూరుమధ్యమందుం 
బశువు మనుజుండు గాని రూపమున శ్ర 
మశ్ర్రమును గానిగోళ్ళ సయ్యసురం జించె 1 
ను ఇట్లు చించి చంపి పెంపు మిగిలియున్ననరహారిం గరవాలపాణు లై గవి 
యనున్న పూర్వ దేనానుచరుల నెల్ల హుంకారంబునన (ెళ్ళనేసి 
వాసీం జూపుచుండె నాసమయంబుస వ? 


లా 


్ట అతనిజటాచ్చట లంతరిశ్షమ్మునం 
గాదంబినిం జేసె ఖండములుగ 
నాతనిదృష్టి సూర్యాదిగ్రహమ్ముల 
శాంతి నడంగింపం గలది యయ్యు 
నాతనినిట్టూర్పు లాతతమై సద 
మల్లకల్లోల సూ నట్లు చేస 
నాతనిసింపహూనా దాతశయంబున 
దిగ్గజంబులు భీతి (యొగ్గతిళ్లె 
తే, అతనిపదఘాతమున భూమి య్యదుచు దద్ద 
టీలె నతనివడి కదులు 'ద్రెళ్ళ న్యు 
నతని కేజున దివి (ప్రకాశితమ యయ్యె 
నతేనివడి శెల్ల జగములు నడల నయ్యెం లీ్తడ్రి 
న, ఇట్లు జగద్భీషణ వేపంబున లోకకంటకుం డగుహీరణ్యకళీఫుని సంవా 
రించి నారసింహుండు రంహూంబుగం జని సభెభవనంబున సీంపళీననా 
సీనుండై నిస్పపత్నుం డయ్యును (గోధం బుపసంహారింస౮ జూల క్రుగ 


సపమస్క-0ధము కధ్‌? 


వదనుంతై యుంజె. నప్పుడు దర్శనాగతు లగుసురగరుడోరగయక్ష 

రాక్షసకిన్న రకింప్రచుపాదులయు హరపురందరపర మేప్పి ప్రభృతులయు 

సంఘంబుల నొక్క-రుండునుం (బక్క-కుం బోం జూల శెడ గలిగి నిలిచి 

వేతులు జోడించుకొని లో లోన వినుతించుచుండి రాభార్షవియు 

దగ్గజుటకు భయంపడి దూరదూరంబున నుండె విస్ణుపార్షదు లైన 

సునంచాదులును బద్ధాంజలు లై యించుక సమీపించి తేజోమూ రి 

యగునారసీంహునిం జూచుచుండి శాసమయంబున6౬ బితామహుం 

డవనతశిరస్కు0తై చేతులు దోయిలించుకొని యిట్లని ప్రాగ్థించె, 

ఎలా సరసీంహామూరి.ని బొహ్నాదులు సుతించుట 4- 

స్రగ్ధర దేవా ! సీశక్తు లెన్నళా దివి భువి నెవరు౯ా 'దెల్పగా లే రనంత 

(శ్రీవిజ్జేయంబు లోజోంచితములును బరిచ్ళేదముల్‌ "లేవు నీవే 

యివిశ్యం బెల్లం "బేజం బెసకమెనంయలా సృష్టి గావింతు 'వెన్న౯ 

నీవే సశ్వేశ్వరుండై నెగడుదువు నిను౯ నే భజింతు న్ముకుందా, 280 
వ రదుండుసమివించి ప్రాంజలి మొ, లి 
శా, కల్పాంతంబున సీద్ముకోధము సముద్దాఢంబు గాపింప నౌ 

నల్పుం డీతండు పీనిపట్ల దగునయ్యా యిీళ్లె సీ 'సేరికైం 

గొల్పం జూఫపుదు విట్లు నీప్రజలు వీ క్లోపాల నీపాలనే 

నిల్బ్పం జూతురు భక్తి వీరలం గృపళ్‌ వీక్షించి రత్షింపవే. 282 
వ. "బే వేందుండు కృ తాంజలిపఫుటుం డె వీ 
మ, అవధా రోకరుణాసము(ద ! గుణభదా ! సర్వజీవాళికి౯ 

శివముం గూర్చితి ఏహిరణ్యకళి పులా శిక్షించి రక్షించి తీ 

భువనంబుల్‌ పదునాల్లు సౌఖ్యమునకై పొల్చొందు సీభూస్థలి౯ 

సవముల్‌ సాంగెడు నట్టు చేసితివి సీసామర్థ్య మగ్గించెదక. ఏలిక 
వ బుషిఫుంగవులు చేతు లెత్తి (మొక్కు-చు, లివి 
ఉ, వది భవత్స్యరూపమును నేర్చడ మాకు నెటుంగం జేయునో 

యేది జగద్వినిర్భితికి సేత్రువ యయ్యెనొ యట్టినీజపా 


ఫస్‌ 8 శ్రుకృష్టభాగవతము 


సాదితదివ్యశేక్షి( గనం జూలీతి మిప్పుడు 'చీవదేవనీ 
పాదము లాళ్రయిం చెదము భక్తుల మమ్ము ననుగంహింప వే, 
న పితృ దేవతలు వందన మాచరించుచు. 


ల్లగ 
లికి 


ము, కులసంబంధులు మాకు దీర్థములలో6 నొండంచు. బిండంబులుకొ 


దిలనీరంబు లొసంగ నిదనుజు. డుదుక్తుండు నూనోరు గొ 
ట్రే లఘుత్వంబున నాహరించెడిని మేటి౯క వానిం బౌటింప కి 


ట్టులు జా "నేసి జగంబు లేలితి విరాడ్విఖ్యాత | తేవోంచితా ! ౨88 


వ సిద్ధు లరుదెంచి మొక్కుచు. 
"లే. పాపీ యీడానవుండు తపోబలమునలన 
నపహారించెను మాయణిమాదివిద్య 
లెల్ల ఏని విడారించి యిట్లు మాకు 
మాకళల నిడునీకు నమస్క్య్భతు లివె, 
వ విద్యాధరులు నమోవాకంబు లర్బించుచు. 
శే. మామనోభధారణమున సంపాదిత మయి 
నెలయుచుండునంత రానపిద యెల్ల 
నిచ్చి తీయపకారిని సిట్లు చంపి 
నట్టినీ కిదె వందన మనఫఘచరిత. 
వః నాగులు పర తెంచి చాంిల్సి (మొక్కి. 
క, మారత్నంబుల మజియు౯ 
(స్రీళళ్నంబుల వారించి చియ్య బలసె నీ 
(కూరుని గోళ్ళం జీటితి 
వేరు నినుక్‌ (మొక్క-కుందు రీఘనకృతికిన్‌ = 
వ అంత మనువులు నచ్చి విన్మములె. 
చ, మనువుల మేము లోకజనమౌాన్యుల మై (వచరించువార మో 
దనుజుండు సర్వధర్మ ములు దగ్భముగా నొనరించి నొంచుటళ౯ 


ల్రిల్టిఫి 


ల0 
వ్వ] 


ర! 
న! 


లెకక 
బిఫ్‌ 


మనముల దుఃఖ మొందుచును మానజీ యుంటిమి నారసింహ ! దు 
ష్టుని దునుమూడి లోకముల చొక్కు- వదల్నితి 'వెంతవాండ వోత్తోీ0 


సప్త్వమస్క్య౦ధము కం 


వ. పిజూపతులు నతు లొనర్బుచు. వ్వ? 
మభ వదాజ్ఞం గొని మేము సృష్టిని బొనర్పం జాలి యే యంటి మో 

దివమందు౯ా మముం బట్టి దుష్టుడు నిపేధింపంగ నే మిట్టుకె 

శివముం బాసిస వార మతిమి జగ్చీవర్థిలం జేసి తీ 

భువన(దోహి వధించి తిట్టినిను సంపూజింతు మెల్ల ప్పుడుక్‌-. వరి 
వ, అనంతరంబ గంధర్వులు గదియ వచ్చి. విరి 
సువృత్తము, నేము గంధర్వులము మిాకభావళు లెప్పుడుక్‌, 

చేమం చాడుచును శేఫ్రమాఫవును నాడుచుక్‌ 

సామగాన(వ్రీయుని స్వామిని౯ా భజియింతు మి 

'తామసుం జంపి తిటు డాన మే లగు నంతకుకా, 2గ0 
వ, పిమ్ముటం జారణు లేటీకోళ్ళు వెట్టుచు. ల్సి 
మ, అపవర్థపదుండై నిజా(శితుల కౌనార్తుల్‌ దొలంగించు నీ 

దుపదాబ్దంబుల సేవ సేయుమము నీదుష్టుండు కుం డయో 

యుపరోధించెను నొంచె నేంటికి నుదీయో[గాధు లెల్లం దెగ౯ 

నృపశుం డీతిదశాంతకుండు 'బెగుటకా నిక్కంబు లోశేళ్వరా. 258 
వ, యక్షులు సమక్షంబున మోడ్పుశేలు ఫొలంబునం గీలించి. _ 25కి 
శా. నీకు౯ా గింకరువై మెలంగెడిమము౯ా నీచుండు వీం డెన్నియో 

వాకుకొ (పేలుచుం బట్టి నొావానములై వర్తింపగాం 'చేయుచు౯ 

వీశం గూర్పుచు నుండె నట్టి ఖలునికొ వీర్యం బవార్యంబు గా 

నాకాలుం గొలువంగం బుచ్చితివి ని న్నర్థింతు 'మెల్లప్పుడుకా,. కెక్‌డీ 
వ, అంతం గింప్రరుషులు, ఖెర్టర్ట 
శే నీవు సర్వాంత రాళ్మవు నీకు నెట్టి 

కార్యమును గష్ట మనరాదు కష్టుం డీహ్‌ 

రణంకశిఫండు వీనిని రంహముగను 

దృణమువలెం జీల్చితివి నీన్ను6 'జెలుతు మోశ,. లిస్టగ్ర 
వు పిమ్మట వైతాళికులు వచ్చి వందన మాచరించి. ల్‌? 


60 (శ్రీకృష్ణ భాగవతము 


మత్త, లోకరక్షక ! మేము నీదగులోచనాదులె కాక్‌ సీ 


వ, 


న్లోకముల్‌ మహిమాదికంబులు స్మోతపారము సేయుచుక్‌ 
బాకళాసనముఖ్యభూముల (వస్తుతుల్‌ గొనుచుందు మా 
నాకవైరి వధించి మాదగునాధి తీర్చితి వచ్యుతా. 58 
కిన్నరు లన్నరసింహుని నన్నిధికిం జని, వ్ర 


క, సీయనుచరులము మము ఖ్‌ 


ను 


నాయక వేధించి వెట్టినుల౯ా మావే 

"'జేయించుకొనుచు నుంజె౯ 

మాయించితి ఏీని నిట్లు మామదు లలరె౯, 2గ్ర0 
అనంతరము విష్ణుపార్షదు లగుసునందాదులు నమిోవించి సందర్శించి. 


సా, మమ్ముం బోలినవాండు వీండు జయుం6 డోమావల్ల భా సీకు బం 


టిమ్మాడ్కి-౯ జనియించె కౌపమున నీ వీరూపముం డాల్చి నీ 
నెమ్మిం గల్గినగారవంబునన వీనిం జంపి తీరీతి నం 
వెమ్మిం జేసి భజించి (మొక్కెౌదము మౌనీం(దాంచి తాంఘ్రిద్వయా,. 


= అని యిట్లు (బహ్మోంద్రాదులు వినుతించి (సార్థించినక్‌ (బ్రనన్న 


హృదయుండు గాకరోషభీషణ వేషంబున హుహ్యయని వెట్టనూర్పుచు 
నంరంభంబున జృంభించుచు. గుంభినివంక మోము వెట్టక నింగివంకం 
బెట్టి బెట్టు గర్జిల్లుచున్నయన్న ర సింహునినన్ని ధికి నెన్వరుం బోం జూల 
7 రప్పు జెప్పుడు ననపాయినియై విష్ణువత్సస్థలవాసిని యైనమంగళ 
"బేవత "దేవతా(ప్రార్థితమై మగని'చెంతకుం బో నెంచియు దంష్టా) 
క్‌ రాళంబై కూగరంైై పింగళ న్మేతజ్యోతుల భూతలాంతరిక్షంబుల 
'నెలిగించుచు. గాలాంతకయముం గాదనివీంచుచందంబున మండిపడు 
చున్న నరకందీర వునుపక ంరంబునకుం బోయిన నెటు నోయి యొటు 
వచ్చునో యని సంశయాకులచిత్త మై తతృజంపడుచుండె నాసమ 
యంబున (బహ్మ టేవుండు పరమభాగవతోత్తముం డగ్య(ప్రహ్లాదుని 
వెంగటికిం జని వత్సా యని పిలిచి బుజ్జగించుచు ని ట్లనియె,.. 268 


గ్గ సప్తృమస్క౦ంధము ర్‌ 


స్టా కృద్ధుంై నరసింహమూర్తి మీగులకా ఘోరాకృతిం బూని బ 
ద్ధౌద్ధత్యంబును గాయం డయ్యు జగముల్‌ హాహాకృతుల్‌ చేసెడి౯ 
వ్యద్ధుల్‌ బుద్ధిమద్యగగణ్యులు బుధుల్‌ వేవేలు (ప్రార్థించిన 
వృద్ధిం బొందెడుం గాని (క్రోధము గవంతే కాంతి లే దయ్యయో, 

అ. భక్తులందుం బీతి ఛభగవంతునయ మెరిడు 
భక్తుండవును బరమభాగవతుండ 
వీన్టు చేవ బేవు భావించి సేవించి 
శాంతు. డగువిధంబు సలుఫు మన్న. లైగ్రిస్ట 

వ, అనిన నౌ గాత మని నర్వలోకజనాహ్లాదుం డగ పస్తోదుండు నిటల 
తటఘటితకరపుటుం డె హరిసన్నిధికిం జని సాష్టాంగదండ(ప్రణామం 
"బౌాచరించె నంత నారసింహుండును. విట 

మత్త *, పాదమూలమునందు (వాలిన బాలు సద్దుణకీలుం. (బ 
హ్లోదునిం గని లోం గృపారస మావహిల్లంగ నల్ల నక 
మోద మేర్చడ లేవ నెత్కి (వభూతభీలిముఖంబునకా 
(బోదిగాం గసివామహన్నము మోసపె వానిశిరంబునళ్‌ లి 

వు అంతం (బహ్ల్హాదుండును హరికరస్సర్శంబున. బరబ్రహ్మసాత్షూ త్కా- 
రంబు వడసి మేనం బులకలు (గాలం గన్నుల నానందాళు)వులు 
రాల6 బర మేశ్యనుని పాదపద్య సమ్మూ ను పహృాదయంబునందిదుకొని వినయ 
వినమితగాతుుం డై చేతులుదోయిలించుకొని గద్దదస్వరంబుతో నిట్లసి 
(సారించెః బగ్ర 

శ ప్రహ్లాదుడు నరసింహుని స్తుతించి (ప్రార్థించుట థా 

కళ్యాణిన తము, 
పాపశిక్ష కా నతభక్కరత్ష కా పరాత్ప్సరా వరాక్షరకా పాపళిక్ష కా 
ఆపదుద సోజగ దాదిధూర్యహాహ తారిశేహకో ముల చేహామహామహో 
శ్రీపతీ సతీపతిసేవిశోన్నతీ (శ్రి తార్తి భంజనేస్టమతీ తిష్టవ్యాద్దతీ 
దివికోపమాధిక తేజఉళ్లమాస్థిోద్యమారమానుగమా మా | 


కి (శ్రీకృష్ణ భాగవతము 


మ, నిను (బ్రన్మోదు "అెజుంగం జాల రనిన౯ా నే నెంత మూథాత్ముండక్‌ 
మునిలో కాహీతవంశనంభవుండ దుర్చుద్ధిక్‌ సుపర్యాగినం 
దనుండ౯ా బాలుండ గాలభావుండ జగన్నాథా 1 భ వద్భక్షి లోం 
గొని వర్షించెడువాండం గాన దయం జేకొంచుం గటావ్షీ ంపవే. ౨70 
మ. నిను సంతుష్టునిం జేయ భ క్‌ యది 'యెం తేనిం (బ్రధానంబ యా 
ధనముక్‌ జన్మము సుందరత్వము తపోధర (సంబు పాండిత్యముక్‌- 
ఘన తేజంబును బుద్ది పౌరుషము లోగం బొల్బునెన్నేని కా 
వనుచు స్నీదుగ జేందమోక్షణమె సాక్ష్యం బచ్చు నిప్పట్టునక్‌. లి] 
సీ ధర్మంబు సత్యము దమమును (గ్రుతమును 
దానము యజ్ఞము ఛైర్యగరిమ 
శమ మనసూయ లజ్ఞయు నమత్సరమును 
(వతము నాం బడియెడు పదియు రెండు 
గుణములు కలిగినకోవిదుం డైనను 
నీపాదవిముఖుండై నెగయువాండు 
చ్రాహ్మణోత్త, ముం జైనం బరగండు సీయందు. 
(బాణంబు మనమును వాక్కు- నిలిపి 
నే, చేస సేయుచండాలుండే "శేస్టు. డగుచుం 
దన్ను దనకులమును బవిత్రముగ వాండు 
'సలుపం జూలును విఫ్ప్రిండు 'చాలం డొక్క 
తన్నయినం బవ్మితుగ సల్చుదాని కరయః ల్ది?9 
శే, ఈవు వాంభింపం దగినది యొడియు లేదు 
సీకుం గలవెల్ల వాంఛలు నీవు భక్క 
“ పూజలను స్వీకరింతువు ఫురుషవర్య 
వారిలాభమునకె యన వచ్చు. గాటె, లిక 
మత్త, నీకు 'లెంకల మేము మావలె నే హరాజముఖామరుల్‌ 
భీకరం బగుసీదురూపము వెల్లు చూచి భయంబునకా 


సప్తృమస్క౦ధము ఫ్‌్ర8ి 


జోక నోవం దవించుచుండిరి సూర్యచందదృగంచి ఆ 
కాంక వీడి యనుగహింపు మిథ౯ా వరాభయహ స్తముక్‌, వో 
పద్దనాభనృ త్తము 
చుహోరులం (ద్రుంచి శిష్టైాక్యలం 'బెంచి 
నా తు 
తుమిక౯ జగం బేర్చడం 'జేయునిచ్చక్‌ 
లు 
బుస్టిం (టన _ర్రిల్లుమ త్భ్యాదిరూపషప 
భూతుండనై బూతధా శ్రీస్థలోద్య 
త్క-ష్ట్రంబులం దీర్చి కావంగం (బోవంగం 
దళ్కొ-త్తుచున్నాండ వి సైనరూపం 
వూ. 
స్ట సిద్దం బొంద నై యుండె 
నింకం (బ్రశాంతిం గొనం జెల్ల "దేవా, లొ 
సం, నాతండిిం జంపుదానక్‌. సకలజగముల౯ 
థి 
శాంతి చేళూజె లోకుల్‌ 
ఫ్ర్రీలి౯ా సౌఖ్యంబుోడ౯ వివిధవిధముల౯ా 
"వేంయుకల్‌ వి సరిల్ల౯ొ 
భూతుల్‌ వర్టిల్ల బిడల్‌ పొలంతులు పొలముల్‌ 


ఫోడిమిం బొంద దీవ్య 
స్థ్యాత౯ నర్హించుచున్నా రనఘచకిత ! యు 
గాకృతి౯ ఏడు మింకక౯ా ల్లొగ్ర 


క్ర దుష్టులను జంవీ జగముల 
క్ర స్ట్రంపులు దీర్చ నిట్లు కన్సట్టినరూ 
విష్టగళిం గాశఠశ యింకొక 
కపషంబును గూర్చనట్లు గానం వచ్చెక్‌ ళు ల్ల 
లట గిం 
శుక (వతీవ్ఫ త్తృము, 
పామునుజంపం బౌపము లేన, ట్రీమహిం గూ)రుకా హింన యొనర్చళ 
"చేమబునిన్ను౯ విజ్ఞలుమెత్తుర్‌, సొమమెసంగ౯ శాంతిలు మింశ౯, 


ఫ్‌ (శ్రీకృష్ణభాగవతము 


సీ. భయపడుచున్నయీ (బహ్మాదులభయంబు 
దీర్చి పంపుము వారి చేశములకు 
సీరూప మభయము నెలళొల్చుటక్‌ యగు 
గావుత మని కోరు దేవగణము 
లతిభయంకర మగునాస్యముక నాలుక 
ఖరకరునిం బోలుకన్ను 6 గవయు 
భీకరదంస్ట్రలు (శేవులమాలికల్‌ 
శీలాలమున. ేలుశేసరములు 
లే దిగ్గజంబుల6 జీల్చంజూల్‌ తీక్షనఖము 
లట్టహోసములు కహకహోర్భటులును 
(బ్రహ్మ లంతలకును భీతి పరంపుచుంగెం 
గాన శాంతింప వేండుదుం గమలనాభ. లర 
ద్విపదము. సీరూపమును జూచి నే భయపడను 
ఘోరమై పరమాంధకూఫముం బోని 
సారహీన మగుసంసారముం జూచి 
తీరసీభయము మదిం బొందుచుందు 
నే నెవరో యని యెజబుంగంగ లేక 
"నేను నాయది యనునిరతపి భాంతిం 
బూని బద్దుండ నయి పొలుపతి యుంటిః 
గాన నాభయమును గడ తేర్పు మి, 280 
శా నీపాదంబులనీడ నెప్పుడు నను౯ నిల్బం గటాక్షింతు వొ 
సొపాపంబుల కంతు లే బెప్టుడు నారాకష్టము ల్యాందుచు౯ా 
రూవీంపం బడి కర బంధముల సంయ!సండ నై యుంటి నళ 
గాపాడం గలవాండు లే డొరుండు సీకంశె౯ జగద్వల్లభాం ల్లి 
ఉం భ్‌ క్తుండ నంచు నాపయిః గృపం బొదలించితి వేని నిత్యసం 
సక్తుండ వె (పసాదము పొసంగంగల జేయుచు సీదుడాస్యము౯ొ 


గో 


నప్తమనసన్క్మ-6థము' క్‌ 


ముక్తికి. చావలం బగుట మోదముతో దయచేసి [పోవు మేళ 
దక్ష మనోవ్యభుండనయి 'తావకపాదము లాశయించెదళ౯ా, 299 


స తల్లి దండులరక్ష తగ నున్న బౌలుండు 


సీకటాక్షము లేక నిలువ లేడు 
మంచిమందులు తిన్న మహి రోగి నీకృప 

లేకున్న సీరోగి కాక యుండు 
జలధి నావలు వాలం గలిగిన జనుండు నీ 

జివ లేక పారముం జేర లేడు 
సాధనము ల వెన్నా సమకుజిన౯ా చేహీ 

సీకృప "లేక ని౯ా దాణశ వేడు 


"చే. నాకు నేనాధనంబులు లేక యుండు 


రైతా 


నుండినక్‌ వానిం గోరి నేనుండ నెఫ్టుడు 
లోకరత్షక |! సీకృపాలోకనమ్ము 
నాపయిం బాజి( వేయు మోనాహృదీశ, లలి 


, జీవా! నీమాయ జానే నేంద్రియములు కర్మేంద్రియములు పంచపాణ 


ములు మన నస్సు వాలు వీకారము లనునరములు గల్టినసంసార 
చ్యకమునం బడ నైచి ప్‌న్ను( (దిప్పుచున్నది నే నిందు ముష్పుతిప్పలం 
బడుచున్నవా(డ నీమజువు సొచ్చితి న న్నను[గహింపు ముద్ధరింపుము 
నీ కిబే నమస్కారము. విర్రత్న 


| ఇంద వైభవము నాకి మని నే వేయ 


నశ్యరముం దుచ్భ మెశ్వర ముది 
నీపార్ద దుల కగు నెలవు నేం గోరెద 

నా కిమన్టీ దాని నోలోకనాధ 
మృాగతృప్తలం బోలు సుగములు రోగాల 

పుట్ట "దేహము వీని. బొందం దలంసం 


గమలాసనాదిశీర్ష వక గానినీ 
హిన్త ము నాశీర్ష మందం గలిగె 


ఫ్రం శ్రీకృష్ణ భాగవతము 


నే నేం గృతార్థ్రండ నైతి ని స్లిపుడె యనుచుః 
దలంపం దల్లి గర్భమునందు మెలంగునపుడె 
నారదునిచేతం ద లేము నా శెటుంగం 
జీని హోచితి కాదె లక్షీకళత), లి 
మ. నిను రశ్షించెడు వాండు లే జెనండు గానీ యందు నాతండి చే 
తను ఖడ్డంబం ధరించి వూఫు మెటనే తా నున్న లేకున్న ని౯ 
దునుము న్నాకరవాల మం చనియె లో దోర్షర్చముం జూవుచుక్‌ 
గనుంగో ని ట్లరుదెంచి (పోచిననిను౯ 7 మోడ్చి (ప్రార్థి చెద౯.281 


రైతా 


/ సకలచరాచ రాళ్మకజగం బంతయు 
నుపనంహరించి సీ నొక్క-రుండ 
'యోగన్మిచాశక్సి నుండియు సృష్టి కు 
న్ముఖుండ వైనప్లు నీబొడ్డునుండి 
కమలము ఫున్హై నాళమలంబులో బ్రహ్మ శి 
పొడమి ని౯ా బెలియనివెడంగగ యగుచు 
నూ జేండ్ల కాల మావారిలో మునుంగుచు. 
"దేలుచు నీజాడ తెలియ లేక 
చే అవలం దను గన్నపద్భుము నాశ్రయించి 
గాథతరతపం బొనరించి శ్షమను జేరి 
గంధ ముండు 'కై వడి. దనకాయమందె 
కలసి యుండిననినుం జూడం గలిగె నఫుడుం 28? 
మత్స, వేయి మోములు వేయి చేతులు వేయి శ ములుకొ గనుల్‌ 
వేయి పాదములుం గరంబులు 'వేనం+! లగుకై దువుల్‌ 
(నేవు "మొప్ప ధరించి ఫొల్చెడుశ్రీహ రి న్నినుం గాంచి య 
త్యాయతం బగసునంతనం బది స్యాంతమందున( టొందుచుకా, 288 
తే దుహీణునకును హొయ్యగీవరూపమునను 
గానం గా వచ్చి సృష్టిని: గలుగల జేయు 


సవమస్క౦ధము స్ట్‌? 


మనుచు వేదము లర్పించి యప్వుడు మధు 

కైటభులం దుంచి సృష్టి కౌఘనుండ వ్ర ఇర్ర9ి 
క సీమ త్భ్యాద్యన తారము' 

నీమహి ధర్శంబు నిలుఫనీహా౯ వెలసె౯ 

నీమహిముం బొగడ వశనే 

కామితమందార నీకు గె మోడ్పు లివే, 290 
ఉ. నాలుక రుచవసువుల నాకను వీనులు దుష్క-ధల్‌ వినక 

వాలులోనుల్‌ స్‌ మనోజ్ఞ ముల వస్తువులం గన ముక్కు గంధము౯ 

గో్రోలలగ లాగెడి౯ా మదిని. గొంతయు కౌంతి లఖింప న ట్రిల౯ా 

గోలలు సెక్కు రామగనిం గూడి (గ్రమంపడం 'జేయునబ్లుగక లైల] 
చ మునులు వివి కచేశములు పొంది తపించి మయొకళ్లు మాత్రమే 

కొనకొని ము క్రినొందుటకుః నోరుదు లే నటు గాక ముఖ్యు లా 

జనులును 'దేను ము క్తిగొన స్వాంతేము చేయుదు నోయి రక్షకా 

మనమును వాక్కు. కాయ మొకమాడిజగం బల్కెద నీకు భక్తుడకా 
కే. గుల యయిన దాని గోళ్ళనో గోంకి శొనగ " 

సుకముగా నుండిన టయి సుదకు బాధ 

శగునటులు మథునాదులు వ్యసనదములు 

వాని దవిలి వైరాగ్యము వడయు టజీది. లప 
శే, నీనమస్క్యృతి నీనుతి నీదుపూజ 

సీదయినపదధ్యానము సీదుసేవ 

నీకథా[శవణంబును సెమ్మిం జేసి 

భక్తిం గలవాండు ము క్తీనిం బడయు దాన లో 
వు ఇట్లు పిహ్లాదుండు గ్రీహరిగుణవర్షనంబు. గావించిన విని నరసింహ 

నూరి సంతుష్టాంతరంగుండై వైశ్య చాలకుం గాంచి యి ట్లనియె. 

+ నరసింహామూ క్తి (పహ్లాదు ననుగ్రహించుట +--- 

మత్త, నేను నీకు (బనన్నుం డైతిని నెమ్మి ము ర్యలకోరికల్‌ 

బూని చేయ దలంచి యుంటిని బుణ్య బాలక! నీ వశ౯ 


కం8 (శ్రీళ్ళృష్ణ్ట భాగవతము 


మాననంబున నున్న కోళ్కులు మాన కిత్తు వరింపుమూ 
"నేను నీపయి6 'బ్రేముడించితి నీవు పుట్టక పూర్వమే. రండి 
న, అవినం'(బస్లాదుం డానరంబులు తీనభ క్రియోగంబున కంతరాయ 
మాపాదించు నని తలంచి కొంచెము నగి నరహరికి నమస్మ-రించుచు 
ని ట్లనియె. 297 
సీ. కామూదులం జిక్కి. కదల లేకుండిన 
నాకు వరము లిత్తుం లైఫొను మని స 
పలికి తాశం జేసి బద్ధం డౌవానిం గాం 
'జేయం దలంచుట న్యాయ మగునె 
కర్మబద్ధునిం 'జేయం గడంగకు మో బేవ 
సీపాదసేవచే నేను నాదు 
నాశ లన్నియు 'జొంపంగా శ క్తి గలవాండ 
నయితి నంచును మోద మందు చుంటి 
కే నేను నీపయి భక్తిని నెజవుచుంటి 
సీ వొసంగినవరములు నేను గొంట 
కొన్ని వస్తువు లిడి మజి కొన్ని గొనెడు 
వర్తకునకు నాకును 'భేదపథము గలదె, వం 
సీ, సేవించి వరములు వేళొన్నవాండు భృ 
త్యుండు గాడట్టిభృత్యునినలనను 
(బతిఫలం బందిన।పభువు పిభువు గాండు 
శాన ఫలాపేశ్ల కాక యుండ 
"సేవ యొనర్చితి సేవధి వని కాదు 
తృష్ణ నా కింతయు6 'బెలియ లేదు. 
నీ కెట్టిచిత్వము నాకొఆ కలయ్యునో 
యీవేళ దాని శే నేమి యందు 
తే. ప్రభున విచ్చెద నంటివి వరము నేను 
నల దనంగ రాదు కోశిద నరద! నాదు 


ల నప మస్క్క్య౦0ధము స్‌్ర3 


మదిని. గోర్కులు పుట్టనిమాద్రి వరము 


నా కొసంగుము కరుణించి నతి యొనర్సుః ల99 
వ, అని విన్నవించిన బ్రీహ్లాదునకు సరహరి యి ట్లనియె. ఏ0 


సీ. సీవంటిభక్తులు సేవించుచు నొకప్పు 
డైన నే వరముల నడుగం బోవ 
నైన నే నరముల నీ నెంచితి న్నీకు 
'రాశ్షసాధిపతినై రమణ మెజసి 
సుఖము లనుభవించుచును ధర నొక్కమ 
న్వంతర కాలము వజకు మనుము 
నాకధామ్యృతము పానము "'ేయుచును భక్తి 
యోగమునక౯ొ గొల్చుచుండు నన్ను 
"తే “ోవిష్ణవ ఇద న్న మమ” యంచు విష్ణుననము 
లాచరింపుము సుఖముల ననుభవించి 
"వెనుక సంసారబంధము విడి వడంగ 
మోక్షస్యామాజ్యలక్షి త్రిక బొంద రమ్ము. 01 
వ వత్సా ! నీ వొనర్చినన్నవరాజముపఠించిననారు కర్మబంధవిముక్నిం 
గాంచం గల రనినం బ్రహ్లాదుండు తెండ్రీ ! నాతండి) సర్వతోకశర 
ణ్యుండ నెనని న్నెటుంగం జాల కపరాధంబు గావించి మహాపాత 
కంబు గణించె వానిపాపంబు పాయం జేసి ముక్కుం డగునట్లు వరం 
బొనంగు మని వుత్రుండ నగుటంచజేసీ (పార్థించుచుం! ననిన భగ 
వంతుం డ్యాప్రహ్లాదునిం గరుణాకటాక్షనీక్షణంబులం దనువుచు నభయ 
హస్త, ౦ బొసంగి. వ092 
ఉ. భక్తుడ పీవ్రు నికి గనినవాండును భక్తుండ కాన వానికి౯ 
ముక్తి నొసంగితి౯ దనుజప్పుతుండ నే నని చింత దక్కు. మో 
ప్రక్క నపుణ్యకర్మమున భాగవతోత్తముండై జనించి తీ 
వుక్తు లిం శేల మక్ప్చదము నొంచెద నన్వలికాలమం దొగి౯ 80కి 


ఫ్‌?0 శ్రీకృష్ణ భాగవతము 


వ, మజీయు నోకుమూరా ! పరమభాగవతుండ వైననీవు జస్మించుటం జేసి 
దితివంశంబు దశపూర్వదశాపరంబు లగుతరములవారితోం గూడ సీ 
జనకుండు పవితు)౦ డయ్యె సర్వభూతహితరతు లగునాభక్తు లున్న 
"దేశంబులం గలమ్లేచ్చులును బునీతు లగుదురు, నీవు సర్వభ క్తులకు 
నగ్యేనరుండవై వర్శింతువు గాక మజియు నాశరీరసంస్పర్శనంబునం 
జేసి పరవికీవిత్రు డైననీతం(డికిం 'జ్రీతకార్యంబు నిర్వర్శింపుము స్‌ 
వింక్‌ దానవ రాజ్యాధిపతినై ప్రజాపాలనంబు గావింపు మనినం (బహ్హో 
దుండు భగవంతుండు ఇెప్పినచొప్పునం (బవర్సించె నపుడు. (బహ స 
'దేవ్రండు దేవబేవుని. దరియ వచ్చి నమస్కరించి యి ట్లనియె. 804 

ం కస్టాత్ముండు హిరణ్యకశిపుడు కడతేజె 

లోకనంతాసము లోంగి పోయె 
నావరంబునంజేసి యీవాసీ గాంచెను 
సక లధర్శంబుల నమయం జేసె 
నఖలజనాహ్లాదుం డైనపిస్తోదుండు 
ప. రె ౧౧ 
ఇాకుంట శెంతయే సంగసంబు 


లతా 


నారసింహోకృతి నారయువాసనికీ 
మృత్యుభ యము లేమియే నిజంబు 
శే, అనినం బరమేస్టి: గని హరి యనియె నోయి 
పాములకు. బాలుపోసినసగిది నూనె 
ఖలులకు వరంబు లిచ్చుట కాన నింక 
నిట్టిరముల నేశికి నీకు మయ్య, ఫ్ర 
వ, అని నారసింహుం డెల్టరు చూచుచుండం దినోహితుం డయ్యె నన్వలం 
బ్రిహ్లాదుండు (బహో సుల కభివందనం బాచరించి పూజింప వానను 
వానిపూజలను స్వీకరించి మునిగణపరినృతుై (పహ్లాదుని దైత్యాధి 
ఏ... రు వూ న 
పతిగం బట్టభ్యదుం గావించి తమతమపాందుపట్ట్లకుం జని రని, చెప్పీ 
నారదుండు ధర్మరాజా ! జయవిజయు లిట్లు హీరణ్యాక్షహీరణ్యకళి 


నపమస్క-౦ధము ర్‌/1 


ఫులె వుట్టి పరాహనరసింహానతారములచే హత్యులెరి వారే రావణ 
కుంభకళ్టులె వుట్టి రామునిచేతం జెగికి వార 'వెండియు శిళ్చుపాలదంత, 
వక్త) లై వుట్టి కృమ్ణునిచేతం గూలిరి, వీ రందలు విచ్యెషంబున ముక్తిం 
బొంది రని మజీయును భకి నన లా హరిమాహోళ్ళ్మ్యం 
బును బర మేశ్వమనద్భుతి చర్యముం గలయీప్రిహ్లాదచరిత్రుము.. నీకుం 
జెన్సీతిని దీని బఠించువారు. వినువారును బరమభాగవకోత్తము లై 
యు  త్తృమలోళంబులం బొందుదు రని చెప్పి నారదుండు ధర్మరాజు 
దెనం గాంచి మజీయును, 8్‌(6 
మ ప్రచురపుక్రియ సర్వలోకములు సెంసం దు్ర)ంపం గల్పింప నౌ 
సుచర్శిత్రుండు రమాకళతుం డగుక్క ష్ణుం డిష్టనర్టిస్టుం డె 
నచివుండై సఖుండె సహాయు6 డయి 'విశ్వాసాప్మ్రంై (డై బంధు వై 
సుచిరావ్లుం డయి నీయెడ౯ా మెలంగు సీసోమంబు సామాన్యమే. 807 
క, నానావిధశ క్తులకుకా 
సొనం బగునీశ్యరుండు శర్వునకు యశం 
బానాడు కలుగం జేసె౯ా 
చా నామయు మాయ నడంచి 'తాత్చర్యమునకా 808 
--+శ్రిఫ్రురాసురస౦ంహారము 4. 
వ, అనిన ధర 'శ్రనందనుండు నారదుం గాంచి మునీందా! నా కావృత్తాం 
తంబు చెప్పు మనిన నతం డకని కి ట్రనియె. 09 
కే మయుండు చానవశిల్చి పూర్వయుగమందు 
గలండు దెత్యుల కోటమి గలిగినవుడు 
బలము గలిగించి దేవళ్ళ 'గెలుచునట్టు 
చేయుచుండు నమృతిమును జేసి మన్యు ఖ్జై0 
సీ మయుండు నారలకోర్కి మై వై పైడినో "వెండి 
శోడ నినుమునోడ మూడు ఏండ్లు 
చేసి వారల కిచ్చె భాసురములు కావు 
గము లవ్వి వానివైం గడక్ష నెక్కి 


క్ట (శ్రీకృష్ణ భాగవతము 


లతా 


"బేవవారముతోడ ది్లేశములు గెల్చి 
గండుమిగీలి వారు కాన రాక 

పూర్వ వైరము నెంచి గర్వించి యున్నచో 
'వేలువు ల్యుగుని పాలి కరిగి 


= విన్నపము చేసి రక్షింపు మన్న నతండు 


వలె యని పోయి వాలము లల ఏండ 
౧ రం ఉం 

జి, ళ్ళ క 

వెం (బయోగించె నయ్యనవి వహ్నీ నోలె 

మండుచును వానిపెం బడి మాడ్చి వెచె. 


వ 


, చానంచేసి (త్రిఫురంబులం గలదైళ్యదానవులు మృత్యుముఖంబునం 


బడిన వారినెల్ట మయుండు తన(ప్రభావంబున నిర్మితకూ పొమృతరనం 
బునం బడవేయుటయు వా రాసిద్ధామృతనేచనంబుసం, జ్జ ఫునర్జీవి 


తులై యుద్ధంబునకు సిద్దం బగుచుండి రట్టిసమయంబున, 
* భూ తేశుండు భయాభిభూతుం డగుచు౯ పొ ల్చేది నారాయణుం 
జీశోపీధి. దలంప నోడ కని లన్నీ శ్రవల్లభుం డంత నో 

వై తా నబ్దభవుండు లేగ యయి త్యత్చాంతంబునం గల్గుకూ 


రం! 


పాతీ తామృత మెల్లం ద్రావె వడి మృత్సా షృంశానేషంబునక్‌ న్‌ 


, అంత నమ్మహాపురుషుండు. 
్య తనదుశక్తి, జేసి ధరణీతలంబును 


సంగా)మరథము గా నంతరించి 

నాల్లువేదంబుల నాలుగుజిములు గాం 
౧ ౧జి 

గల్పించి ఏథి సూతుగా నమర్చి 
బంగారుకొండను రంగారువిల్లు గా 

నహిపతి మౌరింగా నాచరింయు =” 
తాను మహోగా)గ్ని దైవత బాణ మై 

మయ యై 
శివునకు. బొడసూవీ చెప్ప నతండు 


లే రథికుండై ధనుర్భాణముల్‌ రభసమునను 


దాల్చి తొ శక్తి రూవుండై "ెల్చం ద్రిఫుర 


ల] 


వ, 


సపమస్క౦ధము గ్‌78 


ములను గడ శేర్చి (వ్రేల్శిడి వురహరండు 

నాంగం బేరంది (ప్రఖ్యాతి సాగ నొప్పి, ఫ్‌ 
ఇది యంతేయు6 గృషహ్షానుగహసంపాదితవిజయం బని యొల్ల లోకం 
బులును నంతసించె చేవతలు వువ్పవర్షంబు గుజీసి రోరాజూ! 
మజీయు నేమే నడుగవలసిన దున్న నడుగ మనిన నతండు వర్ణాశ్రమ 
ధర్మంబులును భక్తి యోగంబునం జేసి పరమపుకుషసా క్షా త్కారము 
గలిగించుకొనుమార్షంబులును నాకుం 'దెలియం 'జెప్పుము. లేగ 


చ కొడుకులలోన నీవు కడుంగూప్పకుమారుండ వెన్న (బవ్మా కా 


తుడు మణుంగుల్‌ సమస్తము నుదారమతి౯ వచియించు సీక్టు నీ 
యండద నెనంగుధర ములు 'నేరి శెనంగవు సత్త పంబువే 
వడలినవాండ వే నిల భవద్దయ నై తినిం చాశభూతమై. వ? 


వః అనిన నారదుండు నారాయణు నంతరంగంబునం దలంచి నమస్కరించి 


స్రీ 


పాండన్యాగజూ ! నాకు నారాయణుం డుప బేళించిన తేజుంగున నెజిం 
గించెద నాలకింపు మని యి ట్లనియె, 018 


* నారాయణుండును నరుండును దక్షవు 


(తక యగుమూర్తి యఃకాచేవియందు 
ధర్మునివలన నుదయ మంది సర్వలో 

కశ్నేమమును గోరి కడక బదరి 
శాశ్రమంబునం దప మాచరించుచు నున్న 

వొ రిప్పటికి నందు వరదు. డైన 
నాశాయణుండు "వేదసారరూవుండు గాన 

'వేదధర్మము శెల్ల విజియం జేసె 


శ్రే అట్టిధర్శములు౯ స్సృతు లందు వెలయు 


ధర సములు సీకుం "జౌస్పిదం దవిలి వాని 
మార్గము అవన్నియును భక్తిమార్గ్షమునను 
గలియం గూరిచి 'ఫినూమని పలికె నూని, శం 


ర్‌ం (శ్రీకృష్ణ భాగవతము 


_-+వ ర్లాశముధర్మకథనము4. 

వ సత్యము దయ శౌచము తపము తితిక్ష వివేకము శమము దమము 
జయము అహీంన (బ్రహ్మచర్యము త్యాగము జపము బుజత్వము 
యధాలాభసంతున్టి మహళత్ససం సేవనము ప్రనృత్మి క ర్మానాచరణము 
దుష్ట చెష్టానవలంబనము మితిభౌషణము ఆత్సతత్త సపరిశీలనము భూ 
శోన్న చొనము భూ తాత్మదర్శసము సర్వమౌొనన 'దేవతాబుద్ధి పర 
మేశ్యరగుణగణవివారము. పరనేశ్వర నామసంకీర్శనము ఫర మేశ్వర 
విభూలిస్మరణము పర నేశ్వరనమ స్థారము పరమేశ్వర నేవ పరమేశ్వర 
దాస్యము పరమేశ్వర స్నేహము అత్మసమర్చణము లోనగునవి సర్వ 
జనాచరణియధర (గంబులు త్రింశల్ల క్షణలవ్షీతంబులు వీనివలనం బర 
మేశ్వరుండు సంతసించు నని మజియును, 890 


లా 


* (గాహ్మాణ శత్షత్రీయ వైశ్యులు మూనవురు 
ద్విజసండ్ఞ్య గల రయి వెలయు చుండు 
వారిధర్మంబుల నరుసతో వివరింతు 
నాథానముఖ్యము లవి పదాజు 
నం(ఘ్రీజునకు వివాహ మ్మొకం డగుం గాన 
వారు పొందరు ద్విజత్వప)సిద్ధి 
జన గక ర్శములచే స్వచృతం గాంచిన 
వారు ద్విజులు గాన * నొారలకును 
కే యాగ మధ్యయనము డన మాది మైన 
కర్మములు విహితమ్ములై కమలగర్భ 
సిర్మితంబులు వానిని. గర లు లయి 
నలువుచుండంగ వలయు నీ శ్షమ్మాతలమున, శ్రి 


ల్‌ 


అందు బ్రాహ్మాణునకు యజన యాజ నాధ్యయ నాధ్యాసక దాన 
ప్రతిగిహంబు లాజును ఏహితంబులు శ్షత్రియునకుం బిత్మిగహాము, 
తక్క దక్కినమైైదును ధర్మములు యాజ నాధ్యయన ప్రతీగహా! 


ల్‌ 


న 


న, 


నపమస్క౦ధము రక్‌ 


ములు బ్రాహ్మణునకు జీననో పాయములు త్రత్రియుండు వాని నపే 
&ీంప నొప్పదు పుజాపాలనాధికారము గలశ్ష(త్రియుండు (బావ్మాణే 
తరులనుండి కరంబు (గ్రహింప నొప్పు నది వానికి జీవనో పాయం బగు 
వెళ్యుండు వ్యనసాయవర్త కములవలన జీవింప నగు ళూూదుండు పె 
వారి నాశ్రయించి జీవింపం దగు నిట్లు కానిచో వృత్యంతరములును 
గల వాకర్ణింపుము, 99 
వివ్రునకుం గృమి వినయపూర్యకయాచ్న 

గోరత్తణము ెశ పారవశ, 
ముంఛవ్యృత్తియు నాపదుక్తధర్శంబు లై | 

యొక్క-దానికి మణి యొక్క-6 జెచ్చి 
విహితంబు లగునట్టి వృత్తులచే జీవ 

నము సల్ప లేను నరపతులకుం 
దక్కు-నందణకును దగు నన్ని వృత్తులు 

ప్రత్య వాయము ఉఊాన రాదు తెలియ 
వత్రియునకుం (బజలసాశెడువృత్హియు 
విం ఛనకును యాజన(పనృత్కి 
దొరకనపుడు వారు మటి కొన్ని వృత్తుల 
జీవనంబు చేయం జెల్లుం జూవె. లికి 
అవృ్ఫత్తులు బుతము నమృతము మృుశము (వమృతము సత్యామృతము 
శ్వవ్భృ త్తి యసంబడునవి యట నటం బడియుండుధాన్యాదు "ేరి "తెచ్చు 
కొనుట బుతము యూచఛింపకుండ వచ్చినవి యమృుతము నిత్యయా 
చనవలన లభ్య మైనది మృతము దున్నుకొనుట (ప్రమృతము వాణి 
జ్యము స త్యామృతము సీచసేవ శ్వవృ త్త యని చెప్పంబడు. వీనిలో 
నీచసేవ యధమాధమంబు (గొహ్మణుండు సర్వ వేదమయుండు తటి 
యుండు. సర్వచేవమయుం. డగుటంజేసి నీచసేవ సేయ నొప్పదు 
మజీయు సీనాల్లుజాశులవారికిం నొన్ని కొన్ని (ప్ర త్యేకలక్షణంబులు 
కల వందు శమము దమము తపము కెచము సంోసము శ్షమ 


ఫ్‌70 శ్రీకృష్ణభాగవతము 


న గవదాన కీ ఛాహూ 
యార్జవము షనము దయ సత్యము భ్‌ దాస్త్‌ియు ( 'స్ధణ 
లక్షణములు. శౌర్యము. వీర్యము ధైర్యము స్నేహము త్యాగము 
'చేహధర్మ్మనిరసనము సహనము. (బహ్మాకులానుసరణము (ప్రసాదము 
ప్రజాపరిపాలనము ననునివి క్షత్రచిహ్నంబులు దేవతలను గోవులను 
జ్ఞానవృద్ధులను వృద్ధులను గురువులను భ క్రినోం జూచుటయు ధర్మా 
ర్థకామపరితుస్టియు.( బరలోకబుద్ధియు నిత్యధనార్టన్యపయత్న మును 
నైశ్యునిచిహ్నాంబులు. వర్ణ్యత్రయవినయంబును స్నా నాదిపరిశుద్ధియు 
నిష్మంపటస్వామినెవయు దొంగతనము లేకుండుటయు సత్యవచనము 
గోవిపరక్ష ణంబును ళ్మూదలక్షణంబు లని మటీయు, కిలిత్త 

మ పతి చైవంబుగ నెంచుచుక్‌ సతము సేవం జేయుచుకా బంధునం 
తతిపై మైతియు (వావ '్రగొర్బ్చనము నిత్య(పార్థ నంబుల్‌ పతి 
(వతకుక్‌ ముఖ్యము _లైనలక్షణము లాపడా శ్ర యిల్గూడ్చి శు 
భ్రత గల్లం బొసరించి తాను శుచియై నర్తిపంా నొప్పెడు౯, కిలి5్‌ 

సీ, సిరుల కావాసమై. పరంగునట్టులు దీర్చి 
యు 0. ల 

"తా వస్ర్రభూపలు చాల్చి పలికి 
హితము గూర్నను నతి సతతము వినయంబు 

దమము శమమును నత్యమ్మును (బి 
వచనము గలిగి సర్వము నిగ్వహించుచు 

నిలు దీర్చుచుక్‌ భోగములను నతము 
బుద్ధి నిల్చక ధర్మ ఇ ధ్ధియు (శద్ధ్థయు 

జూగరూకతయు నచ్చంపుగుణము 

కే. గలిగి వర్షించుచును భ క్షి గలసి మెలసి 
పాషకృత్యము లని తోంయవాని విడిచి 
నిజపలోచితధర్శముల్‌ నెజపులొ నెడు 
నట్టసాధ్యి మహాలక్షి శి యనంగ నొప్పు, క్రిల్టిగ్రి 

కే, వసుధ నంకరజాతులవార్‌ కుల్మక 
మాగతము లెనవృత్తులనే గణింప 
ష్‌ య ఎనీ 


72) సప్వమన్మ_-౦ధము క? 


వలయు. జర్యాదివృత్తులు గలిగి యున్న 
వాని వారు విసరి 0ప వలయు నెపుడు. లి? 


సీ, తనకులధర్ము మే తగు నాచరింపంగ 


నట్లు చేయుచును (గ్రమౌానుగతిగం 
బుణ్యపాపాదికములు కర ములు విడి 

ము క్తి సులభముగాం బొంద వచ్చు 
సతతము సన్యసంగతిం జేను నిస్సార 

మయి పండు టుడిగినయట్లు నిరత 
కామూనుభవమును గలుగుటచే విర 

కమ యయి చిత్త ము దాని నాన 


"తే, సేయకుండి యీశ్వర సేవ సేయ నెంచు 


వాని కప్పుడు మోశ్షము వచ్చు (బ్రాహ్మ 
ణాదిజాతులకు శమదవమాదిధర్మ 
ము లవి ప్రముఖము లనియును దెలియవలయు, లర 


వ ఇవి వర్షధర్య (్థంబు లింక నాశ్శమధర్థంబు 'లెజింగించెద నాలకింప్రము 


బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థ సము సన్యాసము ననునీన "బ్లు 
నా(శ్రమము లిందు బ్రహ్మచారి గురుకులంబున నుండి శాంతుండై 
సౌహోర్టంబున శ్ముళూపగావించుచు సాయం ప్రాత కాలముల గు 
ర్వగ్నిసూర్యుల నుపాసించుచు గాయత్రిని జపించుచు నధ్యయనము 
చేయ వలయును మజీయు నతండు మేఖలను నజినమును జటా 
యజ్ఞోపవీతేములను దండకమండలువులను దర్భపవిత్రంబును ధరించి 
యుండ వలయును, లలి0 


ఫీ మన భిక్ష పచరించి "తెచ్చిన 


| భిన్స గురువునకు విసిచి దాని 
దదనుమతిం దిని తగినంత మితీముగా! 
గలిగి సదావారగరిమం దనరి 
'ద్ధధానుం డయి చదివి గురూ క్త్‌ముల్‌ 
వేదళాస్త్రాదులు £ వివిధములును 


ధ్‌? శ్రీకృష్ణ భాగవతము 


నవయవముల గెల్చి యన్నుమిన్నలకతల్‌ 
వినంగల బోవక వానిం గనంగం బోక 

"తే వారు తలదున్వం దలయంట' వలవ దనుచుం 
బలుకుచు నిపేధ మొనడింప వలయు నతండు 
నెలత దవవహ్ని ఫురుషుండు 'తెలియనాజ 
ఘటము ద్రవియింపకుండదు కలసె నేని, 880 
కట్లు (స్ర్రీసంగముము విడుట బ)వ్మావారిశే శాక సన్యాసికని ముఖ్య 
ధర్మము యతి యగువాండును (బవ్మాచర్యవుతము నెల్లప్పుడుం 
జాటింప వలయును గృహస్థుడు బుతుకాలముల స్వభా ర్యాసంగము 
చేయ నగుం గావున నీనియమ నూతనికిం జెల్లదు. గృహస్థుం డె 
నను గుడ్యంబులపైల జితుపుతిమల వ్రాయింపరాదు శ్రీలచే 
నభ్యంగనము 'జేయించుకొన రాదు, (బ్రహ్మచారి మాంసము మద్యము 
- ఫుష్పమాలికలు గంధానులేపన మలంకారములును స్యీకరింపం జన 
దిట్లు నియమముల నాదరించుచు గురుకులంబున నుండి 'వేదవేదాం 
గాది విద్యల నభ్యసించి గురువు కోరినదానిని దశ్చిణ యొనంగి 
తదనుమతిం బడసి గృహస్థాశుమమును గాని సన్యానమును గాని స్వీక 
680ప నగు గానినాండు బ)హ్మాచర్యమంచే కాలముం బుచ్నవచ్చు 
నింక వానప్రస్థధర్థములం జెప్పెద విను మావానప్రస్థుండు. య! 
దున్నక పండినవన్నధాన్యాదులు 

దినరాదు పచ్చివె కనంగ వచ్చు 
పండ్లును దినరాదు వన్యము శైన నీ 

హారధాన్యములచే వజలుచరు ప్ప 
రోడాశములు 'సేయం గూడును (గొత్తలు 

రాగ నాగ్రయశేస్టి సొంగల జేయ 
నలయు నగ్నుల రశ వలయును గావున 

నాకటిడ్డను గంద రాదులందు 
శే వాస మొనరించుళొన నగు వాన గాలి 

వహ్మీ యివమును సూర్యాతపంబు వీని 


వ 


ఖ్‌ 


శై 


సప్తృ్యమస్క౦ధము ర్‌ 


సెప నగుం దోళ్లు తొక్కలు జడలు శ్శశ్రు 
వులును దండకమండలుల్‌ వలయు దాల్చ. 88వ 
వువా వాన(ప్రస్థుం డిట్టికష్టపాటుల కోర్వలేనిచోం బం(డెండు గాని యెనిమిది 
గాని రెండు నస “పత్సరంబులలో* (భాజాప త్యేస్టి గావించి యజ్రాల 
నాత్మారోపణము గావించుకొని యహంకారమమకారములు విడిచి 
"దేహాశాశము నాకాశమందును (బాణవాయువుల వాయువునందు 
నూష్మ మగ్నియందును రుధిర శ్లేస్మమూ[తాదులు జలమందును 
నూంసాదులు భూమియందును గలయ ననుసంధానము జేసి వాక్కు 
నధిబేవత యగునగ్నియందును (శాణేంద్రియము నిందునందును 
బా'బే్యద్రియము విష్ణునందును నుపసే 'స్టేయదియము (పజాపతియందును 
బాయ్యిం(దియము 'మృత్యువునందును లయించునట్లు చేసి శోశేం 
(దియము దిక్కులందును దృగిందియము వాయువునందును జక్ష్యు 
రింద్రియము సూర్యునందును రస నేంద్రియము వరుణునందును (ఘాణేం 
(ద్రియము షృృథివియందును మనస్సు చందునందును బుద్ధి (బవ్మా 
మందును చేహాతా భిమానాదికరములును కు. మమ 
కారములు ర్య్రునియంద్రును జిత్తము 'శ్షేత్రజ్ఞనియందును సాత్వికా 
హంకారము మహతీ త్రత్యమందును. సంశ్రమింద జేయ నగు నంత 
బృథివిని జలమందు జలమును 'చేజస్సునందు 'దేజస్సు వాయువునందు 
వాయువు నాకాశమునందు నాకాశము డామసాహంకారమునందు 
చానిని మహత తృత్యమందు మహాత త్తత్యము నవ్యక్షృ మందు దాని జీవుని 
యందును గూర్చవలయు నిట్లు కూర్చి జీవాత్మ పరమాత్మకు శరీరం 
బగుట న స్వభావసిద్ధ మని శస శృిర్రొని జాతిగుణాది భేదములు విడిచి 
వాన(ప్రస్థుండు నిరశన వతంబునం (ఛాణత్యాగము చేసికొనం దగు 
నని చెప్పి మటీయును, 888 
వా, వాన్యపస్థుండు నైజధర్శము నొనర్చంగాం దురీయా(శమ 
స 0 గొని సిర్వహించుటకు లో సామర్థ్యముం గల్ల గలన 
స్లేనీతిం నాని సంచరింప వలెనో యీ నిన తత్సర్వ ముక 
జ్ఞానం బీర్చడం జెల్చినాండ నృపలోక(గామణీ ! ల 81 


క్‌్ర0 శ్రీకృళ్ల భాగవతము 


హ్‌ వానపిస్థుండు రుక్‌ 


శతా 


శ్రే 


యానందాశి మము నొందువభిలాష మది౯ 
బూనినయీని సమస్థం 
డైనం ' జేయంగ నైనయవి యెతింగంతుక౯ా శ్‌ఏఫ్‌ 


(| భాళ్యాదులను "బేహబంధుల విడనాడి 


గా్రమైక రాతోము గా మెలంగుచుం 
దన కచేక్ష యొకితయును లేక భూతల 

మందు నల్లడ నడయాడ వలయు 
గౌవీన మాచ్చాదనోపయోగాంశుక 

మును గమండలుదండములు (గ్రహింప 


 వలయుః దోడ్పడంగ నెన్వలన నెవ్వనిః గోర 


కసహాయు! డై యొంటి నరుగ నలయు 


* భిక్ష తాన్నమునలన జీవింప వలయు 


సరంభూతహతుం డయి సంచరింప 
నగును (గోధము విడిచి నారాయణన్న 
'రణము సలుప నొ జగ మిశ్యరమయ మనుచు, ల86 


తరళము. చిదచిదాత్మక మొ(ప్రపంచము చెల్లునంతటిలోన నా 


సీ 


సదమలాత్మకుం డాతి [న వహారునంబున నెటుగొంధు నం 
చెదం దలంచుచు బృత్యగాత్ముని నెంచుచుకా సకలయిు బు 
ద్భుదమువంటిది నశ్వరం బనుబుద్ధి నాతం జెనంగ నౌ. 80? 
ఇంధమోక్షాదులు పర నేశ్వరనివిలా 

సములె యాల్మేస్వరూపములు గావు 
జీవిత మసీరం భొవల మృ 

నిశ్చయం బనుచును నెమ్మి నమ్మి 
భూతజాతము వాను ఫుట్టువులం గని 

నరకుగొనక శాలపరిణతులకు6 
గాలధర్మమునకుం గాం బితీశ్షీంచుచు 

శుమ్మ శాస్త్రాదులచొప్పు లరయః 


నప్తమస్క౦ధము కరి 


కే బో కొకరిపక్ష మై తాను వాకు లిడక 
శిష్యులను 'బెక్కూమందినిం 'చేర్చుకొనక 
తనదుచితృము వారికో దగులు వడంగ 
సీ సన్యాసి జానియె నిలువ వలయు, ఓ38 
ల్లి కా రి 
మ తనమాహోత్మ్య మెజుంగ నీక నిఫ్రుణత్యం బుండియుక్‌. "లేనియ 
ట్టును విజైం డయి మూరక్షు నటులు జను లోనెంచం దా నేదియుకొ 
ణు కా ఖ టబ గ 
గనుగో. జూలనినెజివానిపగిది౯ా గన్పట్లి సమా)్టునే 
డ్రి శు లు 
మనమం 'దెంచక పూనిరాష్టి జగతి౯ మానొందు నా నొప్పెడి౯, 
వ ఈయర్థంబు శేటపడ నొక్క-వురాతనేతిహాసంబు గల చాకర్ణింపును, 
ఆాళీపు బ్లో డదాజగర సంవాదము $_ 
కే ము న్నొకష్పుడు (వ్రహ్లాదనన్ను తావ్వా 
యుండు కతిపయజనస నేతుండు జగతి 
తత గ్‌ మరయంగం దలపోసి తత్పరతను 
అణాల 
భూతలంబునం దిరుగా'డెం బూర్జ దీక్షం | 
గ్ధర కా'వేరీతీరమందుం గల దొకగిరి వి 
ఖ్యాతమై సహ్యాసన్నా 
మావిర్భూతంబు పూతం బట దిగువున నౌ 
నశ (భూ భాగమందుక్‌ 
జేవల్‌ వో బూబదె గ్భ౦మ్ముళా జివికినతనువుం 
జేర్చి పన్నుండువానిక౯ా 
భావంబుకొ లేనినానిక౯ొ బల మగునొకని౯ 
చాజుం గన్గొంచు నంతకొ, శ్రీకి 
అజగర(వతంబున మహాతపముం బొనరించువాని న 
వ్యాజవచోవిశేషమున నాకృతివైఖరి వన్నె చిన్నెల౯ 
'శాజిలు సీతం డిట్టి. డనరానివిధంబున నున్న వాని వి 
భ్రాజిత తేజుం దైనహరిభక్తుండు గన్గొని (మొక్కి యి ట్లనుకా 848 


ర్‌ి శ్రీకృష్ణ భాగవతము 


కే. ఓమహాభాగ ! భోగము లొందుచుండు 
వానివలె చేహబలమున వజలుచుందు 
నీకు నాహారవస్తువుల్‌ సీవ)తంబు 
"పెంపున లభించు టగిది సీపెం సిదేమొ, కట 
ఛా ఉద్యోగంబునం గాని ద్రవ్య మది సంయోజ్యంబు గా దిమ్మాహికా 
దద్యోగంబునం గాని భోగముల నొందం గాదు కానప్పు డీ 
వ్యాద్యశ్చీవర దేహ ముండు టరు దీ ని ట్లుంటి వొండొక్కచో 
నుద్యోగంబునులేదు 'లేనియసప్టు డి ట్లుంటల్‌ గడు౯ా వింతయే. 845 
కే ఈవు విద్వాంసుండవు దక్సృండ వే నెటింితి 
నీదుసాకారమునంజేసి బీ వెన రిటు 
సోమరివిధంబున శయించి లేమి చెప్పుము 
మంచిశర్మము లొనరింప నెంచకుండ, క్‌్ష6 
వ+ అనినం బ9ిస్లోదున కము సృహాముని మందహాసంబు సేయుచు ని ట్లనియె. 
సీ, ఓయి పిస్లాద! నీవు త్తృమో త్తముండవు 
పరమభాగవతుండ వరయః బెలిసె 
నీ ప్రవ్బ  త్రినివృత్తు "లెజుంగుదు 
సీ వతీరద్రియవస్తుకోవిదు;డవు 
క్ఞానాదివద్దుణస్థానంబనై స్వీయ | 
శేజంబునం చేసి తేజరిలుదు 
నభ క్తుండవు నిర్యసంతుమ్టండ 
విట్టిసీచి త్సీమం బెల్లన్వాడు 
కే, శ్రీవారి వసించి సూర్యండు చీశటి లె 
నీదునజానము 
వే త్త బం ను ర 
నయిన నడిగితి వని చెప్ప నగుదు నిపుడు $క0 


శాప నొన్నోవిష యేచ్ళలం దగిలి యన్న వుణ్యపాపంబులక్‌ 
గానం జూలనివౌండనై సలిపిడిన్‌ గ ర్మానుసారంబుగా 


సపమస్క-౦ధము రికి 


నానాయోనులయందుం బుట్టితిని జఊానంజేసియీ మానవుం 
డై నే నీనరలోక మొందిని మహాత్మా! చెప్పితి౯ వింటివే. 819 
వ ఆళ్యా! యీలోకము ధర్శాదు లాచరించి నాకాదిలోకము లందు 
టకును కైన మొర్టించి యపవర్షము నొందుటకును నధర, మాచరించి 
సతత యు. బొందుపడీన ద్యారమువంటిది జీవ్లలు తమవుణ్య 
పరిపాకంబున నీలోకంబున ను త్తమో 'తృమమానవజన్గుము నొందియు 
సుఖదుఃఖరూపకర్శము లాచరించి ప్రియత్నానుకూలములు గాని 
విపరీత ఫలంబులనుబొందు చుందురు డాని నెటింగిన నాకువిర క్రీజనించిసది, 
క్‌ ఆళ్ళ సుఖరూప మగు మన నూసుఖంబు 
కొజకు నన్యధా జతనింప నిరవసరము 
మేని కె కైనవ్యాపారముల్‌ మానుకొనినం 
జూలు నప్పుడు ేవలసౌఖ్యమ యగు వ్‌] 
"కే, అరయ విషయసుఖమ్నులు నశ రమ్ము 
లాత,స సేసుఖ మది నిత్య పూ నని (గ్రహించి 
"నేను బ్య్రారజ్ధకర్యా నసానమునకు 
నిట్లు శయనితది యు౦టి నోయిద్లచరిత, వల్లి 
సీ అక్మే సుఖస్వరూపాలిశయం బని 
ప్రుగుపార్థ మది యని పోల్చుకొనక 
విషయసుఖంబులే వెలపేకు్షమప్య్థా. 
ము లని తలంచుచు మూఫ్ట లగుచు 
దుఃఖాదు లనుభవింతుకు ధనాదులు సుఖ 
మొసంగం జూలవు దుఃఖ మొసంగునవియ 
ధన మాగ్దనమునందుం ద్మదక్షణమునందు 
యమునందును_ దుఃఖ మతులితంబు 
కే ధని కడుపు నిండం గూటిని దినండు కంటి 
నిండ నిద్రను. పోవం 'డెన్నండుం గాని 
రాజచోళాదిభయము నిరంతరంబు 
ఫుట్టుచుండును ధని యగుఫగారుషునకు. 35కి 


ర్‌రిక్ష 


శ్రీకృష్ణ భాగవతము 


వ ధనమువలన నొక్కభయ'మే. కలుగు నని చెప్ప నొప్పదు శోకము 


నీ 


శ్తే 


వ 


మోహము రాగము [కోధము శ్రమము 'బ్యేషము లోనగుమహో 
దోషంబు "లెన్ని యో ఉానివలన సంప్ర ప్తంబు లగు నేను మథు 
మశ్షీ కంబును మహోసర్చంబును గురువులు గా నెంచి కొంతవిజ్ఞానంబు 
నంపాదించితి నాకర్మింప్రము. రిక్త 
మధుమశ్షీ కము బహువిధఫ్రుష్పములనుండి 
మకరందము గ్రహించి మమతందెచ్చి 
కూడం బ్టం దాని గూడొక్కరుండు గట్టి 
యంతీలో నెవగండో యరుగు దెంచి 
గూటం గల్లినజంతుకోటి నగ్ణిం గాల్చి 
మధువు హగించు నామాడ్కి-6 'దెలియ 
నార్టితవి 'త్తము లని యెజింగి ధనాదు 
లందు వీరక్తుండ నైతి మజీయు 
నెట్టివ్యాపారగతులు దా నెజబుంగ కొక్క 
'యెడ మహానర్చ ముండి దై వేష్టలబ్ధ 
మైనయాసహారము భుజించు నది యొజింగి 
యు . త్తృమోత్త, మ మసి యెంచి యుల్లమందు. శర 
"నే నేవంకకుం బోక చిరకాలమునుండి యిట శయించి (పాప్తపదార్థం 
బున నాహారము గల్చించుకొంటి నది స్వల్ప మైన సధికం బైనను 
మధువైనం గటులిశ్రాదులం ' గూడిన దైన నమృతతుల్యం బని యాహరిం 
చుచు మృదులదుకూలామలును నారలు నొక్కరీతిగ నెంచి ధం 
చుచు హంసతూలికాతల్ప మైన కటికనేల మైన నొక్కటి యని 
యిక్క_డం బండుకొని నిందాస్తుతులక్రు నెల వొనంగక నిత్యసంతుష్టుం 
డనై యుండుటం జేసి భోగరాగాదులు లేకున్న నునాశరీరముశుమ్కీ.ంపక 
పీవరంబై యున్న యది మజీయు నితర వ్యాపారము. లన్ని యుం జూలించి 
విషయసుఖంబులం గోరక్ష నిశ్చలచిత్తుండనై యా తల్భినుసంధానం 
బున నీశ్వరు నారాధించుచుం (బారస్టావనానంబున నీలింగళరీరంబు 


(1 నసప్తమస్క౦ధము కంక 


విడువ నుంటి నిది యెవ్వరికెం జెప్పరాని చైనను బరమభక్తుండ వైన 
నీ వడిగికివి గానం జెప్పితీ సీని యజగర్యవతపరాయేణుండు. చెప్పిన 
వ్‌ని ప్రసహ్లాదుం డతనిం బూజించి యఖేచ్ళం జనియె నని నూరదుండు 
ఇెప్పీనవిని ధర్మరా జమ్మునిం గాంచి యి ట్లనియె. శర 
మ, ఇలు నిల్లాలినిం (బేముడించుచు సదా జు చీదయో దుష్కి్రంయా 
కలనం చేలుచు వైహిశార్థములె "వేడ్కంం గర్చునం ఇంత్‌ ర 
య్యిల మావంటిరు ముక నొంద నులభోపాయేద్ధరూర్లం బెబేం 
గలే జెప్ప ననుగిహేంవు మన నక్కంబాక్షభక్తు డను. 857 
లే. లోకము నన్యుగహింప నీ వీకరణిని 
(బశ్నే మొనరించితి గృహస్థభ వ్యధర్య నే 
ములను వివులముగాం జెప్పం దలంచి నాండ 
నెల్లు గృహాస్థులును వాని నెజుంగ వలయు, శర 
సీ. గృహి' కులోచితరీతికిం దగం బంచమ 
హోయడ్డ ములు లోగ నైనర్మ 
ము లొనర్చ్బుచును భక్త ఫుకుషులం గొలుచుచు 
హరికధామృతము నిరంతరంబు 
శ్రవణపుటంబులం దా్రవుచు సత్సంగ 
మలరించుకొనుచు చేహాభిమాన 
మది వీడీ స్యష్నమం దగువస్తువులు సోలె 
ఊజారధనాదులః దలంచి (యేమ 
"లే, బంధమును (దెంచి (క్రమముగా వారియందు 
మమత విడి సర్వమును నళ్వర మని యెంచి 
మనుజుండు విరక్తుం డగుచు గుమ్మరిపురు వన, 
'మెలంగ నగు సంసృతి. బొనర్చం దనంచినపుడు. [0 
ము, ధనధాన్యాదిసమ స్త మిళ్యరుదయళ౯ా ద న్నాంద సర్యంబునుం 
దనక్షై కా కళనాణ్ధ 'లెనజనులళి దర్శించుచుకా వారినిక్‌ 


కం6 శ్రీకృష్ణ భాగవతము 


దనియం జేయుచు నాసం బూన శెపుడుళా ఛాన్యాదుల౯ా నిత్యముం 
దినుచోం గుక్కలు కాకు 'లెల్క-లును వాని౯ బిడ్డ లక్సైంచ నె, 860 
ఉ. కుక్కలు నక్కలుకొ నుజియుం గోదులు మాలలు మొదిగల్‌ మొదల్‌ 
తక్కి.నయెల్ల జీవులకు... దత్చరతం దినం గట్టం బెట్ట నా 
నక్కంటికంబు భూతములయందు. బొనప్పచు సర్వ మిశ్యరుం 
డిక్క-రణి న్మెలంగు సని యెంచుచు నుండ నగు౯ా మనంబునక్‌. 801 
నీ. శ్ర్రీనిమిత్తము తనజీన నుర్సించును 
దల్లిదండు)ల నన్నదముల నైనం 
జంపును గురువ్రనే సరకుగొనక ధిక్క_ 
రించును మజి యెట్టికించుతనము 
లైనం గొంకకో సేయు నట్టిశ్రీపై మెం గ 
యనురాగమును వీడు టలంతి గాదు 
శాకుండినక్‌ దాని. గలయుపాయంబుల 
విడువ గల్లినవాండె విజ్ఞాం డగుచు 
శే. సులభముగ సీశ్యరుం జ తా. ప 
దారవుతమి తాదిసంసారమందుం 
దిరుగుచుండినవా. డయ్యు దురితము లగు 
_పనులకుం బోవ కుండినవాండ యీనీ, ఓల 
మ. మలమూ[తాదులకోడ నిండి (క్రిముల౯ మాలిన్యముం గాంచి ము 
క్కుల నోటన్‌ గవు లీనుదుష్టమల “మెక్కో. వాసనల్‌ గొట్టుచుకా 
కళ్‌ కళై కనుష్టునాడుగుటేతో, గూడంగ నాచేడెనో 
గ్‌లయం గల్లినపూరుషోత్త ముని సౌఖ్యం బెన్న సామాన్యమే. 868 
అ. అట్టిసౌఖ్యమునకు నాశించుకంకును 
విట్టు పూసికొనుచు విట్టుం దినంగ 
నుండకీటజన్ట 'మొందుటి యొక్కింత 
మే లటంచు నెంతు చమేదినీక. న! 


నప్వమనస్మ-0ధము కం 


వ ఇట్లు తత్త్వవిచారంబు చేసి భాళ్యాభిమానముం బరిత్యజింపం గలి 
గినవా€ డున్నతస్థితిం బొందం గలం డాక ర్గి ౦ఫ్రుము. 805 
--+గృవాస్థాశ్రమవిశేనములు 6౮ 
సీ, గృహమేధి యగువ్నివుం 'జెప్పుడు యాజనా 
ఛ్యాపనాదులచే సమార్షిత్‌ మగు 
నర్థమునం జేసీ యతిథు లభ్యాగతుల్‌ 
"బేవతల్‌ మటీి పిళ్ళ'బేవతలును 
మునులు మౌనవులును భూతముల్‌ లోనగు 
వా రవి సంళ్ళి ప్తి పజుచు చుండి 
తన కంతరాత్మయై తనరు పరమవురు 
షు నహర్నిశంబు గన్గా నంగంల నలయు' 
"కే యాగము లొనర్చి పరనేళ్య రార్చణంు 
"నేయ నగు (బ్రవ్మాముఖమున "వేయం బడిన 
యన్న మాయడద్ద భో క్స్‌ యొ పహారికి నంటు 
యగ్నీముఖ సోమ ములకంయె నతులిత మగు, 8066 
లే ద్విజులు భాద్రపదంబున( 'జెలిసి కృష్ణ 
పక్షము మహాలయం బని భ కి తోడం 
చల్లి దండ్రులు లోనగుతనదుపితల 
శెంచి (శౌద్ధము గావించు కెంతయు. దగు, ల67 
వ, మజియు గృహ మేథి (పతిసం[కమణంబునందు ముఖ్యముగ దశ్చీ 
ణోత్తరాయణసం[కమణములందును వ్యతీపాతదినక్ష యములందును 
జంద్రసూర్యోప రాగములందును ద్వాదళ్యమావాస్యలయందును న్పిన్లి 
ర హేమంతర్తుకృష్ణప క్షూష్టములందును గార్ని కళుద్ధ నవమియందును 
వై శాఖశుద్ధతృతీయయందును మాఘశుద్ధసప్త మిపూర్ణ్మి మలయందును 
మాసనామనక్ష(త్రములందును ననూ రాధా శ్రవణోత్త రోత, 'రాపా 
ఢోత్త రాభాదలనోం గూడిన యేకాదశియందును బిన్త గృునక్ష(త్రముతోం 





588 1(శ్రీకృష్ణ్ట భాగవతము 


గాని (శ్రవణనక్ష[త్రమువోం గాని కూడినదినంబులందును బితృ(శ్రాద్ధంబు 
గావింప వలయు నీదినంబుల స్నానము జపము హోమము తపము 
"దేవతార్చనము (బొవ్మాణపూజయు నొనర్చిన (శ్రేవము నొయువు 
నభివృద్ధి నొందు మటీయు _నప్పుడు చేసినదానంబులు చేవతలకుం 
చిత చేవతలకు మానవులకును భూతములకును (భీకిదంబులై యక్షయ 
ఫలసాధనంబు లగు జూతక ర్యాదులందును యజ్ఞాదిదీక్షలందును (బేత 
దహనాదులందును మృ తావాస్ఫులాదును బొనర్బినదానాదికము 
లుత్త, మఫలదాయకంబులు, 8608 
చ్విపదము, వినుము కాలమునందు వివరింప బడిన 

దినములకై వడి 'దేశములందు 

(శ్రేయస్కరంబులై చెలంగు స్థలములు 
నాయాదిశలయందు నలరారుచుండు 
వాని. జౌప్పెద భగవంతున్ని పతిమ 
ెనచోస్టునుం దపంబు నాత్మవిద్యయును 

, దయయును సత్యంబు దనరినచోట్లు 
నయము న్యాయంబు వినయమును గల్టు 

స్థలములు (బాహూ సత్త ములు వసించు 
స్థలములు భగవదర్చలు సల్చుకడలు 
ఫుణ్యతమంబులై పొలుపొందు ననుచు 
బుణ్యశ్యాన్ర్రంబులు బోధించుచుండు 
అమలగంగాది దివ్యనదులుం బుష్క- 
రములును దివ్యసరస్సులు పుణ్య 
ఫురుము లుంజెడునవి వుణ్యస్థలములు 

పరలౌడు వానిలోపలం బ్ర)ిధానములం 

జెప్పేద విను కురు శ్నే్యత్రము గయయు 

నొప్పు గంగాయమునోన్న తసంగ 


$ప్టమన్క్మ ౦ధము 509 


మామ్యతస్థలము ప్రయాగము సాల 
గామనామ శ్రేతరాజము నైమి 

శము ఫల్లుసీనది చనియెడుచోటు 
శమితపాపము (పభాసమును శ్రీరామ 
సేతువు ద్వారక శీీపంపతటము 
భూతుల నిడుకాళిఫ్రరమును గర్జ 
మా(శమంబును మధ్య్గురావని బదరి 
కాశనుం బలకనందాదితీర్థ ములు 
నుత్తమో త్తమములై అవ ప్పెడుతీర్థ 

స స త్తమంబులు "పెక్కు మ్మోమండలమునం 
బొదలుచుండును గాన ఫురుషుం డచ్చటికి 
సదమలమితి నేగి స్నానదానాదు 
లాచరించినవాని కత్యధికంబు 

లై చనుసుఫలంబు లందంగ వచ్చు. $69 


వ, ఇఏ ేశకాలాదు లింకం బాత్రలక్షణంబు "లెజింగించెద నాలకింప్రము 


పంచం చరాచ రాత్మక(పపంచజాలరూవుః డైన 

హరిక్‌ వచింప నొప్పు లోకమందు నుత్త్మమంబ మై 

చరించు పాత్రమందునకా విశాంపతీ ! భవన్మఖాం 

తరంబునందుం గృప్టపూజనం బొనర్చ నయ్యెం గా, లగ 
క సన కాదిసంయమిందులు - 
* ఘునులును వేల్చులును నృపులు గలిగినసభలో 

మునుమున్ను కృష్ణ చేవుండె 

కొనకొని పూజింప నయ్యెం గోవిదు "లెన్న౯ా కి 
చుత్త, ప. బోయల గృవీటముల్‌ సకలంబు నా 

. వృకభోగనపి' ఆళ్ల జప ప్తిని వి స్తరొళ్లేడునట్లు 


అ 


$90 శ్రీకృష్ణ భాగవతము 


వక్ష నొక్కనిం బూజచేసీన వాసు బేవ్రండుగానం ద 

త్పక్ష మై మెనజగంబు లన్నియు దాసం దృషప్తము లయ్యెడి౯ లి78 

హరి నారాధించెడువా 

రరసినవార్‌ మొక్కువారు వారీ 6 రృనముళ 

నిరత 'మొన ర్చెడువారును 

బరికింపంగం క్యూత్రము లని భావింప నగుకా శ్రిత 

చం జపము తపంబు రేంబనలు సంతతముం బొనరించువార మై 
సుపధమునంద నర్తిలుచు సూనృతవాద మొనద్చృవార లై 
యెవుడును 'వేదచింతనయు నీశ్యరచింతనయుం బొనర్పుచుక్‌ 
సుఫ్రకుమతం (బవర్సి లెడువ్లోణిసురుల్‌ పరికింపం బాత)ిముల్‌*,. 875 

= అవ్షోణీసుకులలో. గొందటజు వర్షాశుమోచితధర్య స్టకర్య (శింబు లాచరించు 
వారును గొంద ఆనశనదీక్షం జేసి తపంబు చేయువారును గొంద 
అధ్యయనాభ్యాపనరతులును గొందటు క్ఞానయాగనిష్షాలై యుందు 
రందు క్థైనయోగనిస్టున కిడినశాద్ధాన్నాదిదానంబు లనంతఫలదం 
బులు (శాద్ధంబులందు విశ్వే చేవస్థానంబున నిర్వురును చిళృస్థానంబున 
మువ్వురును ముఖ్య మయినను (శ్రద్ధాయుక్తం బగుకర్భుంబు గావున 
ధర ప *ేనిభయంబున విస్తరించి చేయం 'జెల్లదు గావున 'రెండుస్థానంబు 
లందు నొక్కొక్క-రుని "మాత్రమే నియముంచుకొందురు (గౌద్ధాదు 
లందు మాంసము నిపే.ధించి 'కందమూలంబులం జేసి య జేవీ వత 
రృనంబు సేయందగు. బకుహింస పాతక 'పేతువు భూతదోహంబు 
-"నేయకుండుట పరమధర సంబు యజ్ఞాదులం బశుఫురోడాశంబు. గావిం 
తురు యజ్ఞ కర్వం జూచి పశువులు గడగడవడంకుచు నిందించుచుండు 
పు. లైనకొంద అీయోగంబుం. దెగనాడి జ్ఞానయజ్ఞంబులం 
గావింతురు భూతహీతకాము లెనవుపము లన్నాదులచే నిత్యనైమి 
తి క కర బు లొనరింతుకు విధర్శము పరధర్శము నుపధర్శము డాం 
చబికధర ము తా శై మని ధర్మంబు లైదువిధముల నగు స్వథర్భు 


సప్తమస్క౦ధము ర్‌0 


హాని గావించుధర్శము విధర్శము క్రత్రియాదిచోదిత మగునది పర 
ధర్మము 'వేదవిరుద్ధ మగునది యుపధర్ముంబుం చాషండ మనియు 
వెప్పంబడుః బరవంచనార్థ మయినథర్భంబు జాంభికంబు' నాల్గాశమం 
బులకుం గానిధర్మం బాభానంబు నివి మైదు నధర వృక్షంబునకు శాఖ 
లనం బడుచుండు6 గావున వాని విడువం దగు మన శ్మాంలిం గూర్చు 
స్వధర్భ మె ధర ము గాని పరధర ్రంబు భయావహం బని మజియును, 
న్నీ తీర్థయా(త్రల కని బేవపూజల కని 
ధనమున తై యాచ్చ్న తగదు సేయ 
దైవనంప్రొప్త మౌ?దానినే భశ్షింపం 
లైనం దగు నజగరము కరణి 
నిత్యసంతుస్టుండు నిపష్కూమునకు నగు 
తృప్తి, లంపటులపు. "దెలియ లేను 
సంతుష్టుం డగువాండు జలమువేతన జీవ 
నము నిల్పుకొనం జూలు శమము గలిగి 
శే. విషమయసుఖలొభమున శెంచి వెలలువాండు 
దీనుండై కుక్క వలెను నిందింపం బడును 
చ్యాహ్మణుం డసంతుష్టుండై పరంగు నేని 
నష్టం డగు ఖ్యాతి విద్యయు జ్డానము పడి. వి 
ఉ, లోభ మనర్థదాయకము లోభము మించినదుర్షుణంబు తే 
"దే భువనంబునందు మటి యెద్దియు నై నను మాన్పుకోంగ నౌ 
లోభము మాన్నుళొంట యతిలోకున నైన నళక్య మందునక్‌ 
లోభము పట్ల సజ్జనులు లోన భ్రమందడుముడే 7 నాప్పెడి౯ 878 
శ్ర. శ్వుత్పిపాసలు నశియింపం జోటు లేదు 
శామమున క్ల నళియించు భూమిజనుల 
పో "లేకున్న6 (గోధము పొడ వడంగు 
నొడలు జీర్ణింపం జ్‌ర్ణింప దుర్విం దృ్ష. శి 


క్తి. (శ్రీకృష్ణ భాగవతము 


సీ భును లయ్యు. 'బెక్కురు జను లనంతుషులె 
నరకకూపములకు నడచుచుండు 
శాన నెక్లైనను గామాదుల జయింస 
నగును భోగాదుల ననుభవింప 
వలయు న నెడిబుద్ధి వదలినచో నంత , 
జులక్‌గా. గామము గెలువ వచ్చు. 
"గామ మడంగిన (గగమముగా లోభము 
నడంగు ధన మనర్థ మనుతలపఫునం 
'కే. బుట్లినవి యెల్‌ గిట్టు నళ్గొ బుద్గివలన 
ట ౧ టమ “ధి 
శోకమోహాదు లుడుగును సుజనసేవ 
దంభము నశించు నాత్శతత్వంబువలన 
సాధ్వనము నశించెడు సరభసముగ, 


880 


వ. మజీయు పూనముచే లోకవారాదులును చేవానిస్పృహ చేపింసయుం 
గారణ్యముభే నాధిఫొతికదుఃఖంబును మనన్పనూధానముచే నాధి 
బెవికదుఃఖంబును యోగబలంబుచే నాధ్యాత్మికదుఃఖంబును సాత్వి 
శాహారముచే నిద్రను సత్వగుణముచే రజన మస్యులను గురుభకి చేం 

అలీ అజాత 
గామాదిరూపము లగుసమన్త దుష్టుణములును సులభముగా జయింప 


వచ్చు నని మజియును, 
వ్‌! జ్ఞానదీపము నొసంగి యజ్లానలిమిర 
మును దొలంచిన భగవంతు ననఘమూర్తి6 
గృమ్షు మానవుం డను బుద్ధి యెనండు సేయు 
వానికామాదిజయ మెల్ల వ్యర్థ మగును, 
సీ, విను యాజనాదులు వృత్సిధర్గ (్రంబులు 
యోగ మనుష్టింప నొప్పు జీవ 
నమును బోమించెడు[క 'మమునకుం గాక 
యొండొకగతి కైన నొప్ప వవియ 


శ81 


శం 


75] సప్త్వమన్క్మ-0౦ధము 0కి 


సర్థదాయకములై వ్యర్థలై పోను 
యోగ; నుల మందు 
దలఃపనిజనునిసా స, ౦బులు (శౌళముల్‌ 
పోవునివృలములై పొడ నడంగి 


తే, 'శునమును జయింపః గలిగినమనుజు డైన 


చారపవ్యు_తాదుల: ద్యజించి తపనీ యగుచు 
విజనమం దుండి సతతంబు ఛిక్షి తొన్న 
మునను జీవిక నడప్రుచు దనరుచుండి. 808 


ఇ ఒకసము(దదేశంబున నాశీనుండై పిణనముం జపించుచుం. బూరక్‌ 


కుంభక -లేచకము లను పాణాయామములచేం (ఛాణవాయవ్సుల 
నిరోధించి మనస్సు శన్థాదివిషయములనుండి మరలించి నాస్మాగమున 


' దృష్టి నిలివి విషయాంతరగతి గలమనంబు నిగ్రహించి హృదయపద్భం 


వ 


బున బర మేశ్వరుం (బకిన్టించి సమారాధనంబు గావింప వలయు 
నిట్లు కావించినపురుషుం డల్పకాలంబునన (బహ్మనందసుఖం బనుభ 
వించుచు6 బున రావ్ఫ శ్రి రహిత శాళ్వతబ్రహ్మలోకం - బనుభవించు 
మజియు నాకర్ణింవుము. $ఫిక్త 


+ తనువే స్యందన మింద్రియంబు లవి రథ్యంబుల్‌ మన 'స్పే వడి౯ 


జనుపగ్గంబులు బుద్ధి సూతుండు బలాజంబే మహాకూబరం 

బులు శస్దాదులు మార్షముల్‌ ప్రిణవమొప్పు౯్‌ మేల్‌, ధనుర్చాణముల్‌ 
నుం డాజీవ్రడు స్యందనస్థు డట లక్ష్యం బీశ్వరుం జారయకా లీ85 
మజియు నారథంబునకుం ఛ్రాణాపాన వ్యానోడానసమానములును 
నాగ కూర్మ కృకర 'జేవద్యత్త ధనంజయంబు. లను నీ ప్రాణదశశం 
చిపసు గాను బుణ్యపాపముఖు రథాంగంబులు గాను జెప్పుచున్నారు 
శాగబ్వేమ లోభ శోక మోహ భయ మదమానలిరస్కారాసూయా 
వంచన భూత్మదోహ మళ్సర. కోధ (ప్రమాద క్షు న్ని్యదాదులు 


క్‌ఫికీ (శ్రీకృష్ణ భాగవతము 


శ్యతవులు, శరీరరూప మగురథము._ వశ మగునపుడే ఫురుషుండు 
మహాళ్ళసేవాసం పాదిత మగుజ్ఞానఖడ్డముం దాల్చి రాగ 'జ్వేపాదిశత్రు 
వులం గూల్చి నిర్ణులచిత్తుండై ముక్షిసంపదం బొంది ఫరీరరధముం 
బరిత్యజి చుచున్నా డు. 886 


చే జీవి తా నట్లు మదమునం జేయకున్న 
బుద్ధి యనుసూలో, డిర్యదియంబు లనుహూరులు 
నతసిం గొనిపోయి విషయచవోరాళి కిడల 
వారు [శోతురు నరకసంసార మందు, శ్రి? 


ను వేదకర (్హంబులు (పన్ఫ క్షి నివృత్తి యనునెంగు తెజంగులనుండుం (బవ్ఫ త్తి 
లోకాంతరంబుల నిజకర్శాను భనము నొందించు నిన త్రి శాశ్వతం 
బగుము కీని గలిగించు నాకర్లి ర్శెంపు మగ్ని హే, తాదులు దర్శపూ ర్హ 
మాసములు చాతుర్మాస్య ములు పశుయాగసోమయాగంబులు వైశ్య 
"దేవబలిహారణంబులు ననునిష్టంబులును "దేవాలయ నిర్మాణము 
కూపతటాకారామాదిస్రతిష్టలు లోనగు నవ్మిపన్ఫ శ్రీకర్శము లివి 
సల మపేక్షింపక వేసీన ని నిహ్కామకర్మము లై లెనచో నివృ _త్రీకర్శములై 
త్ర _తృతృలంబులం గలిగించు! బ్రవ్ఫత్తి తిధర (తుండు సూవ్ష్యూవస్థను 
బొంది పృథిన్యాదిభూతములకో డం గూడి యి్యి(దియార్థ రతుండు 
దశ్చి శాయనంబును గృప్షపక్షంబును 'రాతియుం గ్తూడం బయనం బై 
భూ(మాదిమార్షంబునం చిళ్ళలోకంబు నాకాశంబు నలిశ్రమిం 

చంద్ర)లోకంబున దనపొనర్చినయిష్టాపూ ర్తకర్శఫ ఫలం ప. 
కోళాక్షయ మైసపదంపడి యటనుం[1 కదలి యాకాశింబును వాయు 
వును మేఘములు వర్షములు న్‌*షభులు నన్నము వీర్యమునుం 
బొంది మరల నీలోకంబునం బుట్టి గర్భా నాదీసంస్కార సంస్కృ 
తుండై ద్వాజుం డగు నిది వితృయానంబు నాంఖడు నింక నివ _త్త్‌ర్మ 
గతిం జౌప్పెడ వినుము నిన్ఫ _త్రోర్టుపరాయణుండు. జ్ఞానపదీపకంబు 


సప్తమస్క౦ధము రర 


లగుచశ్షురారీందియంబులందు జ్ఞా నేంద్రియక ర్మంద్రియన్యా పారం 
బులును వానిని మనస్సునందును దానిని వాక్కు-నందును దానిని 
వర్గ వమా నమనం న చాని నోంకారమునందును చాని 
చింకనాదమునందును చానిని చాాణమందును దానిని జీవ్రనందును 
జీవుని. బరమాలత్మయందు లీనంబు గావించి యుత్తరాయణంబును 
శుక్టపక్ష్రంబును దివాభాగంబునుం. గూడి యర్చిరాదిమార్షంబున 
నగ్నిని పదంపడి సంనత్సరంబున సూర్యుని. జం్యదుని విద్యుత్తును 
వరుణుని నింద్రుని విరాట్టును (గ్రమముగా నొంది ముక్తి కిం గాంచు 
నిది చేవయానంబు హై బరమాత్మోపాసకుండు "క్రమముగా 


' నీయర్చిరాదులం బొంది (హృతి సతిక్రమించి యపహత పాప్మాదు 


లష్ట్రగుణంబులం "జెంది ముక్తుండై మరల జననమరణాదిరూపసంసారం 
బునకు రాకుండు నింకం (ఛాఫ్యం డగుపర మేళ్వరుస్వరూపంబు ఇౌప్పెన 
నాక ర్మింప్రుము, . శ88 


* సృష్ట్యాదినుండి యాజీవ్రలలోపల 


వెలుపల భగవంతుం డలకుచుండు 
నణ్వాదినామరూపాత్మక మగు నెల్ల 6 
బరమాత్మరూపమే. పరము కాదు 
దృశ్యంబు లగుచుండు దే హేందియాదు లా 
చిని నిత్యములు వోలెం బెలియ నచ్చు 
నవల జ్ఞానంబున నవి యనిత్యము లని 
నశ్వరంబు లని గానంగ వచ్చు 


వృక్షమునకు నీడ 'వేజైనయదియు న 

ఇాశ్వతంబు ననియు వశ్యవేర్య 

మట్లు దేహ మాళ్ళ్మ కగునీడవంటిది 

యాళ్ళ విడిచి యుండునదియు. గాదు శం 


గంగ శ్రీళ్ళస్త భాగవతము 


మహా. కలలో న్నిద్రించియుక్‌ మే ల్యనియును గలలోం 
గాంచియు౯ మింద జూ(గ 
త్త లరం గౌం దొంటి కార్యం బది శల యనుచుళ 
స్వాంగమం 'దెంచునళ్లు 
"తెలియక బేవాళ్ళి భేదస్థితి కల దనుటల్‌ 
'తెల్పుటల్‌ (భాంతి యంచు౯ 
బలుకు౯ విజ్ఞాని 'రెండుక్‌ పరం నొకండ య౯ 
భాపముక్‌ జూటే చెప్తుకా 890 


నం చేహాళ్ళ్మల కభేదము నిరూపించుట కనేకనిదర్శనంబులు మాష్టు 
నందు శాస్త్రానుమతే మగున ద్వైతము, విశ్వసనీయ మది భావా 
ద్యైతేము (క్రియాద్వ్యైతము (దవ్యాద్వైత మని న్యవహరింహం బడు 
చుండుం గార్యకారణములగు పటతంతువులకుం బోలె జగంబునకు 
(బ్రవా మునకు (నైక్యదర్శనము భావాద్వైతము తా నొనర్చివస త్కాంర్య 
ముల నెల్ల భగవంతున కర్సించుట ముఖ్య మనుట కర్మా ద్వైతము 
ధనము భోగసాధనములు భోగస్థానములును సమస్త: భోక్య లకును 
సామాన్యములే యని తలంచుట (ద్రవ్యా ద్వైతము వీని బాటింపక 
పరమాళ్మోపాసకుండు పర(బహ్మాముకంచ నన్యవస్తువు కల దను 
(భాంతినిం దదిశర(భాంతులం దొలంగించుకొనం దగు నోయి ధర్మజా! 
'వేదోక్ష ము లగు నీభావా ద్వెశాదుల ననునంధానము చేయుచు 
వర్షాశ్రమోచిత కర్మాచరణంబుచేయుచు భగవంతునియందు భక్తి 
గలిగి యున్నచో గృహస్థుడు ముక్తుం డగు నని మజీయు. 891 


తమువోద. నావంటిమూఢు లేనయమునం దరియిం్రు 
నాకుం జెప్పు మటంచు న న్నడిగితివి 
"బేవ జేవ్చండు నీదు బెనం (టౌపకుం డయి 
దీసించుచున్నాండు బేవ! నీ వటు 


నసప్తమస్క-౦ధము, 1 


భావించుచుండుట పాటి గాల బోదు 
పర మేశ్వరునికృపవలన నే మోర 
లాపదలం బాసి యఖలభూమండ 
లాధిపత్యము గల్లి యలరుచు నుందు, 89] 

ఉ. ఆమహనసీయమూర్తి కరుణాతిశయంబున జేసియే దిశా 
స్తోమములకొ జయించి మునిసోములనన్ని ధి దుష్కరంబు లౌ 
సోమము లాచరించిలివి క్షోణిపతుల్‌ కొనియాడ వైభవ 
(భ్రీమహితుండ వై తతనిచెల్ళిన ముక్తిని గాంతు వవ్వలన్‌, ౪88 

శు నీ శేమికొజుత ధర్మజ ! 
సీకు౯ సరివచ్చువారు నిఖలజగములకా 
నాహొనంగ లేప కృష్ణుని 
(ప్రాశామ్యము గలిగె నీదు బాగ్యం బనబే, 89 

4 నారదుండు తేనజన్మవృత్తాంతము చెప్పుట $__ 

వ. ఈసందర్భంబున , నావిషయం బించుక ఇెప్పెద నవధరింవు మేను 
గతకల్పంబున నుపబర్హ్హణుం డను గంధర్వండ నై వుట్టి (శ్రమంబున 
సౌందర్య సౌాకుమార్యంబుల నత్యధికుండ నై గంధర్వులకును గంధర్వాం. 
గనలకును (బియుండని మ త్తెక్కి. విమయాసక్తుండ నె (ప్రవ ర్తించుచు 
నొక్కనాండు విశ్వసష్టలు చేయు బహ్ముసత్రంబున గానంబొనద్పుట 
కచ్చరలశోడం' గూడి పోయి. 803 

క, అనారాయణుచరితల 
గానం బొనరించుచుండి గడు మోదమున౯ా 
నానాచరితలు గరిమకొ 
గానం' బొనరించినాండ గర్వస్ఫూ ర్తి౯, 806 


ఆ. న న్నెటింగి.వొరు నాహేళనము సైయ 
నట్టి రగుచు నన్ను'నరసి కినిసి 


న! శ్రీష్పప్ల ష్తఖాగనతము 


గర్వి వయితి కాన గంధర్వరూపము 
విడిచి ఛూ దయోనిం బడుము ఫుడమి. 


"తే. అని శవీంచిన నే నృష్ణ వనిధి కాంచి 
నక్క బ్రావ్మాణచానిక నుదయ మంది 
బ్రివా సనాదుల సేవించి వారికరుణ 
(బవ్మావ్యుత్రుండ నై నై యిట్లు ప్రబలినాండ, 


ఛా, చానీఫ్యతుండ నై నైననేన యిటు పెద్దల్‌ మొను లవ్వారికి౯ 
దాసత్వంబున సేవ సేయుటన ళల జన్మంబునక్‌ 
భాసిల్లం గలవాండ నైతి నృపచం(దా! యొల్ల కాలంబు సి 
వీసశ్వేశ్వరు సీవచేయు దట యొంకేం గాంగ నున్నాండ వో; 


ఉ. నీవు గృహాస్థధర్శములు నేను వచింపంగ వింటి న సర్వము౯ 
జ్నీవమునీందు) "లెల్ల భవదీయగ్భహంబున శేసడెంత్రు సీ 
ఛానము 'బేవార్చనలు బట్టి 'వెలుంగుచునుండు నిచ్చలు౯ 


"బేన్చండు సీకుం దోం డగుచు 'బెల్పు సమస్తము నీ వలంతివో. 


మం జగదారాధ్యుండు కృష్ణ దేవుడు భవ త్సాన్నిధ్యమం 'దెప్పుడుక- 
దగవుల్‌ దిద్దుచు ముద్గు 'సేయుచు నిను౯ొ దర్శించుచుం జుట్టమై 
దె ౧ ర్ర్రిమా 


త? 


808 


$09 


400 


సుగముం గూర్చెడు మిత్రమై సఖుండునై సూచించుచుం గర్లముల్‌ 
౬ యు జ 


దగులం బంది మెలంగుచుండు నంకు నీజైవంబు సామాన్యమే, 


ఉ, ఎవ్వండు సర్వలోకముల క్వరుండై జగదాది హేతునై 
నివ్వటిలంగ నై సతము సీరజగర్భభ వాదిసేవ్యుండై 
యెవ్వలనక బ్రికాశిలుచు నేర్చడి ేర్చడి యుండునో ఘ్లునుం 


న! 


డవ్వరవాసు దేవుండు కృపాత్నుండు నాకు (బనన్నుం డయ్యెడు౯్‌ 


న అని వాక్రచ్చిన నారదునివాక్యంబులు విని ధర రాజు (పేమవివశుం 
డె కృష్ణనారదులం బూజించె నంత నారదుండును బూజితుండె 


సపమన్క్మ-0ధము న్రి్ర 


ధర్మ రాజకృష్ణుల నామం(తణంబుచేసి యభేచ్భం జనియె నని శుకుండు 
పరీక్ష త్తునకుం జెప్పె నని సూతుండు శౌనకాదిమహట్టలకుం జెప్పె, 


న ప్పమస్క-ంధాంతము 
ఖా (్రీనిత్య(పతిభావిశాలుం డగుచుక్‌ (శ్రీసూర్యనారాయణుం 
జే నారాయణుం డ౯ (ప్రసిద్ధి గలండై యింపొందుచుక్‌ 'రాజ్యల 
సేన నర్గికధర్మగోచరుండునై చెప్పంగ్యనై రాజవం 
శానూన(పభ కైన బేవుంయ జగస్ట్యాతిం బ్రవర్థిల్లెడుక. 
వలీ నృ వము, 
గం అని 
ఎలమంచిలిగ్రామప్ఫథ్వి 'చేవాలయ 
ము న్‌ు గట్టి సేనాని. బొంత బేవేకుల౯ా 
'జెలియంగ (శ్రీవల్లి 'చేనసేన౯ా ముదం | 
బలరారంగా నిల్చి యాతం డర్చించెడుక 
| న 
త్తే శూలినీదుగ్గం బార్వకతి గాాలుచోట ళ్స 
రామలింగేకుగుడి నవ్యగహములను (బ 
తిష్ట గావించి పూజించు ధీర. డతండు 
ప్యుత్రవి_ఆాభివృద్ధిమైం బొదలుల గాక 
గ ద్య ము 
ఇది (శ్రీ మహామహఃే పాధ్యాయ, కల్యాపపూర్ణ్య, కవిరాజ, 
గ్‌ ఆక ట్‌ అష శా క్‌ 
కవిసార్వభౌమ, (పభుత్యాస్థానకవి, (శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్రై 
(ప్రణీతంబయిన (త్రుక భ్‌ ఫొగవతంబునందు 
సప్తమ నస్క_ంధము, 
శ్రీశ్రీశ్రీ 


భువనస్తుత్యకధావిధానకలితంబుం గృష్టమాహాత్మ్యసం 
భవసంభావితభ క్తి యోగవిభవప్రథ్యాత మత్యున్నత 
స్త్రవరాజాంచిత మార్యజుష్ట మగుచుం దళ్కొత్తు శ్రీకృష్ణభా 
గవతం బియ్యది సుప్రసిద్ధ మగుచుం గ్లై సేయు నాంధ్రావనికా, 


గర. మంటేకంటు పికింజటేంటు కీట! 0. 496 
పాంటి 45-00 





వ్యాసప్రణేత భాగవతానికి అనువాదం శః! శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రీగారి 
కస్త కృష్ణభాగవతముగ ఇది. రెండు. భాగాలుగా ముద్రిందబడుతోంది.. ఒకటి 
నుండి ఏడు స్కంధాల ప్రథమ భాగం ఎనిమిది నుండి పన్నెండు. స్కంధాల 
ద్వితీయ భాగం, 


భాగవతం. అనగానే తలునులో పోతన, గంగన, సింగ్‌ను నారయల 
అనువాదరచనశే ప్రసిద్ధి అ పాతనుధురమ్టైన పోతనాదుల భాగవత కవిత్వాన్ని 
అర్థనివరణలికో రేకి! స్థుట్టుల కందించింది, 


ఫ్‌ 


అనౌచిత్యాన్ని పరిహరించి, బెచిత్యాన్ని గ్రహించి మూలొనుసారంగా ఆంి్రీ 
కరించబడ్డ ఈ కృష్ణభాగవతాన్ని కూడా మీముందు ముళున్నాం, 


ఈ అనువాదం పోతనరచనలో తులనాత్మకంగా పరిశీలించడానికి కూడా 
చక్కగా అక్కరకు వస్తుంది ఇది సంస్కృతమూళానికి యథాతథమైన స్వరూపం, ॥ 





భాష్షాస్పష్టత, రచనానిర్దిష్ష, మూలకథాంశ, వివరణలో తేటదనము కలిగిన 
రచన ' శ్రీకృష్ణ భాగవతము! ధక్షాధ్యరధ్వంసము, ధ్వని వృత్తాంతము, స్రహ్లోదచ 
తిత్ర మొదలైన ప్రాచుర్యం ఫొంచిన ఘట్టాలు ఈ భాగంలో చోటుచేసుకొన్నాయి. 


సమకాలీన సాహితీవేత్తలదే' మహామహోపాధ్యాయ, కళాప్రపూర్ణ కవిరాజు, 
కథిసార్వభౌను, అంధ్రవ్యాన, అభినవశ్రీనాథ, చేదవిద్యావిశారర, ప్రసన్నవాల్మీకీ 
విశ్వకవి, కవిబ్రహ్మ ఇత్యాది సార్థక బిరుదనులతో సమ్మానితులై శొలి ప్రభుత్యాం 
(ద్రాస్టానకవిగా నియమితులైన శ్రీపొదకృష్ణమూర్తి శాస్త్రిగారి “శ్రీ కృష్ణభాగవతము' 
ప్రథమ భాగం మీముందుంది. 


** చదవండి. 


నళ 9/ 106 క040/6 0గ%04, 1. 0691020406, 0044 


2౧6 ౧1౧66 & ఉఖ్యుణ[॥ గగ రగ, గర2046, 0 5604! 0౫౦. 





